











f ఇ) 
నాతం|త్య సమరంలో 
కమ్యూనిస్టు దేశభకులు 

స ల స 


సంపాదకుదు: 
పరకొల బట్లాభిరామారావు 


| విశాలాంధ్రీ ఏబ్లి ఇయ కౌన్‌ 
ఆ hte 


9౨౦9౪ 001. 


Communist Patriots in the Freedom Movement 
Edited By: Parakala Pattabhiramarao 


న లాం 


ప్రచురణ నెం * 2169 
(ప్రధమ ముద్రణ * జనవరి, 2000 


(పతులు : 1000 


© Reserved. 


వెలః రూ.125-00 












(ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
అబిడ్స్‌, హైదరాబాద్‌ - 500 001 


విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, 
అబిడ్స్‌/సుల్తాన్‌ బజార్‌ హైదరాబాదు, 
విజయవాడ, విశాఖపట్టణం, 
కాకినాడ, గుంటూరు, అనంతపురం, 
హన్మకొండ, తిరుపతి 


eet lS CA యు నర ము 


ముద్రణ. క్రభాంజలి గ్రాఫిక్స్‌ విరల్‌వాడి, హైదరాబాదు. ఫోను : ౩22983 1 





ఎనుక్‌ తరముల వారి 
వీరచరితల సిరులు 





స్వాతంత్ర్యం పలువురి త్యాగఫలం. భారత జాతీయోద్యమం అనేక రాజకీయ 
ధోరణుల సమైక్య ప్రతిబింబం. విభిన్న ఆలోచనా సరళుల ఏకోన్నుఖ లక్ష్యం స్వేచ్చ 
అనేది అడిగి పుచ్చుకు నేదన్న భావధార నుండి, పోరాడి - ఆత్మార్పణం చేసి 
సాధించుకునేదన్న విష్ణవ కార్యాచరణ కరిగిన [గ్రూపుల సంఘటిత భావాలకు 
కొర్యరంగం. 

ప్రపంచ రాజకీయాలనేగాక, భారత రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన 
సోషలిజం, కమ్యూనిజం భావాలు రష్యా అక్టోబరు విప్లవ కాలం నుండి తెలుగునాట 
కూడా మొల కెత్తాయి. నిర్మాణ రూపం సంతరించుకోడానికి మరో దశాబ్దకాలం 
పట్టినా ఆంధ్ర ప్రాంతంలోని మధ్యతరగతి మేధావులను బాగా ఆకర్షించాయి 
సంస్కరణోద్యమం ఒక భాగంగా సాగిన జాతీయోద్యమంలో పరాయి పాలనపై 
స్పష్టమైన అవగాహనతో పోరాడే స్పూర్తిని, సోషలిజం - కమ్యూనిజం భావనలు 
కల్షించాయి. పోరాటానికి నిశితమైన దిశనూ - దశనూ అందించాయి భారత 
స్వాతంత్ర్య పోరాటం, (ప్రపంచ _ వ్యాప్తంగా ఆకొలంలో సాగుతున్న వివిధ దేశాల 
వలసవాద వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలలో భాగమేనన్న అంతర్జాతీయ 
దృష్టిని కమ్యూనిజం భావాలందించాయి. పోరాడే శక్తులలో వర్గపోరాట స్పృహను 
కలిగించాయి కమ్యూనిజం దార్శనికత భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న 
శక్తుల చేతిలో పదునైన ఆయుధంగా అందింది. విప్టవ (శ్రేణుల పొందికలో మార్పు 
వచ్చింది. (శ్రామిక వర్గం కలవడంతో పోరాటానికి ఊపువచ్చింది. 

అంతర్జాతీయ అవగాహనా తత్వం, [శ్రామికవర్గ చైతన్యం కలిగిన కమ్యూనిస్టులు 
ప్రాణాలొడ్డి భారత _ స్వాతంత్ర్య పోరాటంలో దూకారు మితవాద ధోరణులకు 
విసిగి వేసారిన పోరాట శక్తులకు విప్టన చైతన్యం ఊపిరులూదారు. ఎర్రజెండా పట్టి 
ముందు పీటీన నిలిచారు. 

కమ్యూనిస్టుల త్యాగనిరతి, పోరాట పటిమ - స్వాతంత్ర్య సముపార్దనలో 
ఎంతటి మహత్తరమైన పాత్ర నిర్వహించాయో, కాంగైసు ఆలోచనా సరళిని కూడా 
ఎలా ప్రభావితం “వెశాయో ఈ తరానికి చెప్పడం అవసరం అవ డే భారత 
స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టు భావనల - కమ్యూనిస్టుల వీరోచిత క్రియాశీల 
పాత్రను వారు అర్హం చేసుకుంటారు ఆ దిశగా సాగిన కృషి ఈ (గ్రంధం. 

మూడు విధాలుగా జరిగిన సమాచార సేకరణ ఈ (గ్రంధ రూపకల్పనలో 
తోడ్పడింది వ్యాసకర్తలు స్వయంగా రాసిన వ్యాసాలు - కొందరి జీవితాలను 
గురించి ఇతరులు (వ్రాసినవి - ఇంకొందరి జీవితొనుభవాలను గురించి ఆయా 
గ్రంధాలలో వున్న సమాచార (క్రోడీకరణ. తను జ్ఞాపకాల పొరలను చీల్చి సుమారు 





Vv 


నాలుగైదు దశాబ్దాల తరువాత రాయబోతే సంఘటనల క్రమంలో - వివరాలలో, వాటి 
ప్రభావాన్ని విశదీకరించే సందర్భంలో, కొన్ని పొరపాట్లు దొర్లే ప్రమాదాలుంటాయి. 
సహృదయ పారకులు వీటిని గమనించమని ప్రార్ధన. 

అలాగే 20న శతాబ్దం 6 వ దశకంలో చీలిన కమ్యూనిస్ట్‌ పార్టీలో (ప్రముఖులు 
కొందరిందులో లేకపోవచ్చు. 7న దశకంలో ఏర్పడ్డ అనేక విప్లవ గ్రూపుల ముఖ్యుల 
విశేషాలు ఇందులో వుండకపోవచ్చు. దీనికి కారణం వారి జ్ఞాపకాల, అనుభవాల 
వ్యాసాలు లభించకపోవడం తప్ప మరో ఉద్దేశం ఏమీలేదు. 

అదేవిధంగా, వ్యాసాలలో సిద్దాంతాల వివరణ - సూత్రాల అన్వయం - ఆచరణల 
పంధా - ఎత్తుగడల విధానాలను విశదీకరిస్తున్న సందర్భంలో రచయితలు వెలిబుచ్చిన 
అభిప్రాయాలు - వ్యాఖ్యలు - విమర్శలతో విశాలాంధ్ర వ్రచురణాలయంగాని, 
సంపాదక వర్గంగాని ఏకీభవిస్తున్నట్టు భావించవద్దు అవన్నీ వ్యాస రచయితల సొంత 
అభిప్రాయాలుగా పరిగణించమని మా మనవి. 

ఈనాటి భారతదేశంలోని రాజకీయ పార్టీలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ లోని 
వివిధ రాజకీయ పార్టీలలో అరవై సంవత్సరాల లోపు వయసున్నవారే ఎక్కువ, 
వీరికి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవంగానీ, ఆ 
పోరాటాన్ని గమనించిన సందర్భంగానీ లేదు అలాంటి వారికి, రానున్న తరాల వారికి, 
స్వాతంత్ర్య సముపార్దనలో కమ్యూనిస్టులు నిర్వహించిన గణనీయమైన పాత్రను - 
కొండను అద్దంలో చూపించే ప్రయత్నంగా ఈ (గ్రంధం ఉపయోగపడ్డుంది భారత 
స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి సరియైన అవగాహన లేనివారికి, 
దురభిప్రాయాలున్నవారికి కనువిప్పగా కూడా తోడ్పడుతుంది. శ్రమించి సంకలనం 
చేసిన క్యామేడ్‌ పరకాల పట్టాధిరామారావు గారికి అభినందనలు మా అన్ని 
ప్రచురణలను ఆదరించినట్లుగానే ఈ గ్రంధాన్ని కూడా పారకులు స్వీకరిస్తారని ఆశ 

స్వాతంత్ర్య సమరంలో పాలొన్న ఇంకా అనేకమంది కమ్యూనిస్టు దేశభక్తుల 
జీవిత చరితలు మాకు అందలేదు వాటిని కాలక్రమేణా మరొక సంపుటిలో 
(ప్రచురించగలం. 


వె.వి, కృష్ణారావు 
(సంపాదక వర్గ కన్వీనర్‌) 
విశాలాంధ్ర (పచురణాలయం 


Vi 


ముందుమాటలు 


1857 సిపాయీల తిరుగుబాటుతో జరిగిన ప్రధమ భారత స్వాతంత్ర్య 
పోరాటం లగాయతు 1947 వరకు సుమారు తొంభై-వంద సంవత్సరాలు, బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాదులతో వీరోచితంగా పోరాడి మనదేశానికి స్వాతంత్ర్యం సాధించుకొన్నాం. 


భారతజాతీయోద్యను మపహాస్రవంతిలో అనేక ప్రవాహాలు కలిసి ముందుకు 
సాగాయి. భారత జాతీయ కాం గెస్‌ మహోద్యమం, గదర్‌ పార్టీ ఉద్యమం, 
భగత్‌సింగ్‌ జాతీయ విప్లవకారుల రహస్య ఉద్యమాలు, అల్లూరి సీతారామరాజు 
మన్యం విస్టవం, కాం(గెస్‌ సోషలిస్టు పార్టీ ఉద్యమం, భారత కమ్యూనిస్టు ఉద్యమం, 
నావికుల తిరుగుబాటు, అజాద్‌ హింద్‌ ఫౌజు పోరాటం, తెలంగాణా సాయుధ 
పోరాటం, పోరీసుల సమ్మెలు. ఇలా ఎన్నెన్నో చారిత్రాత్మక పోరాటాలు జరిగాయి. 
చివరకు బ్రిటిష్‌ బానిసత్వం నుండి విముక్తిపొంది స్వాతంత్ర్యం సంపాదించుకొన్నాం. 

50 సంవత్సరాల స్వాతంత్ర్య స్వర్గోత్సవాలు ఇటీవలెనే జరుపుకొన్నాం కాని మన 
స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నేటికీ పరిపూర్తి కాలేదు. ఇంతనరకు జరిగిన అభివృద్ది 
ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అందలేదు ఈనాటికీ పేదరికం, నిరక్షరాస్యత 
నిరుద్యోగం తొలగలేదు. అర్థిక, సాంఘిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయేగాని 
తగ్గడంలేదు సరికదా - దేశంలో అవినీతి, అక్రమ సంపదలు పెరిగాయి భారత 
రాజ్యాంగం ఆశించిన సోషలిస్టు సమాజ లక్ష్యం గగనకుసుమంగానే ఉండి పోయింది 
స్వాతంత్ర్యంతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యాన్ని సాధించడానికి మనం ఇంకా 
పోరాడవలసి ఉంది. 

భారత స్వాతంత్ర్య సమరంలో ఎవరికీ తీసిపోని త్యాగాలు చేసిన కమ్యూనిస్టు 
పార్టీ 1925లో కాన్సూర్‌ లో స్థాపించబడినది లగాయతు దేశంలో యిలాంటి సమ 
సమాజ స్థాపనకు తన మహత్తర కృషిని కొనసాగిస్తూంది. భారత జాతీయోద్యమంలో 
భాగంగా ప్రారంభమైన భారత కమ్యూనిస్టు ఉద్యమం స్వాతంత్ర్య సముపార్దనతో 
పాటు ఆర్డిక సాంఘిక న్యాయంతో కూడిన సమ సమాజాన్ని స్టాపించాలనీ, 
అప్పుడే స్వాతంత్రోద్యమ ఫలితాలు అందరికీ దక్కుతాయనీ స్పష్టం చేసింది 
కార్మిక, కర్షక వరాలను శ్రామిక (ప్రజలను స్వాతంత్ర్య సమరంలోకి తీసుకొని 
వచ్చిన ఘనత, శాస్త్రీయ, సోషలిజం గురించిన భావజాలాన్ని దేశంలో వ్యాప్తి చేసిన 
ఘనత కమ్యూనిస్టు ఉద్యమానిదే అలాగే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని, 
ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటంగా విస్తరింపజేసి కార్మిక, కర్షక (శ్రామిక ప్రజానీకాన్ని 
సంఘటిత పరచి అసంఖ్యాక పోరాటాలను జరిపిన ఘనత కమ్యూనిస్టు పార్టీదే 

దక్రిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి నాందీ ప్రస్తావన చేసిన 
కొమేడ్‌ అమీర్‌ హైదర్‌భాన్‌ సంక్రిప్త జీవిత చరిత్రతో ప్రారంభించి ఆంధ్రదేశంలో 
తొలి కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలు, కామేడ్‌ కంభంపాటి 





Vil 


సత్యనారాయణ (సీనియర్‌), పుచ్చలపల్లి సుందరయ్యగార్ల సంక్రిప్త జీవిత చరిత్రలనూ, 
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన కామేడ్స్‌ 
చండ్ర _ రాజేశ్వరరావు, రావినారాయణరెడ్డి తదితరుల సంక్షిప్ట రన. 
యితర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుల జీవిత చరిత్రలనూ సేకరించి “స్వాతంత్ర్య 
సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు” (గ్రంధంగా మీకు అందజేస్తున్నాం. 

ఈ సంక్షిప్త జీవిత చరిత్రలను మనం చదువుతున్నప్పుడు, తొలి, మరి తరం 
కమ్యూనిస్టు నాయకులు అటు స్వాతం త్రోద్యమంలోను, ఇటు కమ్యూనిస్టు 
ఉద్యమంలోను ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, బ్రిటిష్‌ సామాజ్యవాదులకు వ్యతిరేకంగా 
ఫ్యూడల్‌ జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో 
ఎన్నెన్ని త్యాగాలు చేశారో, ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకున్నారో మనకు తెలుస్తుంది 
దేశభక్తులు కానివారెవ్వరూ కమ్యూనిస్టులు కాలేరని మనకు కనబడుతుంది 

ఇందులో ఎక్కువ భాగం “నేనెలా స్వాతం త్రోద్యమంలోకి, కమ్యూనిస్టు 


ar was వచ్చాను?” అన్న సంక్షిప్త స్వీయ కధనాలే, మరికొన్ని ఆయా 
కామైడ్సు మరణానంతరం యితరులు వ్రాసినవి. ఇవన్నీ ఎక్కువ భాగం 1995, 


1996 కమ్యూనిజం ప్రత్యేక సంచికలలో (పచురించబడి నవి, 

ఒక్కొక్క (ప్రముఖ నాయకుని జీవితం గురించి ఒక పూర్తి గ్రంధమే వెలువ 
రించవలసినంత [ప్రాధాన్యత కల్షినవి. కా(మేడ్‌, ఎ సుందరయ్య, రావినారాయణ రెడ్డి 
మున్నగు కొద్దిమంది స్వీయ చరిత్రలు వారు చెప్పగా టేప్‌ చేసి లేదా వారు 
వ్రాసుకొన్న నోట్సును బట్టి వారి మరణానంతరం వ్రాయబడినవి కా(మేడ్స్‌ పోలేపెద్ది 
నరసింహమూర్తి, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు మున్నగు 
స్వాతంత్ర్య సమరయోధుల, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల జీవిత విశేషాలు వారి 
అనుభవాలు గ్రంధస్థం కాలేదు వారి గురించి కొద్ది సమాచారం మాత్రమే నేడు 
మనకు లభ్యమవుతూంది అలాగే ఉప్పల లక్ష శ్రణరావు, మెల్లీషోలింగర్‌ దంపతులు, 
పందిరి మర్టిభార్డునరావ్చ, పుత్సల సత్యనారాయణ, దర్శి చెంచయ్య, (ప్రతావ 
రామసుబ్బయ్య, పెండ్యాల లోకనాధం, తుమ్మల వెంకట్రామయ్య, కొండేపూడి 
లక్ష్మినారాయణ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, గారపాటి సత్యనారాయణ గార్ల సంక్రిప్త్ర 
జీవితచరిత్రలను కీ.శే, కంభంపాటి సీనియర్‌గారు రచించిన ఆంధ్రప్రదేశ్‌ లో 
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర (మొదటి భాగం) నుండి స్వీకరించబడినాయి కెబి 
కృష్ణ (కాట్రగడ్డ బాలకృష్ణ) ఆంధ్రదేశంలో తొలి మార్కిస్టు మేధావి వారి గురించి 
కంభంపాటి సీనియర్‌ గారు మేయిన్‌ స్ట్రీమ్‌ పత్రికలో వ్రాశారు అలాగే రాయలసీమ 
కమ్యూనిస్టు (ప్రముఖులు వి.కె ఆదినారాయణరెడ్డి గారు పదేపదే వారిని తమ 
రాజకీయ జీవితానుభవాలను వ్రాయవలసిందని కోరినవ్పటికీ వారు బ్రాయలేకపోయారు 
వారి మరణానంతరం కొద్దిపాటి సమాచారం మాత్రమే లభించింది 

క్యామేడ్‌ ఎ మోటూరి పరంధామయ్య, మహమ్మద్‌ రజబలీ తమ జీవిత 
చరిత్రలను సంక్షిస్తంగా. రాసి రాయించి పంపారు. ఈ (గ్రంధం వెలువడేలోగానే 
వారు కనుమూశారు. 


ఈ వ్యాసాలలోని భాషను కూడా ఆయా వ్యాసక్తర్తల భాషలో ఉంటే 
స్తూర్తిమంతంగా ఉంటుందని అలానే ఉంచడం జరిగింది. 


తు. 


ఆ|| 


స్వాతంత్ర్య సమరంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నవారు తొలి, మలి 
తరంవారు ఒక్కొక్కరే కనుమరుగవుతున్నారు. 

రాష్ట్రంలో యింకా అనేకమంది వృద్దతరం కమ్యూనిస్టు నాయకులు, స్వాతంత్ర్య 
సమరయోధులైనవారు, తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు, యోధురాండ్రు 
తమ స్వీయ చరిత్రలను, వారి రాజకీయ జీవితానుభవాలను పంపవలసిందిగా 
మేము కోరినప్పటి వృద్దాష్యం వలన, అనారోగ్య కారణాలవలన వారు రాసి 
(లేదా రాయించి) పంపలేకపోయారు స్వాతంత్ర సమరంలో, భారత కమ్యూనిస్టు 
ఉద్యమంలో వారి అమూల్య _ జీవితానుభవాలను (గ్రంధస్తం చేయకపోతే క్రమేణా 
కాలగర్భంలో కనుమరుగైపోతాయి ఈ తరంవారికి “తెలియని అనేక అనుభవాలు, 
జ్ఞాపకాలు కాలగర్య ౦లో కలిసిపోతాయి” ఇప సరైనా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న 
వృద్దతరం కామేడ్సు తమ సరక్షిస్ట జీవిత చరిత్రలను రాసి పంపితే మరొక 
సంపుటంగా ప్రచురించ వీలవుతుందని మనవి చెస్తున్నాం. ఈ సంక్షిస్త జీవిత 
స్వీయకధనాలలో కొన్ని పెద్దవిగాను, కొన్ని చిన్నవిగాను ఉన్నాయి. ఎక్కువ 
స్వీయకధనాలు వారు జాతీయోద్యమంలోను, కమ్యూనిస్టు ఉద్యమంలోను ప్రవేశించే 
వరకే ఉన్నాయి. ఇని వారివారి పూర్తి జీవిత చరిత్రలు కావు. అలాగే వారివారి 
ప్రాధాన్యత వరుస క్రమం కూడా ఇందులో లేదు అలాగే కొందరి ఫోటోలు 
సకాలంలో అందకపోవడం వలన ప్రచురించలేకపోయాం ఈ పరిమితులను పారకులు 
దృష్టిలో పెట్టుకోవలసిందిగా మనవీ చేస్తున్నాం. భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల 
సమయానికే ఈ గ్రంధాన్ని అందించాలని అనుకున్నాం అనివార్య కారణాలవలన 
అందించలేకపోయాం. ఇప్పటికైనా ఇంతమంది “స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న 
కమ్యూనిస్టు దేశభక్తుల” త్యాగమయ చరిత్రలను మీకు అందించగల్లుతున్నందుకు 
పార్షిస్తూ.. ఇంకా పలువురి చరిత్రలు తదుపరి అందజేయగలమని మనవి చెస్తూ. 


విజయవాడ భవదీయుడు 
5-1-2000. పరకాల వట్టాధిరామారావు 
(స్వాతంత్ర్య సమరయోధులు, 
కమ్యూనిస్టు మార్కిస్టు సిద్దాంత 
పత్రిక సంపాదకులు) 


10 


ll 


12. 





చు అ పు లై 


ముందుమాట 

శ్రీశే. అమీర్‌ హైదర్‌భాన్‌ - (స్వాతంత్ర్య సమరయోధులు - 
దక్షిణభారత దేశ కమ్యూనిస్టు ఉద్యమ సంస్థావకులు) 

కీశే, కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌) - (స్వాతంత్ర్య సమ 


రయోధులు - ఆంధ్రదేశంలో తొలికమ్యూనిస్టు, మార్కి స్టుమేధావి, 
చరిత్రకారులు) 


క్రీశ పుచ్చలపల్లి సుందరయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు - . 


దక్షిణభారత _ దేశంలోను, ఆంధ్రదేశంలోను కమ్యూనిస్టు ఉద్యమ 
నిర్మాత) 

కీశే, పోలేపెద్ది నరసింహమూర్తి - (స్వాతంత్ర్య సమరయోధులు 
- రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రధమ కార్యదర్శులలో ఒకరు) 

క్రీశే. చండ్ర రాజేశ్వరరావు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు) 

కీశే మద్దుకూరి చంద్రశేఖరరావు - (స్వాతంత్ర్య సమరయోధులు 
- రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు) 

కీశే. రావి నారాయణరెడ్డి - (స్వాతంత్ర్య సమరయోధులు - 
తెలంగాణా సాయుధ పోరాట అ[గ్రనాయకులు 


క్రీ శే, ఐదుకల్లు సదాశివన్‌ - (స్వాతంత్ర్య సమరయోధులు - 
రాయలసీమ కమ్యూనిస్టు ఉద్యమ పితామహడు) 


క్రీశే పివి. శివయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు - మార్కిస్టు ... 


మేధావి, అభ్యుదయ రచయిత, గుంటూరు జిల్లా కమ్యూనిస్టు 
ఉద్యమ నిర్మాత) 

నండూరి ప్రసాదరావు - (స్వాతంత్ర్య సమరయోధులు - ఆంధ 
రైతు ఉద్యమ _అగ్రనాయకులు, మార్కిస్టు పార్టీ కురు వృద్దులు) 
స రాఘవయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు - బెనారస్‌, 
కమ్యూనిస్టు [గ్రూవు ప్రముఖులు, న్యాయవాది, శాంతి స్నెహ 
ఉద్యమ (ప్రముఖులు) 


Xi 


ll 


16 


19 


22 


29 


32 


35 


48 


51 


13 


14. 


15. 


16. 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


29. 


24. 


25, 


26. 


వెవి. కృష్ణారావు - (స్వాతంత్ర్య సమరయోధులు - అఖిల 
భారత కిసాన్‌ సభ అధ్యక్షులు) 
మోటూరు హనుమంతరావు - (స్వాతంత్ర్య సమరయోధులు 
ఆంధ్రప్రదేశ్‌ మార్కిస్టు పార్టీ అగ్రనాయుకులు, ప్రజాశక్తి 
సంపాదకులు-) 
కీశే నీలం రాజశేఖరరెడ్డి - (స్వాతంత్ర్య సమరయోధులు - 
రాష్ట్ర కమ్యూనిస్టు అగనాయకులు) 
రాజబహుదూర్‌ గౌర్‌ - (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా 
కమ్యూనిస్టు _అగ్రనాయకులు, (ముడ్‌ యూనియన్‌ ప్రముఖులు, 
ప్రముఖ ఉర్దూ రచయిత) 
కె.ఎల్‌, మహేంద్ర క్షా (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా 
పోరాట యోధులు, కమ్యూనిస్టు అగ్రనాయకులు, ట్రేడ్‌ యూనియన్‌ 
నాయకులు) 
ది, ధర్మభిక్రం ఆ (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా 
పోరాట యోధులు, రాష్ట్ర, కబ్బగీత కార్మికోద్యమ పీతామహులు) 
ఎ. గురవారెడ్డి - (స్వాతంత్ర్య సమరయోధులు - తెలంగాణా 
కమ్యూనిస్టు నాయకులు) 

ఓం 
క్రీశ, దొడ్డా నరసయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు - 
తెలంగాణా సాయుధ పోరాట యోధులు 
పిల్లలమర్రి వెంకకేశ్వర్హు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
ఆంధ్రప్రదేశ్‌ (గ్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ నాయకులు, తొలి 
కమ్యూనిస్టు శాసన సభ్యులు) 


వై. విజయకుమార్‌ - (స్వాతంత్ర్య సమరయోధులు - విశాఖ. 


జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, రాష్ట్ర (ట్రేడ్‌ యూనియన్‌ 
అధ్యక్షులు) 

వేములపల్లి శ్రీకృష్ణ జ్‌ (స్వాతంత్ర్య సమరయోధులు - గుంటూరు 
జిల్లా కమ్యూనిస్టు నాయకులు, అభ్యుదయ రచయత) 

ఎన్‌, శివరామి రెడ్డి - (స్వాతంత్ర్య సమరయోధులు - రాయలసీమ 
కమ్యూనిస్టు ఉద్యమ సీనియర్‌ నాయకులు) 

క్రీశే, జోళ్యభట్ట సత్యనారాయణ - (స్వాతంత్ర్య సమరయోధులు 
- రాష్ట్ర గుడ్‌ యూనియన్‌ (ప్రముఖులు) 


మహీధర రామమోహన్‌ రావు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
ముంగండ విశ్వసాహిత్యమాల సంస్టాపకులు, ప్రఖ్యాత నవలారచయిత) 


57 


65 


72 


90 


96 


102 


105 


108 


112 


116 


121 


126 


131 


134 








27. 


28. 


29. 


30. 


31 


32. 


33. 


రె. 


35, 


36. 


37. 


38. 


39. 


40. 


41. 
42. 


చిర్రావూరి లక్ష్మీనరసయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు 
-ఖమ్మం జిల్లా మార్కిస్టు ప్రముఖులు) 

కీశే ఏటుకూరి బలరామమూర్తి - (స్వాతంత్ర్య సమరయోధులు 
- మార్క్సిస్టు అధ్యయన వేత్త, ప్రఖ్యాత చరిత్రకారులు) 
పరకాల పట్టాభిరామారావు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
విశాలాంధ్ర, కమ్యూనిజం పత్రికలలో సంపాదకులు, రచయిత) 
క్రీశే, మోదుమూడి | శ్రీహరిరావు - (స్వాతంత్ర్య సమరయోధులు 
- కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

ఇందుకూరి సుబ్బరాజు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
పశ్చిమగోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

అల్లూరి వెంకట్రామరాజు  - (స్వాతంత్ర్య సమరయోధులు - 
తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

ముళ్లపూడి సూర్యనారాయణ - (స్వాతంత్ర్య సమరయోధులు 
- తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 


సివి.కె. రావు - (స్వాతంత్ర్య సమరయోధులు - రాష్ట్ర .. 


(ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు, జిల్లాలో తొరితరం కమ్యూనిస్టు 
నాయకులు) 
క్రీశే కాల్హా వెంకయ్య - (స్వాతంత్ర్య సమరయోధులు - 
గుంటూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

౧ మూ 
కోడుగంటి గోవిందరావు - (స్వాతంత్ర్య సమరయోధులు - 
విశాఖ జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 


కీశే కారుమూడి సత్యనారాయణరెడ్డి - (స్వాతంత్ర ... 


సమరయోధులు - వశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
కీశే మోటూరు పరంధామయ్య - (స్వాతంత్రసమర యోధులు, 
నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

శ్రీశే మహ్మద్‌ రజబలీ - (స్వాతంత్ర్యసనుర యోధులు, 
ఎమ్‌ ఎల్‌.ఎ, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 


కంభంపాటి మాణిక్యాంబ - (స్వాతంత్ర్యసమర యోధురాలు, .. 


మహిళా నాయకురాలు) 

క్రీ.శే. చండ్ర సావిత్రీదేవి - (రాష్ట్ర, మహిళా ఉద్యమ |ప్రముఖురాలు) 
ఆరుట్ల కమలాదేవి - (తెలంగాణా స్వాతంత్ర్యసమర యోధురాలు, 
మాజీ ఎమ్‌.ఎల్‌ ఎ) 


Xi 


137 


141 


150 


157 


161 


164 


167 


171 


174 


178 


183 


187 


192 


196 


201 
208 


43. 


44 


45, 


46. 


47 
48 


49 


50. 


51. 


ర్‌2, 


53. 


ర్‌డ్త 


ర్‌ర్‌, 


56. 


57, 


5్‌రి, 


క్రీశే, మానికొండ సూర్యావతి - (స్వాతం త్ర్యసమర యోధురాలు, .. 
మాజీ ఎమ్‌.ఎల్‌ .ఎ, మార్కిస్టు పార్టీ ప్రముఖులు) ర్నాష్ట్ర మహిళా 
ఉద్యమ ప్రముఖులు 
(బిజిరాణి గౌడ్‌ - (తెలంగాణా స్వాతంత్ర్యసమర యోధురాలు, 
మహిళా సంఘ నాయకురాలు) 
కీశే ప్రమీలాతాయ్‌ మహేంద్ర - (తెలంగాణా స్వాతం త్ర్యసమర 
యోధురాలు, మహిళా ఉద్యమ నాయకురాలు) 
మల్లు స్వరాజ్యం - (తెలంగాణా స్వాతంత్ర్యసమర యోధురాలు, . 
మార్కిస్టు పార్టీ ప్రముఖులు, రాష్ట్ర మహిళా ఉద్యమ 
నొయకురాలు) 
కమలమ్మ - (తెలంగాణా స్వాతంత్ర్యసమర యోధురాలు) 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఇ (స్వాతం త్రసనుర యోధురాలు, .. 
అభ్యుదయ రచయిత _ ప్రజానాట్యమండలి ప్రముఖులు, మహిళా 
సంఘ నాయకులు) 
చిట్టూరి ప్రభాకరచౌదరి - (స్వాతంత్ర్యసమర యోధులు, తూర్పు 
గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
పెదపాటి వెంకట్రావు - (స్వాతంత్ర్రసమర యోధులు, తూర్పు ... 
గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
మాడభూషి భావనాచార్యులు - (స్వాతంత్ర్యసమర యోధులు, ... 
వేదాధ్యయనవేత్త తూర్పుగోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
భూపతి వెంకట నర్సయ్య - (మాజీ ఎమ్‌ ఎల్‌ సి, తూర్పుగోదావరి 
జిల్లా కమ్యూనిస్టు నాయకులు, వ్యవసాయ కార్మిక నాయకులు 

(90) యి 
మారెళ్ళ నరసింహారావు - (స్వాతంత్ర్యసమర యోధులు, పశ్చిమ 
గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 

౧ లు 

శీశే సెరంబదూరు ఆనందరావు - (స్వాతంత్ర్యసమర యోధులు, 
పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
కాట్రగడ్డ సెదవెంకట్రాయుడు - (కృష్ణాజిల్లా కమ్యూనిస్టు . 
నాయకులు) 
సోమూరి వెంకట్రామయ్య - (స్వాతంత్యసమర యోధులు, ... 
కమ్యూనిస్టు నాయకులు) 
తాళ్ళూరి మంగపతిరావు - (స్వాతంత్ర్యసమర యోధులు, కృష్ణాజిల్లా... 
కమ్యూనిస్టు నాయకులు) 
ముక్తేవి మాధవాచార్య - (స్వాతం |త్రసమర యోధులు, గుంటూరు . 
జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 





59. 
60. 


61. 


62. 


63 


64. 


65 


66. 


67 


68 


69 
70 
71 
72 
73 


74, 


75 
76 
77 
78 
79 
80 


81. 


82 


'పెడవల్లి | శ్రీరాములు - (ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు నాయకులు) ... 
x) x) యు 
వి. అనంతరామయ్య - (స్వాతంత్యసమర యోధులు, నెల్లూరు ... 


జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 
ప్రొఫెసర్‌ శె, శేషాద్రి - (స్వాతంత్రసమర యోధులు, జవహర్‌ లాల్‌ 
యూనివర్సిటీ ప్రొఫెసర్‌, రచయిత) 


వి. ఆర్‌, బొమ్మారెడ్డి - ( ప్రజాశక్తి దినష్మత్రిక సంపాదకులు, ... 


మార్క్సిస్టు పార్టీ ప్రముఖులు) 


నిడమర్తి ఉమా రాజేశ్వరరావు - (ప్రగతి ప్రచురణాలయం . 


(నిడుమర్రు) సంపాదకులు, సుప్రసిద్ద అనువాదకులు, 

డా! ఆవంత్స సోమసుందర్‌ - (అభ్యుదయ రచయిత, వజ్రాయుధం 
కొవ్య రచయిత) 

ఎమ్‌. రాజన్న - (చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు (ప్రముఖులు) 


పూలకుంట సంజీవులు - (అనంతపురం జిల్లా కమ్యూనిస్టు . 


నాయకులు) 

బి. ఆర్‌. భగవాన్‌దాసు - (వరంగల్‌ జిల్లా కమ్యూనిస్టు 
నాయకులు) 

డాక్టర్‌ సి హెచ్‌, వెంకట్రామారావు - (తెలంగాణా స్వాతంత్ర్య 
సమరయోధులు) 

కర్నాటి కృష్ణయ్య - (తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు) 
కీ.శే, అనిశెట్టి సుబ్బారావు - (అభ్యుదయ రచయిత) 

ఎ. బోధాయన - (కృష్ణా జిల్లా కమ్యూనిస్టు నాయకులు) 


కీ.శే. రూపశిల్సి కుమార్‌ - (ప్రజా నాట్యమండలి ప్రముఖలు) . 


జాలాది రామకోటయ్య - 

కీశే మేడమ్‌ కామా 

కీ.శే. డాక్టర్‌ కెబి. కృష్ణ 

కీ.శే. డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు - మెల్లీషోలింగర్‌ 
శీశే. డాక్టర్‌ చెలికాని రామారావు 

క్రీశే. దరిశి చెంచయ్య 

కీ.శే. ఉద్దరాజు రామం 

క్రీ.శే. జైఎన్‌.ఆర్‌. ఆంజనేయశా స్త్రి 

కీ,శే, పందిరి మళ్లిఖార్జునరావు 

క్రీశే, పుత్సల సత్యనారాయణ 


294 
299 


311 | 


321 


325 


330 


336 
338 


343 
346 


352 
355 
359 
362 
371 
379 
387 
408 
410 
420 
421 
426 


ల. 434 
.. 436 





. శ్రీశ ప్రతాప రామసుబ్బయ్య 
సెండ్యాల లోకనాథం 

. క్రీశ తుమ్మల వెంకట్రామయ్య 

. కీ.శే. కొండేపూడి లక్ష్మీనారాయణ 

. కీ.శే. ఆరుట్ల రామచంద్రారెడ్డి 
క్రీశే తమ్మిన పోతరాజు 
క్రీ శే, వి.కె, ఆదినారాయణ రెడ్డి 

కీ.శే. సి వెంగమనాయుడు 

. గారపొటి సత్యనారాయణ 

. కీ.శే. శ్రీపతి పండితారాధ్యుల మల్టిభార్టునశర్మ 

. కీ.శే. తరిమెల నాగిరెడ్డి 

. కీ.శే. ఎస్‌.వి.క. ప్రసాద్‌ 

. కశ, మాకినేని బసవపున్నయ్య 

క్రీశ గుజ్జుల యల్లమందా రెడ్డి 

. కీశే నల్లమల గిరిప్రసాద్‌ 


. శ్రీశ తమ్మారెడ్డి సత్యనారాయణ 
. కీశే, ఎల్లారెడ్డి, బద్దం 

. శీశే ఈశ్వరరెడ్డి వై, 

. శీశే మఖూం మొహియుద్దీన్‌ 





క్రీశే. అమీర్‌ హైదర్‌ ఖాన్‌ 





అమీర్‌ హైదర్‌ ఖాన్‌ 1900 సంవత్స 
రంలో పంజాబ్‌ రాష్ట్రం కలియన్‌ వలియన్‌ 
[గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మిం 
చారు ఆయన చదువుకోవాలని చాలా 
ఉబలాట పడ్డాడు కొని స్కూలు వది మైళ్ళు 
దూరం రోజూ నడిచివెళ్ళి రావలసి వచ్చేది 
ఆ దశలో ఆయన అన్న జాతీయోద్యమ 
ప్రభావంతో ఇల్లు వదలి వెళ్ళిపోయాడు 
అతనిని వెదుక్కొాంటూ "పొదర్‌ ఖాన్‌ 15వ 
యేట బొంబాయి య ఇంటి 
దగ్గర బయలు దేరేటవ దు చిన్న చేతి 
సంచి, కొంచం పైకమూ వున్నాయి నిల్వ 
వుండేటట్లు రొబులు చేయించుకొని ఆయన 
బయలుదేరాడు బీ నొంబాయి నౌకా శయానికి 
వెళ్ళాడు సరుకులు తీసుకొని ఇంగ్లాండ్‌ వెళ్లే 
కూలి కుర్రవాళ్లతో పరిచయం చేసు 
నాడు కూలీగా చేరీ ఓడ ఎకా_డు ఓడ 
కీ హైదర్‌ ఖాన్‌ను చూసి ముచ్చటపడి 
qs తనతో రెండేళ్ళు తిప్పుకున్నాడు 
ఆ ఓడలోనే హైదర్‌ ఖాన్‌ అమెరికా 
వెళ్ళాడ్డు అక్కడ ఒక భారతీయ సిక్కు 
కుటుంబంతో పరిచయం ఏర్పడింది కొన్నాళ్లు పేపర్‌ బోయ్‌గా, అ తరువాత 
మోటారు మెకానిక్‌ గా ఆ తరువాత విమాన పైలెట్‌ గా నిపుణత సంపాదించాడు 
గదర్‌ పార్టీ వారితో ఏర్పడింది మెరైన్‌ ఇంజనీయరుగా తర్జీదు పొందాడు. 
జపాన్‌ వెళ్ల రస బిహారీ ఘోషిను కలుసుకునా డు బిటీష్‌ Ses అరెస్టు నుండి 
తప్పించుకొని మళ్ళీ అమెరికా వెళ్ళాడు అమెరికన్‌ వర్కర్స్‌ పార్టీ సభ్యుడయ్యాడు 
వారి వనుపున మాస్కోలోని ప్రాచ్యదేశాల విశ్వవిద్యాలయంలో మార్కి స్టు సిద్దాంత 
గ్షణ పొందాడు కామింటరన్‌ తో సంబంధాలు ఏర్పరచుకొని వారి సహాయంతో భారత 
దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ సంస్థాపన కోసం స్వదేశం చేరుకొన్నాడు 
బొంబాయిలో జనరల్‌  మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ కార్మికోద్యమంలో 
కార్యాలయంలో వని చేస్తుండేవాడు 1020లో మీరట్‌ కమ్యూనిస్టు కృుటకేసులో 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 1 





పైదర్‌ ఖాన్‌ను యిరికించడానికి బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రయత్నించింది కానీ పోలీసులకు 
చిక్కకుండా తప్పించుకొని పార్టీ ఆదేశంతో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ 
నిర్మాణానికి మద్రాసు వచ్చాడు మద్రాసులో చివరకు అరెస్టయి ఎన్నోయేళ్లు జైలు 
జీవితం గడిపి, 1942లో విడుదలై, 1945లో తన జన్మస్తలం రావల్సిండి చేరారు 
చివరిసారిగా ఆయన 1992లో భారతదేశం సందర్శించారు అజయ్‌భవన్‌లో 
కొన్నాళ్లు వుండి పాకిస్తాన్‌ వెళ్ళి ఇటీవలనే మరణించారు దక్షిణ భారతదేశంలో 
కమ్యోూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి వచ్చి మద్రాసులో మొదట క్యామేడ్‌ 
కంభంపాటి సీనియర్‌ను పార్టీ సభ్యునిగా చేర్చుకొన్నారు తరువాత కామేడ్‌ 
సుందరయ్యను సభ్యునిగా చేర్చుకొనడ మేగాక, తాను అరెస్టు చేయబడి దీర్హకాలం 
జైళ్ళలో ఉండటంతో కామేడ్‌ సుందరయ్యను తన స్తానంలో నియమించి దక్రిణి 
భారతదేశంలో “కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ బాధ్యతలను అప్పగించారు" 


ఆ వివరాలు క్యామేడ్‌ హ్లైదర్‌ఖాన్‌ సంక్షిస్త జీవిత చరిత్ర నుండి, కామేడ్‌ 
కంభంపాటి సీనియర్‌, కామేడ్‌ సుందరయ్య గార్ల స్వీయ కధనాలనుండి పాఠకులకు 
అందజేస్తున్నాం 


అమీర్‌ హైదర్‌ ఖాన్‌ స్వీయకధనం: 


నేను సోవియట్‌ యూనియన్‌లో ఉన్నప్పుడు (మీరట్‌ అరెస్టుల తరువాత 
ప్టైదర్‌ ఖాన్‌ రహస్యంగా సోవియట్‌ యూనియన్‌కి వెళ్ళిపోయారు) భారతదేశంలో 
ఉప్పు సత్యాగ్రహం జరుగుతోంది అదొక బ్రహ్మాండమయిన ప్రజా ఉద్యమం. 
నాయకులు అరెస్టు చేయబడి నిర్చంధింవబడినప్పుడు ప్రజలు ఉప ప తయారు 
చేయడంతో సంతృప్తి చెందక, పెద్ద పెద్ద పోరాటాలు ప్రారంభించారు. బ్రిటీష్‌ 
ప్రభుత్వంతో ప్రత్యక్ష ఘర్హణలకు తలపడ్డారు  విష్ణవ చర్యలకు పూనుకున్నారు 
షోలాపూర్‌ నగరం కొన్నాళ్ళు (ప్రజల హస్తగతమయింది అయితే, ప్రజల్ని సక్రమ 
మార్గంలో నడపడానికి భారతదేశంలో విష్టవ పార్టీ ఏదీలేదు అప ఎడు భారతదేశంలో 
జరుగుతున్న పరిణామాలు నన్ను కలవర పెట్టాయి కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో 
సహాయపడాలని నేను నిశ్చయించుకున్నాను అప్పుడు భారతదేశానికి (ప్రాతినిధ్యం 
వహించగలవా రెవరూ మాస్కోలో లేరు. నేను శ్రామికుల నుంచి వచ్చి, వర్గ 
చైతన్యంగల విస్ణవ కార్యకర్తగా మాస్కోలో పని చేస్తూండడం వల్ల నేను తగు విధంగా 
ప్రాతినిధ్యం వహించగలనని అక్కడి నాయకులు భావించారు నేను ప్రాఫిటర్న్‌ (రెడ్‌ 
ఇంటర్నేషనల్‌ (కేడ్‌ యూనియను) కార్యాలయంలో వని చేస్తూ ఉండేవాణ్ణి ఒక 
రోజున నేనక్కడికి వెళ్ళి దాని ప్రధాన కార్యదర్శి లొజోవస్కీని కలుసుకున్నాను. 
ఆయన వద్ద 1930 డిసెంబరు కిన సెలవు తీసుకొని మాస్కో వదలి పెట్టాను 
లొజోవస్కీ భారతదేశంలోని క్యామేడ్స్‌కి యీ సందేశమిచ్చారు “మీరు _ పార్టీని 
నిర్మించండి. కమ్యూనిస్టు పార్తీ లెనిదే మీరేమీ చేయళేరు.” 


నేను బొంబాయిలో దిగి, అక్కడి కామేడ్‌ కీ పై సందేశ మందించి, వారి 


మూ 


ఆదేశం ప్రై మద్రాసు బయళ్లేరి వెళ్ళాను నాకు దక్షిణ భారతదేశం కొత్త అక్కడి 


ల స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


భాషలుగాని, ఆచార వ్యవహారాలుగాని నాకు తెలియవు మొదట్లో నేను విలువైన 
అపురూప వస్తువులు కొని, విదేశాలకు పంపే ఒక వ్యాపారస్తునిగా నటించాను 
ఆ విధంగానే సా అను రైల్వే ఎల్ట్ర్రీషియన్‌తో నాకు పరిచయమైంది 
అతడు మద్రాసు ఎలక్ట్రిక్‌ రైల్వే లైను చివరి స్టేషన్‌ అయిన తాంబరంలో ఒక 
బ్రిటిష్‌ కంపె క్రింద జీతగాదుగా పనిచేసేవాడు. అతని వని, ఎలక్ట్రిక్‌ రైళ్ళకు 
తగిలించనలసిన బోగీలను ఒకదానితో ఒకటి సంధాన వరచడం అతని క్రింద 
కొందరు అ(పెంటీసులుగా వనిచేపేవారు. వారిలో ఆంగ్లో ఇండియన్లు కూడా 
ఉండేవారు వారికి పరా కన్నా జీతం ఎక్కువ. ఈ వివక్షను గర్లిస్తూ 
నేనతనితో సంభాషణలు జరి పేవాళ్లో చివరకు విదేకీ పరిపాలనే దీనిక కారణమని 
అత డంగీకరించాడు క్రమంగా మాత్యూతో నాకు చనువు ఏర్పడింది. మన 
దేశంలో సామాజ్య వాద దోపిడీని అతడు స్పష్టంగా _అర్హం చేసుకోగలిగాడు 


తరువాత, మాత్యూ క్రింద పనిచేసే తమిళ అ(ప్రెంటీసు వెంకట్రామన్‌ తో 
నాకు పరిచయమైంది అతడు చురుకైనవాడు. బుద్దికుశలుడూను. ట్రాన్సిస్టర్లం కే 
ఏమిటో తెలియని రోజుల్లో అతడు సాకెట్‌. సెజు (ట్రాన్సిస్టర్‌ తయారీకి 
ఒక డిజైను రూపొందించాడు కొని, వెంకట్రామన్‌" గర్భదరిద్రుడు “పెట్టుబడి 
పెట్టగలవా 'రెవరినీ అత డెరుగడు. అందుచేత, మానసికంగా య చెందేవాడు నే 
నతని బాధ అర్హం చేసుకున్నాను. మాటల సందర్శ ౦లో రాజకీయాలు చోటు 
చేసుకున్నాయి. విదేశీపాలన లేకపోతే అలాంటి బుద్ధిశాలుర తెలివితేటలు దేశానికి 
ఎంత ఉపయోగపడేవో చెప్పేవాడిని. మాత్యూ చర్మం _ నల్లదైనందున అతడెంత 
అన్యాయానికి గురి అయాడో వివరించేవాణ్లీ వెంకట్రామన్‌ నాతో ఏకీభవించాడు 
అప్పటినుంచీ అతడు నాకు సన్నిహితుడయాడు. 


ఒకనాడు వెంకటామన్‌ లయోలా కాలేజీలో బిఏ ఆనర్స్‌ చదువుతున్న వికె 
నరసింహన్‌ని నాకు పరిచయం చేశాడు. నరసింహన్‌ మేధావి కమ్యూనిస్టు 
సిద్ధాంతాల్ని ఆకళింపు చేసుకొన్నవాడు ఈ విధంగా చాలా మందితో నాకు వరిచయా 
ల వారు బక్నీషియన్సు, అ(ప్రెంటీసులు, ఎలక్రీషియన్లు, ట్రాంవే కార్మికులు, 
(ప్రెస్‌ కార్మికులూను. వీరందరిలో జయరాం చాలా తెలివైనవాడు ఉత్సాహవంతుడు 
దూరాలోచన గలవాడు. అ రోజులో కమ్యూనిస్టు పారీ బహీరంగంగా పని చేయడానికి 

ధ్యా రం లు 

అవకొశం లేదు. అందుచేత మేం యంగ్‌ వర్కర్‌, స రీగ్‌ అను చట్టుబద్ద _ సంస్థను 
స్టాపించాం ఎల్లప్పుడూ ఒకే చోటకొక, వేర్వేరు చోట్ల సమావేశాలు జరుపుకొనే 
వాళ్ళం నను మార్క్సిజం మీద, జాతీయ - అంతర్జాతీయ సమస్యల మీద కాసులు 
తీసుకొ నేవాళ్లో నరసింహాన్‌ ని యంగ్‌ వర్కర్‌, J రీ క్ర కార్యదర్శిగా ఎన్నుకున్నాం 


స్వాతంత్ర్యోద్యమంలో చదువు మానేసిన విద్యార్హుల్ని గురించి నేను భోగట్టా 
చేయసాగాను. అలాంటి వారిలో కంభంపాటి సత్యనారాయణ ఒకరు నే నాయన్ని 
పిలననంపగానే మద్రాసు వచ్చాడు. ఉభయులు నూట్లాడుకున్న తరువాత, మద్రాసులో 
పని చేయడాని కాయన అంగీకరించాడు. వారం రోజుల తరువాత భార్యతో కలిసి 
మద్రాసు వచ్చాడు. వారిని ఒక ట్రాం కండక్షరు యింట్లో ఉంచడానికి ఏర్పాటు 
చేశాను. సత్యనారాయణ భార్యకు మాంసం, చేవ పడవు. వాటి వాసన అమెకు 


నంపొదకుడు' వరకాల వట్టాభిరామారావు ట్‌ | 


రోతగా ఉండేది నే నామెను కూర్చోపెట్టి, వరిస్థితి అంతా చెప్పాను ఎలాగైనా 
ఓర్చుకోమని బ్రతిమాలేను. ఆమె అంగీకరించింది. 


నేను “కమ్యూనిస్టు ప్రణాళిక,” “రాజ్యాంగ యంత్రం, విప్తవం”, మూర 
ఉపదేశాలు” ఒక్కొక్క ప్రతి సంపాదించి ఉంచుకొన్నాను. లీగ్‌ సభ్యుల్ని చైతన్య 
వంతులుగా చేయడానికి వాటి నువయోగించెవాళ్లి, నే నవలంబించిన బోధనా 
పద్దతి యిది ఒక్కొక్క సభ్యునితో ఒక్కొక్క "పేరా హా. దాని అర్థం 
చెప్పమని యితరుల్ని అడి గేవాళ్లి. ఒక్కొక్కరూ చెప్పింది విని, నిత్య జీవితం నుంచి 
ఉదాహరణలిస్తూ ఒక్కొక్క పేరాలోని భావాన్ని పరిపుష్టం చేసేవాణ్ణి తరువాత 
రెండో పేరా చదవమనేవాళ్లో 


కార్మికవర్గం యొక్క ప్రత్యేక లక్షణాల్ని తెలుసుకొనేటట్లు చేయడానికి నేను లీగ్‌ 
సభ్యుల్ని ఫ్యాక్షరీలకు తీసుకెళ్ళేవాళ్లే, ఒక రోజున కొందరిని బకింగ్‌ హోం కర్నాటిక్‌ 
మిల్లు చూపించడానికి తీసుకెళ్ళాను. ఒక్కొక్క విభాగంలో కార్మికు లెలా పని 
చేస్తున్నారో వారికి చూపెట్టాను ఆ విధంగా, వారిలో ఐక్యత, క్రమశిక్షణ, చరుకుతనం 
ఎలా అలవడుతాయో కళ్ళకు కట్టినట్లు కనిపించేది. సాయం[త్రమయ్యాక వేలాది 
కార్మికులు శేటులోనుంచి బయటకు రావడం చూపి, “వీరిని గురించే మార్క్‌ 
కార్మిక సైన్యం అని చెప్పారు” అని, మార్క్‌ ఉపదేశాల్ని జ్ఞాపకం చేసేవాణ్ణి, 

యంగ్‌ వర్క్‌ ఎ లీగ్‌ సభ్యులు నెల నెలా చందా లిచ్చేవారు. కొందరు ఎక్కువ 
మొత్తా లిచ్చేవారు. మరి కొందరు నా జీవిత విధానం చూచి యిచ్చేవారు. ఆ 
రోజుల్లో విద్యార్దులకు మధ్యాహ్నం వూట టిఫిన్‌ కోసం ఆరేసి అణా లిచ్చేవారు. 
కొందరు విద్యార్దులు ఆ సొమ్మును విరాళంగా యిచ్చేవారు, 


ఆ రోజుల్లోనే డాక్టరు అచ్చమాంబ మాకు పరిచయమయ్యారు. అమెతో 
అప్పుడప్పుడు మాట్టాడేవాళ్లి కొన్నాళ్ళ తరువాత అమె కమ్యూనిస్టు పార్టీలో 
చేరారు. ఒక రోజున చర్చ సందర్భాల్లో మీనన్‌ అనే ఒక కాంగ్రెస్‌ డాక్టరు నన్ను 
బోర్డివిక్కు ఏజంటు అన్నాడు. ఆ సమయంలో అక్కడ మరి కొందరున్నారు. నను 
మీనన్‌ని ఉద్దేశించి, “నేను బోర్షివిక్కును అంతేగాని ఏజంటును కాను” అన్నాను. 


నేను పి సుందరయ్యను గురించి విన్నాను. అప్పు డాయన బెంగుళూరులో 
తన బంధువు యింట్లో ఉండి కాలేజీలో చదువుతున్నారు. ఆ బంధువు జిల్టా 
సెషన్స్‌ జడ్జి సుందరయ్యను కలుసుకోవడానికి నేను జయరాంని వెంటబెట్టుకొని 
బెంగుళూరు వెళ్ళాను. మే మిద్దరం సెషన్‌, జడ్డిగారింటి బయట సుందరయ్యకోసం 
వేచి యుండగా, ఆయన కాలేజీ నుండి వస్తూ మమ్మల్ని చూచారు మేమూ ఆయనా 
కలిసి ఒక పార్కుకు వెళ్ళాం అక్కడ కూర్చొని, నేను వచ్చిన వని చెప్పాను. దేశ 
రాజకీయాలు, పార్టీ పాలసీ చెప్పాను మద్రాసు రాగలరా అని అడిగాను. ఆయన 
అంతా విన్నారు. తాను మొదట చదువు పూర్తి చేయవలసి వుందనీ, ఆ తరువాత 
నచ్చి కలుసుకొంటాననీ చెప్పారు కొద్ది రోజుల తరువాత జడ్డిగారింట్లో జరిగే వివాహ 
సందర్భంలో యింటిమీద యూనియన్‌ జాక్‌ ఎగురవేయబడింది. సుందరయ్యకి 
రుచించలేదు తానా యింట్లో ఉండదలచుకోలేదు. మరునాడు రైలెక్కి మద్రాసు 


4 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వచ్చేశారు. కొన్ని వుస్తకాలు కొని, సత్యనారాయణగారిని కలుసుకొని, స్వగ్రామం 
వెళ్ళడానికి రైలెక్కారు అది నాకు తెలిసి, రైలు స్టేషను కెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి 
రైలు కదలబోతూ ఉంది సుందరయ్య మరో నాలుగు మాసాలలో వచ్చి మీతో 
కలసి పని చేస్తానని చెప్పుతూ ఉండగానే బండి కదిలిపోయింది సుందరయ్య నన్ను 
రైల్లో నుంచి చూచారు. నేనాయన్ని ప్లాట్‌ ఫారంనుండి చూచాను. 


మద్రాసులో పోలీసులు నా జాడ తెలుసుకున్నట్టు అనుమానించి, తిరిగి మాస్కో 
వెళ్ళాలనుకొన్నాను. వెంకట్రామన్‌ తమ్మునితో ఎలాగైనా నాకొక పాస్‌పోర్టు 
సంపాదించి పెట్టమని అడిగాను కొద్దిరోజుల్లో అతడు సంపాదించగలిగాడు. 


సంపాదకుడు. వరకొల వట్టాభిరామారావు వ్‌ 








'కీశే, కంభంపాటి సత్యనారాయణ 








4 


( 
జక 


నేను 1909లో జన్మించాను. చిన్నప్పడు కాకినాడలో చదువుకొంటూండగా 
సహాయ నిరాకరణోద్యమంవల్ల (ప్రభావితుణ్ణయ్యాను టౌన్‌ హాలులో పట్టణ, 
జిల్లా కాంగెస్‌ నాయకు లిచ్చే ఉపన్యాసాల్ని విడవకుండా వినేవాళ్లి పాటలు, 
సద్యాలు, ఉపన్యాసాలే కాక, విదేశీ వస్త్ర, దహనం కూడా ఒక కార్యక్రమంగా 
వుండేది. సాంబమూర్తి, ప్రకాశం, గోపాలకృష్ణయ్య లాంటి మేధావులు న్యాయవాద 
వృత్తిని విడిచి పెట్టి, ఇద్దరు ధరించి, బ్రిటిష్‌ (ప్రభుత్వాన్ని నిప్పులు చెరుగుతూ 
ఉవన్యసిస్తూం టే, ఒళ్ళు మరచిపోయేవాళ్లి 1921-22లో చట్టుధిక్కరణ చేసినందుకు 
అరెస్టు చేయబడి శిక్షలు విధింవబడ్డ నాయకుల్ని చూడ్డానికి వెళ్ళేవాళ్లీ కొన్నాళ్ళ 
తర్వాత నేను కూడా ఖద్దరు ధరించడం ప్రారంభించాను ఇంట్లో రాట్నం మీద 
ప్రతి సాయంత్రం నూలు నడి కేవాళ్లో, కొన్ని నెలల తరువాత ఆ నూలుతో పంచలు 
నేయించి కట్టుకున్నాను. 1923లో కాకినాడలో జరిగిన కొం! గెస్‌ మహాసభ దృశ్యాలు 
నన్ను ఉత్సాహపరిచాయి పిఆర్‌ కాలేజీలో చదువుతూండగా, 1928లో సైమన్‌ 
కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని, చౌన్‌హాల్‌లో జరిగిన బహిరంగ సభకు 


గ్‌ స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


హాజరయ్యాను అక్కడ _ సాంబమూర్తిగారి అధ్యక్షత [క్రింద జరిగిన బహిరంగసభలో 
స్వామి కుమారానంద్‌ అహింసా విధానాన్ని _దుయ్యబడుతూ ఉవన్యసిస్తూంకే, 
ఒళ్ళు గగుర్పొడించింది. మరునాడు ఆయన్ని కలుసుకోడానికి సాంబమూర్తిగా రింటికి 
వెళ్ళాను కుమారానంద్‌ నాతో చాలా చనువుగా మాట్లాడారు చదవడానికొక 
వుస్తకం యిచ్చారు. అది రెనీవుల్లస్‌ మిల్లర్‌ అను జర్మన్‌ రచయిత రచించిన “ది 
మైండ్‌ అండ్‌ ఫేస్‌ ఆఫ్‌ బోర్డివిజం” సోవియట్‌ రష్యాలో ఏర్పడ్డ సోషలిస్టు వ్యవస్థను 
వర్షించే గంధం అది రెండు రోజులు కాలేజీకి సెలవు పెట్టి దాన్ని అమూల్యాగ్టం 
చదివాను చదివి ఉత్తేజితుణ్ణయ్యాను ఆ పుస్తకంలో ఉన్న లెనిన్‌ చిత్రాన్ని ఒక 
ఆర్టిస్టు మిత్రుని చేత తిరిగి గీయించుకొని, పుస్తకాన్ని తిరిగి యిచ్చేశాను అప్పటి 
కాయన కమ్యూనిస్టు అయి వుండవచ్చు. రాజస్తాన్‌ లో చాలాకాలం కమ్యూనిస్టు 
కార్యకర్తగా ఉండి, తరువాత ర్నాస్ట్ర, కమిటీ కార్యదర్శిగా పనిచేశారు 


నేను బిఏ చదువుతూండగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకాలో 
ఒకరిదగ్గర సావర్కార్‌ రచించిన “ది ఇడియన్‌ వార్‌ ఆఫ్‌ ఇండిపెండెన్స్‌” ఉన్నదని 
తెలుసుకొని, మరునాడు ఆయనను కలుసుకోడానికి వెళ్ళాను అది నిషిద్ద [గ్రంధం 
దగ్గరున్నట్టు పోలీసులకు తెరిస్తే జైలుశిక్ష తప్పదు. అయినా, ఆయన దగ్గరకు వెళ్ళాను 
౮ నం! అవి దర్మ అచ “మ. 
అడిగీ అడగ్గానే ఆయన ఆ పుస్తకం యిచ్చారు. దాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చేసి 
తిరిగి యిచ్చేశాను ఆ గంధం 1857 పోరాటాన్ని ఒళ్ళు జలదరించేటట్లు వర్ణించేది. 
ఆ (గంధం చదువుతూన్నంతసేపూ నా రక్తనాళాల్లో రక్తం కుతకుత లాడింది 


1929లో నేను దిఏ ప్యాసై, ఉన్నత విద్యకై మద్రాసు వెళ్ళాను లయోలా 
కాలేజీలో ఎం ఏ చదువుతూండగా, దేశం స్వాతంత్ర్య సమరానికి సన్నద్ద మవుతోంది 
నేనూ, సుందరయ్య (ఆయన అప్పుడు ఇంటరు చదువుతూండేవారు;) మరికొందరు 
విద్యార్థులతో సోదర సమితిగా ఏర్పడి, కాలేజీ హాస్టల్‌ లో వ్రతి ఆదివారం ఖద్దరు 
విక్రయించేవాళ్ళం యువకుల్లో సామ్రాజ్యవాద వ్యతిరేక భావాలను వ్యాప్తి చేసే 
పత్రిక “యంగ్‌ లిబరేటర్‌”కి చందాలు చేర్పించాం అది మాస పత్రిక బొంబాయి 
నుంచి వెలువడేది. దాని సంపాదకుడు హెచ్‌ డీ రాజా ఆయన నాలుగురోజులు 
హాస్టల్‌ లో మా అతిధిగా ఉన్నారు. 1929 డిసెంబర్‌ లో లాహోరు కాం(గెస్‌ ఏకగ్రీవంగా 
ఆమోదించిన సంపూర్ణ స్వాతంత్ర్య తీర్మానాన్ని పురస్కరించుకొని, 1930 జనవరి 
26న మేం విద్యార్దులందరిచేత కాసులు బహిష్కరింపచేశాం సాయంత్రం ట్రిప్టికేన్‌ 
దీచ్‌ కి ఊరేగింపు నడిపాం. అక్కడ జరిగిన బహిరంగ సభలో (ప్రజలందరితో కలిసి 
స్వాతంత్ర్య ప్రతిజ్ఞ తీసుకున్నాం. మొదటి సంవత్సరం పరీక్షలైపోగానే పశ్చిమ గోదావరి 
జిల్లా వెళ్ళి, సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నాం కొన్ని వారాల తర్వాత సుందరయ్య 
1930 జూన్‌లో చట్టధిక్కరణ చేసినందుకు అరెస్టు చేయబడి జైలుకు పంపబడ్డాను. 
నేను తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళి, డాక్టరు చెలికాని రామారావుగారితో కలిసి 
జిల్లా కాం్యగస్‌ కమిటీ ఆఫీసు(కాకినాడ)లో పనిచేశాను ఆ కమిటీ ఇతర జిల్లా 
కాంగ్రెస్‌ కమిటీల్దాగ నిషిద్దసంస్త్రకాదు అయినా, మాలో కొందరం (నాతో సహా) 
పగలు బహిరంగంగాను, రాత్రి రహస్యంగాను వనిచేసేవాళ్ళం, “రణదుందుధి” అనే 
పేరుతో మేమొక రహస్య సైక్షోస్టయిల్‌ పత్రిక నడిపేవాళ్ళం. దానికి సంపొదకుల్లే 


| నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 7 


ప్రొడ్యూసర్‌నీ నేనే ఆ తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో “దీర భారతి” అనే 
మరో పత్రిక ప్రారంభించాం 


శాసనోల్లంఘనోద్యనుంలో అనేక మంది జైలు శిక్షలకు, లారీ దెబ్బలకు, తుపాకులకు 
గురి అయ్యారు నేను 1031 జనవరి 26న భీమవరం వెళ్ళి, తనికెళ్ళ చలపతితో 
కలిసి 144వ సెక్షన్‌ ధిక్కరించి జైలు శిక్షకు గురి అయ్యాను దాదాపు ఒకటిన్నర 
నెలలు రాజమండ్రీ జైల్లో గిక్ష అనుభవించి, గాంధీ ఇర్విన్‌ ఒడంబడిక ఫలితంగా, 
మార్చి నెలలో విడుదల చేయబడ్డాం కాని, మాకు సంతోషం లేదు ఉద్యమం 
ఉచ్చస్తాయి. నందుకొంటున్న తరుణంలో, గాంధీజీ తానుకోరిన 11 కోరికల్లో ఏది 
సిద్దించకపోయినా, ఉద్యమాన్ని అయన విరమించినందుకు హతాశులనుయాం (పజల 
త్యాగాలన్నీ నిరర్హకమైనట్ల్టు మాకు తోచింది 


విడుదలైన వెంటనే భీమవరం వచ్చి, జిల్లా కాంగైసు కమిటీ అధ్యక్షుని ఆదేశం 
మేరకు కరాచీ కాంగైసుకు నేనూ, చలపతీ ప్రతినిధులుగా వెళ్ళాం. బొంబాయిలో ఓడ 
ఎక్కేముందు భగత్సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులు ఉరి తీయబడ్డారనే వార్త పత్రికలో 
చదివి శోకతప్త హృదయులమయాం. గాంధీజీ భగత్సింగ్‌ ప్రాణాలను కాపాడగలిగివుండీ, 
అందుకు కృషి జరపకఫోవటం నా వంటి యువకుల్ని కలవర పెట్టింది. అహింసా 
మార్గం మీద నాకు విశ్వాసం పోయింది. మహాసభలో, భగత్సింగ్‌ |ప్రభ్బతుల దేశభక్తినీ, 
ఆత్మ _ బలిదానాన్నీ కొనియాడుతూనే, వారు చేబట్టిన హింసాత్మక పద్దతుల్ని 
ఖండిస్తూ గాంధీజీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించిన వందలాది ప్రతినిధుల్లో 
నేనొక్కళ్లి. 

కరాచీ నుంచి తిరిగి వస్తూ సావర్కార్‌ రచించిన “ది ఇండియన్‌ వార్‌ ఆఫ్‌ 
ఇండిపెండెన్స్‌" రహస్యంగా కొని తెచ్చుకున్నాను. 

నె నప్పటికే కమ్యూనిస్టు సాహిత్యం చదివినవాణ్ణి “ది ఇలస్ట్ర బడ్‌ హిస్తరీ 
ఆఫ్‌ రష్యన్‌ రివల్యూషన్‌ ” మొదలైన పుస్తకాలు చదివియున్నాను మీరట్‌ కుట్రకేసు 
నిందితుల స్టేట్‌ మెంట్లు, పబ్లిక్‌ ta మీద వారు విసిరే సవాళ్ళు నన్ను 
ఆకట్టుకున్నాయి. కాని కమ్యూనిస్టు పార్టికి సంబంధించిన వారెవరూ నాకు 
తారసిల్లలేదు అందుచేత కొన్నాళ్ళు చుక్కానిలేని పడవలా తిరిగాను గుంటూరులో 
ఒక వ్యక్తిగత వివ్లవవాద (గూపులో చేరి పని చేయసాగాను 1932 ఏప్రిల్‌లో 
నేను కాకినాడలో ఉండగా, జిల్లా కాంగెస్‌ కమిటీ అధ్యక్షుడు ఒకరోజు రాత్రి 
నాకు కబురు చేశారు నేను వ్యక్తిగత విప్ట్థనపాద ఉద్యమంలో ఉన్నానని ఆయనకు 
తెలుసు. తెలిసే కబురుచేశారు నేను వెళ్ళాను ఏప్రిల్‌ 24న ఢిల్టీలో జరగబోయే 
కొం్మగెస్‌ మహాసభకు వెళ్ళవలసిందని న న్నాయన ప్రోత్సహించారు. అది నిషిద్దసభ. 
విష్ణవకారులతో సంబంధం పెట్టుకోవచ్చుననే ఉద్దేశంతో, నెను వెళతానన్నాను. 
రాకపోకలకు రెండువందల రూపాయ లిచ్చారు ఢిల్లీ నాకు కొత్త, అయినా నాకున్న 
ఇంగిత జ్ఞానానికి బుద్దిబలం జోడించి, ఢిల్లీ జైల్లోని విష్ణవకారులతో ఉత్తర (ప్రత్యుత్తరాలు 
జరిపి, ఆంధ్రదేశంలో హిందూస్తాన్‌ సోషలిస్టు రిపల్టికన్‌ ఆర్మీశాఖ (ఇది భగత్సింగ్‌ 
సంస్ట్ర స్థాపించడానికి అనుమతి వత్రం సంపాదించాను తిరిగి వచ్చేటప దు 


8 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అకోలాలో దిగి, అక్కడి జిల్లా కాం గైస్‌ అధ్యక్షుని యింటికి వెళ్ళి, ఒక రివాల్వరూ, 
ఒక తూటా సంపాదించుకొన్నాను. 

కాని ఆ ఆయుధాన్ని ఎవ్వరమూ ఉవయోగించకముందే మేము గుంటూరు 
“డన్‌”లో వృండగా, మద్రాసు నుంచి నా కాలేజీ మిత్రుడొక ఉత్తరం వ్రాశారు, 
నన్ను వెంటనే బయల్లేరి రావలసిందని. నేను 1931 మధ్యలో మద్రాసు వెళ్ళాను. 
అక్కడ అమీర్‌ హైదర్‌ ఖాన్‌ అనే కమ్యూనిస్టు కార్యకర్తతో నాకు పరిచయమైంది 
ఆయన మీరట్‌ కుట్ర కేసులో ముద్దాయిగా ఉండవలసినవాడు కొని, అరెస్టు నుంచి 
తప్పించుకొని, రహస్యంగా మాస్మ్కోకు వెళ్లి అక్కడ కొంత కాలం ఉండి, తిరిగి 
1932లో ఇండియాకు వచ్చారు అనాడు కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా పని 
చేయడానికి అవకాశం లేదు అందుచేత స్లాదర్‌ ఖాన్‌ యంగ్‌ వర్కర్‌, న లీగ్‌. 
అనే చట్టబద్ద సంస్త నేర్పరచారు దాని అధ్వర్యం క్రింద కార్మికుల్ని విన్లవ 
మార్గంలో సంఘటిత మొనర్చి, తాను సుశిక్షిత్రులనుకొన్న _ కొందరిని మాస్కోకు 
పంపడం ఆయన ఉద్దేశం. 

వారు మాస్కోలోని ప్రాచ్యప్రజల విశ్వవిద్యాలయంలో తర్ప్చీదు పొందవలసి 
వుంటుంది. 

ప్టాదర్‌ ఖాన్‌ ఇప్పటి పాకిస్తాన్‌లో భాగమైన పశ్చిమ పంజాబు నివాసి పెద్ద 
చదువులు చదువుకోలేదు బొంబాయిలో ఓడ క్లీనర్‌గా ఉంటూ అమెరికా వెళ్ళి 
అక్కడ అనేక కర్మాగారాల్లో పని చేశారు నిపుణుడైన ఇంజనీరుగా, విమాన 
చోదకుడుగా కొన్ని సంవత్సరాలు అమెరికాలో గడిపారు. అక్కడ నుంచి సోవియట్‌ 
యూనియన్‌ వెళ్ళి, ప్రాచ్యవ్రజల విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందారు. 


మద్రాసులో స్టాపింపబడ్డ యంగ్‌ వర్కర్స్‌ లీగ్‌ లో నేనొక హోల్‌ 'బైమరును. 
అందులో దాదాపు 25 గురు సభ్యులుండేవారు జౌళి, ట్రాంవే, రైల్వే, ప్రింటింగ్‌ 
తదితర పరిశ్రమల్లో వారు పనిచేస్తూ ఉండేవారు. నేను ట్రాంవే కార్మికుల మధ్య 
పని చేసేవాణ్ణి (ప్రచారం, ఆందోళన, ప్రబోధం ద్వారా కార్మికుల్లో వర్ష చైతన్యం 
కలిగించి, ఉమ్మడి కార్యాచరణకు వారిని సన్నద్దం ఇయడం, కాం(గెస నాయకత్వపు 
మితవాద ధోరణుల్ని తూర్చారబట్టుడం, |కేడ్‌ యూనియన్లలో అవకాశవాద నాయకుల్ని 
బహిర్గత మొనర్చడం మా ప్రధాన కర్తవ్యాలు, శాసనోల్లంఘనోద్యమాన్ని రెండుసార్లు 
ఉపసంహరించి, ప్రజా విప్లవాన్ని నిరోధించిన గాంధీ నాయకత్వాన్ని కూడా వ్యతిరేకించడం 
మా కర్తవ్యం. నేనూ, నా భార్య మాణిక్యాలు ఒక టట్రాంవే కండక్రరు యింట్లో 
నివసించేవాళ్ళం. 

తమిళంలో “మున్నేటం” (ప్రగతి) అను షక్ష పత్రిక యంగ్‌ వర్కర్స్‌ లీగ్‌ 
ప్రచార సాధనంగా ఉండేది 4 పేజీలతో 500 ప్రతులు ముద్రింవబడేవి కార్మికులను 
గురించిన వ్యాసాలు, వార్తలతో పాటు కొమింటర్న్‌ పత్రిక, “ఇంట్రికార్‌”లోని 
వ్యాసాలు అనువదింపబడి ప్రచురింపబడేవి హైదర్‌ఖాన్‌ డిశ్టేట్‌ చేసే ప్రత్యేక 
వ్యాసాల్ని లీగ్‌ కార్యదర్శి వి.కె నరసింహన్‌ (లయోలా కాలేజీలో ఆనర్స్‌ విద్యార్హి 
తమిళంలోకి అనువదించేవాడు మొత్తంమీద ఆనాటి భారత కమ్యూనిస్టు పార్టీ 
పాలసీని అమలు జరపడంలో “మున్నేట్రం” ఎనలేని సేవ చేసింది. హైదర్‌ఖాన్‌ కి 





సంసొదకుడు పరకాల వట్టాభిరామారావు 


తమిళంగాని, తెలుగుగాని తెలియకపోయినా, తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి 
ఇంగ్రీషులోను, తమిళంలోను మాట్లాడ్డానికి కృషి "సేవారు. 

సోవియట్‌ యూనియన్‌ తో హైదర్‌భాన్‌కీ సజీన సంబంధాలుండేవి యంగ్‌ 
వర్కర్స్‌ లీగ్‌ సభ్యుల్లో ఒకడైన 'జయరాంని రాజకీయ గిక్షణ కొరకు మాస్కో 
పంపించారు 

హైదర్‌ భాన్‌ 1932 చివరిభాగంలో అరెస్టు చేయబడ్డారు రాజద్రోహనేరం క్రింద 
రెండేళ్ళ కరిన శిక్ష విధింపబడింది విడుదలయాక తిరిగి అరెస్టు చేయబడి, స్ట్‌ 
పిజనర్‌ గా నిర్బంధింపబడ్డారు తరువాత, 1938లో విడుదల అయ్యారు. 

నేన మద్రాసులో కొన్ని నెలలున్న తరువాత, ఆర్థిక యిబ్బందుల వల్ల 
ఆంధ్రదేశానికి తిరిగి రావలసివచ్చింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉండగా 
పోలీసులు నన్నొక రోజున అరెస్టు చేశారు. అదివరకు నేనా జిల్లాలో నడిపిన “వీర 
భారతి” ప్రతుల్ని పంచిపెడుతున్నట్ల్టు నామీద నేరం ఆరోపించారు. కేసు విచారణ 
1933 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు సాగింది కోర్టు 6 నెలల కరిన శిక్ష విధించింది 
ఆరు నెలలూ బళ్ళారి సెంట్రల్‌ జై జెలులో గడిపాను, 

జైలు నుంచి “విడుదల అయ్యాక, నేను మద్రాసులో కొన్ని వారాలు (ప్రకాశం 
పంతులు “స్వరాజ్య” (ఇంగ్లీసు) పత్రికలో రిపోర్టరుగా పనిచేశాను. ఆ తరువాత, 
మద్రాసులోనే, యిదివరకటి. “యంగ్‌ లిబరేటర్‌” పత్రిక సంపాదకుడైన హెచ్‌.డి. 
రాజా స్తాపించిన “న్యూ ఏజ్‌”లో సహాయ సంపాదకునిగా 1933 నవంబరు నుంచి 
1934 ననంబరు వరకు పనిచేశాను. ఈ పత్రిక యునకుల్లోను, మేధావుల్లోను 
శాస్త్రియ సోషలిస్టు (కమ్యూనిస్టు) భావాలను ప్రచారం చేయడాని కుద్దేశింపబడింది 
చట్టానికి లోబడి సామాజ్యవాద దోపిడీని బహిర్గతం చేస్తూ, కాంగ్రెస్‌ నాయకత్వవు 
మితపాద పాలసీలను విమర్శించేది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలోని ముఖ్య 
ఘట్టాలను ప్రచురించేది. దానిని ఆర్దిక కారణాలవల్ల మూసీవేయవేలసి వచ్చింది 

“ను 1930లో లయోలా కొలేజీలో వదిలిపె పెట్టిన ఎం.ఏ. చదువు పూర్తి 
చేయదలచుకొన్నాను. నాలుగు నెలలు కస్ట్రవడి, చదివి, 1935 ఏప్రిల్‌ లో (ప్రైవేటుగా 
పరీక్షకు కూర్చొని ప్యాసయ్యాను. తరువాత, సుందరయ్యా మరికొందరూ స్థాపించిన 
కూలీ రక్షణ సమితిలో సభ్యునిగా చేరి పని చేయసాగాను. 


స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





నేను 1913లో జన్మించాను. స్వగ్రామం నెల్లూరు జిల్లా అలాగానిపాడు చిన్నప్పుడే 
తండ్రి పోవడంవల్ల, బావగారింట్లో ఉండి చదువుకొ నేవాళ్లి. 1920-23 మధ్య 
ప్రైవేటు ట్యూషను చెబుతున్న టీచరు వెంకటరత్నంగారి వల్ల తెలుగు భాషమీద 
అభిమానం పెరిగింది. దానిని అభివృద్ది చేసుకోడంతో, భోగరాజు నారాయణమూర్తి 
“విమలాదేవి”, “రాయచూరు యుద్దం”, “తిమ్మరుసు” మొదలైన చారిత్రక నవలలు 
చదవడంతో స్వాతంత్ర్య యోధులమీద భక్తి శ్రద్దలు ఏర్పడ్డాయి వేమన పద్యాలు, 
సుమతీశతకం కంరస్టం చేయడంతో సాంఘిక సమానత్వ భావా లంకురించాయి. 
నియనుబద్ద జీవితానికి వునాదు లేర్పడ్డాయి. రాజమండ్రిలో మా బావగారు సెషన్‌ ) 
జడ్డీగా వున్నప్పుడు 1924-25లో కీ శే. పందిరి మల్లికార్జున రావుగారితో పరిచయం 
ఏర్పడింది. వారి సలహా ననుసరించి కొమర్రాజు లక్ష్మణరావుగారి భారతదేశ చరిత్ర 
(గంధాలు, చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్ర, వీరేశలింగం, చిలకమర్తి 
లక్ష్మీ నరసింహంగారి గ్రంధాలు చదవడంతో పై భావాలు దృఢపడ్డాయి 1925లో 


నంపొదకుడు నరకాల వట్టాభిరామారావు 1 


చిత్తరంజన్‌ దాసు మరణించారనే వార్త విని, కాంగైెసును గురించీ, అది నడిపే 
పోరాటాన్ని గురించీ తెలుసుకోవాలని కుతూహలపడ్డాను రోజూ ఆంధ్ర దినపత్రిక 
చదవడం ప్రారంభించాను 1919లో డయ్యరు సేనాని జలియన్‌వాలా బాగ్‌లో 
జరిపిన మారణపోమాన్ని గురించి కాంగ్రెసు విచారణ కమిటీ (ప్రకటించిన రిపోర్టు 
తెలుగులో వెలువడింది అది చదివి, బ్రిటిష్‌ పాలనను ఏవగించుకోసాగాను 1925 
సెంబరులో ఒక వ్యక్తిగత విష్లవవాద గూవులో చేరాను తరువాత గాందీజీ 
ఆత్మకధ చదివాను వారి సంపాదకత్వం (క్రింద వెలువడుతున్న “యంగ్‌ ఇండియా” 
వారపత్రిక కూడా చదవసాగాను. అప్పటినుంచీ ఖద్దరు ధరించడం ప్రారంభించాను 
సొధ్యమైన, తక్కువ అవసరాలతో జీవితాన్ని నియమబద్దంగా గడపడానికి కృషి 
చేశాను [క్రమంగా యితర భావ తరంగాలు నా ఆలోచనల్ని పదును పెట్టాయి 
1926లో మద్రాసులో నాల్గవ ఫారం చదువుతూన్నప్పడు సావర్కార్‌. జీవితాన్ని 
గురించి చదివి ఉత్తేజం పొందాను. భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య దేశాల్లో అనేక 
ఉపన్యాసాలిచ్చిన స్వామి వివేకానంద రచనల్ని చదివి, స్వదేశాభిమానాన్నీ, స్వయం 
శిక్షణనూ అలవరుచుకున్నాను తిలక్‌ మాండలే జైల్లో రచించిన “గీతారహస్యం” 
నాకు కర్తవ్య (ప్రబోధం చేసింది. నేను చదువుకొంటున్న హైస్కూల్లో గీతా రహస్యం 
మీద నేనిచ్చిన ఉపన్యాసం విని, విద్యార్థులూ, ఉపాధ్యాయులూ మెచ్చుకున్నారు 
1927లో జవహర్లాల్‌ నెహ్రూ రష్యానుంచి తిరిగి నచ్చి, ఆ దేశంలోని సోషలిస్టు 
వ్యవస్తను గురించి ధారావాహికంగా వ్రాసిన వ్యాసాలు నాలో మొట్టమొదటిసారిగా 
సోషలిస్టు బీజాలు నాటాయి సోవియట్‌ విష్ణవం మీద ఆస్తీ, సోవియట్‌ సమాజం 
లాంటిదే మన దేశంలో కూడా ఉంటే బాగుండుననే అభిప్రాయం కలిగాయి 
1927లో మద్రాసులో. జరిగిన కాం(గైస్‌ మహాసభ సంపూర్ణ స్వాతంత్ర్యం తన 
ధ్యేయమని తీర్మానించడం, మరుసటి సంవత్సరం మద్రాసులో సైమన్‌ కమీషన్‌ కి 
వ్యతిరెకంగా జరిగిన హర్తాళు, బహిరంగ సభ - యివన్నీ నాలో స్వాతం|త్రేచ్చను 
యినుమడింప జేశాయి. ఆ రోజున మా హైస్కూలులో చదువుకొంటున్న 
విద్యార్దులమూ హర్తాళ్‌ లో పాలొన్నాం 

మద్రాసులో చదువుకొంటున్న రోజుల్లో ప్రతి యేడు వేసవి సెలవుల్లో స్వగ్రామం 
వెళ్ళేనాల్డే అలా వెళ్ళినప్పడల్డా సొంతపొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు 

సవా, 

స్కూలు ఫైనల్‌ ప్యాసయాక 1929లో నేను మద్రాసు లయోలా కాలేజీలో 
ప్రవేశించాను ఇంటర్మీడియట్‌ చదువుతూన్నప్పుడు కొంతమంది తెలుగు విద్యార్దులతో 
కలిసి సోదర సమితిగా ఏర్పడి, వ్యాయామం, (గంధ పరనం, ఖద్దరు విక్రయం మొదలైన 
కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని బొంబాయి నుంచి వెలువడే “యంగ్‌ లిబరేటర్‌” 
పత్రికకు యితరులతో కలిసి చందాదారుల్ని  చేర్చించాను. అప్పుడే “కమ్యూనిస్టు 
ప్రణాళిక”, “కూలిపని - పెట్టుబడి” మొదలైన మార్కిస్టు (గంధాలు కూడా 
చదివాను ఆనాటినుండి కమ్యూస్టు ఉద్యమంలో పనిచేయడానికి నిశ్చయించుకున్నాను. 


మీరట్‌ జైల్లో ప్రారంభమైన కమ్యూనిస్టు కట కేసు విచారణను గురించిన 
వార్తలు ప్రతిరోజూ పత్రికల్లో వెలువడుతూండేవి అ కేసులో ముద్దాయిలు 


12 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ప్రాసిక్యూషన్‌ మీద విసురుతున్న సవాళ్ళు, కమ్యూనిజాన్ని గురించీ, కమ్యూూనిస్టుల్ని 
గురించీ ప్రాసిక్యూషన్‌ చెప్పే అబద్దాలకు గూబ గుయ్యిమనేటట్టు జవాబులు 
చెప్పడం, తము ధ్యేయాన్ని గురిరచీ, విధానాన్ని గురించీ నిర్మొగమాటంగా బల్లగుద్ది 
చెప్పడం - అవన్నీ నా ఆలోచనల్ని పదును పెట్టాయి 

ఒక రోజున ఒక విద్యార్తి గాంధీ టోపీతో క్లాసుకు వచ్చి కూర్చున్నాడు అది 
చూచి ఒక కాధరిక్‌ ప్రొఫెసరు ఆ విద్యార్థిని బయటికి వంపివేశాడు మరునాడు 
విద్యార్దులందరూ గాంధీ టోపీలతో క్లాసుకు ప్రత్యక్షం! అది చూచి ప్రొఫెసరు క్లాసును 
సస్పెండు చేశాడు వాతావరణం a వుంది. సోదర సమితి సభ్యులు యితర 
విద్యార్హులతో చేతులు కలిపి, సమ్మెకు పిలువు యిచ్చాను ఇదంతా గమనిస్తున్న 
ప్రిన్సిపాల్‌ తెలివిగా, నోటీసు బోర్డులో ఎవరికి తోచిన టోపీలు వారు ధరించవచ్చునని 
ప్రకటించాడు విద్యార్దులకు యిదొక ఘన విజయం. 

1030 జనవరి 26 స్వాతంత్ర్య దినోత్సవంనాడు లయోలా కాలేజీ విద్యార్థులందరూ 
సోదర సమితి సభ్యులతో భుజం భుజం కలిపి ఊరేగింపుగా వెళ్ళి బహిరంగ సభలో 
పాల్గొన్నారు. ప్రజలందరితో గొంతు కలిపి స్వాతంత్ర ప్రతిజ్ఞ తీసుకున్నారు 

ఇంటరు మొదటి సంత్సరం చదువుతుండగా, మా [గ్రామం అలగానిపొడు 
వెళ్ళాను అక్కడి. వ్యవసాయ కార్మికులతో పని చేయడానికి 1930లో వేమన 
జయంతినాడు అనర్హులకు, సవర్జులకు _ కలిపి పంక్తి భోజనం ఏర్పాటు చేశాను 
సవర్జ్హులు మా దగ్గర “బంధువులు కొ దినిని సహించలేక సవర్జ్హులు కొందరు హారిజనుల్ని 
రానియ్యకుండా అప్పచేశారు భూస్వాములు జరిపిన ఈ చర్యకు అసమ్మతిగా నేను 
రెండు రోజులు నిరాహారవ్రతం చేశాను అది పేద ప్రజలలోను, హరిజనులలోను 
ప్రత్యేక అభిమానం కలిగించింది 

నిరాహారదీక్ష పూర్తికాగానే, సోదర సమితి పిలుపుమీద ఉప్ప సత్యాగ్రహంలో 
పాల్గొనడానికి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళాను భీమవరం తాలూకాలో రెండు 
చోట్ల చట్టధిక్కారం చేశాను. దిరుసుమర్రు వాలంటీరు శిభిరానికి వచ్చి, అక్కడ 
వాలంటీరు కెప్టెన్‌గా పనిచేశాను. వాలంటీర్లు గ్రామాల్లో కాంగ్రెసు య్‌ 
చేయడం, విదేశీ బట్టల దుకాణాల వద్ద, కల్లు “దుకాణాలనద్ద పికెటింగు చేయడం, 
తాటిచెట్టు మొన్వులు నరకడంలాంటి “కార్యక్రమం తీసుకొని వని చేసేవారు. నేను 
కుముదపల్లిలో ఒకేరోజున 22 తాటిచెబ్దక్కి మొన్వులు నరికివేశాను అ దృశ్యాన్ని 
చూచిన గ్రామస్తులు అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఎక్కి మొన్న నరకగలిగినందుకు 
నన్ను పెద్ద పెట్టున అభినందించారు ె 

చట్టధిక్కారం చేసినందుకు భీమవరం సబ్‌ కలెక్టరు 1030 జూన్‌ 16న 
నాకు రెండేళ్ళు కరిన శిక్ష విధించారు నా కప్పుడు 17 ఏళ్ళు మాత్రమే 
మైనరు కావడంచేత తంజావూరులో బాలనేరస్తుల్ని నిర్భంధించే బోరస్టల్‌ జైలుకు 
పంపించారు ఆ జైల్లో పరిస్తితులు అతి నికృష్ణంగా ఉండడం చూచి కొందరితో 
కలిసి నిరాహార వ్రతం “చేశాను అయిదో రోజున జైలు వార్టర్దు యినవ పట్కారుతో 
నోటిని తెరచి గొంతులో గంజి పోశారు తరువాత 24 గంటలూ కొట్లో 
sake రెండు నెలల తరువాత తిరుచినాపల్లి జైలుకి, తిరిగి జావూరు 
బోరస్టల్‌ జైలుకీ మార్చారు అక్కడ మళ్ళీ నిరాహార 'దీక్ష వ వల్ల, 


సంపాదకుడు. వరకాల వట్టాభిరామారావు 13 


రాజమం డ్రి జైలుకు మార్చారు ఆ జైల్లోని యితర రాజకీయ ఖైదీలతో, రష్యా 
విప్లవాన్ని గురించీ, అలాంటి విప్టవాన్నే మన దేశంలో కూడా నడవడం గురించీ 
చర్చలు జరిపేవాడిని, 

రాజమండ్రి జైలులో లాహోరు కుట్రకేసు ఖైదీలు శివవర్మ, విజయకుమార్‌ 
సిన్ల్హాలతో నాకు పరిచయమైంది. వారిది హిందూస్టాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ ఆర్మీ. 
సోషలిజం సాధనకై వ్యక్తిగత విష్లవాద చర్యలను చేబట్టినవారు అయితే గాఢమైన 
దేశభక్తి అపారమైన ధైర్యసాహసాలు గలవారు అదే సమయంలో తను ఉద్యమంలో 
ద్యోతకమైన బలహీనతలు, అజాగ్రత్తవల్ల కలిగిన నష్టాలు కూడా వారు వివరించారు 
ఆ సమాచారం నాకు ఎంతగానో తోడ్పడింది శివవర్మ తన విప్లవ జీవితంలో ఎలా 
రహస్యంగా వని చేసిందీ, జరిగిన పొరబొట్లు, విస్తవకారుల్లోని ధైర్యసాహసాలు అన్నీ 
వర్షించి చెప్పినారు 

గిక్షాకాలం పూర్తికాకముందే గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక (ప్రకారం, 1931 మార్చి 
20న తేదీన విడుదల _ చేయబడ్డాము. అప్పుడు మా బావగారు బెంగుళూరులో 
సెషన్‌ J జడ్జీగా ఉండేవారు. అక్కడ సెయింట్‌ సెఫ్‌ కళాశాలలో ఇంటర్‌ 
రెండో సంవత్సరంలో ప్రవేశించాను. అప్పటికి సత్యాగ్రహ పద్ధతిపై నాకు నమ్మకం 
పూర్తిగా పోయింది మీరట్‌ కుట్రకేసు ముద్దాయిల (ప్రకటనలు, “కమ్యూనిస్టు 
ప్రణాళిక”, “కూలిపని - పెట్టుబడి”, “రష్యా విష్ణవ చరిత్ర” మొదలైన [గ్రంధాలు 
నాపై గట్టి ప్రభావం కలిగించాయి. ఫలితంగా, 1931 డిసెంబరులో చదువు 
మానేసీ స్వగ్రామమైన అలగానిపాడు వెళ్ళాను. అక్కడ 1932లో వ్యవసాయ 
కార్మిక సంఘాన్ని స్టాపించాను. వారిలో అధిక సంఖ్యాకులు హరిజనులవడం 
చేత ఎల్లప్పుడూ అవర్ష-సవర్షసమస్య ఎదురయ్యేది. మాది పలుకువడిగల కుటుంబ 
మవడం వల్లా, స్వయంగా నేను చూపిన మార్గదర్శకత్వం వల్దా, వాదనా పటిమవల్లా 
కూలిరేట్లపై గాని), పంక్తి భోజనాలపై గాని, ఒకే నూతిలో నీళ్ళు తోడుకొనే 
సమస్యపై గాని ఘర్దణలేవీ జరక్కుండా నే ఉద్యమం కొనసాగింది గ్రామంలో ఒక 
(గ్రంధాలయం, ఒక సహకార విక్రయ సంఘం, ఒక ప్రధమ చికిత్సా కేంద్రం వెలిశాయి. 
ఈ కార్యకలాపాల్లో కొందరు యువకులు నాకు చేదోడు వాదోడుగా ఉండేవారు. 

అమీర్‌ హైదర్‌ ఖాన్‌ కార్యకలాపాలను గురించి విని 1931లో ఆయన్ని 
కలుసుకోడానికెళ్ళాను. నన్ను కమ్యూనిస్టుగా పని చేయమని సలహా యిచ్చారు. తాను 
బి.ఏ. పూర్తి చేస్తానని తల్లికి మాట యిచ్చాననీ, అది పూర్తికాగానే తన కాలాన్నీ 
కమ్యూనిస్టు ఉద్యమంలో గడుపుతాననీ ఆయన చెప్పారు కాని, బెంగుళూరులో 
1931లో ఆరు మాసాలు మాత్రమే చదివి ఆ చదువువల్ల ప్రయోజనమేమీ 
ఉండదనుకొని చదువుకు స్వస్తి చెప్పి తిరిగి అలగానిపాడు వెళ్ళాను 

కొన్నాళ్ళ తరువాత అలాగానిపొడు విడిచి పెట్టి, ఎక్కడెక్కడ కమ్యూనిస్టు ఉద్యమ 
నిర్మాణానికి అవకాశాలున్నాయో కనుగొనడానికి 1933-34 మధ్య ఆంధ్ర జిల్చాలు 
పర్యటంచాను. నా జైలు మిత్రుల ద్వారా, సోదర సమితి సభ్యుల ద్వారా 
ఒక్కొక్కరినే కలుసుకొని మాట్లాడసాగాను వారిలో కొందరు తూర్పు గోదావరి 
జిల్లాలో పందిరి మల్లికార్డున రావు, పెన్మెత్స సూర్యనారాయణ, పెన్మెత్స అనంతం, 
పశ్చిమ గోదావరిలో ఉద్దరాజు రామం, అల్లూరి సత్యనారాయణ, తనికెళ్ళ వెంకట 


14 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చలపతి, కలిదిండి సుబ్రహ్మణ్యం; కృష్ణాజిల్లాలో మద్దుకూరి చంద్రశేఖరరావు, 
చలసాని వాసుదేవరావు, చలసాని జగన్నాధరావు, కొసరాజు శేషయ్య, కాట్రగడ్డ 
నారాయణరావు, గద్దె లింగయ్య గుంటూరు జిల్లాలో పోలే పెద్ది నరసింహమూర్తి, 
జొన్నలగడ్డ రామలింగయ్య, పెండ్యాల లోకనాధం, |ప్రతాప రామసుబ్బయ్య, నెల్లూరు 
జిల్లాలో బస్వారెడ్డి శంకరయ్య మొదలైనవారు. 

ఈ కార్యక్రమం కొనసాగిస్తూనే నేను అలగానిపాడుతో సంబంధం వదులుకోలేదు. 
అక్కడ వ్యవసాయ కార్మిక సంఘాన్ని నడుపుతూనే వచ్చాను. 

1934 సెప్టెంబరులో బెజవాడలో ఒక సమావేశం ఏర్పరచాను. దానికి వివిధ 
జిల్లాల నుంచి ప్రతినిధులు వచ్చారు. వారందరూ “కమ్యూనిస్టు ప్రణాళిక”, 
“ఏమి చేయాలి?”, “రాజ్యాంగ యంత్రం - విప్లవం,” “వామపక్ష కమ్యూనిజం”, 
“కూలిపని- పెట్టుబడి” మొదలైన (గ్రంధాలూ, మీరట్‌ కుట్ర కేసులో కమ్యూనిస్టు 
నిందితులిచ్చిన సంయుక్త (ప్రకటన అధ్యయనం చేసినవారు. ఇవన్నీ అచ్చులో కాక, 
సెక్షోస్టెల్‌లో కొన్ని, వ్రాతలో కొన్నీ ఉండేవి వీటిలో నేను అనువదించినవి 
న్‌ నిస్టు ప్రణాళిక, “రాజ్యాంగ యంత్ర-విష్ణవర", “ఏమి చేయాలి”, “వామవక్ష 
కమ్యూనిజం.” చివరి గ్రంధాన్ని నండూరి (పసాదరావుగారు కూడా అనువదించారు 
మద్దుకూరి చంద్రశేఖరరావుగారు “కమ్యూనిస్టు మూల సూత్రాల”ను అనువదించారు. 
మీరట్‌ ప్రకటనలోని వేర్వేరు భాగాలను వేర్వేరు వ్యక్తులు అనువదించారు. 

పై సమావేశం 7 గురితో ఒక రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీని ఎన్నుకొంది. 
నేను, పోలేపెద్ది నరసింహమూర్తి, కొసరాజు శేషయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు, 
చలసాని వాసుదేవరావు, అల్లూరి సత్యనారాయణ, తనికెళ్ళ వెంకటచలవతి అందులో 
వున్నాం 

బెజవాడ సమావేశం, ర్నాష్ట్ర మంతటా కూరీరక్షణ సమితుల్ని ఏర్పరచి 
వాటిద్వారా కార్మికుల్లో పని చేయాలనీ, తెలుగులో ఉన్న మార్కిస్టు గ్రంధాల 
ద్వారా యువతీ యువకుల్లో కమ్యూనిస్టు చైతన్యం కఠిగించాలనీ తీర్మానించింది. 

1934 జులైలో అమీర్‌ హైదర్‌ ఖాన్‌ విడుదలయ్యారని తెలుసుకొని, మద్రాసు 
వెళ్ళాను. ఆయనకు మా కార్యకలాపాలను వివరించి చెప్పాను. అవి విన్న మీదట 
ఖాన్‌, తనతో బొంబాయి రావలసిందనీ, కేంద్ర కమిటీకి పరిచయం చేస్తాననీ చెప్పారు. 
తాను అరెస్టయితే కేంద్ర కమిటీ సమావేశానికి హాజరుకమ్మని కూడా చెప్పారు. 
తరువాత ఖాన్‌ అరెస్టయ్యారు. ఆయన చెప్పిన ప్రకారం 1934 అక్టోబరులో జరిగిన 
కేంద్ర కమిటీ సమావేశానికి హాజరయ్యాను. 

అప్పటికి మీరట్‌ కుట్రకేసు ఖైదీలందరూ విడుదలై వచ్చారు. కాని దేశంలో 
ముఖ్య పాత్ర వహిస్తున్న బొంబాయి. గ్రూపు చీలిపోయి వుంది కేంద్ర కమిటీ 
సమావేశం బొంబాయి [గ్రూపును ఐక్యవరచడమే కాక, ఒక సమష్టి రాజకీయ 
పంధాను రూపొందించింది నేను మద్రాసు రాష్ట్ర, (అంధ్ర, తమిళ, మలబార్సు 
కార్యకలాపాలను వర్యవేక్షిస్తూ, ఆ రాష్ట్రానికి ప్రతినిధి (కార్యదర్శి )గా, వ్యవహరించాలని 
తీర్మానించబడింది. 

తరువాత నేను 1934 అక్టోబరులో మద్రాసు ర్మాష్ట్రంలో పార్టీ పరిస్థితిని గూర్చి 
కేంద్ర కమిటీ కొక రిపోర్టు పంపించాను. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 15 









ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ తొలి కార్యదర్శి 
కామేడ్‌ పోలే పెద్ది నరసింహమూర్తి, 


కొమేడ్‌ పోలేపెద్ది నరసింహమూర్తి సనా 
తన వైదిక కుటుంబంలో తెనాలిలో జన్మించారు 
తండ్రి సుబ్బారావు, తల్లి లక్ష్మమ్మగౌర్లు 
వీరికి 4గురు మగపిల్లలు, ఇద్దరు అడపెల్లలు 
నరసింహమూర్తి రెండవ కుమారుడు పెద్ద 
వాడు సూర్గనారాయణ. ఆయన మేదకుడు 
వివాహం కాళేదు మూడవవాడు కృష్ణమూర్తి 
నలుగు శివరామప్రసాదు రాజేశ్వరి, నటీశ్వరి 
ఆడపిల్లలు నరసింహమూర్తికి 1930 ప్రాంతంలో 
కృష్ణాజిల్లా పెదవుటపల్లి గ్రామంలో (శ్రీమతి 
లలితాంబగొరితో వివాహం జరిగింది. వీరికి 
అన్నపూర్ణ, విజయలక్ష్మి అను ఇద్దరు అడపిల్లలు 


గ్గ 
క; 
2 
గ్గ 
గో 
2 
Or 
(| 
జో 
ey ? 
{PF 
(4 
OMS 
(ered 
Op 
ర్ట 
(A) 
లీ yy 
Wy 
+ 
ల 
sl 
ళీ జ్య 
స్కో! 
లి 
గ 


ఆ 
న్నే 
జ్య జ 


: I 
వ్‌ 
చుస 


ఇ 

న ద po 
~ 

షు 





నరసింహమూర్తి 1031 శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు 
జైలులో వీరికి 'బి' క్లాసు సౌకర్యం కలిగిస్తే, దానిని నిరాకరించి 'సి' క్లాసు ఖైదీలతోనే 
కలిసి వుండేవారు ఆ తరువాత ఇంకొకసారి జైలుకు వెళ్ళినట్లు వీరి పెద్దమ్మాయి 
అన్నపూర్ణ అంటుంది వివరాలు లేవు 

అంతకుముందే హైస్కూలు చదువు పూర్తిచేసిన నరసింహమూర్తి జైలునుంచి 
వచ్చిన తరువాత పివి శివయ్య, పివి రాఘవయ్యగార్హతో కలిసి బెనారసి హిందూ 
విశ్వవిద్యాలయంలో 'పైచదువు కొరకు కాశీ వెళ్ళారు అక్కఢ చదువుతో కమ్యూనిస్టు 
(గూపుతో సంబంధాలు పెట్టుకొని, చండ్ర రాజేశ్వరరావు, చండ్ర రామలింగయ్య, 
పివి రాఘవయ్యగార్లతో కలిసి, 1932-33లోనే మార్కిస్టు సాహిత్యాన్ని కూడా 
అధ్యయనం చేయటం ప్రారంభించారు. 

ఒకవైవు కాం్యగెస్‌ నాయకత్వం స్వాతంత్ర్యం కొరకు జరిపీన పోరాటం విఫలమై 
రాజీ సంప్రదింపులు జరుపుత్తూ వుండటంవల్ల అసంతృష్తి రెండో వైవు మార్కిస్టు 
అవగాహనతో విష్ణ కార్యక్రమం వైపు ఉత్సాహంతో కార్మికవర్గంలో పనిచేయాలనే 
దృఢ నిశ్చయంతో చదువునూని తెనాలి చేరుకున్నారు 1934లోనే నరసింహమూర్తి 
గుంటూరులో జొన్నలగడ్డ రామలింగయ్య, మాడభూషి వెంకటా చారిగార్లతో కలిసి 


16 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


గుంటూరు జిల్లా కమ్యూనిస్టు (గ్రూపుగా వీర్పడ్డారు. సత్యాగ్రహేద్యమంలో పాలొని 
జెళ్ళనుండి బైటకి వచ్చిన యువకులతో సంబంధాలు _ పెట్టుకొని కమ్యూనిస్టు పార్టీ 
స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

ఇదిలావుండగా పుచ్చలపల్లి సుందరయ్యగారి కృషి ఫలితంగా 1934 సెప్టెంబర్‌లో 
ర్మాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యామేడ్స్‌ విజయవాడలో సమావేశమై 
7గురు సభ్యులతో రాష్ట్ర కమ్యూనిస్టు ఆర్గనైజింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఈ 
కమిటీకి సుందరయ్య కార్యదర్శి. నరసింహమూర్తి కమిటీ సభ్యులలో ఒకరు. 

1935 ఏపిల్‌ 17వ తేదీన గుంటూరు జిల్హా కమ్యూనిస్టుల మొదటి సమావేశం 
జరిగింది. ఆ సమావేశానికి నరసింహమూర్తి జొన్నలగడ్డ రామలింగయ్య, మాడభూషి 
వెంకటాచారి, ప్రతాప రామసుబ్బయ్య, పెండ్యాల లోకనాధం, కుందేటి రామకోటి, 
మందా పుల్లారావు, పి.వి. శివయ్య, ముత్తేవి మాధవాచార్య, మరికొందరు మొత్తం 
17 మంది పాలొన్నారు. 5గురితో జిల్లా కమిటీ ఎన్నుకోబడింది. దీనికి నరసింహమూర్తి 
కార్యదర్శిగా ఎన్ని కైనారు. 

1936 సెప్టెంబర్‌లో ఆంధ్రరాష్ట్ర) కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ద్వితీయ మహాసభ 
రాజమండ్రిలో జరిగింది. ఈ మహాసభలో రాష్ట్ర కార్యవర్గసభ్యుడుగా ఎన్నికయ్యారు. 
ఈ మహాసభ సందర్భంలో రాజమండ్రి (శద్దానందఘాట్‌ లో జరిగిన బహిరంగసభలో 
సుందరయ్య చేసిన ఉపన్యాసం రాజద్రోహాన్ని, వర్గద్వేషాన్ని వురికొల్నేదిగా వుందని 
ఆయనను అరెస్టు చేశారు. అందువల్ల నరసింహమూర్తి రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ 
కార్యదర్శి బాధ్యతలను కూడా స్వీకరించారు. 

జొన్నలగడ్డ రామరింగయ్య, మాడభూషి వెంకటాచారి, ప్రతాప రామసుబ్బయ్య 
గార్లతో గుంటూరులో ఒక పార్టీ పెట్టి (శాఖ), కొత్తమాసు సత్యనారాయణ, 
ముత్తేవి మాధవాచార్య, పోలే పెద్ది కృష్ణమూర్తి కాకుమాను నారాయణరావుగార్లతో 
తెనాలిలో ఒక సెట్లు ఏర్పరచారు. ఆ కామేడ్‌ గుంటూరు, తెనాలి పట్టణాలలో 
(పెస్‌వర్కర్స్‌, మున్సిపల్‌, బండ మురా కార్మికులలో సంఘాలు పెట్టి, వారి 
సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. 

నరసింహమూర్తి జిల్లా, రాష్ట్ర బాధ్యతలు చూస్తూనే ఈ సెబ్బ్లల సమావేశాలు, 
వారి పనిపాటలు సమీక్షించి పలకరిస్తూ వుండేవాడు. దీనితోపాటు పుస్తకాలు, 
పత్రికలు సేకరించాడు వాటిని అభిమానులకు అందజేసి తిరిగి వాటిని తీసుకువచ్చే 
బాధ్యతలు సెల్లు సభ్యులకు అప్పగించేవారు. కమ్యూనిస్టు పార్టీ నిషేధించబడి 
వున్నందున పుస్తకాలు, పత్రికలు తెప్పించటానికి ప్రత్యేక బాధ్యత తీసుకొనేవారు. 
సైక్షోస్టెల్‌ చేసిన కమ్యూనిస్టు తెలుగు, ఇంగ్లీషు పుత్రికలు, లండన్‌ నుంచి వెలువడే 
రేష్యోటుడే, ఇంటర్‌ నేషనల్‌ ఎఫైర్స్‌ లాంటివి వచ్చేవి. ఆ విదేశీ పత్రికలు ఖండ్రిక 
సాంబయ్యగారు వారిపేర్ణతో పోస్టు తెప్పించి నరసింహమూర్తికి అందజేసేవారు. 

నరసింహమూర్తిగారి కుటుంబానికి తెనాలి తూర్పు పొలంలో 12 ఎకరాల 
మాగాణి, పట్టణ నడిబొడ్డున పెద్ద పెంకుటిల్లు, స్తలం కూడా వుండేవి కుటుంబం 
పెద్దది కావటం, సంపాదనపరు లెవ్వరూ లేకపోవటంతో భూమి మీద వచ్చే ఆదాయం 
చాలక కౌలుదారువద్దనే అప్పుతెస్తూ, దానిక్రింద ఆయనకే కొంత పొలం అమ్ముతూ 
వుండేవారు. అందువల్ల నరసింహమూర్తి నాన్నగారు వుండగానే కొంతభూమి 





నంవొదకుడు. వరకొల పట్టాభిరామారావు 





అమ్మి వేయటం జరిగింది నరసింహమూర్తి హయాం వచ్చిన తరువాత కుటుంబ 
ఖర్చులేకాక పార్టీ వుస్తకాలు, సమయానికి వచ్చిన కామేడ్‌్‌కి భోజనాలు వగైరా పార్టీ 
ఖర్చులు కూడా పెరిగాయి దానితో క్రనుంగా మిగతా భూమి, ఇల్లు, స్టలం కూడా 
అమ్మటం జరిగింది. చివరిగా ఇల్లు అమ్మిన డబ్బు పార్టీకివ్యాలని నరసింహమూర్తి 
అంటే, భార్యకేమీ యివ్వవా అని లలితాంబగారి సోదరులు పట్టుపట్టారు. అప్పుడు 
కొంత డబ్బుయిస్తే, దానితో ఒక ఎకరం పొలం లలితాంబ పేర ఆమె సోదరులు 
కొన్నారు. నరసింహమూర్తి కుటుంబం ఎంత కటిక దారిద్య్రం అనుభవించారం టే - 
ఒక్కోసారి తినడానికి తిండి కూడా లేక పస్తులుండేవారు ఒక్కోసారి అన్నంలోకి 
ఏమీలేక ఉప్పునీళ్ళు కలుపుకొని తినేవారు. 

విరామం లేకుండా రాత్రింబగళ్ళు పార్టీ కార్యకలాపాలు చూస్తూ అరోగ్యం 
చూచుకోటం నిర్ణక్ష గం చేయటంపట్ట (క్రమేణా ఆరోగ్యం చెడింది ఆయనకు 
పళ్ళవ్యాధి కూడా వుంది వీటి ఫలితంగా ఆరోగ్యం దెబ్బతింది. కొంతకాలం 
వివిధ డాక్షర్లవద్ద మందులు తిని, చివరిగా (ప్రకృతి వైద్యం కొరకు తమిళనాడు 
వెళ్ళారు. అక్కడ అంబత్తూరు ప్రకృతి చికిత్సాలయంలో వైద్యం చేయించుకొంటూ 
అక్కడే 1947 డిశంబర్‌ 7న కన్ను మూశారు. నరసింహమూర్తి చనిపోయినపుడు 
వౌరి పెద్దమ్మాయి అన్నపూర్త మాత్రం దగ్గరనవుంది. తరువాత ఆ అమ్మాయిని 
కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌), కాట్రగడ్డ రాజగోపాలరావుగార్లు తీసుకొనివచ్చి 
పెదవుటవల్లిలోని తల్లి మేనమామలకు అప్పగించారు. ఆ తరువాత మేనమామలే 
ఇద్దరు ఆడపిల్లలకు వివాహాలు చేశారు ప్రస్తుతం వారి పెద్దమ్మాయి అన్నపూర్ణ 
వరంగల్లులో వుంది భర్త చనిపోయాడు. ఆమెకు ర్‌గురు మగిపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, 
"రెండో అమ్మాయి. విజయలక్ష్మి 1969లో చనిపోయింది. ఆమెకు ఒక ఆడపిల్ల 
నరసింహమూర్తి భార్య లలితాంబ 1968లో చనిపోయారు 

కమ్యూనిస్టు ఉద్యమంకోసం, పీడిత ప్రజల విముక్తికోసం తన సర్వస్వం ధారపోసిన 
విష్ణ్లనమూర్తి నరసింహమూర్తి. ఆయన చిరస్మరణీయుడు ఆయనకివే జోహార్లు 


xxx 


18 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 








గుంటూరు, కృష్ణా జిల్లాలలో శాసనోల్లంఘనోద్యమంలో పాలొని, గాంధీ-ఇర్విన్‌ 
ఒడంబడిక తర్వాత ఉద్యమం నీళ్ళు కారిపోవడంతో, కొందరు యువకులు కొత్తమార్లాలు 
వెతుక్కుంటూ, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా ప్రవేశించారు. 
అట్టి వారిలో ముఖ్యులు క్రీశ, పోలేపెద్ది నరసింహమూర్తి, కీశే పులుపుల వెంకట 
శివయ్య, కాటగడ్డ నారాయణరావు, నండూరి ప్రసాదరావు మరికొందరున్నారు 
మరికొందరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనకపోయినా, అందుకు సరైన మార్గాలు 
బెనారస్‌ విశ్వవిద్యాలయంలో తెలుసుకోవచ్చు ననుకొన్నారు. అంతేకాక, (ప్రపంచంలో 
దారిద్యాన్నీ, నిరుద్యోగాన్నీ నిర్మూలించుటకు మార్గాలు సూచించగలవారు అక్కడు 
న్నారని భావించారు. ఇట్టి వారిలో ముఖ్యులు చండ్ర రాజేశ్వరరావు, రామలింగయ్య 
(మంగళాపురం), పొన్నం వీర రాఘవయ్య (విజయవాడ), యాళ్ళబండి పోలిశెట్టి 
(భీమవరం) మొదలైనవారు. వీరిలో రాజేశ్వరరావు, వీర రాఘవయ్యగారలు ఐదారేళ్ళు 
బెనారస్‌ యూనివర్సిటీలో వున్నారు (1930-31 నుంచి). 


19 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


రాజేశ్వరరావు ఒక సోవియట్‌ పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూలో యిలా అన్నారు: 


“నాలో చెలరేగే అనేక ప్రశ్నలకు భారత జాతీయ కాంగ్రెసులో సంతృప్తికరమైన 
సమాధానం దొరకలేదు. నేను 1931లో ఉత్తర భారతానికి వెళ్ళాను. అప్పటికే 
అక్కడ పెద్ద రాజకీయ సంచలనం ఏర్పడి వుంది. ఉన్నత విద్యకై బెనారస్‌ 
విశ్వవిద్యాలయంలో చేరాను. దేశంలో వున్న కమ్యూనిస్టు నాయకుల్ని బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాద ప్రభుత్వం అప్పటికే అరెస్టుచేసి, వారిపై మీటర్‌ కుట్ర కేసు 
నడుపుతోంది. బాల్యదశలో వున్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని హతమార్చడమే వారి 
లక్ష్యం. ముద్దాయిలుగా వున్న ఈ కమ్యూనిస్టు నాయకులు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని 
తెగనాడుతూ చేసిన సుదీర్హ ప్రకటనలు చదవడంతో నేను కమ్యూనిస్టు ఉద్యమానికి 
సన్నిహితుడనయ్యాను. సంబంధా లేర్పడినాయి. వారి [ప్రకటనలవళ్ల మనదేశ ప్రజల 
జీవితాలను సుఖప్రదం చేసే మార్గమేమిటో బోధపడింది. 1931వ సంవత్సరంలో 
మేము యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ను స్టాపించాం. వివిధ కార్యకలాపాలు సాగించాం. 
మార్క్‌, ఎంగెల్స్‌, లెనిన్‌ల రచనలను ఉత్సుకతతో చదివేం. ఆ తరువాత, 
1934లో నేను కమ్యూనిస్టు పార్టీలో పూర్తి సభ్యునిగా చేరాను. ఆనాటి నుండి 
లెనిన్‌ భావాలు, ఆయన విశిష్ట వ్యక్తిత్వం, విప్లవ లక్షణాలు; అలాగే మార్క్‌ ఎః 
ఎంగెల్స్‌ల విప్ణ్లన జీవితాలు నా జీవితాన్ని ఉత్తేజపరుస్తూ వచ్చాయి" (“సోషలిజం, 
సిద్దాంతం, ఆచరణ” అను పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూ). 

బెనారస్‌ యూనివర్సిటీ లైబరీలో వేదాలు మొదలు కమ్యూనిజం వరకు ఎన్నో 
గ్రంధాలుండేవి. ప్రభుత్వం నిషధించిన పుస్తకాలు కూడా వుండేవి. ఇవి మమ్మల్ని 
ఎంతగానో ఉత్తేజపరచొయి. మాకు కాశీ విశ్వవిద్యాలయం ఒక స్వతంత్ర రాజ్యమా 
అనిపించింది. పోలీసులను విశ్వవిద్యాలయ అధికారులు తమ అనుమతి లేకుండా 
లోపలకు రానిచ్చేవారు కారు. విశ్వవిద్యాలయంలో అన్ని _రాజకీయాభి ప్రాయాలు 
కలవారుండేవారు. 

పోలీసులు అప డప్పుడు నిషిద్ద (గంధాలకోసం పోస్టల్‌ గదులు సోదా చేయడానికి 
వచ్చేవారు. ఆ విషయం ముందుగా కనిపెట్టి నిషిద్ద (గంధాల్ని చాకచక్యంగా 
దొటవేసేవారం. 

మీరట్‌ కుట్ర కేసు ముద్దాయిలకు విధింపబడ్డ దీర్హకాల శిక్షలను ప్టాకోర్టు 
తగ్గించడంవల్ల ఒక్కొక్కరే విడుదలై వచ్చారు. వారిలో కొందరు యూనివర్సిటీ 
విద్యార్థుల ఆహ్వానం పై బెనారస్‌ యూనివర్సిటీకి వచ్చి కమ్యూనిజాన్ని గురించి 
ఉపన్యాసా లిచ్చేవారు. వారిలో ముఖ్యులు జోగ్లేకర్‌, జోషి, డాంగేలు. జోగ్డేకర్‌ 
“గాంధీ-చర్భా” అనే విషయంపై యిచ్చిన ఉపన్యాసం విని పోలేపెద్ది నరసింహమూర్తి 
ప్రభావితుడయ్యారు. విడుదలైనవారిలో హచిన్‌ సన్‌ బ్రిటిష్‌ పౌరుడు. ఆయనను 
సన్మానించడానికి నిశ్చయింవబడింది. మాలవ్యా అనుమతి యిచ్చారు, 


సోషలిస్టు స్టడీ సర్కిల్‌తో బాటు, యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ కూడా ఉండేది, 
అందులో సభ్యులు 50 మంది కమ్యూనిస్టు పార్టీలో సభ్యులు. 


జవహర్ధాల్‌ నెహా 1943లో సోషలిజాన్ని గురించీ, స్వాతంత్ర్య సమరంలో 
కార్మిక-కర్ణకుల పాత్రను గురించీ, వర్గ సంఘాలు - నర్గ పోరాటాల గురించీ 


సంసాదకుదు: పరకాల వట్టాభిరామారావు 20 


వ్రాసిన మూడు వ్యాసాలు (“భారతదేశం ఎటు పయనించాలి?”) మా బెనారస్‌ 
(గ్రూపును ఆకర్షించాయి. సోషలిస్టు స్టడీ సర్కిల్‌ తరపున కొందరు ఆయనను 
ఇంటర్యూ చేశారు. వా రడిగిన ప్రశ్నల కొయన సమాధానా లిచ్చారు 

మేము ఆర్‌.ఎస్‌.ఎస్‌.కి. పోటీగా వ్యాయామం, డ్రిల్లు చేసేవారం. ఆ రోజుల్లో 
అన్ని యూనివర్సిటీలలో విద్యార్దులకు యు.టి సి. (యూనివర్సిటీ (బుయినింగ్‌ 
కోర్‌) అంటూ ఒక సైనిక శిక్షణ దళం ఉండేది. అందులో చేరిన వారంతా 
రైఫిల్‌ షూటింగ్‌ నేర్చుకోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకొని, ఆర్‌.ఎస్‌.ఎస్‌ తన 
సభ్యులందరినీ యు.టి.సి.లో చేర్చించింది. దీనివల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి, మా 
కమ్యూనిస్టు [గ్రూపు కూడా యు.టి.సిలో చాలా మందిని చేర్పించింది. సభలు, 
సమావేశాల్లో మా మధ్య ఘర్హణలు జరిగేవి. క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణం 
చొప్పున మేము వారినీ, వారు మమ్మల్నీ అవకాశం దొరికనప్ప్ర'డల్లా గార్డ్‌ రూంలో 
నిర్బంధించేవాళ్ళం. 

విద్యార్థుల్లోను, అధ్యాపకుల్లోను కుల, మత, దురభిమానాల్ని రూపుమాపేటందుకు 
యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసేది. 

బెనారస్‌ (గూవులో కొందరు ఏటా వేసవి సెలవుల్లో యిళ్ళకు వచ్చేవారం. సెలవు 
లయాక తిరిగి బెనారస్‌ వెళ్ళేవారం. ఆ విధంగా వచ్చే పోయే వారిలో కొందరిని 
(ఉదా. పొన్నం వీరరాఘవయ్య, కాట్రగడ్డ నారాయణరావు) సుందరయ్యగారు 
కలుసుకొని మాట్లాడేవారు. “1933 వేసవి సెలవుల్లో నేను మా గ్రామంలో 
ఉంటూండగా, సుందరయ్యగారు 10 మైళ్ళు నడిచి అక్కడికి వచ్చి నాతో రెండు 
రోజులుండి చర్చలు జరిపారు” అని రాఘవయ్యగారు తెలిపారు. 1934 వేసవి సెలవుల్లో 
రాఘవయ్యగారు యింటికి వచ్చి రయజనోవ్‌ వ్యాఖ్యానంతో వెలువడ్డ “కమ్యూనిస్టు 
ప్రణాళికను “పైపు చేయించారు. దానికైన ఖర్చు కాటగడ్డ నారాయణరావుగారు 
భరించారు. దాని కాపీలు ఆంధ్రలో చాలామందికి పంచబడ్డాయి అలాగే యితర 
సోషలిస్టు, కమ్యూనిస్టు సాహిత్యం ఆంధ్రలో అభ్యుదయ భావాలుగల చాలామంది 
యువకుల కందచెయబడింది. 

మెడికల్‌ కాలేజీలో విద్యార్హిగా వున్న నేను విశాఖపట్నంలోని విద్యార్హి గ్రూపుల్ని 
సంఘటితవరచి నడి పేవాళ్లి. ఒకటి యూనివర్సిటీ గ్రూవు, రెండు మెడికల్‌ కాలేజీ 
గ్రూపు యూనివర్సిటీ గ్రూవులో అశ్వనీకుమార దత్తు, ఉమారాజేశ్వరరావు కూడా 
ఉండేవారు. మెడికల్‌ కాలేజీ [గ్రూపులో ముఖ్యులు సి. సూర్యనారాయణ, కె 
వెంకట్రామశ్ళా స్త్రి, జి. రామకోటేశ్వరరావు, కీ.శే. సోమయ్య, చలపతి నాయుడు, 
రంగయ్య మొదలైనవారు ఉండేవారు. 


21 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





'శ్రీశే వు 





దుకూరి చంద్రశేఖరరావు. 


- వరకాల వట్లాభిరామారావు 








శీ మద్దుకూరి చం ద్ర శేబరరావృ 1907లో 
కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా వెంట్రప్రగడలో ' 
సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు, | 
వీరి తండ్రి పేరు సుబ్బయ్య, తల్లి పేరు, 
పూర్ణమ్మ. వీరికి ముగ్గురు సోదరులు, ఒక శ 
సోదరి. వెంట్రప్రగడలో స్కూల్‌ ఫైనల్‌ st 
వరకు చదివారు. తర్వాత బందరులోని జాతీయ , షు? 


4 
ye 
A, PY 


కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో (1 
చేరారు. గ్‌ 


జాతీయోద మంలో: 









అణ aa anette au 


1929లో గాంధీజీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చేసిన 
జాతీయోద్యమ ప్రబోధంతో ఉత్తేజితులై 1930 ఉప్పసత్యా(గహింలో పాలొన్నారు. 
ఆ సందర్భంలో అరెస్టయి, పామర్లు మెజిస్ట్రేటు కోర్టులో ౩ నెలలు కరినశిక్ష 
విధించబడి, రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపబడ్డారు. జైలునుండి విడుదలైన 
తర్వాత విదేశ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో పాలొన్నారు 

1928లోనే సైనున్‌ కమీషన్‌కు నల్లజెండాలు చూపేందుకు యువకులను 
సమీకరించారు. 


1932 ఏప్రిల్‌ లో వ్యష్టి సత్యా గ్రహోద్యమంలో పొల్గొన్నారు 
ఆ సందర్శంలో రహస్య కరపత్రాలు ప్రచురించటం ప్రారంభించారు. దాంతో 
వెంట్రప్రగడలో తిష్టవేసిన వ్యూనిటివ్‌ స్క్ట్వాడ్స్‌ గ్రామం మొత్తానికి జరిమానాలు 
వేస్తూ ఆయనను పట్టివ్వమని పోరుపెట్టారు. ఎవరూ పట్టివ్వలేదు మొత్తంమీద 
బుడమేరు పాయలలో ఆయనను పట్టుకొని “వైట్‌ సార్దెంట్‌' (యూరోపియన్‌ 
స్టెన్‌) రహస్యాలు బైట పెట్టమని బాధించి, నోటివెంట నురుగు, రక్తం కక్కేదాకా 
చిత్రహింసలు పెట్టారు 
ఆ విషయం తెలిసిన మిసెస్‌ కెప్టెన్‌ ఆయనను తీసు కెళ్ళి చికిత్స చేయించారు. 
అనంతరం గుడివాడ డివ్యూటీ కలెక్టరు రెండేళ్ళ కరినశిక్ష జరిమానాలు విధించారు 
తిరిగి రాజమండ్రి, అటు పిమ్మట బళ్ళారి జైలుకు పంపబడ్డారు 


నంవొదకుడు వరకొల వ టాభిరామారావు 22 


1933 అక్టోబరులో గాంధీజీ హరిజనోద్యమ సందర్భంలో ఉపవాసం జరువుతున్న 
సందర్భంలో, జైలు నుండి విడుదలయ్యారు హరిజన సేవక్‌ సంఘాలలో పనిచేసి, 
హరిజనుల దేవాలయ ప్రవేశానికి కృషి హన. 

1935-36లో జిల్లా కాం(గెస్‌ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు వామషక్ష కాం(గెసు 

యు య్‌ (DES 

వాదులు - సోషలిస్టులు కమ్యూనిస్టులు కలిసి ఏర్పరచిన కాంగెసు సోషలిస్టుపార్టీలో 
పనిచేస్తూ అనేకమంది యువకులను సమీకరించారు 1930-32లో జైలులో ఉండగానే 
'బుర్రరిస్టు విప్లవకారులతో పరిచయాలు కల్లాయి మార్కిస్టు సాహిత్యాన్ని అధ్యయనం 
య యా * రు 
చేశారు. విడుదలకాగానే రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ స్థాపనకు ఇతరులతో కలిసి 
కృషి ప్రారంభించారు 1937లో (ప్రారంభమైన పార్టీ వత్రిక నవశక్తికి సంపాదకులుగా 
పనిచేశారు 

రెండవ (ప్రపంచ యుద్ధకాలంలో ప్రభుత్వ నిర్భంధ విధానం ప్రారంభమై పత్రికను 
మూసేవరకు సంపాదకులుగా వున్నారు 

పిమ్మట కమ్యూనిస్టు పార్టీ రహస్య వత్రిక 'స్వతంత్ర భారత్‌'కు సంపాదకత్వం 
వహించారు 1939-42 మధ్య అజ్ఞాతవాసం గడిపారు 

కమ్యూనిస్టు పార్టీకి బహిరంగ అవకాశాలు వచ్చిన తర్వాత పార్టీ ప్రారంభించిన 
“ప్రజాశక్తి వారవత్రికకు 1942-45 వరకు సంపాదకత్వం వహించారు 

1946లో ప్రజాశక్తి దినపత్రికగా మారినవ్పటి నుండి 1948 నిర్భంధ కాలంవరకు 
దాని సంపాదకులుగా వున్నారు 

1948 జూన్‌ 1న డిఎస్‌పీ ధామస్‌ ఆయనను బుద్దవరంలో అరెస్టుచేసి, 
రహస్య సమాచారం చెప్పించేందుకు ఆయనను స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌చేత రక్తం 
కక్కేలా చిత్రహింసలు పెట్టించారు. అయితే, “నువ్వు నాకు శత్రువ్వి నీకు 
చెప్పేదేమీ వుండ”దంటూ స్పృహ కోల్పోయారు. ధామస్‌ ఆయనను చిత్రహింసలు 
పెట్టి, విజయవాడ పోలీసు క్యాంపుకు తెచ్చి, అక్కడినుండి రాజమండ్రి జైలుకు 
పంపారు ఆ జైల్లో ఎ.కె. గోపాలన్‌ “సెగ్రిగేషన్‌' రద్దు చేసేదాకా సాగిన నిరాహార 
దీక్షలో (శ్రీ చంద్రం పాల్గొని విజయం సాధించారు 

1948 డిశంబరులో కడలూరు జైలుకు మార్చబడ్డారు ఆ జైలులోనే అప్పడు 
రెండుసార్డు జరిగిన కొల్పులలో కొందరు కా[మేడ్సు చనిపోయారు కొందరు 
గాయపడ్డారు అప్పుడు అక్కడివారికి నాయకత్వం వహించారు తండ్రి చనిపోగా, 
పెరోల్‌ మీద విడుదలయ్యారు. 

1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభమైంది. అప్పటినుండి 1957 వరకు 
(ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. 

తిరిగి 1964 నుండి 68 వరకు విశాలాంధ్ర సంపాదకులలో ఒకరుగా ఉన్నారు 


1951లో రాష్ట్ర, కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికై 1956 వరకు 
కొనసాగారు 1948 నుండి 51 వరకు అఖిల భారత పార్టీ పొలిట్‌ బ్యూరో 
సభ్యులుగా ఉన్నారు. 

1964 నుండి 70 వరకు తిరిగి రాష్ట్ర సమితి సభ్యులుగాను, రాష్ట్ర కంట్రోల్‌ 
కమిషన్‌ సభ్యులుగాను వున్నారు 


23 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మార్కిస్టు దృక్పధంతో తెలుగు సాహిత్య విమర్శనకు చంద్రంగారు ఆద్యులు 
వారు రాసిన నవ్యాంధ్ర సాహిత్య వీధులు, వీరేశలింగం సాహిత్యం - రాయిష్టులు, 
ఆంధ్ర సాహిత్యంలో కొత్త పోకడలు, తెలుగుతల్లి హృదయ వేదనలు మొన్నగు 
సాహిత్య వ్యాసాలు పేరు ఎన్నికగన్నాయి. 

ప్రజా నాట్యమండలిని తీర్చిదిద్దడంలో, మా భూమి మున్నగు ప్రఖ్యాత నాటకాలకు 
మెరుగులు దిద్దడంలో, నాటకరంగంలో స్తీ పాత్రలను స్తీలచే ధరింప చేయడంలో 
చంద్రంగారు ఎంతో కృషి చేశారు. వీరేశలింగం, గురజాడ, గిడుగు, కొమర్రాజు 
మున్నగువారు ప్రారంభించిన ఆంధ్ర జాతీయ పునరుజ్జీవనాన్ని ఆంధ్ర కమ్యూనిస్టు 
ఉద్యమంలో కొనసాగించడంలో చంద్రంగారు అద్వితీయ కృషి చేశారు 


చంద్రం గారి భార్య శ్రీమతి పుణ్యావతి, కృష్ణాజిల్లా కమ్యూనిస్టు నాయకులలో 
ఒకరైన మైనేని లక్ష్మణస్వామిగారి సోదరి. జిల్లా మహిళా కమ్యూనిస్టు ఉద్యమాలలో 
పని చేశారు. 48-52 నిర్బంధ కాలంలో పోలీసుల నిర్చంధకాండను ఎదుర్కొన్నారు. 


శ్రీ మద్దుకూరి దంపతులు 1968లో మంగోలియా జాతీయ దినోత్సవాలకు 
హాజరై సోవియట్‌ యూనియన్‌లో పర్యటించారు. (శ్రీమతి పుణ్యానతి 1970లో 
మరణించారు చంద్రంగారు 1974 జులై 26వ తేదీన మరణించారు. వీరి ఇద్దరు 
కుమార్తెలలో పెద్ద కుమార్తె _శ్రీనుతి మంజరి విశాలాంధ్ర దినపత్రికలో సీనియర్‌ 
సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు 


తెలుగునాట కమ్యూనిస్టు జర్నలిజానికి పితామహుడు: 


భారతీయ పత్రికా రచన జాతీయోద్యమంలో ఒక భాగంగా తొలి దశలో 
దేశభక్తియుతమైన కర్తవ్యం నిర్వర్తించింది దేశ ప్రజలలో జాతీయ చైతన్యాన్ని 
రగుల్కొలిపింది. కాని), అటుపిమ్మట ఎక్కువ జాతియ పత్రికలు పెట్టుబడిదారీ 
వ్యాపారంలో ఒక భాగంగా, ఆ వర్షప్రయోజనాల ప్రచారసాధనాలుగా తయారయ్యాయి 
గుత్త పెట్టుబడిదారీ గొలుసు పత్రికలు అవతరించాయి అనేక పత్రికలు విష్ణన 
ప్రతీఘాత శక్తులకు ఆలంబనగా ఉన్నాయి. 


స్వాతంత్ర్యం రాకముందే ప్రారంభమైన ఈ పరిణామం స్వాతంత్ర్యం నచ్చిన 
తర్వాత మరింత త్వరితగతిని జరిగింది మరింత 'ప్రస్తుటంగా బహిర్గతమైంది. 

ఈ విధంగా భారతీయ వత్రికా రచన అటు పెట్టుబడిదారీ వర్గ ప్రచార సాధనంగా 
నారి, అనేక పరిశ్రమలలో ఒక పరిశ్రమగా ఒక పాయ; జాతీయోద్యమ లక్ష్యాల 
పరిపూర్తికి దేశభక్తియుత కర్తవ్యాన్ని నెర వేర్చవలసిన ప్రగతిశీల ప్రజాతంత్ర విష్ణన 
(ప్రచార సాధనంగా మరొకపాయగా చీలిపోయే యుగసంధిలో తెలుగుదేశ కమ్యూనిస్టు 
ఉద్యమ నిర్మాతలలో ఒకరైన | శ్రీ, నుద్దుకూరి చంద్రశేఖరరావు గారు పత్రికారంగంలో 
(ప గించారు, వానుషక్ష అభివృద్ది కర పత్రికా రచనకు అద్యులయ్యారు. (శాబుకజన 
పక్రపాతంగల కమ్యూనిస్టు జర్నలిజానికి పితామహలయ్యారు. జాతీయోద్యమం తొలి 
అర్హభాగంలో వత్రికలద్వారా, పత్రికా రచనల ద్వారా జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని 
రగిలించిన దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావ్చ, ముట్నూరి కృష్ణారావు మున్నగు 





సంపాదకుడు: వరక్రాల వట్టాభిరామారావు 





మహనీయులు నెలకొల్పిన పత్రికా సత్సంప్రదాయా లన్నింటిని వుణికి పుచ్చుకొని 
ప్రగతిశీల పత్రికా రచనకు వరవడిదిద్దినవారిలో, జాతీయోద్యమానికి కమ్యూనిస్టు 
ఉద్యమానికి వారధులుగా పేర్కొనవలసినవారిలో శీ చంద్రంగారు |ప్రప్రధములు, 


పత్రికలద్వారా దేశభక్తియుత కర్తవ్యం: 


1928 లో సైమన్‌ వ్యతిరేక ప్రదర్శనలు, 1930 లో ఉప్పు సత్యాగ్రహం, 
1932 లో వ్యష్టి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కురణోద్యమం, 1933 లో 
గాంధీజీ హారిజనోద్యమం మున్నగు ఉద్యమాలలోనికి ఉరికిన చంద్రశేఖరరావుగారిని 
అనాటి స్వాతంత్రోద్యమంలో సామ్రాజ్యవాద వ్యతిరేక మిలిసెంటు జాతీయవాదం 
ప్రాభావితం చేసినట్లు ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా వెంట్రగడలో వ్యునిటివ్‌ పోలీసు 
దళంలో వైట్‌ పోలీసు సార్పెంట్‌ తో జరిపిన ప్రతిఘటన, తీవ్రంగా గాయపడటం, ఆ 
సందర్భంలో గడిపిన రహస్య జీవితం మున్నగువాటినిబట్టి విదితమౌతుంది. 

ఆ రోజుల్లోనే కొన్ని రహస్య కాంగెస్‌ పత్రికలు “జయభారత్‌ ”, “రెడీ” మున్నగు 
వాటిలో చంద్రం గారికి (ప్రధాన పాత్ర వున్నది ఇవి సెక్షోస్తయిల్‌ పత్రికలు 
1930-32 రాజమండ్రి జైలులో ఉండగానే టర్రరిస్టు విప్లవకారులతో చంద్రం 
గారికి సంబంధాలు ఏర్పడ్డాయి మార్కిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు జైలు 
నుండి బైటకు రాగానే కొన్ని రహస్య కరపత్రాలు ప్రచురించడంతో నారి రచనా 
కృషి ప్రారంభమైందని చెప్పవచ్చు. సత్యాగ్రహ బులెటిన్లు కూడా ప్రచురించడంలో 
చంద్రం గారి పాత్ర వుంది. 

1934లోనే అంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ స్టాపించబడినా, 1937 
నాటికిగాని పార్టీకి ఒక పుత్రిక అంటూ ఏర్పడలేదు. అప్పటికీ కమ్యూనిస్టుపార్టీ 
కాంగైసు సోషలిస్టుపార్తీలో అంతర్గతమై వుండేది 1937 డిశంబరు 15వ తేదీన 
రాజనుండ్రి నుండి (శ, మద్దూరి అన్నపూర్ణయ్య గారి సంపాదకత్వాన “నవశక్తి” 
వార వత్రిక ప్రారంభమైంది. ఈ పత్రికను తన పేర డిక్టరేషన్‌ తీసుకున్నప్పటికీ 
పార్టీ అధ్వర్యాన నడుపుకోడానికి ఆయన అంగీకరించారు ఈ పత్రిక కొన్నాళ్ళు 
రాజనుండ్రిలో వున్న తరువాత విజయవాడకు మార్చబడింది 


గ్రామీణ ప్రజల కోర్కెల సాధనకు పుత్రికారచనః 


“జమీందారీ రైతుల అందోళన” అన్న నవశక్తి పత్రిక వ్యాసం, జాతీయోద్యమాన్ని 
ఫ్యూడల్‌ వ్యతిరేక ఉద్యమంగా విస్తరింపజేసి, రైతాంగ ప్రయోజనాల కోసం 
జమీందారీ విధానం రద్దుకోసం పోరాడాలని చెప్పి, భూమి సమస్యపై జాతీయవాదుల 
దృష్టి మరల్చిడానికి యత్నిస్తూంది 1931 కరాచీ ప్రాధమిక హక్కుల తీర్మానాన్ని 
అనకాశంగా తీసుకొని అనాటి కాం(గెసులోని వామవక్ష వ్రజాతంత్ర అభ్యుదయ 
శక్తులు ర వ్యతిరేక, వ్యూడల్‌ వ్యతిరేక కర్తవ్యాలను పరిపూర్తి 
చేయడానికి మితవాదులతో ఏవిధంగా సంఘర్షించారో, ఈనాడు మనం అనుకునే 
జాతీయ ప్రజాతంత్ర విప్లవ పరిపూర్తికి అనాడు కాంగైస్‌లో అంతర్భాగంగా ఉంటూ 
సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఏవిధంగా కృషి చేస్తూ వచ్చారో తెలుపుతుంది 


హ్‌ 


25 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభకులు 


ముట్నూరి కృష్ణారావుగారికి బహిరంగ లేఖ; 


చంద్రంగారి నాల్లు దశాబ్దాల పత్రికా రచనలో, మణిపూస అనదగినడి ఆయన 
1045లో కృష్ణావత్రికా సంపాదకులు, సుప్రసిద్ద జాతీయవాదులు అయిన శ్ర ముట్నూరి 
కృష్ణారావుగారికి వ్రాసిన బహిరంగ లేఖ బహుశా తెలుగు. జర్నలిజం సమ చరిత్రను 
భావి చరిత్రకారులు రభించినప డు అందులో సువర్ణాక్షరాలతో చంద్రంగారు వ్రాసిన 
ఆ మహోత్క ష్ట్ర రచనను సేర్కొనవలసి ఉంటుంది 


తమ పత్రికల ద్వారా జాతీయోద్యమ సందేశాన్ని తెలుగు వ్రజలకు అందజేసిన 
ముఖ్యులలో ఒకరుగా అంధ్ర జాతీయ వికాసానికి తోడ్పడిన పెద్దలలో ఒకరుగా, 
నందేనూతరం కాలంనుండి అనేక ఉద్యనూలలో భాగస్వాములుగా (శ్రీ ముట్నూరి 
కృష్ణారావుగారి పట్ల చంద్రం గారికి ఎంత గౌరవభావం, పూజ్యభావం ఉన్నదో, ఎంత 
నమ్రతతో ఎంత  యుక్తియుక్తంగా ఎంత హుందాగా పత్రికాముఖాన ఆ రాజకయ 
పోరాటాన్ని భీష్మార్హున యుద్దాన్ని పోలిన విధంగా చంద్రంగారు సాగించారో ఆ 
బహిరంగలేఖ చదివితే బోధపడుతుంది 


అంతేకాదు, అనాడు జాతీయోద్యమం పట్ల కమ్యూనిస్టుల వైఖరిని, అనగాహనను 
అ లేఖ స్పష్టం చేస్తుంది 

“వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమం వేసుకొని అమలు జరిపితేనే 
స్వాతంత్ర్యం సాధించగలమని నమ్మే ప్రజా సెనకులం మేము. అందుచేత ఏమైనా 
భేదాలు పొాడచూపినవ్పుడు ఒకరినొకరు అర్హం చేసుకోడానికి ప్రయత్నించడం మీకూ 
మాకూ కూడా మంచిది" అని నమస్కారబాణం చేసి, ఆ తరువాత, “తాతగారు 
సంపాదకీయాలలో చేసిన ఆరోపణలు నిజమో, అబద్దమో నిర్ణయించే అధికారం 
ఆంధ్ర ప్రజలది" అని ప్రజలను మధ్యవర్తులుగా పెట్టి, శ్రీ, ముట్నూరి కృష్ణారావుగారు 
వ్రాసిన సంపాదకీయాలతోనే వారి వాదనలను చంద్రం. గారు వూర్వషక్రం చేశారు 
ఎంతో ప్రతిభావంతంగా తను వాదనా పటిమను ప్రదర్శించారు 


జాతీయోద్యమంలో ఏర్పడిన గండి: 


తెలుగుదేశంలో అనాడు జాతీయోద్యమంలో ఒక పెద్ద గండి వీరుడిన నుహో 
శ్రీష్ట్‌ సమయంలో, ఆ గండిని పూడ్చి, జాతీయ విమోచనోద్యమంతో కమ్యూనిస్టు 
ఉద్యమాన్ని సమన్వయవరచడానికి - (శ్రీ చండ్ర రాజేశ్వరరావుగారు చంద్రంగారి 
ప్రముఖ పాత్ర గురించి చేసిన ఒక వ్రసంగంలో చెప్పినట్టుగా -  కమ్యూూనిస్సుల 
| © us 
జాతీయ, అంతర్జాతీయ _ కర్తవ్యాలను సమన్హ్వయపరచుకోనడంలో వచ్చిన చిక్కులను 
అ జాతీయోద్యమంనుండే వచ్చిన (శ్రీ చంద్రంగారు ఎనలేని కృషి 
శారు 


కమ్యూనిస్టుల దేశభక్తిని శంకించుతూ వారిపై అనేక నీచారోవణలు చేసూ, 

ము అణాల 
కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలలోని స్త్రీలను అసభ్యంగా తూలనాడుతూన్న వొచెకి 
చంద్రంగారు అనాడు యిచ్చిన ఘా బైన జవాబు, అనాడు కమ్యూనిస్టు ఉద్యమంపై 
స ర్‌ 
అభాండాలు వేయడానికి అతి హీనపాయులో (ప్రబలిన జాగుప్పాకరచైన ఎల్లోజర్నలిజానికి 

(so) చు భా 
నంనొదకుడు వరకాల వట్లాభిరామారావు 26 


యు 


“రొచ్చుగుంట పత్రికో లని నామకరణం వేసి, నిజమైన కాం్యగెసు దేశభక్తులను, ఆగస్టు 
ఉద్యమ _ వెల్లవలో కొట్టుకొని వచ్చిన తప్పిదాలను చేరుపరచి, ఎదురు ప్రచార 
దాడి చేయడంలో చంద్రంగారు నిర్వహించిన ధీరోదాత్త పాత్ర ఆనాటి కమ్యూనిస్టు 
పార్టీ కార్యకర్తలకు కొండంత బలాన్ని, ఆత్మ ధైర్యాన్ని, సైర్యాన్ని యిచ్చిన విషయం 
ఈ వ్యాసరచయిత స్వీయానుభవం కూడా. 


చంద్రంగారు ఆ లేఖలో చెప్పిన ఆ మాటలు కమ్యూనిస్టులకు, కమ్యూనిస్టు 
జర్నలిస్టులకు నిత్యం శిరోధార్యం. కమ్యూనిస్టు వ్యతిరేకులకు నిత్యం ఒక హెచ్చరిక, 
ఒక సవాలు. 

“పజలే మాకు పునాది. |పజాసా(మ్యానికి అనుంగు బిడలమెన కమూనిస్తులం. 
పజలలో వేరూని ఉన్సంతకాలం, [వజల సేవే మా |పధాన లక (మెనంతకాలం 
క్ష 8 (1 లి 
మమ్ములను (ప్రత్యర్థులు ఏమీ చేయలేరు.” 

9 టల 

చంద్రంగారు వ్రాసిన ఆ లేఖను చదివి (శ్రీ మట్నూరి కృష్ణారావుగారు “కమ్యూనిస్టు 

పార్టీలో ఇంత (ప్రతిభావంతంగా ఇంత మహోదాత్తంగా (వ్రాయగల్షినవారున్నారా.!” 
అని అన్నారంటే, ఆయనను ఈ లేఖ ఎంత మెప్పించిందో అర్థమవుతుంది 


చంద్రంగారి విశిష్ట శేరి: 


తేట తెనుగు మాటలతో, గ్రామీణ పలుకుబడులతో, వారి దైనందిన జీవితా 
నుభవాలను జోడించుతూ చిన్న చిన్న వాక్యాలతో, సులభ గ్రాహ్యమైన పద్దతిలో 
చంద్రంగారు తమ సంపాదకీయాలను సామాన్య విద్యావంతులకు కూడా అర్ధమయ్యే 
విధంగా వ్రాసేవారు. భాషకుకాక భావానికి ప్రాధాన్యం యిచ్చేవారు. 


లెనిన్‌ చెప్పిన రీతిగా ప।తికలను ప్రజా సమస్యలపై వ్రచారాందోళనల సాధ 
నంగానేగాక్క, (ప్రజలను సంఘటితపరచేవిగా (ఆర్గనైజరుగా), ప్రజలకు మార్గదర్శిగా 
(అధ్యాపకుడుగా) చంద్రంగారు తీర్చిదిద్దారు. 


సంపొదకీయాలతోబాటు నేడు పత్రికలలో “సెకండ్‌ కాలమ్‌”గా పేర్కొనబడే 
వ్యాఖ్యలు, విమర్శల విషయంలో విశిష్టమైన శీర్షికలను రూపొందించారు. పోతన్‌ 
జోసెఫ్‌ “ఓవర్‌ ఎ కప్‌ ఆఫ్‌ టీ”, ఖాసా సుబ్బారావు “సోటో వోసీ” (స్వగతం), 
న్యాపతి నారాయణమూర్తి “పాన్‌ -సుపారి” మున్నగునవి ఎంత విశిష్టంగా పేరు 
పొందాయో, చంద్రంగారి “కంచుకాగడా”, *“ఉరుములు-మెరువులు” మున్నగు శీర్షికలు 
నిశిత విమర్శలకు, పదునైన భాషకు, వ్యంగ్యానికి అంతగా పేరు పొందాయి. 
ae ప్రత్యర్థులకు, ప్రజా శత్రువులకు “కంచుకాగడా” పేరు చెబితే హడలుగా 
ఉందది. 


కొద్ది మాటలలో ఎంతో అర్జాన్ని యిమిడ్ని చెప్పడంలో కూడా చంద్రంగారు 
అందెవేసిన చేయి. మిరాసీ భూస్వామ్య విధానాన్ని, జమీందారీ విధానాన్ని, 
మద్రాసులోని “హిందు పత్రిక వెనకవేసుకొని వస్తున్నపుడు “మౌంట్‌ రోడ్డు 
మహావిష్ణువు” అని చమత్కరించి, దానిని వాడుకలోకి తెచ్చారు. 


27 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు | 


అలాగే రహస్య కాలంలో ప్రచురించబడే వత్రికలలో ఆచి, తూచి అతి తక్కువ 
స్థలంలో వార్తలను, వ్యాఖ్యలను వ్రాయవలసి వచ్చినప్పుడు, సూటిగాను, పదునుగాను 
ఉండేటటు శీర్షికలను వ్రాయడంలో కూడా చంద్రంగారు వరవడి మ ఒక 
సిఐడి , పదిన సెక స్పెక్టర్‌ “స్వతంత్ర భారత్‌” రహస్య పత్రికను ముద్రించే స్ట్రలాన్ని, 
పంపిణీదారులను పట్టుకొనబోయి గోడ దూకి ఒక మురికిగుంటలో పడ్డాడు ఆ 
వార్తకు చందంగారు పెట్టిన శీర్షిక “పంది బురద మెచ్చు..." అని! 


కమ్యూనిస్టు పత్రికల పితామహనిగా తెలుగుదేశ పత్రికా రంగంలో ఆయన చేసిన 
కృషి అంతా ఒక యెత్తు తెలుగుదేశ సాంస్కృతిక పునర్జీవనానికి ఆయన చేసిన 
సన ఒక యెత్తు, 


చంద్రంగారు నొలుగు దశాబ్దాలపాటు తెలుగుదేశంలో వామవక క్ష్‌ (పజొతం|త్ర 
శక్తుల పురోగతికి; కమ్యూనిస్టు “ఉద్యమం; కార్మిక, కర్షక, మధ్యతరగతి ప్రజల 


ఉద్యమాలకు; మార్కిస్టు సిద్దాంతాల వ్యాప్తికి తను పీ త్రికారచనద్వారా ఎనలేని 
ఉవ చేశారు. 


నంసొద స్‌ వ 
0 కుడు సరకొల పట్టాభిరామారావు 28 





క్రీశే. రావి నారాయణరెడ్డి 





1 
గ్‌ : 
అర్ధ ల్‌ 


నా 
= ళ్ళ ఇ ణ్‌ 
నీ ఎః జ జ జ | sal 


ఖో 


ఖ్‌ “ 
* t శి ష్‌ 
7 సి సె 
ee mi i 
టా ft 
~ | మి i న ఇ 


రావి నారాయణరెడ్డి నల్గొండ జిల్లా బొల్లేపల్లి గ్రామానికి చెందిన వారు 
1030లో గాంధీజీ ప్రారంభించిన సత్యాగ్రహ పోరాటం వల్ల ఉత్తేజం పొందారు. 
హైదాబాద్‌ లోని నిజాం కాలేజీలో చదువుతుండగా వందమందితో కలిసి డాక్టరు చెలికాని 
రామారావుగారి (అప్పుడు వీరు హైదరాబాద్‌లో వైద్య శాస్త్రం చదువుతూండేవారు) 
నాయకత్వాన తూర్పు గోదావరి "జిల్లా కాకినాడలో బద్దం ఎల్లా రెడ్డిగారితో కలిసి 
కేంద్రం స్థాపించారు. 1930లో జోగిపేటలో జరిగిన. నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర 
మహాసభకు" పదిహేను మందితో కలిసి వాలంటీరుగా వెళ్ళి, వాలంటీర్ల దళానికి 
కెప్టెన్‌గా పనిచేశారు. రాష్ట్రంలోని ఆంధ్రోద్యమ శాఖలన్నీ ఆ మహాసభలో కలిశాయి 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 29 


ప్రధానంగా సాంఘిక సమస్యలే అక్కడ చర్చకు వచ్చాయి. సురవరం ప్రతాపరెడ్డిగారు 
దానికి అధ్యక్షులు 1931లో దేవరకొండలో జరిగిన ద్వితీయాంధ్ర వహాసభలో 
కూడా సాంఘిక సమస్యలే ప్రాధాన్యం వహించాయి. అయితే, నారాయణరెడ్డి 
గారితో కలిసి (ప్రతినిధులుగా వెళ్ళిన పదిహేనుమంది విద్యార్దులు స్వయంగా చర్చలలో 
పాల్గొన్న ఫలితంగా ఛొందసుల వౌదనలు వీగిపోయాయి. సంస్కర్తల ప్రతిపాదనలు 
"గెలిచాయి. 

1932లో గాంధీజీ నాయకత్వం (క్రింద అ పొరిజనోద్యముంలో 
నారాయణ రెడ్డిగారు పాల్గొని తీవ్రంగా కృషి సినందున హైదాబాది సంస్థాన 
హరిజన సేవా సంఘానికి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు దాని కార్యక్రమం ప్రజల్లో 
అస్పృశ్యతా నివారణను గూర్చి ప్రచారం చేయడం, సహవంక్తికై భోజనాల ద్వారా 
సమాన భావాన్ని వ్యాప్తి చేయటం, హరిజనుల్లో విద్యా వ్యాప్తికై కృషి చేయడం. ఈ 
కార్యక్రమంలో భాగంగా సంస్థానంలో వంద హరిజన పారశాలలు _ స్టాపింపబడ్డాయి 
హైదరాబాద్‌, బీడ్‌ నగరాలలో రెండు హరిజన హాస్టళ్లు నడుపబడ్డాయి. నారాయణరెడ్డి 
రేరడేళ్టు సంస్థాపన హరిజన సేవాసంఘ కార్యదర్శిగాను, తరువాత 1938 వరకు 
అధ్యక్షులుగాను ఉన్నారు. 1934లో గాంధీజీతో కలిసి హైదరాబాదులో హరిజన 
సీవాసంఘ నిధికి విరాళాలు వసూలు చేశారు. 1934, 1935, 1936, 1937లలో 
జరిగిన ఆంధ మహాసభలలో నారాయణరెడ్డి, వారి అనుయాయులు చురుగ్గా 
పొలొనడమే కొక, భాషా దురభిమానుల సంకుచిత ధోరణుల్ని ఎదుర్కొన్నారు 
1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆరవ అంధ్ర మహాసభలో వీరూ, మందుముల 
రామచంద్రరావు కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు. నిజాం రాష్ట్రంలో బాధ్యతాయుత 
ప్రభుత్య మేర్చరచాలని కోరుతూ, ఆ మహాసభ ఒక తీర్మానం చేసింది ఆంధ్ర 
మహాసభ బహిరంగంగా ఒక రాజకీయ తీర్మానం చేయడం అదే ప్రధమం 


ఆ యేజే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితంగా 
8 రాష్ట్రాలలో కాం్యగిసు మంత్రివరాలేర్పడ్డం చూచి నిజాం సంస్థానంలో తెలంగాణా, 
మరాట్యాడా, కర్ణాటక ప్రాంతాల నాయకులు స్టేట్‌ కాం్యగెస్‌ స్తావనకు సన్నావోలు 
ప్రారంభించారు కొని, నిజాం ప్రభుత్వం ఒక ప్రకటనలో దానిని నిషేధిస్తానని 
బెదిరించింది తెలంగాణా, మరాట్వాడా, కర్నాటక నాయకులు యిందుకు నిరసనగా 
సత్యాగ్రహం చేయడానికి నిశ్చయించుకున్నారు. 1938 నవంబరులో హైదారాబాద్‌ లో 
మొట్టమొదటి సత్యాగ్రహ దళం చట్టధిక్కారం చేసి అరెస్టు అయింది ఆ దళంలో 
నారాయణరెడ్డి గారు తెలంగాణా (ప్రాంతపు వీకైక (ప్రతినిధి వారికి కోర్టు రెండు 
నెలలు డలు శిక్ష విధించింది ఆ తరువాత రాష్ట్ర్రం నలుమూలల నుంచి వచ్చిన 
సత్యాగ్రహులు సుమారు 400 మండి దఫదఫాలుగా జైళ్ళకు వెళ్ళారు హైదరాబాద్‌, 
మధిర, జౌరంగాబాద్‌ లలోను, కర్నాటక ప్రాంతంలో ఒకచోట సత్యాగ్రహ శిబిరాలు 
నడిచాయి. బద్దం ఎల్లా రెడ్డి, ఆరుట్ల లక్షీ శ్రనరసింహోరెడ్డి, రామచంద్రా రెడ్డి మొదలైన 
వారెందరో ఆనాడు సత్యాగ్రహ దళాలకు నాయకత్వం వహించారు 


అ రోజుల్లో నిజాం సంస్థానంలోని విద్యార్దులు, యువకులు 4 గ్రూపులుగా 
ఉండేవారు ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైస్కూళ్ళు, కాలేజీలలో నిజాం నవాబు 


30 స్వాతంత్ర్య సమరంలో కమూూనిస్టు దేశభక్తులు 


చిరంజీవిగా వర్ణిల్లాలంటూ నిత్యం విద్యార్దులు |ప్రార్థన చేయవలసియుండేది. దేశంలోని 
యితర ప్రాంతాల్లో ఉవ్వెత్తుగా లేచిన స్వాతంత్రోద్యమంతో ప్రభావితులైన యువకులు 
దీనికి బదులు వందేమాతరం గేయాన్ని పొడ్డం ప్రారంభించారు. ప్రభుత్వం దీన్ని 
నిషేధించింది దానికి అసమ్మతిగా ఉస్మానియా విద్యార్థులు యూనివర్సిటీని 
బహిష్కరించారు. వారిని నాగపూరు విశ్వవిద్యాలయ అధికారులు అహ్వానించి, సకల 
సౌకర్యాలు కలుగజేశారు. ఈ వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న యువకులలో 
సోషలిస్టు భావాలు కలవారు కూడా ఉండేవారు అలొంటి వారిలో దేవులపల్లి 
వెంకటేశ్వరరావు, సర్వదేవభిట్ల _రామనాధంగారలు ముఖ్యులు. 

రెండవ పప్రచం యుద్ధంతో యువకులలో పత్రికలు చదవాలనే ఆసక్తి పొచ్చింది. 
ముఖ్యంగా ఫాసిజం, కమ్యూనిజం, రష్యా విష్తఎంలాంటి సమస్యలు వారి ఆలోచనల్లోకి 
నచ్చాయి. కొందరిలో సోషలిస్టు భావోలు అంకురించాయి. అట్టి యువకులు 
హైదరాబాదులో కామేడ్స్‌ అసోసియేషన్‌ అనే పేరుతో ఒక చర్చా వేదిక స్టాపించారు. 
అందులో ముం మొహియుద్దీన్‌ i రాజబహద్దూర్‌ గౌర్‌, సయ్యద్‌ ఇబ్రహీం, 
అలంఖుంద్‌ మీర్‌ లు సభ్యులు. దానికి బూర్గుల రామకృష్ణారావు ప్రోత్సాహకులు. 
మఖ్టుం అప్పటికే విప్ణవకవిగా ప్రసిద్ది చెందారు. 

ఆంధ్రమహాసభలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు 
అదివరకే జవహర్‌లాల్‌ నెహ్రూ రచనలతో ప్రభావితులై సోషలిస్టు భావాలకు 
అంకితమై యున్నారు 

మహారాష్ట్ర పరిషత్తులో జౌరంగాబాద్‌కి చెందిన చంద్రగుప్త చౌదరి, హబీబుద్దీన్‌ , 
విడి దేశ్‌పాండే మొదలైనవారుకూడా సోషలిస్టు భావాలచే ఉత్తేజితులయ్యారు. 

ఈ నాలుగు గ్రూవులూ కలిసి 1939 చివరి రోజుల్లో నిజాం సంస్థాన 
కమ్యూనిస్టు కమిటీగా అవతరించాయి ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ శాఖల్లో 
కల్లా బలీయమైన దనుకొనే ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ చొరవతో నిజాం సంస్థాన 
కమ్యూనిస్టు కమిటీ ఏర్పడిందనీ, అదే దీనికి వెన్నెముక అనీ నారాయణరెడ్డి తన 
(గ్రంధం (“వీర తెలంగాణా. నా అనుభవాలు - జ్ఞాపకాలు”)లో తెరియజేశారు. ఇంకా 
యిలా వ్రాశారు . *నెహ్రూ గారి పుస్తకాలు చదవడం నల్ల కొందరు యువకుల్లో 
సోషలిస్టు భావాలు అలవడ్డాయి అంతర్జాతీయంగా, సోవియట్‌ యూనియన్‌లో 
రెండు పంచవర్ష (ప్రణాళికల విజయం, నూత్న సమాజ ప్రగతి అనేక మందిని 
సోషలిస్టు భావాలకు అనుగుణంగా మార్చాయి. అంతకుముందే పెట్టుబడిదారీ 
ప్రపంచంలో వచ్చిన ఆర్టిక సంక్షోభ ఛాయలు సోవియట్‌ యూనియన్‌ కి సోకలేదు 
పైగా అక్కడ నిరుద్యోగం పూర్తిగా నిర్మూలమైంది అర్హిక పరిస్తితి నానాటికి 
మెరుగువడుతున్నది. పెట్టుబడిదారీ ప్రపంచానికీ, సోవియట్‌ యూనియన్‌కీ గల 
యీ మౌలిక తారతమ్యం నూలో ఉత్సాహాన్ని పురికొల్నేది. అలాంటి సమాజాన్ని 
నిర్మించుకొనే అవకాశాన్ని మనం కూడా ఉపయోగించుకోవాలని మేమనుకుంటూ 
ఉండేవారం. ఇలాగ సోషలిజం వైవు భావాలు పరుగులు పెట్టే యువకులతో అనాడు 
నిజాం రాష్ట్ర, కమ్యూనిస్టు కమిటీ ఏర్పడింది” (“వీర తెలంగాణా. నా అనుభవాలు 
- జ్ఞాపకాలు” 1976 డి సెంబరు.) 








నంపొదకుడు. వరకాల వట్టాభిరామారావు 31 


క్రీ శే ఐదుకల్లు సదాగివన్‌ 








ws 


ఐదుకల్ల సదాశివన్‌ (అనంతపురం) 1930లో అనంతపురంలోని గింజలంగడి 
(ధాన్యవు కొట్టులో గుమాస్తాగా ఉండేవారు. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమవగానే 
తన నౌకరికీ స్వస్తిచెప్పారు. త్రివర్ణ పతాకంతో నాయకుల వెంబడి ఊరూరతిరిగి, 
నినాదాలిచ్చుకుంటూ ప్రచారం చేశారు అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్‌ 
గోపాలస్వామి అయ్యంగార్‌ (తరువాత నెహ్రూ మంత్రివర్గంలో వున్నారు) వీరినీ, 
వీరితో పొటు కల్లూరు సుబ్బారావు, హట్ట శంకరరావు, వెంకటనారాయణరావుగారలను 
పిరిపించి, “మీరు ఎంత |పచారం చెసినా నేను మిమ్మల్ని అరెస్టు చేయను" 
అని గట్టిగా చెప్పారు దానిమీద సదాశివన్‌, సుబ్బారావు, వెంకటనారాయణగారలు 
బళ్ళారికి పోయి అక్కడ ఉద్యమంలో పాల్గొన్నారు. బళ్లారి సత్యాగ్రహ శిబిరంలో 
చేరి రోజూ ప్రభాత ఫేరీలు జరుపుతూ (గ్రామాలలో (ప్రచారం చేశారు. ఫలితంగా, 
వీరినీ మరో ఎనమండుగురినీ పోలీసులు స్పృహ త ప్పేవరకు లారీలతో మోది 


32 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


లారీలలోకి త్రోశారు. స్పృహ వచ్చేటప్పటికి వీరు జైల్లో కటకటాల వెనుక వున్నారు. 


ఈ తొమ్మిది మందీ రాత్రులు చదవుకోడానికి _ లైట్లు అడగ్గా, పోలీసు 
లీయళేదు. దానితో వీరు 14 రోజులు నిరాహారదీక్ష జరిపారు. పోలీసులు. తిరిగి 
లారీ చార్జీ చేశారు. ఫలితంగా సదాశివన్‌ మణికట్టు విరిగింది. “రోజూ మజ్జిగ, 
రాత్రిళ్ళు దీపం, వాసుకోడానికి కాగితాలు, కలం యివ్యాలనీ, యివ్వకపోతే రాత్రులు 
కొట్లలోకి పోగమని చెప్పి, బయట తిష్టవేసుకొని కూచున్నారు అప్పటికి రాత్రి 
వదకొండు గంటలైంది. సాయంత్రం అరుగంటలకే లాకప్‌ చేయాలి అవ డు 200 
మంది రిజర్వు పోలీసులొచ్చి వీరందరినీ చితక బాదారు. మూడు రోజుల తర్వాత 
రోజూ మజ్జిగ, రాత్రిళ్ళు దీపం యివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది అప్పటినుంచే 
రాజకీయ ఖైదీలకు మజ్జిగ, దీపం యివ్వబడ్డాయి. 


తరువాత, గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక ఫలితంగా సదాశివన్‌, యితరులు జైలు 
నుంచి విడుదలయ్యారు. 1931లో ధర్మవరం కాంగెసు వాలంటీర్ల శిబిరంలో చేరి, 
దళాధిపతిగా గ్రామాల్లో ప్రచారం చేశారు. 1932లో గాందీ, నెహ్రూల అరెస్టు తర్వాత 
సుమారు 4 నెలలు పోలీసులకు చిక్కకుండా ధర్మవరం, అనంతపురం, ఉరవకొండ, 
గుంతకట్టలలో సత్యాగ్రహ దళాలను ఏర్పరచారు. ఆ తర్వాత పోలీసులకు చిక్కి, 
మూడు మాసాలు సబ్‌ జైలులో ఉన్నారు. “దేశద్రిమ్మరి”, “భిక్షాటకుడు” అని ఒక 
సంవత్సరం జైలు శిక్ష విధించబడింది. బళ్ళారిలో జైలు శిక్ష అనుభవించారు 1933 
మార్చిలో విడుదలయ్యారు. విడుదల అనంతరం బందరు వెళ్ళి జాతీయ కళాశాల్లో 
రెండేళ్ళు చదివారు నిడుబ్రోలులో ఆచార్య రంగా నడుపుతున్న వేసవి రాజకీయ 
పారశాలకు హాజరై, అతివాద భావాలు అలవరచుకొన్నారు. తరువాత, హరిజన 
హాస్టలు నిర్మాణానికి నానా తిప్పలుపడి చివరకు  కృతకృత్యులయారు. హోస్తలు 
నిర్మింపబడింది. హరిజన బాలబాలికలకు చక్కని ఆహారం, వసతి సమకూర్చబడ్డాయి. 
ఒకసారి అఖిలభారత హరిజన సేవా సంఘ కార్యదర్శి రక్కరుబాబా అక్కడికి 
వచ్చి చూచారు. రాష్ట్రంలో అన్ని విధాల ఆదర్శ ప్రాయమైన వోస్టలుగా 
దాన్ని మెచ్చుకొన్నారు తరువాత వీరు జిల్లా హరిజన సేవాసంఘ కార్యదర్శిగా 
నియమింపబడ్డారు. ఆ హోదాలో హరిజనోద్దరణకై ఎనలేని సేవచేశారు. 1937 
సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశారు. జిల్లాలో 
కరడుగట్టిన నిరంకుశ వ్యూడల్‌ భూస్వామి పాముద్దుర్తి బయవరెడ్డి, యితర జస్టిస్‌ 
పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. 

ఈ విజయం యువకుల్లో చాలా ఉత్సాహం కలిగించింది. వెంటనే జిల్లాలోని 
యువకుల్ని సమీకరించి జిల్లా యువజన సంఘాన్ని స్థాపించారు. నీలం సంజీవరెడ్డి 
గారిని రాజకీయోద్యమంలోకి తీసుకురావడంలో సదాశివన్‌ పాత్ర ప్రముఖమైంది. జిల్లా 
యువజన సంఘానికి సంజీవరెడ్డి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. సదాశివన్‌ (ప్రధాన 
కార్యదర్శి. జిల్లాలో 70 చోట్ల అధ్యయన కేంద్రాలు స్టాపించి, 15 రోజులకో, నెలకో 
ఒకసారి క్లాసులు పెట్టి రాజకీయాలు చెప్పేవారు. అగ్రా నుంచి వెలువడే సోషలిస్టు 
ప్రచురణలను ఆధారం చేసుకొని పారాలు చెప్పేవారు. 1938 వేసవిలో జిల్లాలోని 
యువకులకు, విద్యార్దులకు ఒక రాజకీయ పారశాల హిందూపురంలో నడువబడింది. 


సంసాదకుదు: వరకాల నట్టాభిరామారావు 33 





దానికి 80 మంది విద్యార్దులు వచ్చారు. ఆధ్యాపకులు నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల 
నాగిరెడ్డి, సదాశివన్‌, విద్వాన్‌ విశ్వం; కొందరు కాంగెస్‌ నాయకులు. సోవియట్‌ 
రష్యా, సోషలిజం, సామ్రాజ్యవాదం, వర్గాలు - వర్షవ్రయోజనాలు మొదలైన 
విషయాలపై క్లాసులు జరిగాయి. “జిల్హాలోని యువకులకు, విద్యార్దులకు సోషలిస్టు 
రాజకీయాలు చెప్పడం యిదే ప్రధమం” అని సదాశివన్‌ ఒక వ్యాసంలో తెలియజేశారు, 

అప్పటికే రాజశేఖరరెడ్డి, నాగిరెడ్డి బెనారస్‌ యూనివర్సిటీలో విద్యార్థులుగా 
ఉంటూ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా ఉండేవారు. కొంగైసు బహిరంగ సభల్లో 
సోషలిజం గూర్చీ, సోవియట్‌ రష్యా గూర్చీ, వ్యూడలిజం, సామాజ్యవాదం గూర్చీ 
ఉపన్యాసా లిచ్చేవారమని కూడా సదాశివన్‌ ఒక వ్యాసంలో వ్రాశారు 1939 
జూన్‌లో మదనపల్లిలో జరిగిన రాయలసీమ యువజన మహాసభకు అన్ని జిల్లాల 
నుంచి యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సింధు కమ్యూనిస్టు పార్టీ నాయకులలో 
ఒకరైన బుఖారీ ఆ మహాసభలో యిచ్చిన ఉపన్యాసం యువజనుల్లో చాల ఉత్సాహం 
కలిగించింది. కీ.శే. భోగరాజు పట్టాభి సీతారామయ్య రెండు రోజు లక్కడ ఉండి, 
ఉపన్యాసాలిచ్చి వెళ్ళారు. రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమయ్యాక, 1939 
ఆఖరులో కల్యాణదుర్గం తాలూకా సెట్టూరు (గ్రామంలో 5 రోజులు క్లాసులు 
జరిగాయి. నాగిరెడ్డి, సదాశివన్‌ గారలు అధ్యాపకులుగా వున్నారు. సదాశివన్‌ 1943లో 
కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. ఆ సంవత్సరమే విజయవాడలో జరిగిన 
రాష్ట్ర పార్టీ మహాసభకు మొదటిసారిగా హాజరయ్యారు. 


xk xk 


34 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





1930-31 శాసనోళ్లంఘనోద్యమం తరువాత అందులో పాలొని జైలు శిక్ష 
అనుభవించిన _ పోలేపెద్ది నరసింహమూర్తీ నేనూ, మా సహాధ్యాయులు పివి. 
రాఘవయ్య, మరికొందరు జాతీయ విశ్వవిద్యాలయమని ప్రసిద్ది పొందిన బెనారస్‌ 
హిందూ విశ్వవిద్యాలయానికి చదువు సాగించడానికి వెళ్ళాం. “స్వాతంత్ర్యం 
రావడమో, నా శవం అరేబియా సముద్రపుటలల మీద తేరిపోవడమో!" అని 
శపధం చేశారు గాంధీజీ. న. రాలేదు. ఆయన శవం అరేదియా 
సముద్రవు టలలు మీద తేలనూ లేదు. ఉద్యమ మాపివేయబడ్డది. రౌండ్‌ టేబిల్‌ 
కాన్టరెన్సు, రాయబారాలు జరిగాయి. విఫలమైనాయి. వ్యక్తి సత్యాగ్రహం కన్నీళ్ళ 
తుడుపు మాత్రమే. స్వాతంత్రోద్యమ వైఫల్యంతో ప్రజల్లో నిస్పృహ. ఉద్యనుంలో 
పాల్గొన్న కొం(గైసు అతివాదులు నూతన మారాలు వెతుకుతున్నారు. 

సోవియట్‌ యూనియన్‌లో సోషలిస్టు నిర్మాణ విజయాలు భారదేశానికి 
వినబడుతున్నాయి. మన పోరాటానికి సోషలిజం ఉపయోగపడుతుందా. 


నంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 35 


బెనారస్‌ యూనివర్సిటీలో చేరిన నరసింహమూర్తీ, రాజేశ్వరరావూ, రామ 
లింగయ్యా, పివి. రాఘవయ్యా, 32-33లోనే కమ్యూనిస్టు [గ్రూపుతో సంబంధా 
లేర్పరచుకున్నారు. స్టడీ సర్కిల్‌కు హాజరవుతున్నారు. (గ్రూపులో. ప్రవేశం 
యేరడటం యెలా జరిగిందో తెలియదు. కామేడి యస్‌.వి. ఘాశే అమీర్‌ 
హైద ఖాన్‌ ల "పేర్లు వినపడ్డె, ఏమైనా నెను మాత్రం రాఘవయ్య, నరసింహమూర్తి 
ప్రస్తావించగా స్పష్టమైన అభిప్రాయం వెలిబుచ్చలేదు. ఎప్పుడూ స్నేహితులతో, 
సారస్వత చర్చలతో కాలక్రేప్రం చేసేవాణ్ణి, అచంచలమైన జాతీయతా, ఉద్యమంలో 
విలీనతా, కొరాగారవాసమూ మానసికంగా గాఢంగా అంకితమైనప్పటికీ, ఏదో 
కర్రా, కత్తీ షూటింగూ, డ్రిట్ల నేర్వవచ్చుననే అభిప్రాయంతో, మోరపాక భగవాన్గు 
ప్రోద్చలం వల్ల రోజూ ఆరీ.యస్‌.యస్‌.కు వెళ్ళేవాళ్లి, ఎప్పుడూ పదిమంది 
స్నేహితులతో తిరుగుతూండే నాకుగల 'స్నేహలాలసత్వం గోల్వాల్బరునూ, మరుసటి 
సంవత్సరం _ రాజేశ్వరరావునూ ఆకర్షించినవి. గోల్యాల్కురు రెండు మూడుసార్లు 
తన యింటికి భోజనానికి అహ్వానించి భారతదేశ పరిస్తితులను గూర్చి, ముస్లింల 
జాతీయతా విదూరమైన మతతత్వాన్ని గూర్చి, హిందూ సంఘటన అవసరాన్ని 
గురించీ చర్చించేవారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో భారత జాతిని ఐక్యం 
చేసే బదులు చీలించే ఆ విధానం నచ్చదని చెప్పేవాళ్లి. తరువాత కొంతకాలానికి 
డాక్టర్‌ మూంజీ, గణేశ్‌ సావర్కార్‌, యూనివర్సిటీలో ఇండియన్‌ హిస్టరీ ప్రొఫెసరు 
పుంతాం బేకరు గారలు ఉపన్యసించిన సంఘ సమావేశంలో నుత దురహంకార 
పూరితమైన ప్రస్తావనతో కోపం మండిపోయి, తీవ్రమైన నిరసన ప్రకటించి, వాకౌట్‌ 
చేయడంతో ఆరీ.యస్‌.యస్‌.తో తెగతెంపులైంది. 

1933 ప్రారంభంలో క్నామేడ్‌ రాజేశ్వరరావుతో స్నేహం దగ్గరైంది. అప్పటి 
నుంచీ యిద్దరం టిఫిన్‌, భోజనం, షికారు, సినిమా అన్నిటా కలిసి ఉండేవాళ్ళం, 
మా స్నేహం విడదీయనట్టు  పెనవేసుకుపోయింది. రాజేశ్వరరావు నా గదిలోనే 
ఉండేవాడు. 


ఓ న మాలు ప్రారంభం 


ఒకరోజు శనివారం మధ్యాహ్నం “అటు వెళ్ళొద్దాం” అన్నాడు రాజేశ్వరరావు 
సంస్కృత కళాశాల హాస్టల్లో ఒక మూల గదికి చేరుకున్నాం. చండ్ర రామలింగయ్య, 
లక్ష్మారాయుడు, పి.వి రాఘవయ్య, నరసింహమూర్తి, ఇంకా ఘాట్‌ (ఇంజనీరింగు 
విద్యార్ది అనుకుంటా), విరల్‌ చౌదరి, చంద్రగుస్త చౌదరి, జోషీ (బియస్‌సి, విద్యార్థి), 
సానే, డి.కె. బారువా, ఇంకా ఒకరిద్దరున్నారు. “మీరట్‌ ధీసీస్‌” అధ్యయనం 
శ్రద్దగా సాగుతున్నది. ఒకరు చదవడం; చంద్రగుప్త, ఘాటేలు అర్హం చెప్పడం ఈ 
అధ్యయన తరగతికి మరో ఒకటి రెండుసార్లు వెళ్ళాను. భారత జాతీయోద్యమ 
నిర్వచనం, పోరాట వంధా, కార్మికవర్గ పాత్ర వివరింపబడుతున్నాయి విషయ 
ప్రాశస్త్యం మనసును ఆకర్షించింది. అధ్యయన తరగతిలోనివారి (శ్రద్ధాసక్తులు నన్ను 
ఒకవంక ఆకట్టుకున్నప్పటికీ, నాలో దాగివున్న మధ్యతరగతి మేధావి అహంకారం 
అధ్యయన తరగతిలో ఒకణ్ణి కాకుండా నిరోధించింది. “ఏమిటీ పురాణ కాల శ్రేపం? 


36 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మనం చదువుకోలేమా?” అన్నాను. మరుసటి వారంనుంచీ మే మిద్దరం వెళ్ళడం 
మానేశం 


వారం రోజుల్లో “మీరట్‌ ధీసీస్‌” మొదటి సంవుటం తెచ్చారు రాజేశ్వరరావు. 
ఇద్దరం కలిసి చదివాం. అలాగే రెండవ సంపుటం. తరువాత “బేసిక్‌ ప్రిన్సిపల్సు 
అఫ్‌ సైంటిఫిక్‌ సోషలిజం” ఫాక్సు రచన, ఆ తరువాత “ఎి.సి.అఫ్‌ కమ్యూనిజం” 
బుఖారిన్‌ చదివాం. అలాగే “కమ్యూనిస్టు మానిఫెస్టో”, “స్టేట్‌ అండ్‌ రివల్యూషన్‌” 
మొదలైనవి. 


మాలో సానే 1933 మధ్యలోనే చదువుమాని బొంబాయి కార్మికవర్గంలో 
పని చేయడానికి వెళ్ళాడు. అయనకు ఎల వెన్సులో భాగంగా మేం కొంత చందాలు 
వేసుకుని రాబేశ్వరరావు ద్వారా వం పేవాళ్ళం, స్వాతంత్ర్య పోరాటానికి మార్కిస్టు 
త్రోవ గోచరించగానే మొదటినుంచీ పట్టదలయైన కార్యవాదిగావున్న కా[మేడ్‌ 
పోలేపెద్ది నరసింహమూర్తి బిఏ. పరీక్షలకు వెళ్ళకుండానే తెనాలి చేరాడు. రంగంలో 
దూకాడు మద్రాసు, రాజమండ్రి మొదలయిన జైళ్ళనుంచి మీరట్‌ ఖైదీల పరిచయంతో 
కమ్యూనిస్టులుగా మారి విడుదలై వచ్చిన సుందరయ్య, కంభంపాటి సీనియర్‌ మొదలెన 
వారంతో సంబంధాలు పెట్టుకున్నారు. అంధ్ర ర్నాస్ట్రంలో కమ్యూనిస్టు పరీ 

రు (A) 
నిర్మాణానికి ఒక (గ్రూపు _ ఏర్పడ్డది 1934లో పరీక్షలు పూర్తి చేసుకుని ఒక 
(ట్రంకునిండా మార్కి ఎస సాహిత్యం తెచ్చి, నరసింహమూర్తి కందించాను. 
గుంటూరు జిలాలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం 
ళం (A) ఎ 

గుంటూరులో కా(మేడ్‌ నరసింహమూర్తి, జొన్నలగడ్డ రామలింగయ్య, మాడభూషి 
వెంకటాచారి గుంటూరు జిల్లా కమ్యూనిస్టు (గ్రూపుగా ఏర్పడ్డారు. 1930-31 
ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని _జైళ్ళకు వెళ్ళి నచ్చిన యువకులను చాల మందిని 
కలుసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి సన్నాహాలు జరిపారు. కార్మిక 
వర పార్తీ కాబట్తి మొట్టమొదట తెనాలిలోనూ, తరవాత గుంటూరులోనూ (వైస్‌ 
Fa (టు ళం CA) 
వర్కర్సు యూనియన్‌ యేర్పాటు చేశారు మా జెలు మేట్లుగా ఉన్న కొందరు 
కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి అంగీకరించినవొతే. పార్టీ స్టాపననను. గురించి 
తేలికగా అక్కడక్కడా మాట్లాడటం జరిగింది 1934 జూలై లోనే కమ్యూనిస్టు 
పార్టీపై బ్రిటిషు ప్రభుత్వం నిషేధం విధించింది. పైన పేర్కొన్నట్లుగా కొందరు 
వెల్లడి చేయడంతో జిల్లా పార్టీ స్థాపన వాయిదా వేయవలసి వచ్చింది. 


య 

1935 మార్చిలో బి.యస్‌సి. సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి చేసుకుని నే వచ్చిం 
తరవాత 1935 ఏప్రిల్‌ 17వ తేదీన గుంటూరు జిల్లా కమ్యూనిస్టు సమావేశం 
బాడీపేట రెండవ. లైన్‌లో దయ్యాల మేడపైన జరిగింది. నరసింహమూర్తి 
రామలింగయ్య, వెంకటాచారి, (ప్రతౌప రామసుబ్బయ్య, పెండ్యాల లోకనాధం, 
బాచినప్ప నరసింహం, కుందేటి రామకోటి, కుందా పుల్లారావు, ముక్తేవి మాధవాచార్య, 
నేనూ, 'మరికొంతమంది, మొత్తం 17 మందిమి హాజరైనాం. కామ్రేడ్‌ నరసింహమూర్తి 
కార్యదర్శిగా 5 గురితో జిల్లా కమిటీ యెన్నుకోబడ్డది. తెనాలిలో నరసింహమూర్తి 
తమ్ముడు కృష్ణమూర్తి, సుబ్బారావు, నారాయణరావు, సత్యనారాయణ, మరొక 


నంపొదకుడు: వరకాల వట్టాధిరామారావు 37 


కామేడ్‌తో ఒక సెట్టు గుంటూరులో జొన్నలగడ్డ రామలింగయ్య, మాడభూషి 
వెంకటాచారి, (ప్రతాప రామసుబ్బ య్యగార్గతో ఒక సెట్ల యేర్పడ్డవి. 

ఆ రోజుల్లో పార్టీ నిర్మాణంలో “సెల్లు” వునాది ఒక సెల్లులో సభ్యులు మరొక 
సెబ్బవారికి తెలియకూడదు. "సెల్లుల నుంచి ప్రతినిధులతో సైకమిటీలు తాలూకా 
జిల్లా రా ష్ట్ర కమిటీలు పరోక్ష ఎన్నికలద్వారా యేరుడేఏ పార్టీ నిర్మాణం మొత్తం 
రహస్యంగా ఉండేది. పార్టీ సభ్యుడుగా చేరడానికి మూడు మెట్టు ఎక్కాలి. మొదట 
సామ్రాజ్యవాద వ్యతిరేక సెల్లు సామ్రాజ్యవాద వ్యతిరేకి, కాంగెసు వ్యతిరేకి, 
గాంధీవాద వ్యతిరేకి ఐనవాళ్లు సామ్రాజ్యవాద వ్యతిరేక సెల్టులో చేరడానికి అర్హులు 
ఈ మూడు వ్యతిరేకతలతోపాటు మత వ్యతిరేకి, దేవుడి వ్యతిరేకి కూడా అయితే 
- అంపే పై అయిదు వ్యతిరేకతలతోపాటు కమ్యూనిజం ధ్యేయంగా అంగీకరించితే 
పార్టీ సెట్లలో. లేక ఆక్టిలియరు సెల్లులో చేరడానికి అర్హులు ఆక్టిలియరు సెల్లు 
సభ్యుడు పార్టీ కార్యక్రమంలో శ్రద్దగా పాలాంటూం టే ఒక యేడాదికి పార్టీ సెల్లులో 
చేరడానికి అర్హత వస్తుంది ఇలా యెవరైనా పార్టీలో సభ్యులుగా చేరడానికి రెండు 
మూడేళ్లు పటేది. 

వ యు 

అయితే, ఒక్కటి గుర్తుంచుకోవాలి మొదటి, సంస్థాపక సమావేశంలో పాల్గొన్న 
వారంతా 1920 సహాయ నిరాకరణోద్యనుంలో పసితనంలోనే ప్రభావితులై 1930-32 
సామ్రాజ్య వ్యతిరేక శాసనోల్లంఘనోద్యమాల్లో పాల్గొని, లారీ దెబ్బలు తిని, దీర్సకాలం 
డైలు జీవితం అనుభవించి; సంకల్ప బలమూ, పోరాట స్టిరత్యమూ అలవరచుకొని 
కొం్యగెసు పోరాట పద్ధతి యెడలొ, గాంధీవాదం యెడలా గల భ్రమలు సంపూర్ణంగా 
తొలగినవారే, తర్వాత పార్టీలోకి వచ్చినవారికి పైచెప్పిన మూడంచల పరీక్షలోనూ 
మరొకటి. (క్రొత్తగా జాతీయ కాం(గెసు నాయకత్వం యెడల (భ్రమలు తొలగి 


నూత్న సిద్దాంత కార్యక్రమాలు తీసుకొనడంలో గల అతివాద పెడధోరణీ స్పష్టంగా 
అవుపడుతుంది. 


కారీ సంరక్షణ సంఘం - కాం్యగెసు సోషరిస్టు పార్టీ 

మీరట్‌ కుట్రకేసు అనంతరం, నిందితులకు పాశవికంగా దీర్హకాల శిక్షలు 
విధించడంతోపొటు 1934లో కమ్యూనిస్టుపార్టీ నిషేధించబడటంతో రాజకీయ 
ప్రచారం కోసం బహిరంగ వేదిక కావలసి వచ్చింది. ఇందుకొరకు జొన్నలగడ్డ 
రామలింగయ్య కార్యదర్శిగా గుంటూరులో, తెనాలిలో కూలీ సంరక్షణ సంఘం 
1935లోనే స్టాపించబడ్డది. ఇందులో అప్పటికి పార్టీ సభ్యులుకొని దుర్చా కృష్ణమూర్తి, 
అమరవాది కృష్ణమూర్తి, చతుర్వేదుల పార్టసారధి వగైరాలు కూడా వున్నారు. కార్మిక 
వర్గ హాక్కులను గురించి, వారి సమ్మె ఆయుధ పటిమను గురించి, సామ్రాజ్యవాద 
దోపిడీని గురించి, కొర్యగెసు నాయకత్వం యొక్క మితవాద రాజీ ధోరణిని గురించి 
కూలీ రక్షణ సంఘం కరపత్రాలు విరివిగా పంచిపెట్టుతూ వుండేది. బహిరంగ 
సభలూ జరుపుతూండేది. సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవం, మే దినోత్సవం, 
నవంబరు వివ్షన దినోత్సవం, ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు జాతీయ దినోత్సవాలు 
(1910 అమృతసరు జలియన్‌ వాలాబాగ్‌ హత్యలకు నిరసనగా) - ప్రతి బహిరంగ 


38 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సభలోనూ ప్రకృత విషయంమీద గాంధీవాదాన్ని ఖండించడం, కమ్యూనిస్టు సిద్దాంత 
దృక్పధాన్ని ప్రతిపాదించడం జరిగేది ఇందులో అనుభవజ్ఞానం కన్నా, పుస్తక జ్ఞానమే 
శూ 4 


ఈ రోజుల్లోనే, క్నామేడ్‌ తుమ్మల వెంకటరామయ్య “ఎగరాలి ఎగరాలి మన 
ఎర్రజండా” అనే మొట్టమొదటి ఎర జండా పాట రాశారు వెంకట్రామయ్య 
కూడా కాశీ విద్యా పీఠంలో హిందీ విశారద పరీక్షలకు చదువుతూ, మా బెనారస్‌ 
(గూపులో చేరినవారే ఆయన “భారత కార్మికోద్యమ చరిత్ర" అనే పుస్తకం కూడా 
వ్రాశారు. అది 1936-37లో అచ్చయింది కూడా చెప్పుకోదగింది మరొకటి, 
కొ[మేడ్‌ పెండ్యాల లోకనాధం “కూలీలందరు ఏకమైతే కూటికి తరుగేమిరా” 
అని ఆంధ్రదేశంలోకెల్ది మొట్టమొదటి వర్గ విభేద ప్రతిపాదకమూ, వర్గ పోరాట 
ప్రబోధాత్మమూ అయిన సుదీర్హ గేయాన్ని వ్రాశారు. ఈ రెండు పాటలూ, 
బహుశా అబ్బూరి రామకృష్ణారావు గారు రచించిన “ఆకలిమంటలచే మలమల 
లాడే అనాధులంతా లేఎండోయ్‌” అనే అంతర్జాతీయ గీతమూ ఆంధ్రదేశంలో 
విశాఖపట్నం మొదలు నెల్లూరు వరకూ బహళ ప్రచారాన్ని పొందినవి కారీ 
సంరక్షణ సంఘం తరపునా, తరవాత 1936లో స్థాపించబడిన కాం్యగెసు సోషలిస్టు 
పార్టీ ఊరేగింపుల్లోనూ, బహిరంగ సభల్లోనూ తప్పక పాడుతుండేవారు. 


రాయిస్టు పెడధోరణిపై పోరాటం 


1935లో కూలీ సంరక్షణ సంఘం పేరిట ప్రచురించిన రెండు కరపత్రాలు 
“(ప్రభుత్వానుమతి లేని వార్తావశ్రికల నిషేధ చట్టం” క్రింద వస్తాయని నేరం మోపి 
కామేడ్స్‌ జొన్నలగడ్డ రామలింగయ్య, ప్రతాప రామసుబ్బయ్య, దుర్భా కృష్ణమూర్తి 
గారలకు ఒక సంవత్సరం కరిన గిక్షవేసి రాజమండ్రి సెంట్రలు జైలుకు పంపటం 
జరిగింది. హైకోర్టు అప్పీలులో వారు జామీనుమీద విడుదలై వచ్చారు. వారు 
జైల్లో రాయిస్టుగా మారిన మీరట్‌ కుట్ర కేసుకు చెందిన భట్టాచార్య పరిచయంతో 
రాయిజమ్‌ అనుమానాలతో వచ్చారు గుంటూరులోని పార్టీ సభ్యులకు, ఇతర 
సామాజికవాద వ్యతిరేక సెట్ల సభ్యులకూ అనుమానా లందించడం జరిగింది 
ఆ సమయంలో నేను బెనారస్‌ నుంచి యంయస్‌సి చదువు మానేసి గుంటూరు 
రావటం జరిగింది. రాష్ట్ర పార్టీ మొదటి కాన్గరెన్సులో రామలింగయ్య రాష్ట్ర 
కమిటీకి ఎన్నికైనాడు రాయిస్టు పెడధోరణుల కారణంగా ఆయన్ను పార్టీ నుంచి 
తొలగించారు యంఎన్‌.రాయ్‌ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ కార్యవర్గంలోనూ, 
చైనాలో కమ్యూనిస్టు _ పార్టీకి సహాయకుడుగా 1927-28లో నిర్వహించిన పాత్రను 
గురించీ, ఆయన డికాల నైజేషన్‌ సిద్దాంతాన్ని గురించీ కాడరులో అనుమానాలు 
ప్రచారం చేయసాగాడు. 

ఆయన జామీనుమీద ఉన్నప్పడు గుంటూరులో మేమిద్దరమూ ఒకే యింట్లో 
కొపురముంటూ ఒక కుండలో తింటూ ఒక కుటుంబంగానే గడిపేవాళ్ళం. 
కాని ఆయన బైట రోజంతా, సానుభూతి పరుల యిండ్లకూ, విద్యార్రేతర కాడర్ల 
వద్దకూ వెళ్ళేవారు. ఆయన ఎక్కి దిగిన ప్రతి గడపకూ నెను పోయేవాళ్లి, ఆయన 


నంపాదకుడు. వరకాల వట్టాధిరామారావు 39 


నాటిన రాయిస్టు అనుమాన బీజాలను పీకి వేయడానికి అప్పటికి నాకున్న మార్కిస్టు 
సిద్దాంత పరిజ్ఞానం మేరకు వివరిస్తూ ఉం డేవాళ్లి హైకోర్టులో క్రింది బోర్డు నిర్ణయం 
భౌయవడి, తగ్గింపుతో శిక్ష అనుభవించడానికి వారు మరల సెంట్రలు జైలుకు వెళ్ళే 
నరకూ మా యిద్దరి నిత్య వ్యవహారమూ యిలానే సాగింది. చివరకు వారు విడుదలై 
వచ్చింతరవాత గుంటూరు శేడరులోనూ, సానుభూతిపరులలోనూ పాదుకుపోయిన 
పార్టీ సిద్దాంత విశ్వాస వాతావరణంవల్ల కుటుంబ స్టితిగతులవల్ల ఆయన గుంటూరు 
వదలి, కృష్ణాజిల్లా వీరులపాడు చేరి అక్కడ ట్యూషన్లు చెప్తూ కాలం గడిపేవారు 


క్యామేడ్‌ నరసింహమూర్తి రాష్ట్ర మొదటి కాన్టరెన్సులో రాష్ట్ర కార్యదర్శిగా 
ఎన్నిక కావడంతో, గుంటూరు జిల్లా కమిటీకి నేను కార్యదర్శి నైనాను. 


కాంగ్రెసు సోషలిస్టు పార్టీ 

1936 వరకూ పార్టీ కార్యకలాపాలకు కారీ సంరక్షణ సంఘమే బహిరంగ వేదికగా 
ఉండేది కార్మికవర్గంలో, ముఖ్యంగా ప్రెస్‌ వర్కర్సు యూనియన్‌ స్థాపించడం; 
మురా కార్మికుల్లోనూ, తోళ్ళ _ ఫ్యాక్టరీ కార్మికుల్లోను యూనియన్‌ నిర్మాణానికి 
కృషీ చేయడం, కార్మిక పేటల్లో రాత్రి పాఠశాలలు నడవడం, తెనాలి తాలూకా 
అనంతవరంలోనూ రేపల్లె తాలూకా వల్లెకోనలోనూ వ్యవసాయ కూలీ సంఘాలు 
పెట్టడం కూలీ సంరక్షణ సంఘం "పేరుతోనే జరిగినది. కొం|గెసుకూ, గాంధీ 
వాదానిక్రీ దేవుడూ మతానికీ వ్యతిరేకంగా ప్రచారం సాగించడంతో జిల్లాలో పార్టీ 
సభ్యత్వము విస్త్రృతంగా డలేదు. సాధారణ జాతీయ తత్వానికి దూరమైన అతివాద 
పెడధోరణివల్ల పార్టీ సభ్యత్వమూ ఇరవై ఇరవై అయిదుకు మించలేదు. కార్మికుల్లో 
సానుభూతి ఉన్నప్పటికీ, రైతాంగంలోనూ పట్టణ మధ్యతరగతుల్లోనూ విద్యార్హుల్లోనూ 
విస్తరించ లేకపోయినాం. సామాన్య కాం(గెసు వాదులుకూడా మా బహిరంగ 
విమర్శలకు ఎంత కోపగించుకున్నప్పటికీ, కౌంగెసు వాదులుగా ఉన్న రోజుల్లో మా 
యొక్క అచంచల దీక్ష కార్యక్రమ నిర్వహణలో చూపిన వట్టుదలా, తోడు తోడుగా 
పభుత్వ _దమనకొండను అనుభవించానున్న సౌహోర్హ భావమూ కలిసి, మమ్ములను 
షించే వారుకొదు. నివ్వులాంటివాళ్ళు, నిజాయితీవరులనీ, విశ్వసించిన ఆశయాలకు 
ప్రాణాలైనా యిచ్చేవాళ్ళన్న గౌరనంతో మమ్ములను తూలనాడేవాళ్ళు కాదు. 


1935లో కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ ఏడవ మహాసభ ఫాసిజానికి వ్యతి రేకంగా 
విస్తృత ప్రాతిపదికపై జాతీయ బూర్జువా నర్గంతో సహ జాతీయ ఐక్య సంఘటనను 
నిర్మించాలని ప్రపంచ కార్మికవర్శానికీ, ఆయా దేశ కమ్యూనిస్టు పార్టీలకూ రాజకీయ 
క్తర్హవ్యాన్ని నిర్దేశించింది ఆ మహాసభకు జార్డి డిమిట్రాద్‌" సమర్పించిన నివేదిక 
ఆధారంగా జాతీయ ఐక్య సంఘటనా విధానాన్ని భారత దేశానికి అన్వయింవజేస్తూ 
“దత్‌ -బాడ్డీ ధీసిస్‌” వచ్చింది. అందులో కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, విద్యార్తి, 
యువజన సంఘాలను అనుబంధించుకోవడం ద్వారా, కాం్యగెసునే జాతీయ ఐక 
సంఘటనా వేదికగా నిర్మాణం చేయడానికి కృష చేయాలని వ్రతిపాదించబడ్డది. 
° Ge 
దీనితో కమ్యూనిస్టుపార్టీ చరిత్రలో స్వర్ణాధ్యాయం ప్రారంభమైందనవచ్చును రైతు, 


వ్యవసాయ కార్మిక, విద్యార్తి సంఘాలు విస్తరించి ఆయా వర్గాల, తరగతుల 


40 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


దైనందిన కోర్కెల ప్రాతిపదికమీద అభివృద్ధి చెంది, పోరాట పంధాలో |ప్రవేశించినవి. 


1934లో కాంగెసు ఉద్యమం విరమింపబడటంవల్ల (భ్రమలు తొలగి సోషలిస్టు 
పంధాను స్వీకరించారు అనేకమంది అతివాద కాంగ్రెసు వాదులు. 1934లో 
ఆచార్య నరేంద్రదేవ్‌ అధ్యక్షుడుగా; జయప్రకాశ్‌ నారాయణ కార్యదర్శిగా అఖిల 
భారత కాంగైసు సోషలిస్టు పార్టీ యేర్చడ్డది. ఐక్య సంఘటన కార్యక్రమం మేరకు 
అఖిల భారత కాంగ్రెసు సోషలిస్టుపార్టీ శాఖగా ఆంధ్ర కాంగెసు సోషలిస్టుపార్టీని 
స్థాపించడం జరిగింది. 

1935లో కాం్యగెసు (పైసిడెంటుగా బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆంధ్ర పర్యటనకు 
వచ్చినప్పడు గుంటూరులో నల్లడెండాలు (ప్రదర్శన చేసిన పార్టీ సభ్యులంతా, 
సానుభూతిపరులూ, 1936 సెప్టెంబరు మాసాంతంలో కాం(గ్రెసు (పైసిడెంటుగా 
జవహర్‌ లాల్‌ నెహ్రూ వచ్చినప్పుడు ఆహ్వానించాం. ఆయన రాకకు క్రితం రోజునే 
గుంటూరు జిల్హా కాంగెసు సోషలిస్టుపార్టీ కాన్టరెన్సూ జరిపాం. కామేడ్‌ ఎస్‌ ఎ. 
డాం గే అధ్యక్షుడు బహిరంగ సభకు ఐదారు వేలమంది ప్రజలు వచ్చారు. అప్పటికది 
మా ప్రాణానికి చాల పెద్ద ప్రజా సమీకరణ అని చెప్పాలి బహిరంగ సభలో ఆయన 
ఉపన్యాసమూ, మరునాడు మధ్యాహ్నం ఏకా దండయ్య హాల్లో జరిగిన గుంటూరు 
మేధావుల సభలో “మహాభారతేతిహాసానికి భౌతికవాద నిర్వచనం” అన్న అంశంపై 
చేసిన ఉపన్యాసమూ చాలా మంచి అనుకూల వాతావరణాన్ని కలుగుచేసినవి. 


30 వేలమంది హాజరైన బహిరంగ సభలో జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత దేశానికి 
స్వతంత్ర మొచ్చిందాకా పోరాటం సాగవలసిందేననీ, పోరాటం జయప్రదం కావడానికి 
విశాలమైన జాతీయ ఐక్య సంఘటన _ నిర్మింవబడాలనీ, అట్టి ఐక్య సంఘటన 
నిర్మాణంలో సోషలిజం సహాయ వడుతుందనీ, నిజానికి సంపూర్ణ స్వాతంత్ర్య 
సాధనలో సోషలిజం సహాయ వడుతుందనీ కాంగ్రెసు అధ్యక్టుడే కాం(గైసు వేదికనుంచే 
నొక్కి చెప్పినప్పుడు మా సంతోషానికి అంతులేదు. కాని బులుసు సాంబమూర్తిగారు 
స్వరాజ్య మొచ్చేదాకా సోషలిజం సంగతి ఎత్తవద్దని తప్పుడు తర్హమా చేసినప్పుడు 
బిగ్గరగా నిరసన _ తెలిపాం. మా నిరసనను నెహ్రూ అపార్ధం చేసుకుని ఆయనకు 
సహజమైన కోపంతో మేము క్షమావణ చెప్పుకోకపోతే సభను వదలిపెట్టి పోతానని 
బెదరించాడు. సభంతా ఒక్కసారి లేచి మా మీద విరుచక పడ్డది. వెంటనే 
నెహ్రూ మాకు ప్రమాదం జరుగుతుందని గ్రహించి ఆరడుగుల యెత్తు వేదికనుంచి 
అమాంతంగా దూకి, మా చుట్టూ మూగిన కోపోద్రిక్తులైన జనాన్ని సర్ది, మరల 
ఉపన్యాసం సాగించాడు. దీంతో మా జిల్లా కాంగ్రెసు సోషలిస్టు కాన్గరెన్సు 
జయ్మప్రదం కావడానికి ఉదారంగా విరాళాలిచ్చి, మరి యితర విధాలుగా తోడ్పడ్డ 
కొం(గైెసు (ప్రములందరకు మాపై ద్వేష _మేర్పడ్డది తాత్కాలికంగా నైనప్పటికీ, 
ఇది ఆసరా చేసుకుని, సోషలిజానికి వ్యతిరేకంగా విష (ప్రచారం సాగించడానికి 
అవకాశ మేర్పడ్తది. గుంటూరులో జరిగిన యీ సంఘటన నెహ్రూ తాను వ్రాసిన 
“ఇండియాలో పద్దెనిమిది నెలలు” అన్న పుస్తకంలో ఉదాహరించాడు కూడా 


సంపాదకుడు: వరకారి వట్టాభిరామారావు 41 


ఫారీ హోల్‌ ముమర్హు - ఫెండ్స్‌ హోమ్‌ 
ళం రా 609 

1935లో బెనారస్‌ చదువు మానేసి గుంటూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా 
బాధ్యతను స్వీకరించిన తరవాత, పార్టీ కార్యక్రమం సాగించడానికి పోల్‌ అమ్‌ 
కార్యకర్తలను పోషించేంత పలుకుబడి పార్టీకి లేదు. ఇంతలో నందూరు ప్రసాదరావు 
వచ్చాడు. ఆలోచించాం. హోటలు 'పెట్టాలనుకున్నాం. ఆయన భార్య వడ్డాణం నుంచి 
రాళ్ళు పొదిగిన బంగారు బిళ్ళ తెచ్చాడు. నేను నా పెళ్ళిలో యిచ్చిన వెండి పళ్ళెమూ, 
వెండి మర చెంబూ తెచ్చాను అవి అమ్మగా ఏడువందల రూపాయ లొచ్చినై ఈ 
పెట్టుబడితో బ్రాడిపేట నాల్గవ లైనులో మతుకుమల్లి సుబ్బారావుగారి డాబా అద్దెకు 
తీసుకుని “ఫెండ్‌ న హోమ్‌” అనే హోటలు ప్రారంభించాం. ఏడు నెలలు నడిచింది 
కమ్యూనిస్టు పార్టీలోకొచ్చింత తరువాత పురోహితం వృత్తి మానేసిన లోకనాధం, 
బాచినప్ప _ నరసింహం, కుందేటి రామకోటి, గిరిరాజు సత్యనారాయణ, కుందా 
పుల్దారావు, మరిద్దరు ముగ్గురు హోల్‌ "బైమర్లు. ప్రసాదరావూ, నేనూ ఉదయం 
సాయంత్రం వడ్డనపని చూడటం, మధ్యాహ్నం, రాత్రిళ్ళు కార్మిక పేటలో యూనియన్‌ 
కార్యకలాపాలూ, రాత్రి పాఠశాలలూ సాగించడం జరిగింది. నేను పోటలు 
మేనేజిమెంటు, సాయంత్రం నుంచి సామ్రాజ్యవాద వ్యతిరేక సెల్లులనూ, పార్టీ 
ఆక్టిలియరీ సెల్లలనూ నడపడం, అధ్యయన తరగతుల్లో మార్క్సిజం పాఠాలు చెప్పడం 
సాగించేవాణ్లి, కామ్రేడ్‌ యేటుకూరి బలరామమూర్తి, చెంపటే శ్రీనివాసమూర్తి, 
ఎ.వి. సుబ్బారావు, నాళం నరసింహారావు, డివి. అప్పారావు, ఊరె బాపొరావు, 
అమరవాది కృష్ణమూర్తి, చతుర్వేదుల పార్ధసారధి వగైరాలతో మూడు ఆక్టిలియరీ 
సెల్టులుండేవి. వీరంతా 1937కల్లా పార్టీ సభ్యులుగా చేర్చుకోబడ్డారు. 


ఒకరోజు రాత్రి 8-30కు హోటల్‌ (ప్రక్క కన్సర్వెన్సీ గొందిలో నూ పాకీ 
దొడ్డి తలుపు తట్టిన చప్పుడు - మెల్లగా రెండుసార్లు వినవడ్డది. సోర్‌ రూములో 
వున్న నేనూ ప్రసాదరావు దొడ్డి తలుపు తెరిస్తే ఎవ్వరూ లేరు పాకీవానికోసం 
ఏర్పరచిన తలుపు తెరిచాం. బయటినుంచి చప్పుడు కాకుండా ముగ్గురు వ్యక్తులు, 
వ హోమ్‌ ఇదేనా అన్నారు. ఏదో చీటి యిచ్చారు. రూములోకి వచ్చారు 
తలుపువేసి చూచేసరికి కామేడ్స్‌ యస్‌ వి. ఘాశే, జలాలుద్దీర్‌ బుఖారీ - అంతకు 
పూర్వమే మీరట్‌ కామ్రేడ్స్‌ (గ్రూపు ఫోటోచూసి ఉండబట్టి గుర్తించాం. మూడవ 
వ్యక్తి కామేడ్‌ రాములు. ఆయన ఆలిండియా ప్రెస్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి 
మద్రాసులో ఆలిండియా మహాసభ పూర్తిచేసుకుని వచ్చారు. గుంటూరు రైల్వే 
స్టేషన్‌ నుంచి రూట్‌ స్కెచ్‌ చూసుకుంటూ హోటలు కొచ్చారు రాయిస్టు 
పెడధోరణిని గురించి కొన్ని సిద్దాంత వివరణలు యిచ్చి, రామలింగయ్య రాయిస్టు 
డీవియేషన్ను ఎదుర్కోడంలో జాగ్రత్తలు చెప్పి, తిరుగు బండిలో వెళ్ళిపోయారు. 

మరునాడు ఉదయం పదకొండు గంటలకు సరుకులు పట్టించుకుని, పైనుంచి 
వస్తూండగా లాలా పేట పోలీసు స్టేషన్‌ నుండి పిలుపు లోపలికి పోగానే సబ్‌ యిన్‌ స్పెక్టరు 
రామరాజు వెంకళక్రేశ్వర్హు తన కందిన పిటీషను నాచేతి కిచ్చాడు. "బర్రరిస్టు 
విష్ణవకారులు వచ్చిపోయారని, హోటలు నడ్డంపెట్టుకుని లోపల రహస్యంగా బాంబులు 
తయారు చేస్తున్నారనీ - యింకా ఏవేవో ఉన్నాయి. ఒక్క నిమిషం పరకాయించా. 


42 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఏమిటి అని ప్రశ్న పిటీషన్‌ వివరాలన్నీ నిజమేనని చెప్పాను, తొణకకుండా. అది 
మా యింటి యజమాని వ్రాసిన పిటీషను. “వాడు నట్టి రాస్కెలూ, దగాకోరూ, 
రిటిగెంటోూ, మా డిపార్టుమెంటుకు దొరికే ఇన్హార్మెంట్టందరూ అలాంటివాళ్ళే. 
వొడిల్లు ఖాళీ చేయండి” అని సలహాయిచ్చి సంపాడు. స్ట 

తరవాత కొన్ని రోజులకు సరుకులైపోయి, డబ్బు తిరుగుదలకాక, ఆందోళనతో 
నా ఆరోగ్యం (క్రమేణా చెడి, పార్టీ పనికి అంతరాయం కలుగుతూ రావడంతో 
తెల్లవారేసరికి బోర్డు తిరగేశాం. అప్పటివరకూ కూరలగుత్తి, నేతిగిన్నెతో పంక్తుల 
వెంట తిరుగుతూ, వాళ్ళంతట వాళ్ళే వడ్డించుకు తృప్తిగా భోంచేస్తూ నేను గడవ 
మీద కూచుని చేసే సోషలిస్టు సిద్దాంత విషయాలమీద ప్రసంగాలు వింటూ 
కాలశ్రేసం చేసిన నెలభాతాదార్లంతా బోర్డు తిరగేసి ఉండటం చూసి ఆశ్చర్యం, 
బాధ వ్యక్తంచేసి వెళ్ళిపోయారు. తరువాత కొన్నాళ్ళు ప్రతాప _రామసుబ్బయ్య 
గారింట్లోనూ, తరవాత రైలు పేటలో నాళం నరసింహారావుగారి బావ గుడివాడ 
నరసింహారావుగారి విశాలమైన మేడ పైభాగంలో మా హోల్‌ ెమర్లతో చేరాం, 
అద్ద లేకుండానే, పార్టీ ఫండు రూ.25/-ల కన్నా వసూలు లేదు. కరప త్రాలకూ, 
మీటింగులకూ సరిపోయేవి. మరి తిండికి సమస్య. ఆ 'పేటలోనే 1920లో జైలు 
కెళ్ళివచ్చిన రుక్కయ్య కాఫీ పోటలే ఖాతా. అందరం ఉదయం, సాయంత్రం 
రెండు పూటలా తిని వచ్చేవాళ్ళం రెండునెట్ల తెల్లటి అన్నం ఎరగం. కొన్నాళ్ళకు 
1938 వరకూ మిత్రుడు సభాపతి ఒక పెద్ద డబుల్‌ కారియర్‌ నిండా అన్నం, 
కూరలూ వగైరా పార్టీ ఫండు విరాళం క్రీంద పంపేవాడు. ఆ కారియర్‌ 
పాతస్మృతిగా యిప్పటికీ నా దగ్గర వున్నది 


బర్రరిజంనుంచి కమ్యూనిజంలోకి 


20వ శతాబ్ద (ప్రధమ పాదంలో తలయెత్తి బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
జరిగే పోరాటంలో కాంగ్రెసు నాయకత్వవు రాజీ వంధానుంచి దేశ ప్రజల దృష్టిని 
విప్టన పంధాకు మళ్ళించడానికి వ్యక్తిగత హింసావాదాన్ని అవలంబించిన చరరిస్టు 
గూవులన్నీ, గదరు పార్టీతో సహా 1935-36 మధ్యలో సిద్దాంత నిర్దుష్టమైన కార్మిక 
విస్తవ పంధాయైన మార్చి గజం అవలంభించి కమ్యూనిస్టు పార్టీలో కొచ్చారు. 
ఆంధ్రలో కూడా 1920-30 మధ్య టెర్రరిస్టు విష్షవకారుల సాహసాన్ని, త్యాగనిరతిని 
చూచి ఆకర్షింపబడ్డవారుకూడా 35-37 మధ్య కమ్యూనిస్టు పార్టీలో కొచ్చారు. 
మద్దూరి అన్నపూర్ణయ్య (చిచ్చులపిడుగు ప్రశస్తి, అన్నాప్రగడ కామేశ్వరరావు, 
మాడభూషి వెంకటాచారి మొదలైనవా రలాంటివారే. మద్దూరి అన్నపూర్ణయ్య 
పార్టీలోకి రావడమేకాక ఆయన వయసూ రాజకీయానుభవాన్నిబట్టి రా స్ట్రకమిటీలో 
చేర్చుకొని ఆయన నడుపుతూన్న “నవశక్తి" వారవత్రికకను కూడా కమ్యూనిస్టుపార్టీ 
తీసుకుంది. 1936-37 నుంచీ కాం(గెసు సోషరిస్టుపార్తీ తరపున లీగల్‌ పత్రికగా 
కమ్యూనిస్టు పార్టీయే నడిపింది. 37 నుంచీ కాయేడ్‌ చంద్రం దానికి _క్ర్‌ధాన 
సంపొదకుడు. 

1936-37లో రాజమండ్రిలో కాంగ్రెసు సోషలిస్టు పార్టీ రాష్ట్ర మహాసభల 
బహిరంగ సభలో క్యామేడ్‌ సుందరయ్య రాజద్రోహకర ఉపన్యాసం చేశాడన్న 


నంపొదకుడు* వరకాల వట్టాభిరామారావు 43 


నేరారోపణతో అరెస్టు చేయబడ్డారు. అప్పటికి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న 
కామేడు నరసింహమూర్తికి పని వత్తిడి యెక్కువైంది. అదేకాలంలో సోవియట్‌ నుంచి 
వచ్చిన కా[మేడు అన్నాప్రగడ కామేశ్వరరావు రాష్ట్ర కమిటీకి కో-ఆప్ష చేసుకోబడి, 
అర్గనైజింగు కొర్యదర్శిగా నియమింపబడ్డాడు. ఆయనది గుంటూరే 1920 కాంగ్రెసు 
ఉద్యమంలో పాలొన్నాడు. తరువాత టెర్రరిజం ద్వారా కమ్యూనిజంలో కొచ్చాడు. 


రాజకీయ పాఠశాలలు 


రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం గుంటూరు జిల్లా కమిటీ ఒంగోలు తాలూకా 
కొత్తపట్నంలో రాజకీయ పాఠశాలను నడిపే బాధ్యత తీసుకుంది. 1937 మే 
1వ తేదీనుంచి 40 రోజులు నడపడానికి _ నిర్ణయించబడ్డది. కామేశ్వరరావుకు 
ప్రధానంగా డబ్బు ఒనరులు సమకూర్చే బాధ్యత. ఆయనకు జిల్లాలోని ఉన్నత మధ్య 
(శ్రేణి కాం[గెసు వాదుల్లోనూ, కాంగైసు వాదులైన వ్యాపార వర్శాల్లోనూ. బాగా 
వలుకుబడి ఉండేది. డబ్బు, వస్తు సామ్శాగ్రి పుష్కలంగా వసూలైంది. పారశాలకు 
సుమారు 200 వరకూ కాలేజీ హైస్కూలు విద్యార్థులూ, గ్రామాలనుంచి కార్యకర్తలూ 
విద్యార్థులుగా వచ్చారు. అర్హశా,స్త్రం, తత్వశాస్త్రం, జాతీయోద్యమ చరిత్రా, (ప్రపంచ 
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రల పై నేనే పార్యక్రమం తయారుచేశాను, విద్యార్దులను 
తెలుగు, ఇంగ్లీషు విభాగాలుగా చేసి, మొదటి వారం రోజులు సిలబస్‌ ప్రకారం రెండు 
సెక్షన్లకూ పారాలు చెప్పెవాళ్లి, రాత్రి క్యాంపుల తనిఖీ. రోజూ 18 గంటల పని. 
తరవాత కామేడ్‌ రాజేశ్వరరావు వచ్చి, మిలిటరీ డ్రిల్దు, క్యాంపు డిసిప్టిను, సర్వీసు 
వాలంటీరు ఆధిపత్యమూ తీసుకున్నాడు. ఒక వారం పదిరోజుల తరవాత కౌ మేడు 
కంభంపాటి సీనియర్‌ పార్య బోధన భారం సగం పరామకున్నారు. ఒంగోలు నుంచి 
ధారా గోపాలశా స్త్రి, చెరువు సుబ్రహ్మణ్యం, రామచంద్రరావు, విజయ రామరాజు 
మొదలైన కాంగెసువాదులు చాలా సహాయపడ్డారు 

సుమారు యిరవై రోజులు గడిచినవి. 1937 జనరల్‌ ఎన్నికలైన తరవాత, 
మెజారిటీగా యెన్నికైన కాంగ్రెసు మంత్రివర్గా లేర్చరచేలోగా కూర్మా రెడ్డి నాయుడు 
ముఖ్యమం త్రిగా నడమంత్రపు ను నియమింపబడ్డది నున రాజకీయ పారశాలలో 
మిలిటరీ బైనింగు యిస్తున్నారనీ, బాంబులు తయారుచేయడం నేర్పుతున్నారనే 
సాకుతో కొత్తవట్నం వేసంగి రాజకీయ పారశాల నిషేధించబడ్డది. దాదాపు 
100 మంది నిషేధాజ్ఞల _నుల్హంఘించారు. మాజీ స్పీకరు పిడితల రంగారెడ్డి, 
చేగిరెడ్డి బాలిరెడ్డి సుందరయ్య అక్కగారు శ్రీమతి గోవిందమ్మ, ఆమె భర్త 
ఆదిశేషయ్య, బసవారెడ్డి, శంకరయ్య, కామేడ్‌ కంభంపాటి సీనియరు, దొడ్డవరవు 
కామేశ్వరరావు, కోడి నరసింవాలు, శాయన్న వగైరాలు అరెస్టు చేయబడ్డారు. 
తీవ్రమైన లారీచార్డీ జరిగింది కేసుల్లో డిఫెన్సు, గాయవడిన వారికి వైద్యమూ వగైరా 
గుంటూరు జిల్లా కమిటీ బాధ్యత వహించింది. (శ్రీ కొండా వెంకటవ్పయ్యగారూ, 


ప్రకాశం పంతులుగారూ మొదలైన ప్రముఖులు పొరశాల నిషేధాన్నీ, దమనకాండనూ 
ఖండించారు. కేసు. లెత్తివేయాలని ప్రకటనలు చేశారు. 


44 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


రాజగోపాలాచారి నాయకత్వాన కొంగెసు మంత్రివర్గ మేర్చడ్డ తరువాత 
“దౌర్హన్యాన్ని సహించేది లేదని" హెచ్చరిక చేస్తూ కేసుల నుపసంహరించుకున్నది 
కొం(గెసు (ప్రభుత్వం. 


రంగా రైతువిద్యాలయంనుంచి పార్టీలోకి 


కొత్తపట్నం వేసంగి రాజకీయ పారశాల నిషేధింపబడ్డ తరవాత నిడుబ్రోలు 
రంగా రైతాంగ విద్యాలయాన్ని చూచి విద్యార్థులతో పరిచయం చేసుకోవచ్చునని 
నేనూ, మాడభూషి వెంకటాచారి వెళ్ళాం. (శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు 
పౌరం చెప్పున్నారు అంత నునస్తూర్తియైన ఆతిధ్యం లభించలేదు. ఐనా మొండి కేశాం 
నుర్నాడు ఉదయం ఫలహార సమయంలో రంగా గారితో పేచీ వేసుకున్నాం. ఆయన 
గాంధీజీని భారత దేశానికి లెనిన్‌ అని లోగడ యిచ్చిన (ప్రకటనను గురించి 
వాదన పెట్టుకొని సాగలాగాం. ఇదేదో ముందు ఓట్ల కుపయోగపడుతుందని 
నాటకం. ఆయనతో మీ కెందుకని మాకినేని బసవపున్నయ్య, మమ్మల్ని విడిగా 
పిల్చి సర్దారు. అక్కడ మేము జరిపిన విడి చర్చల ఫలితంగా, బసవపున్నయ్య, 
ఆయన బానమరదులు కంరంనేని వెంకటరత్నం, వెంకట సుబ్బయ్యా, ఆయన 
మేనమామలు నాగాయతిప్పకు చెందిన నారాయణగారు, అతని సోదరుడు, వెల్లటూరు 
నుంచి మోటూరు రాధాకృష్ణ, మోటూరు హనుమంతరావు వగైరాలు తరువాత 
గుంటూరులో చదువుకు వచ్చినప్పుడు నిత్యం అధ్యయన తరగతులు, విద్యార్థి 
సంఘ కార్యకలాపాల ద్వారా పార్టీలో కొచ్చారు మాదల నారాయణస్వామి, వై. 
స క్రిష్ణారావు మొదలైన కొంతమంది కృష్ణా, గుంటూరు కమ్మహోస్తల్సు నుంచి 
పార్టీలో కొచ్చినవారే. నిజాని కారోజుల్లో గుంటూరు కమ్మ వోస్టలు విద్యార్దులు 
సుమారు డెబ్బయిమంది ఏ నిమిషాన శేశేసినా ఎర్రజండాలతో _ వీధుల్ళోకొచ్చేవారు. 
గుంటూరు కమ్మపోస్టలు, డి(పెసివ్‌ కాసి హారిజన హోస్టళ్టు, యితర విద్యార్థి లాడ్జీలలో 
నిరంతరం జరువుతూ వచ్చిన అధ్యయన తరగతుల మూలంగా, రాజకీయ వైతన్యం, 
విద్యార్థి సంఘ  నిర్మాణమూ పటిష్టమై రాష్ట్రంలో మొట్టమొదటిసారి 1937-38 
సంవత్సరం ఎసి, కాలేజీలో డిటన్లను విధానానికి వ్యతిరేకంగా జరిగిన సమ్మె 
జయప్రదంగా ముగిసింది. 


1935వ సంవత్సరంలో గుంటూరు మురా కార్మికుల్లో ప్రారంభించిన ప్రాధమిక 
కృషి, 1936 చివర రోజుల్లో కామేడ్సు కనపర్తి నాగయ్య పోల్‌ భుమరుగా వచ్చి 
స్టరవడటంతో ఆయన కృషి ఫలితంగా అప్పటికీ, యిప్పటికీ రాష్ట్రంలో కెల్లా బలమైన 
మురా కార్మిక సంఘమేర్చడి, దాని సహాయంతో, ప్రభావంతో తరవాత రోజుల్లో 
పొగాకు కార్మిక సంఘమూ, జూట్‌ మిల్లు కార్మిక సంఘమూ పార్టీ నాయకత్వం 
(క్రింద ఏర్పడి బలపడ్డాయి. అలాగే కా(మేడ్‌ గోపాలం కార్యదర్శిగా తాపీ మేస్త్రీల 
సంఘంకూడా యేర్పడ్డది. 

అప్పటికి గుంటూరు బలమైన విద్యాకేంద్రమూ; దేశభక్తి పూరితమైన లాయరు, 
డాక్టర్లు, లెక్సరర్లు _ మొదలగువారితో విస్తృతమైన మేధావివర్గకేంద్రమూ కూడా 
బలమైన విద్యార్హి ఉద్యమమూ, అందులోనుంచి ఎక్కువగా పార్టీ కార్యకర్తలు రావడమూ 


నంపొదకుడు: వరకాల వట్టాభిరామారావు 45 


కారణంగా, ఇతర జిల్లాలకు పార్టీ కార్యక్తర్తలుగానూ, పోల్‌ 'జైమర్లనూ సరఫరా 
చేసే కేంద్రమైందని చెప్తే ఆశ్చర్యం లేదు. బెజవాడకు 1936లో పిల్లని 
వెంకకేశ్వర్హునూ, ఆయన అరెస్టయిన తరవాత కె, యల్‌ నరసింహను పంపింది 
గుంటూరు పార్టీయే. విశాఖపట్నంనుంచి నెల్లూరు, చిత్తూరు వరకూ దాదాపు (ప్రతి 
జిల్హాకు కనీసం ఒక్క పోల్‌ టైమర్‌ నైనా పంపగలిగింది గుంటూరు కమిటీ 
1938లో నేనూ నెల్లూరు జిల్లా వెళ్ళి ఆరు నెలలకు పైగా ఉన్నాను. నూరు 
గ్రామాలు తిరిగాను. నెల్లూరు వెంకటగిరి రాజా కాలేజీ ఎ బి. యం హైస్కూలు 
విద్యార్థుల సమ్మె నడిపాను. విచిత్ర మేమంటే - రాష్ట్రంలో యెక్కడా జరగని 
రోమన్‌ కాధలిక్‌ చర్చిలో కుల మత భేదానికి వ్యతిరేకంగా చర్చి సమ్మె నడిపాను. 


నుంతెనవారిపాలెం రాజకీయ పారశాల 


1938 మే నెలలో బాపట్ల తాలూకా మంతెనవారి పాలెంలో పార్టీ తరపున 
రాజకీయ పారశాల పెట్టాం. రాష్ట్రమంతటి నుంచీ 350 మందికి పైగా విద్యార్జు 
లొచ్చారు. వచ్చిన వారంతా పార్టీ నిర్మాణ రంగంలోనూ, రైతు వ్యవసాయ 
కార్మిక, విద్యార్థి, యువజన రంగాలలోనూ పోల్‌ బైమ్‌ కార్యకర్తలుగా ఉన్నవారే. 
ఇంగ్లీషు, తెలుగు సీనియరు, తెలుగు జూనియరు మూడు క్లాసులుగా విభజించి, 
ఇంగీషులోను తెలుగులోనూ ఆర్థిక, తత్వ శాస్త్రాలనూ, జాతీయోద్యమ చరిత్రనూ 
చెప్పేవాళ్ళు, ప్రిన్సిపాల్‌ గా నేనూ, కంభంపొటి జూనియర్‌, సి.వి.కె. రావు, అమరవాది 
కృష్ణమూర్తి, కంభంపాటి సీనియరు ఉపాధ్యాయులు. భారత కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, 
విద్యార్థి యునజనోద్యమాల చరిత్ర మొదలైన వివిధ అంశాలమీద, కా[మేడ్సు 
అధికారి, అజయ్‌ఘోష్‌, దేశ్‌పాండే, డాంగే, ఆర్‌. డి. భరద్వాజ ప్రత్యేకోపన్యాసా 
లిచ్చేవారు. వారం వారం బహిరంగ సభలు - చుట్టుపట్ల గ్రామాలనుంచి వేలాది 
ప్రజ లొచ్చేవారు అజయ్‌ఘోష్‌, భరద్వాజ్‌ , బుఖారి, దేశీపాండె ఉపన్యాసకులు. 
రాజకీయ పారశాల నెల రోజులుగా విజయవంతంగా జరిగింది. 

ఈ పారశాల జరిగే సందర్భంలోనే అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ 
కమిటీ మీటింగు ముంతెనవారి పాలెంలో జరిగింది. 


రెండవ (పపంచ యుద్దం వచ్చింది 


పార్టీ నాయకత్వమంతా రహస్య జీవితంలో పడ్డది. నన్ను వినుకొండలో ఇంటర్‌, న 
చేశారు 1940 డిసెంబరులో వినుకొండలో ఉన్న రెండు నెలలూ మా తమ్ముడు 
హనుమంతరావూనూ, తురుమెళ్ళ సీతారామయ్యనూ, వారణాసి మళ్లయ్యనూ కలిపి 
పార్టీ యూనిట్‌ ఏర్పాటు చేశారు. యుద్ద వ్యతిరక కరపత్రాలు పంచడం, చిన్న చిన్న 
పార్టీ ఆదేశిక కార్యకలాపాలు చేస్తుండే వారు వినుకొండలో ఉండి పార్టీని నడపడం 
సాధ్యంకాదు. యుద్ద ప్రారంభంలోనే మోటూరు హనుమంతరావు “స్టూడెంట్సు 
ఎంపోరియం” సోదాచేయగా “స్వతంత్ర భారత్‌”, ఇతర నిషిద్ధ కరపత్రాలు దొరకడం 
జరిగింది. డప్పుల సుబ్బారాయుడు తెప్పరిట్లకునేలోపల అతను అండర్‌ (గ్రౌండ్‌. 
అది అంటే ఏమిటో తెలియదు. పిల్లి పిల్లను తిప్పినట్టు ఊరూరూ తిప్పి - దాచేవల్లిలో 


46 స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వదలిపెట్టాను. ఆ రోజుల్లో కోలా సుబ్బారెడ్డి తూములూరు సత్యనారాయణ, 
మరొకరు వెంకశేశ్వర్ణని జ్ఞాపకం - ఈ ముగ్గురితో పల్నాడు తాలూకాకు మొదటి 
పార్టీ సెల్లు ఏర్పాటు శాం. 

గుంటూరు జిల్లా రెండన మహాసభ ఇంటూరు వల్లికోన ఎడారి బొటలో 
మనుష్య సంచారంలేని ఒక కొష్టంలో జరిగింది. ఆ రహస్యంగా జరిగిన మహో 
సభకు 65 మంది పార్టీ ప్రతినిధులు హాజరైనారు కొత్త కమిటీని ఎన్నుకున్నారు 
నేను ర్నాస్ట్ర కమిటీలో ఉన్నాను. కాబట్టి మాకినేని బసవవున్నయ్యను కార్యదర్శిగా 
ఎన్నుకున్నారు. నేను పోలీసు కాపలావల్ల హాజరు కాలేదు. 

ఇలా రెండవ ప్రపంచ యుద్దం వచ్చేసరికి జిల్లా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ 
బోర్డు తిరగేశాం అందులోని 120 లేక నూట ముప్పెమందీ కమ్యూనిస్టు పార్టీ 
సభ్యులైనారు కాంగైసు నాయకత్వం యుద్దం ఆసరాగా ప్రభుత్వంతో రాయబారాల 
కెదురుచూస్తుంటే “సామ్రాజ్యవాద యుద్దాన్ని అంతర్యుద్దంగా మార్చు!” (౧౫ 
the Imperialist war into Cml war) అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ 
ముందుకొచ్చింది. సామాజ్యవాదానికీ, బ్రిటిషు వ. పాలనకూ వ్యతి రేకులైన 
ప్రజలూ, అతివాద కాంగ్రెసు. కార్యకర్తలా, దేశభక్త మేధావి తరగతులూ పార్టీని 
బలవరచారు. గుంటూరు జిల్లాలోనూ, ముఖ్యంగా గుంటూరు ప్రజల్లో విశ్వాసాన్ని 
చూరగొన్నది. (ప్రజల నాడి పోరాట వైఖరిని సూచించింది. పార్టీ అ పంధాలో 
ఉంది అనేకమంది అతివాదులు నాయకత్వంకన్నా ముందుగానే యుద్ద వ్యతిరేక 
కార్యకలాపాలు సాగించి జెలుకొచ్చారు. 

రేవేంద్రపాడు వద్ద సుందరయ్య అని భ్రమపడి నన్ను పట్టుకున్నారు. 1943 
డిసెంబరు 25వ తేదీని స్పెషల్‌ కోర్టును పెట్టి నాకు 21 నెలలు శిక్ష 
విధించాడు నరసారావుపేట ఆర్‌ డి.ఓ. అప్పటినుంచి మే మొదటి వారంలో జైలు 
నుంచి తప్పించుకుని వచ్చేవరకూ. సుమారు నాల్గు నెలలు తమిళ, కేరళ ఆంధ్ర 
ప్రాంతాలనుంచి యుద్ద వ్యతిరేక కార్యకలాపాలకుగాను జైలుకు వచ్చిన వారందరికీ 
మార్క్సిజం క్లాసులు రోజుకు 10 గంటలు పెస్టేవాణ్లి వారంతా యిప్పుడు 
కమ్యూనిస్టు పార్టీలోనూ, మార్కిస్టు పార్టీలోనూ, కొందరు నక్సలైట్టుగానూ, 
జిల్లా రాష్ట్ర, అఖిల భారత స్థాయిలోకూడా ప్రముఖులుగా ఉన్నారు. 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 47 


Uy నండూరి ప్రసాదరావు 








నా చిన్నతనంలో గాంధీజీ మా ఊరు కృష్ణాజిల్లా ఆరుగొలను వచ్చారు 
(సంవత్సరం _ గుర్తులేదు). అయ్యదేవర కాళేశ్వరరావుగారు నాకు వేలు విడిచిన 


మేనమామ. గాంధీజీని ఆయన మా ఊరికి తీసుకుని వచ్చారు. బహిరంగ సభలో 
గాంధీజీ స్వరాజ్య నిధికి విరాళాల కోసం విజ్ఞప్తి చేశారు. (గ్రామస్తులు తోచినది 
విరాళాలుగొ ఇచ్చారు. కాళేశ్వరరావుగారు 'నీ ఉంగరం ఇవ్వరా అన్నారు. ఎందుకో, 
ఏమిటో తెలియని వయసది అయినా, నా వేలికున్న బంగారు బటువును తీసి 
ఇవ్వడం జరిగింది. నా రాజకీయ జీవితానికి అది ప్రారంభం కాకపోయినా, గాంధీజీ 
పేరు మాత్రం మనస్సులో హత్తుకు పోయింది. 

మెట్రిక్యులేషన్‌ పాసయిన తరువాత కాలేజీ చదువుకై 1928లో బందరు వెళ్ళాను. 
హిందూ కాలేజీలో ఎఫ్‌.ఎ.లో చేరాను ఆ కాలేజీలోనే పెనుమర్తి వెంకటరత్నంగారనే 
విద్యార్థితో స్నేహం కుదిరింది. ఆయన సోదరుడు పెనుమర్తి లక్రీపతి శాస్త్రిగారు 
బందరులో కాంగైెస్‌ నాయకుడు. ఉర్రూతలూగించే ఉపన్యాసా లిచ్చేవాడు. ఆ 
విధంగా కాంగ్రెస, కాంగ్రెస్‌ ఉద్యమం గురించి కొంత తెలుసుకోవడం జరిగింది. 


48 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆ రోజులలో బులుసు సాంబమూర్తిగారు కాం(గైస్‌లో అతివాది. | శ్రీనివాస 
అయ్యంగార్‌ తో కలసి ఇండిపెండెన్స్‌ లీగ్‌ అనే సంస్థను ఏర్పరచి, కొం (గైస్‌ 
అధికారికంగా డొమినియన్‌ స్టేటస్‌ కోరుతున్నపుడు సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకై 
దేశమంతటా ప్రచారం సాగించేవాడు. ఆ సందర్భంగా ఆయనను అరెస్టు చేస్‌ 
రొజుద్రోహనేరం మోపి విచారణకు బందరు తీసుకుని వచ్చారు. దానికి నిరసనగా 
కొంతమంది  విద్యార్జులం బయళ్లేరి పోలీసు వాహనాలకు అడ్డంగా చెట్టకొమ్మలు 
నరికి పడేశాం ఆ విధంగా రాజకీయ ఉద్యమంలో అడుగు పెట్టడం జరిగింది. 


బ్రిటిష్‌ ప్రభుత్వం నెహ్రూ రిపోర్టును అంగీకరించనూ లేదు, డొమినియన్‌ స్టేటస్‌ 
ఇస్తానని వాగ్దానమూ చేయలేదు. కాబట్టి లాహోరులో జరిగిన కాంగైెస్‌లో సంపూర్ణ 
స్వాతంత్ర్య సాధనే తమ లక్ష్యమని కాం[గెస్‌ తీర్మానం చేసింది. అందుకై సత్యాగ్రహ 
సమరాలు సాగించాలని నిర్ణయించింది 


బందరు సత్యాగ్రహ శిబిరంలో నేను, సి.ఆర్‌. 


బందరు ఆనాడు కాంగ్రెస్‌ రాజకీయాలలో (ప్రముఖ స్టానం వహిస్తూ ఉండేది 
డా॥ పట్టాభి, ముట్నూరు కృష్ణారావుగార్లవంటి ప్రముఖుల కొర్యస్థానమది. సత్యాగ్రహం 
కొరకై సన్నాపోలు ముమ్మరంగా ప్రారంభమైనవి. బ్రిటిష్‌ (ప్రభుత్వ నిర్భంధంనుండి 
తప్పించుకుంటానికిగాను ముల్ఫూరి చుక్కమ్మగారి ఆధ్వర్యంలో పరాస్‌ పేటలో 
సత్యాగ్రహ శిబిరం స్థాపించబడింది. సత్యాగ్రహ శిబిరంలో వలంటీర్‌గొ చేరాను. 
చండ్ర రాజేశ్వరరావు గారు కూడా నాతోపాటు వలంటీర్‌గా నమోదైనాడు. డా! 
హర్షికర్‌ బందరు వచ్చి, స్వచ్చంద సేవకుల దళాన్ని ప్రారంభించారు... దానిలో 
సభ్యులుగా చేరాం. రాట్నం నడకటం, డ్రిల్ల చేయడం మూ వని. 

1930లో సత్యాగ్రహం ప్రారంభమైంది. సరిగ్గా పరీక్షల కాలం, ఇంర్టీషు, తలుగు, 
ఇండియన్‌ హిస్టరీ పేపర్టు అయిపోయాయి కాన్స్పిట్యూషనల్‌ హిస్టరీ అఫ్‌ బ్రిటన్‌ 
పరీక్ష రాయడానికి మనసొప్పలేదు. పరీక్షకు వెళ్ళలేదు. ఫలితం (గ్రూపులో తప్పడం. 

సత్యాగ్రహం జోరుగా సాగుతున్నది గుడివాడలో కాంగ్రెస్‌ బహిరంగసభను 
జరుపుతూ ఉండగా పోలీసులు కాల్పులు జరిపారు, సత్యాగ్రహేద్యమంలో ఇదే 
మొట్టమొదటి పోలీసు కాల్పులు. దింటకుర్రు()) మునసబుకు తొడలో నుండి 
గుండు దూసుకుపోయింది. పడిపోయిన ఆయనను కొంతనుందిమి తీసుకుని ఒక 
ఫ్యాన్సీ షాపులో పడుకోబెట్టి ప్రధమచికిత్స చేస్తున్నాం. పోలీసులు వచ్చి మమ్మల్ని 
లాక్కుపోయి లాకప్‌లో పడేశారు. రెండురోజుల తరువాత విడిచి పెట్టారు. అదే 
మొట్టమొదటి రాజకీయ నిర్బంధం అనుభవం. 

సత్యాగహోద్యనుం సాగినంతకాలం చదువుకు స్వస్తిచెప్పడం జరిగింది. పూనా 
ఒడంబడిక, గాంధీజీ తిరిగి నిరాహారదీక్షకు పూనుకోవడం, సత్యా గ్రహోద్యమాన్ని 
విరమించడం గాంధీజీ విధానాల'పైన, కాం(గ్రెస్‌ విధానాల పైనా మరింత విరక్తి కలగడానికి 
దారి తీసింది. (గాంధీజీ రౌండ్‌ పేబుల్‌ కాన్హరెన్‌ కు వెళ్ళడం; భగత్‌ సింగ్‌ , 
రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ల ఉరి మూలకంగా 1931లోనే కాంగ్రెస్‌ విధానాలపై కొంత 
అసంతృప్తి ప్రారంభమైంది ) కాబట్టి వేరు మార్గాలు అలోచించడం ప్రారంభమైంది 


నంపొదకుడు: నరకాల వట్టాభిరామారావు 49 


వెనారస్‌ చదువులు 


బర్రరిస్టుల ఉద్యమం తగ్గుముఖం పట్టినా చెదురు మదురుగా సాగుతూనే 
ఉంది చంద్రశేఖర్‌ ఆజాద్‌ వీరమరణం యువలోకాన్నంతటినీ కదిపింది అటువంటి 
దశలోనే తిరిగి చదువుకోవాలని, బర్రరిస్టులతో సంబంధాలు పెట్టుకోవాలనే వాంఛ 
బయలుదేరింది. ఆ వాంఛతోనే బెనారస్‌ యూనివర్సిటీలో చదవాలనీ, అక్కడ 
అతివాదులతో సాన్నిహిత్యం ఏర్పర్చుకోవాలనీ అనుకోవడం, ఆ విధంగా బెనారస్‌ 
వెళ్ళడం జరిగింది. 

త్రోవలో అలహాబాదులో దిగి అల్పైడ్‌ పార్కుకు వెళ్ళి అజాద్‌ వీరమణం చెందిన 
చోటును దర్శించడం జరిగింది. ఆయన మరణించిన చోటున ఉన్న మర్రిచెట్టును 
వేలాది మంది ప్రతిరోజూ దర్శిస్తూ వుండటం నలన ప్రభుత్వం, నేను వెళ్ళడానికి 
కొద్దిరోజులముందే ఆ చెట్టును నరికి వేసింది. 

నేమ బెనారస్‌ చేరేటప్పటికే చండ్ర రాజేశ్వరరావు, వారి అన్న చండ్ర 
రామలింగయ్యగారు కూడా అక్కడికి చేరారు. వి. వి. గిరిగారి తమ్ముడు 
తన. కూడా విద్యాభ్యాసం కొరకు అక్కడికి వచ్చారు దాదాపు అందరిదీ 
ఒకే లక్ష్యం, విష్ణవకొరులతో సంబంధాలు పెట్టుకోవడం. అందుకై లంకలోని 
రామనగర్‌ భో ప్రత్యేకంగా ఒక ఇట్ల తీసుకుని అక్కడ ఉంటూ ఉండేవారం. 
కొంతకాలం ఒక చర్రరిస్టుకు ఆశ్రయం కూడా ఇచ్చాం. 


బెనారస్‌ గ్రూపు ఆవిర్భావం 

అయితే అప్పటికే చర్రరిజం దాదాపు అంతరించిపోయింది. చాలామంది 
కమ్యూనిస్టు పార్టీలో చేరారు. బెనారస్‌ యూనివర్సిటీ కూడా కమ్యూనిస్టులకు 
ఒక కేంద్రంగా ఉండేది. అక్కడనే సత్యాగ్రహోద్యమంలో పొల్గొని, జైలునుండి 
విడుదలై ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చిన పోలేపెద్ది నరసింహామూర్తి, వులువుల 
వెంకట శివయ్య మున్నగువారితో పరిచయం ఏర్పడింది. కొశీ విద్యాపీర్‌లో తుమ్మల 
వెంకటరామయ్యగారు, సోమూరి వెంకటరామయ్యగారు ఉండేవారు తరువాత 
కాట్రగడ్డ నారాయణరావుగారు, పొన్నం వీరరాఘవయ్యగారు, సిఎల్‌. రాయుడు 
మున్నగువారు వచ్చి చేరారు. 

కాశీ విద్యాపీర్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య నరేంద్రదేవ్‌, బాబూ సంవూర్జానంద్‌ 
ప్రముఖ సోషలిస్టులు. వారు నచ్చి విదా రులకు సోషలిజం గూర్చి ఉపన్యాసాలిస్తూ 
ఉండేవారు. కమ్యూనిస్టు రహస్యశాఖల నర్చరచి, చిత్తళ్ళే మున్నగు వారు సమావేశాలు 
జరుపుతుండేవారు. దేవకాంత్‌ బారువా నూకు సోషలిజం గురించి పుస్తకొలు సప్టయి 
చేస్తుండేవాడు. శాక్స్‌ వ్రాసిన బేసిక్‌ ప్రిన్సిపాల్స్‌ ఆఫ్‌ సోషలిజం, ట్రాట్సీ 
వ్రాసిన రష్యన్‌ రివల్యూషన్‌ ఆయన సస్టయి చేసినవే కమ్యూనిస్టుల అక్సిలరీ 
సెల్ఫ్‌ ఏర్పరచబడటం, వాటిలో సభ్యులుగా చేరడం జరిగింది. 

ఆ విధంగా 'పెర్రరిజంపై వ్యామోహంలో బెనారస్‌ యూనివర్సిటీకి వెళ్ళి, 
అక్కడ కమ్యూనిస్టుగా మారడం జరిగింది. 

kx * 


50 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అ 





వీర 





| 
వ్‌ x! 
జ # త ప) 


జాశీయోద్యమ ప్రభావంతో దేశభక్తియుత కార్యక్రమాల వైపు అకర్షితుడు నైన 
నేను బెనారస్‌ విశ్వ విద్యాలయంలో చదువుతున్న కాలంలో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ 
ద్వారా సోషలిస్టు ఉద్యమాలవైపు మళ్ళాను. కమ్యూనిస్టుగా నేటినరకు జీవితం 
గడుపుతున్నాను. 

నా స్వగ్రామం నూజివీడు తాలూకా ఆగిరిపల్లి మండలంలోని నరసింగపాళెం. 
నూ గ్రామం బ్రహ్మయ్య లింగం చెరువు లోతట్టులో వుంది. ఆగిరిపల్లికి రెండు 
కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాది ధనిక రైతు కుటుంబం. మౌ మేనమామలది 
గన్నవరం ఇది తాలూకా కేంద్రం. నేను పుట్టినది, పెరిగినది అక్కడే. అప్పుడు 
గన్నవరంలో మిడిల్‌ స్కూలు ఉండేది. మా మేనమామలది కూడా ధనిక 
రెతుకుటంబం కావడంవల్ల నన్ను మేనలో కూర్చోబెట్టి భజం త్రీలతో మాష్టారు ఇంటికి 
కీసుకువెళ్ళి అక్రరాభ్యాసం చేయించారు. ప్రాధమిక విద్యనుంచి ధర్డ్‌ఫారమ్‌ వరకు 
అక్కడే చదివాను. 

గన్నవరంలో హైస్కూలు లేని కారణంగా వునాదిపాడులో ఉన్న హైస్కూల్‌ లో 
చేర్చారు అక్కడ ఎస్‌.ఎల్‌.సి, వరకు చదివాను. గుంటూరు ఎ సి కాలేజీలో 


సంపొదకుడు: పరకొల వట్టాభిరామారావు 51 


ఇంటర్మీడియెట్‌ పూర్తిచేశాను. అనంతరం నేను, మరికొంతమంది కలిసి కాశీ 
విశ్వవిద్యాలయానికి వెళ్ళాం. బిఏ, లొ పట్టాలు తీసుకుని 1937లో తిరిగి వచ్చాను 
ఇదీ నా విద్యాభ్యాస దశ, ఈ దశలోనే నేను కమ్యూనిస్టుగా మారాను. ఆ 
క్రమాన్ని చూద్దాం. 

1930లో స్వాతంత్రోద్యమం దేశం నలుమూలలొ విస్త తంగా కొనసాగుతోంది 
అసంఖ్యాక దేశభక్తులు, విష్లవీరులు మహోన్నత త్యాగాలు చేస్తూ ఆ మహాయజ్ఞంలో 
సమిధలవుతున్నారు. గాంధీగారు ఉప్పు సత్యాగ్రహానికి పిలువు నిచ్చారు ఆ పిలువు 
నందుకొని విజయవాడలో (శ్రీ వెలిదండ్ల హనుమంతరావుగారి నాయకత్వంలో ఒక 
దళం, గంపలగూడెం కుమారరాజాగారి నాయకత్వంలో ఒక దళం బందరు చేరుకొని 
ఉప్పసత్యాగ్రహోన్ని జరిపాయి. ఈ మార్చ్‌లో గంపలగూడెం. కుమారరాజాగారు 
కొన్ని దేశభక్తియుత పద్యాలు స్వయంగా వారే రాసినవి పాడారు. ఆ సంఘటనను 
సను ప్రత్యక్షంగా చూశాను. వలసవాద సంకెళ్ళ నుండి భారత మాతకు విముక్తి 
కలిగించాలన్న ఆ ఉద్యమం, ఆ నినాదం నున్న ఎంతగానో ప్రభావితం చేశాయి. 


ఇక్కడ మరో సంఘటన కూడా నన్ను ప్రభావితుణ్ణి చేసింది. మాకు 
మొగల్రాజపురంలో బంధువులుండటం చేత తరుచూ ఆ (గ్రామం వెళుతుం డేవాళ్లి 
ఆ విధంగా గ్రామంలోని కాట్రగడ్డ సోదరులతో మంచి పరిచయం ఏర్పడింది. వారు 
స్వాతంత్రోద్యమంలో అపారమైన త్యాగాలు చేశారు. ఉవ్వ సత్యాగ్రహం మార్చ్‌లో 
పాల్గొన్నారు. గాంధీగారు ఆ (గ్రామం వచ్చినపుడు మధుసూదనరావుగారి తల్లి తన 
చేతి బంగారు గాజులు గాంధీగారి కిచ్చింది. వాలంటీర్లకు భోజన సదుపాయం 
కల్పించింది. ఫలితంగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు ఈ పోరాటంలో 
కాట్రగడ్డ సోదరులు జైలుశిక్ష అనుభవించారు. హరిజనులతో సహవంక్తి భోజనాలు 
నిర్వహించారు. ఇదంతా ప్రత్యక్షంగా చూసిన నేను ఉద్యమంపట్ట ఆకర్షితుడైనాను 

1930-31, 31-32 సంవత్సరాలలో నేను నరసింగపాళెం, గన్నవరంలో వున్నాను. 
అ కాలంలో గన్నవరంలో విద్యార్దులతో కలసి ‘Buy Indian goods’ పేరిట స్వదేశీ 
వస్తువులను మాత్రమే కొనమని ప్రోత్సహించే సంస్తను నెలకొల్పాం. మనదేశంలో 
తయారు అయ్యే వస్తువులను విజయవాడనుండి కొనితెచ్చి గన్నవరం చుట్టు (ప్రక్కల 
గ్రామాలలో అమ్మేవాళ్ళం. 


1931-32లో మా గ్రామంలో వుంటున్నప్పడు గ్రామంలోని దేవాలయంలో 
పూజారిగా వున్న _మాధవాచారిగారు స్వాతంత్ర్యోద్యమం వైపు మమ్మల్ని ఉత్తేజ 
వరిచేవారు. ఆయన యువకులను ప్రోగు చేసి దేశభక్తి కార్యక్రమాలను చేవస్టేట్టు 
ప్రోత్సహించేవారు. 


ఈ కాలంలోనే ఆంధ్రలోని విద్యాలయాలలో పరిస్థితి విషమంగా వుండేది 
విద్యార్థులు దేశభక్తియుత కార్యక్రమాలలో పొల్లొనడాన్ని తీవంగా పరిగణిస్తూ, 
విద్యాసంస్థలనుండి బహిష్కరించేవారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం ల్రైబరీ నుండి 
అభ్యుదయ సాహిత్యాన్ని పూర్తిగా తొలగించారు. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు 
ఉన్నప్పటికీ విద్యార్థులు 'ప్పెనలా స్వాతంత్రోద మ సమరంలోకి దుమికారు. 
చదువులకు స్వస్తి చెప్పారు. కొందరు విద్యార్థులు కాలేజీ, హస్కూళ్ళను బాయ్‌కాట్‌ 


52 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చేశారు ఇలా ఒకదానివెంట మరొకటి - ఎన్నెన్నో సంఘటనలు నన్ను ఆ 
ఉద్యమబాటలో నడిపించాయి. 


బెనారస్‌ విశ్వవిద్యాలయం 


ఆ రోజుల్లో కాశీ హిందూ విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకత, విశిష్టస్థానం 
వుండేది అక_డ చదువుకోవడం ఎంతో అదృష్టంగా భావించేవారు. విశ్వవిద్యాలయం 
వెస్‌ ఛాన్సలరి గా పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్యా వుండేవారు. జాతీయోద్యమ 
కార్యక్రమాలలో ఆ విశ్వవిద్యాలయం విద్యార్థులు పాల్గొనేవారు. అందుకు వారికి 
పూర్తి స్వేచ్చ నిచ్చేవారు ఇదంతా విన్న నాకు అక్కడ చదవాలన్న కోరిక కలిగింది 
అయితే నేను ఒక్కగానొక్క కొడుకును కావటంవల్ల పంపేందుకు మా నాన్నగారు 
అంగీకరించలేదు. బెనారస్‌ విశ్వవిద్యాలయంలో తప్ప ఎక్కడా చదవను! అని నేను 
అ ఏడాది చదువు మానేశాను 


ఆ ఏడాదిలో నేను హిందీ నేర్చుకున్నాను. మా గ్రామానికి ఒక హిందీ 
మాస్థారును తీసుకొచ్చి కొంతమంది యువకులు హిందీ నేర్చుకోవడం ప్రారంభించాం. 
హిందీలో దక్షిణ భారత మధ్యమ పరీక్ష పాసయ్యాను ఇదంతా కాశీ విశ్వ 
విద్యాలయానికి వెళ్ళాలన్న పట్టుదలతోనే చేశాను 1932-33 లో మా నాన్నగారు 
క్రాగ్సీ విశ్వవిద్యాలయానికి వంజేందుకు అంగీకరించారు నేను, ఇంకా కొంతమంది 
విద్యార్దులం వెళ్ళాం నేను, పోలేపెద్ది నరసింహమూర్తి, నండూరి ప్రసాదరావు బిఏ.లో 
చేరాం నాతోపాటు తీసుకువెళ్ళిన డా! సి. ఎల్‌ రాయుడును ఇంటర్మీడియట్‌ లో 
చేర్చాం 1033-34లో కాట్రగడ్డ నారాయణరావు జైలునుండి విడుదలై తిరిగి వచ్చి 
బిఎ రెండో సంవత్సరంలో మాతో కలిశారు 

హిందూ విశ్వవిద్యాలయంలో మాతోపాటు చండ్ర రాజేశ్వరరావు, శివయ్య, 
మిక్కిలినేని బలరామయ్య, చలసాని నాగేశ్వరరావు, చండ్ర రామలింగయ్య తదితరులు 
ఉండేవారు. హాస్టల్‌లో సీట్లు దొరకక నేను, పోలేపెద్ది నరసింహమూర్తి యూనివర్సిటీ 
ప్రక్కన వున్న (ప్రైవేట్‌ లాడ్జిలో చేరొక గదిలో వుండేవాళ్ళం ప్రతిరోజూ లైబరీకి 
వెళ్ళేవాళ్ళం ఆ ల్రైబరీలో వేదాలు దగ్గర నుంచి కమ్యూనిస్టు సాహిత్యంవరకు 
వుండేది. (ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలు కూడా అక్కడ దొరికేవి మేం 
రోజూ గ్రంధాలయానికి వెళ్ళి వివిధ పుస్తకాలు చదవటం చూసిన దేశ్‌ముఖ్‌ అనే 
లా స్టూడెంట్‌ మాతో పరిచయం పెట్టుకున్నాడు సావర్కర్‌ గురించి రాసిన 
పుస్తకం యిచ్చి చదవమన్నాడు సావర్కర్‌ ఫ్రాన్స్‌లో ఓడలో నుంచి పారిపోవడం, 
బ్రిటిష్‌ సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో ఆయన పాత్ర గురించి దానిలో వుంది. 
దేశ్‌ ముఖ్‌ తో మేం జాతీయోద్యమం గురించి చర్చించేవాళ్ళం. గాంధీ కార్యక్రమాలే 
మంచివని మేం వాదించేవాళ్ళం. అయన అప్పుడు “హిస్టారికల్‌ మెటీరియలిజం" ఇచ్చి 
చదవమన్నాడు. ఎన్ని పేజీలు చదివారు. ఎచ్చటివరకు చదివారు అంటూ ప్రతిరోజు 
అడిగేవాడు మేం డైలెక్టికల్‌ భాగం చదివాక, భౌతికవాదం శా స్త్రీయమైనదనే 
అభిప్రాయానికి వచ్చాం అప్పడు ఆయన మమ్మల్ని “సోషలిస్టు స్టడీ సర్కిల్‌ "కు 
తీసుకువెళ్ళారు ఆ తరువాత చండ్ర రాజేశ్వరరావు, నండూరి ప్రసాదరావు, శివయ్య, 


నంపొదకుదుు వరకాల వట్టాభిరామారావు 53 


Soogy aR ‘Meare ఆ పగల ఉం 'రణటరంం పంధా 2 ఇగ బారడం ఇభ వా "20 
CRE BY (Gan races ఇం Soon 9% '09చె pe 'ఇయిగషిణలం.. బంది ‘ge ‘ge ‘gang '£'9gr Nass 
‘SE "కాం ఉం name Sopgaoan qn gry Sooyoagmn don Qae ‘Gaaciyen "ల Gage ‘gram ‘Ga 
“కరణ gis ‘gtaoxcoe (gs goxenc) qaesgnag (౭60) అయం Raferss ate goatee ao Sane 


ఇలా” సూ = 






డ్‌ 






కాట్రగడ్డ నారాయణరావు, మిక్కిలినేని బలరామయ్య, చండ్ర రామలింగయ్య, 
చలసాని నాగేశ్వరరావు, డా! సి. ఎల్‌. రాయుడు, మరికొంతమంది “సోషలిస్టు 
స్టడీ సర్కిల్‌లో చేరారు. అప్పట్లో కాశీ విద్యాపీరంలో సోమూరి వెంకట్రామయ్య, 
తుమ్మల వెంకట్రామయ్య, ఇంకొంతమంది వుండేవారు. వారికి, మాకు రాకపోకలు 
ఏర్పడ్డాయి. విద్యాపీర్‌ ప్రిన్సిపాల్‌ నరేంద్రదేవ్‌ నెహ్రూ అనుచరులు, సోషలిస్టు ఈ 
దశలోనే ధియోసాఫికల్‌ లాడ్జికి జిడ్డు కృష్ణమూర్తి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవారు. 
ఈ ఉపన్యాసాలు వినేందుకు మేమంతా వె వాళ్ళం. 

ఆ రోజులలో కలకత్తాకు కమ్యూనిస్టు సాహిత్యానికి సంబంధించి పుస్తకాలు 
వచ్చేవి. మాకు హలీబ్‌ అడ్రసు ఇచ్చారు వుస్తకాల కోసం నేను ఆయనకు ఉత్తరాలు 
రాసేవాళీ, నా ఉత్తరాలు పోలీసులకు దొరికాయి. నా గది సోదా చేయడానికి 
పోలీసులు వచ్చారు. అయితే, పోలీసులు _ విశ్వవిద్యాలయంలో ప్రవేశించడానికి 
విశ్వవిద్యాలయాధికారుల అనుమతి పొందాలి. పర్మిషన్‌ కోసం పోలీసులు అడగగానే 
మా వార్డెన్‌ కు ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన నాకు చెప్పారు. నా గదిలో వున్న 
కమ్యూనిస్టు సాహిత్యాన్ని, నిషేధించిన వతత్రికను కిటికీలోంచి ప్రక్కనున్న గదిలో 
వుంటున్న కేరళ విద్యార్థి జార్జికి అందజేశాను పోలీసులు సోదా చేశారు. ఫలితం 
లేకపోయింది. నన్ను రిజిస్టార్‌ వద్దకు తీసుకువెళ్ళి పోలీసులు ఆయన ఎదుట 
ప్రశ్నించారు. ఒంటరిగా ప్రశ్నించడానికి వీలు లేదు. విశ్వవిద్యాలయం నిబంధనలు 
అలా వుండేవి. ఎం. ఎన్‌ రాయ్‌ తెలుసా? అని ప్రశ్నించారు. పత్రికల ద్వారా 
తెలుసుకున్నాను” అని సమాధానం చెప్పాను. వారు వెళ్ళిపోయారు. 


మా స్టడీ సర్కిల్‌లో ఇతర ర్నాస్ట్రాలకు చెందిన వారిలో ముఖ్యంగా బిషి. 
కొయిరాల, దేవకాంత బారువా వుండేవారు. విరల్‌ చౌదరి (బొంబాయి) స్టడీ 
సర్కిల్‌ నడిపేవారు. మేం వారానికొకసారి కరిసేవాళ్ళం తొలుత కమ్యూనిస్టు 
మేనిఫెస్టో మొదటి చాప్టర్‌ చదివి అర్థం చెప్పేవారు. ఆ తరువాతవారం దానిపై 
చర్చలు జరి పేవాళ్ళం. ఇదే మాదిరిగా మిగతా క్షాసులన్నింటిలో ఒక వారం లెసన్‌ 
చెప్పడం, రెండవ వారం చర్చలు జరపడం జరిగేది అనుమానాలను తొలగించుకోవడం 
'సేవాళ్ళం. హిస్టారికల్‌ మెటీరియలిజం, డైలెక్‌ టక్‌ ఎః ఎకానమీ సంబంధించిన పుస్తకాలు 
పూర్తిచేశాం. శాస్త్రీయ సోషలిస్టులం అనగా కమ్యూనిస్టులమయ్యాం. దీనితోపాటు 
కమ్యూనిస్టు కార్యక్రమాలు, పోరాటాలు, కమ్యూనిస్టులమీద పెట్టిన కుట్ర కేసులు, 
భగత్‌ సింగ్‌ పోరాటం, త్యాగం మొదలైన అంశాలమీదకూడా అధ్యయనం చేశాం. 
చర్చలు జరిపాం. ఫలితంగానే మానవ కళ్యాణానికి పెట్టుబడిదారీ వ్యవస్థలో మంచి 
అనివార్యంగా (ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద పంధాలోకి పురోగమించవలసిన 
మార్గంతప్ప మరొక మార్గం లేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాం. 

నేను 1934లో బెనారస్‌లో పార్టీ సభ్యత్వం తీసుకున్నాను 1936లో లక్నోలో 
జరిగిన తొలి ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌ కాన్టరేషన్సకు వెళ్ళాను. 

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. స్టడీ సర్కిల్స్‌ ఎంతో గణనీయమైన 
పాత్ర నిర్వహిస్తాయి. విద్యార్థి దశలోనే సోషలిస్టు భావాలను వారిలో ప్రోదిచేస్తే, 
దాని ప్రభావం అనంతంగా వుంటుంది ధనిక కుటుంబాలలోని విద్యార్దులు కూడా 


55 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సోషలిస్టు పధంలో పయనిస్తారు ఈ దృష్ట్యా స్టడీ సర్కిల్స్‌ నిర్వహించాల్సిన 
అవసరం ఎంతో వుంది కమ్యూనిస్టు పార్టీకి మేధావులు ఎంతో అవసరం 
మార్క్‌, ఏంగెల్స్‌, లెనిన్‌ , కాస్ట్రో, పోచ్‌ మెన్‌ - వీరంతా మేధావులు ఏంగెల్స్‌ 
పెట్టుబడిదారీ కుటుంబానికి చెందినవాడు. 

హాస్కూలు, కాలేజీలో నేను క్రీడలలో కూడా పాల్గొనేవాళ్లి బెనారస్‌లో 
టెన్నిస్‌ కెప్టెన్‌గా ఎన్నికయ్యాను టెన్నిస్‌ కెప్టెన్‌ కు జరిగిన ఎన్నికలలో నేను, 
మరో అంధ్ర విద్యార్థి పోటీ చేశాం. నా హిందీ భాషా పరిజ్ఞానం నన్ను గెలిపించింది 

కృష్ణాజిల్లాకు చెందిన శంభుశా,స్త్రిగా రబ్బాయి పూర్ణానందం మాతోపాటు 
బెనారస్‌లో చదివారు. ఆయన కమ్యూనిస్టు అయ్యారు. శంభుశాస్త్రైగారు. జిల్దాలో 
సత్యాగ్రహం జరిపి పోలీసుల లారీ దెబ్బలు తిన్నారు స్వాతంత్ర్యానంతరం ఒక 
సందర్భంలో పూర్జానందం, నేను కలుసుకోగా “మా నాయనగారు ఈ దెబ్బ లన్నీ 
మన గుత్త పెట్టుబడిదారులకోసమే తిన్నారన్నమాట” అంటూ నేటి వ్యవస్త్రవట్ట 
తీవ ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యార్థి దశలోనే నేను రాయడం ప్రారంభించాను 1934లో “5300121130 
nevtable అనే వ్యాసం రాశాను. దాన్ని ‘NEw Ag౭'లో ప్రచురించారు. ఆ 
సమయంలో ఘాటే సంపాదకత్వం వహిస్తున్నారు. పత్రిక మద్రాసునుంచి వెలువడేది 

ఇదీ నా జీవన ప్రస్థానం, కమ్యూనిస్టుగా మారిన క్రమం ఇప్పటికి నాది 60 
సంవత్సరాల పార్టీ జీవితం 


సంసొదకుడు: వరకాల వట్టాభిరామారావు 56 





శ 


మౌ స్వగ్రామం కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని 'పెదావటుపషల్లి, సైమన్‌ 
కమీషన్‌ నియామకంతో భారత రాజకీయాలు వేడెక్కాయి భారత జాతీయ 
కొం(గైెసు ఈ కమిషన్లు i gas 1928లో అరెస్టులు, లారీచార్టీలు, ఫోలీసు 
కొల్సుల మధ్యనే సైమన్‌ కమీషన్‌ భారత గడ్డపై అడుగుపెట్టింది సైమ కమీషన్‌ 
వెళ్ళిన ప్రతి పట్టణంలోనూ రక్తపాతం జరిగింది. (ప్రజలు అసమాన ధైర్యసాహసాలు 
పదర్శించారు. దేశం అట్టుడుకినట్టు ఉడికింది. ఈ వార్తలు (గ్రామాలకు కూడా 
రాయి. 

మా (గ్రామంలో నలుగురు, ఐదుగురు భారత జాతీయ కొం(గైసులో చేరి జాతీయ 
పోరాటాన్ని గురించి ప్రచారం చేస్తుండేవారు. అప్పటికి నాకు 13 సంవత్సరాలు. 
నేను వీధి బడిలో చదువు పూర్తి చేసి మా గ్రామ ప్రాధమిక పొరశాల 
ప్రధానోపొధ్యాయుని వద్ద ఆంగ్లభాష నేర్చుకుంటున్నాను. అయన జాతీయవాది. 

1929లో మహాత్మా గాంధీ ఖద్దరు నిదికోసం దేశంలోని పలు ప్రాంతాలలో 
పర్యటించి, ఏప్రియల్‌ 7 నుండి 16 వరకు పశ్చిమ, కృష్ణా జిల్లాలలో పర్యటించారు. 
ఆ సందర్భంగా విజయవాడ నుండి నూజివీడు వైపు వెళ్ళే సందర్భంలో మా 
గ్రామంలో కాంగ్రెసు వారు, కొందరు స్త్రీలతో సహా గాంధీజీని చూడటానికి 


57 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ట్రంకు రోడ్డుపైకి వెళుతుండగా నేను కూడ వారి సట వెళ్ళాను. మహాతా 
గాంధీ, వారి బృందం వస్తుండటము గమనించి మేమంతా 'మహాత్మా గాంధీకి దై 
“భరత్‌ మాతకు డై, “వందేమాతరం” అని ఒక్క పెట్టున నినాదాలు చేసాము. 
గాంధీజీ వారి బృందం అగింది. గాంధీగారు మా వద్దకు వచ్చి 6-7 నిముషాలు 
అంగ్లేయులు దేశాన్ని ఎలా కొల్లగొడుతున్నదీ వివరించారు. దేశ ప్రజల దారిద్ర్యాన్ని 
గురించి, కరువు కాటకాల గురించి చెప్పారు. విదేశీ వస్త్ర, బహిష్కరణ, నూలు 
వడకడం, ఖద్దరు ధారణ గురించి చెప్పారు. స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి, 
ఖద్దరు ఉద్యమాన్ని గురించి వివరించారు. ఖద్దరు నిధికోసం గాంధీజీ విజ్ఞప్తి 
చేశారు. అక్కడకు వచ్చిన కొందరు స్త్రీలు తము అభరణాలను మహాత్ముని కిచ్చారు. 
మరికొందరు ధనరూపంలో విరాళాలు ఇచ్చారు. 

మవోత్ముని పిలుపుతో నా జీవిత సధమే మారింది. నేను దేశ స్వాతంత్రోద్యమం 
వైపు ఆకర్షించబడ్డాను. అప్పటికి నేను ధరిస్తున్న దుస్తులను తీసివేసి ఖద్దరు దుస్తుల 
ధారణకు పూనుకున్నాను. మా ఇంటిలో అటకపై నున్న రాట్నాన్ని క్రిందికి దింపి, 
మా తల్లిసహాయంతో దానిపై నూలు వడకడం ప్రారంభించారు అనాటి నుండి 
ఈనాటి వరకు ఖద్దరు దుస్తులను విడవలేదు. అప్పటికి నాకు 14 సంవత్సరములే 
అయినా జొతీయ కాంగ్రెసు సంస్థలో సభ్యునిగా చేరి, ఖద్దరు ప్రచారోద్యమాన్ని 
చేపట్టాను. విదేశీ వస్త్ర, బహిష్కరణ, కట్ట ఆంగళ్ళ ముందు పికెటింగ్‌ కు మా 
గ్రామ కాంగ్రెసు పెద్దలతో కలసి వెళ్ళేవాడిని. 

అరేబియా సముద్రతీరంలో వున్న దిండి ఉప ఎ కొటార్ల వద్ద 1930 ఏప్రిల్‌ 
6న గాంధీగారు సత్యాగ్రహం చేయడానికి నిర్ణయించారు. 78 సత్యాగ్రహలతో 
మార్చి 12న సబర్మతీ అశమం నుండి యాత్ర ప్రారంభించారు... దేశ 
వ్యాపితంగా శాసనోల్లంఘనోద్యమం ప్రారంభమయింది. ఏప్రిల్‌ 6 నుండి 13 వరకు 
సముద్రపుటంచులలో వున్న ఉప్పు కొటార్ల వద్దకు సత్యాగ్రహలు బయలుదేరారు. 
కొన్ని గ్రామాలవారు సముద్రపు నీరు తెచ్చి ఉప్పు తయారుచేశారు. 

అప్పుడు నేను హైస్కూలులో సెకండు ఫారమ్‌ చదువుతున్నాను. నేను కూడ 
శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించాను. మా గ్రామంలో చవిటి 
నేలలున్నాయి. ఆ చవిటి నేలలో సై పొర మట్టిని పోగుచేసుకువచ్చి, నీళ్ళకుండలో 
పోసి, మట్టిని వేరేజేస, నీటిని కాచాను. నీరంతా ఇగిరిపోయి తరువాత కుండ 
(క్రీంద భాగంలో కొద్ది పాటి ఉప పై తయారయింది నా సంతోషానికి హద్దులు 
లేవు. పెద్ద విజయాన్ని సాధించినట్లు ఉప్పాంగిపోయాను ఆ ఉప్పును గ్రామంలోని 
నలుగురికి ప్రదర్శించాను. 

అటు తరువాత ఒక రోజున మలబారు పోలీసులు వచ్చి కాంగైసు వాదులుగా 
పేరువడ్డవారి ఇళ్ళ పై దాడిచేసి ఇళ్ళలోని రాట్నాలను విరగ గొట్టారు. కనపడ్డ 
వారినందరిని లారీలతో బాదారు. ఊరంతా వీరవిహారం చేసి వెళ్ళిపోయారు 

కరాచీ కొంగెసు మహాసభకు ముందుగా, 1931 మార్చి 23న, నిర్ణయించిన 
సమయానికి ముందుగానే యువకిశోరాలెన భగత్‌సింగ్‌, సుఖ్‌ దేవ్‌, రాజగురులను 
ప్రభుత్వం ఉరితీసింది. ఈ వార్త చేశమంతటా దావానలంలాగా వ్యాపించింది. 
బ్రిటీష్‌ పొలకుల కసాయి చర్యకు వ్యతిరేకంగా నిరసన వెల్టున పెల్లుబికింది. మా 


నంపొదకుడు: వరకొల వట్టాభిరామారావు 58 


గ్రామంలో కూడ నిరసన ప్రదర్శన జరిపాము. ఈ విప్లవ మూర్తుల ఫోటోలున్న 
చిత్రపటాన్ని పట్టుకొని ప్రదర్శన అగ్రభాగాన నడిచే అదృష్టం నాకు కలిగింది. ఆ 
తరువాత బహిరంగ సభ జరిపాము. దేశంలోని యువతరానికివలెనే నాకు భగత్‌ సింగ్‌, 
సుఖదేవ్‌, రాజగురులు అదర్శమూర్తులయ్యారు 

కరాచీ కాంగ్రెసు తీర్మానాలను, రౌండుకేబిల్‌ చర్చలను శ్రద్దగా చదివేవాడిని. 
బ్రిటీష్‌ ప్రధాని రామ్సే మేగనాల్లు ప్రకటించిన కమ్యూనల్‌ అవార్డుకు వ్యతిరేకంగా 
ఎరవాడ. జైలులో మహాత్మా గాంధీ 1932 సెప్టెంబరు 20 నుండి నిరసన వ్రతం 
ప్రారంభించారు. ఆ సందర్భంలో భారతీయులంతా ఒక్కటేనని చాటి చెవుతూ 
మా (గ్రామంలో హరిజనులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది 
ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను 1934లో బీహారు భూకంవ బాధితుల 
సహాయనిధికి గ్రామంలోని కొంగెసువారితో కలిసి విరాళాలు వసూలు చేశాను. 


ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1936లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర (ప్రధమ 
కమ్యూనిస్టు మహాసభలో _ ఏర్పడిన కమిటీకి కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ కా(మేడ్‌ 
పోలే పెద్ది నరసింహమూర్తి భార్య లలితాంబగారిది మా గ్రామమే నరసింహమూర్తి 
గారి బావమరుదులిద్దరు, పినమామగారు మా _ గ్రామంలో ముఖ్యమైన కాం[గెసు 
నాయకులు. అందులో చిన్న బావమరిది కాం్మగెసు కార క్రమాలలో చురుకుగా 
పాల్గొనేవారు ఆయన నాకు బాగా సన్నిహితుడు. అందువల్ల నెను తరచు వారింటికి 
వెళ్ళేవాడిని. అక్కడనే నాకు నరసింహమూర్తితో పరిచయం అయింది. ఆయన 
బెనారస్‌లో చదివే సమయంలోనూ, అటు తరువాత మా గ్రామానికి వచ్చినప్పడల్డా 
నాకు రష్యా _ విప్లవాన్ని గురించి, సోవియట్‌ విజయాలను గురించి, సోషలిస్టు 
రాజకీయాలు ప్రబోధించేవారు ఆ విధంగా నాలో అతివాద సోషలిస్టు భావబీజాలు 
నాటింది కామేడ్‌ నరసింహమూర్తిగారే 


ఉన్నత విద్యాభాసానికై నేను 1936లో గుంటూరు వెళ్ళి ఎ.సి. కాలేజీలో 
చేరాను కమ్మ హోస్టలులో వసతి దొరికింది. తుమ్మల వెంకట్రామయ్యగారి సోదరుడు 
వెంకట సుబ్బయ్య, నేను ఒకే గదిలో వుండేవాళ్ళం నేను గుంటూరు వెళ్ళే నాటికి 
కాంగైసు సంస్థలో సభ్యుడినిగా, సోషలిస్టు భావాలతో, పూర్తి ఖద్దరు దుస్తులతో 
వున్నాను. తన సోదరుడిని చూడటానికి వచ్చి పోతూ వుండే వెంకటామయ్యగారి 
దృష్ట నాపై పడింది. నా వివరాలు తెలుసుకున్నా డాయన ఆ తరువాత చరిత్ర 
ప్రసిద్ది చెందిన మాక్సీం గోర్కి 'అమ్మ' నవలను, సోషలిస్టు సాహిత్యాన్ని నాకు 
యిచ్చారు. “అమ్మ” నవల, ముఖ్యంగా అందులోని పావెల్‌ పాత్ర నాపై చెరగని 
ముద్రవేసింది. మరోమాట' అప్పటికే కమ్యూనిస్టుగా వున్న కా(మేడ్‌ మాకినేని 
బసవ పున్నయ్య ఎ.సి. కాలేజి విద్యార్ధిగా కమ్మ హోస్టలులోనే వున్నాడు. అతి 
త;రలోనే నాకు వారితో కూడా పరిచయం, సన్నిహితత్వం ఏర్పడింది [క్రమక్రమంగా 
ను రహస్యంగా నడిపే కమూ నిస్టు మాసపత్రికను, మద్రాసునుండి హెచ్‌ డి. 
రాజా సంపాదకత్వాన వెలువడుతున్న న్యూయేజ్‌ పత్రికను కూడా చదవటం 
ప్రారంభించాను. ఈ కాలంలోనే నాకు పులుపుల శివయ్యగారితో పరిచయం 
ఏర్పడింది. ఆయన అప్పటికే గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజర్‌ సెక్రటరీ. ఆయన 


59 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అందించిన మీరట్‌ కుట్ర కేసులో ముద్దాయిలైన కమ్యూనిస్టులు యిచ్చిన వాగ్మూలం 
(మీరట్‌ థీసిస్‌) సైక్షోస్టైల్‌ |ప్రతినికూడా చదివాను, 

1936 ఏప్రిల్‌లో జాతీయ కాంగ్రెసు మహాసభ లక్నోలో జరిగింది. దీనికి పండిట్‌ 
జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. ఆయన ఎంతో ముఖ్యమైన 
అధ్యక్షోపన్యాసం చేశారు. సోషలిజం అవసరాన్ని గురించి వక్కాణించారు. ఆ 
ఉపన్యాసం అతివాదులను, ముఖ్యంగా యువకులను ఎంతో ప్రభావితం చేసింది. 
అటు తరువాత దేశ నలుమూలలా పర్యటిస్తూ నెహ్రూ యిచ్చిన ఉపన్యాసాలు 
ప్రజానీకంలో సోవియట్‌ రష్యా ఎడల, సోషలిస్టు సమాజము ఎడల సానుకూలత 
కలిగించాయి. అయితే, కొం(గెసులోని మితవాద నాయకత్వానికి ఆ ఉపన్యాసాలు 
ఏమాత్రం గిప్టేవికావు. 

1936 లక్నో కాంగెసు మహాసభ సందర్భంలోనే అఖిల భారత కిసాన్‌ సభ, 
సంస్థాపక మవోసభ కూడా జరిగింది. 

1929-1933 ఆర్థిక మాంధ్యం పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యాలన్నింటిని, 
దానిలోని కుళ్ళును నగ్నంగా బయటపెట్టింది. ఒకప్రక్క నిరుద్యోగం పెచ్చు 
పెరిగిపోయి, సామాన్య ప్రజలు తిండికి అలమటిస్తుంటే, రెండవ ప్రక్క పెట్టుబడిదారీ 
శక్తులు అపొర సంపదను ఎలా విధ్వంసం చేసిందీ ప్రపంచ (ప్రజలు కళ్ళారా చూశారు. 

అదే సమయంలో సోవియట్‌ రష్యా విజయాలు సామాన్య ప్రజలను అకట్టుకు 
న్నాయి. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు అత్యధికంగా స్వాతంత్రోద్యమం 
వైపు, సోషలిజం వైపు మొగ్గారు. 

ఆ సంవత్సరమే 1936 అక్టోబరు 17, 18 తేదీలలో గుంటూరు జిల్లా 
కొంగెసు సోషలిస్టు పార్టీ మహాసభకు అధ్యక్షత వహించేందుకు తన భార్య, ఇద్దరు 
కుమార్తెలతో (ప్రముఖ కమ్యూనిస్టు (శ్రీపాద అమృత డాంగే గుంటూరు వచ్చారు 
ఆ సందర్భంలోనే ఆయన మేధావుల నుద్దేశిస్తూ హిందూ కాలేజీ ఏకా దండయ్య 
హాలులో గతిక తార్కిక, చారిత్రక, భౌతిక వాదాలపై ఉపన్యాసాలు యిచ్చారు 
ఆయన తన సుదీర్హ ఉపన్యాసంలో ధాతువుల మార్చు, అణువుల సంఖ్య, కూర్చు, 
వాటి మార్పులను గురించి సవివరంగా తెలియచేశారు. ఆ సభకు హాజరైన నాకు, 
ఆయన ఉపన్యాసం, గతిక తార్కిక, చారిత్రక, భౌతిక వాదాలు అంటే ఏమిటో 
తెలుసుకునేందుకు చాలా ఉపయోగపడింది డాంగే ఉపన్యాసంతో సభకు వచ్చిన 
అనేకమంది ప్రభావితులైన ట్లు నేనుకూడా చాలా ప్రభావితుడనయ్యాను 


ఆ నురుసటిరోజే (అంటే 19వ తేదీన) రాబోయే ఎన్నికల ప్రచార నిమిత్తం 
దేశంలో విస్త తంగా పర్యటిస్తున్న కాంగెసు అధ్యక్షుడు (శ్రీ, జవహర్‌ లాల్‌ నెహ్రా 
గుంటూరు వచ్చారు. స్పరాజ్‌ మైదానంలో (ఇప్పటి గాంధిపార్కు) జరిగిన పెద్ద 
బహిరంగ సభలో అయన అనాటి రాజకీయ పరిస్థితులు, దేశ స్వాతంత్ర్యం, సోషలిజం 
గురించి ఉద్రేకంగా గంభీరోపన్యాసం ఇచ్చారు. ఆయన _ ఉవన్యాసం శ్రోతలందరిని 
ఉర్రూతలూగించింది. 


ఈ విధంగా నేను రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ వుండటంతో 


నంపొదకుదు నరకొల వట్టాభిరామారావు 60 


నాకు గుంటూరు జిల్లా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ కార్యదర్శి గౌస్‌బేగ్‌ తోను, 
కాంగైసు ప్రముఖులైన నేతి చలపతి, డా. చలపతి, చావలి సూర్యనారాయణ 
గార్హతోను పరిచయం ఏర్పడింది. (క్రమక్రమంగా ఎన్నికల కార్యక్రమాన్ని నిర్ణయం 
చేసేందుకు జరిగే కాంగెసు సభలకు కూడా హాజరవడం ప్రారంభించాను. అప్పట్లో 
కమ్యూనిస్టులకు ఒక (ప్రధాన కేంద్రం గుంటూరు. అప్పటికే నాకు గుంటూరులో వున్న 
కమ్యూనిస్టులు పులుపుల శివయ్య, జొన్నలగడ్డ రామలింగయ్య, (ప్రతాప రామసుబ్బయ్య, 
అన్నాప్రగడ కామేశ్వరరావు, దుర్గా కృష్ణమూర్తి, చతుర్వేదుల పార్దసారధి, మాడభూషి 
వెంకటాచారి మొదలగు నాయకులు అందరితోను పరిచయం కలిగింది. వీరి 
ఆధ్వర్యంలో జరిగే సభలు, సమావేశాలన్నింటికీ నేను హాజరవుతూ ఉండేవాడిని. 

1936 చివరికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి బాగా అందుకుంది. అయితే 
ఈ ఎన్నికలు 1935వ రాజ్యాంగ చట్ట ప్రకారం జరిగినాయి. కేవలం 10 రూ.లు 
పైన శిస్తు చెల్లించేవారికి, చదువుకున్నవారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. 
జనరల్‌ నియోజక వరాలతోపాటు కార్మిక, ముస్లిం, ఇండియన్‌ క్రిస్టియన్‌, ఆంగ్లో 
ఇండియన్‌, మహిళా నియోజకవరాలు విడివిడిగా ఉండేవి. 

రాష్ట్రంలోని జమీందారులు, భూస్వాములు అప్పుడు అధికారంలో వున్న జస్టిస్‌ 
పార్టీని బలపర్సారు. వీరికి వ్యతిరేకంగా సోషలిస్టులు, కమ్యూనిస్టు, విద్యార్థులు, 
యువజనులు _ కొం్మగైసు పార్టీని బలవర్చడం జరిగింది 

వీరంతా కాంగెసును బలపర్చి పెద్ద ఎత్తున కాంైసు అభ్యర్థులకు ప్రచారం 
చేశారు నేను కొంతమంది విద్యార్థులతో ఒక ప్రచార దళాన్ని ఏర్పాటు చేసి, 
గుంటూరు పట్టణం, సత్తెనపల్లి, నర్భారావుపేట, వినుకొండ, తాలూకాలో కొం(గైసు 
అభ్యర్థుల తరఫున విస్తృత (ప్రచారం చేశాను రాజమండ్రి, ఏలూరు, గుంటూరు 
పట్టణ కార్మిక నియోజకవరానికి రైల్వే కార్మిక నాయకుడైన వి వి. నరసింహం 
కాంగెసు అభ్యర్థిగా పోటీ చేశారు వీరి విజయానికి గుంటూరులోని కార్మికుల్లో 
ప్రచారం చేశాను. ఈ ఎన్నికలలో కాంగ్రెసు అఖండ విజయాన్ని సాధించింది. 

1937 ఎన్నికలలో మద్రాసు, మరికొన్ని రాష్ట్రాలలో కాం్యగెసు. విజయం 
సాధించింది. మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది 

ఆంధ్రరాష్ట్రంలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలతో ముందుకు వస్తున్న 
యువకులకు దేశ రాజకీయాలు, సోషలిస్టు మూలసూత్రాలు బోధించడానికి 
ఆంధ్రరాష్ట్ర, కమ్యూనిస్టు కమిటీ ఆధ్వర్యాన _ (అవ్వడు కమ్యూనిస్టు పార్టీపై 
నిషేధం వున్నందున కమ్యూనిస్టులు అంతా కాంగ్రెసు సోషలిస్టు పార్టీలో చేరి, 
దాని జండా(క్రింద పనిచేసేవారు) ఒంగోలు సమీపంలోనున్న కొత్తపట్నంలో వేసవి 
రాజకీయ పొరశాల మే 1 నుండి వీరాటు చేయబడింది దీనికి హాజరవడానికి నేను 
రైలుకు వ్రయాణమవుతున్నాను అసలే నా కాలేజీ చదువుకు వ్యతిరేకంగా వున్న 
మా త్రండిగారు నా రాజకీయ కార్యకలాపాలపట్ట ఆగ్రహించి, బాగా కోప్పడినందువల్ల 
నా ప్రయాణాన్ని ఎంతో బాధతో _ విరమించుకొన్నాను 

కాని ఈ పారశాలను మద్రాసు (ప్రభుత్వం నిషేధించి, విద్యార్దుల పై క్రూరంగా 
లారీచార్జీ జరిపి, కొందరిని అరెస్టు చేసింది దీని వివరాలలోకి ఇక్కడ పోవడం లేదు. 


61 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అరెస్టు చేసిన వారిలో కొందరిపై కేసులు పెట్టడం, వారిలో శిక్షలు పడ్డ కొందరిని 
గుంటూరు నుండి రాజమండ్రి జైలుకు రైలులో తీసుకువెళ్ళే సందర్భంలో నేను, 
మరికొందరు విద్యార్దులు, సోషలిస్టులు, తదితరులు స్టేషనుకు. వెళ్ళి, రాజమండ్రి 
వెళ్ళే కామేడ్‌, కు క్రై జై ధ్యానాలతో ఘనంగా వీడ్కోలు చెప్పాము 

1937లో ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం జూలై 3౩ నుండి 1938 మార్చి 27 
వరకు ఇచ్చాపురం నుండి మద్రాసుకు చారిత్రాత్మకమైన రైతు యాత్రను నడిపింది 
దీనికీ రొష్ట్ర సంఘ అధ్యక్షుడు కీశే కొమ్మారెడ్డి సత్యనారాయణగారు, అమరజీవి 
ప్రముఖ రైతు నాయకుడు చలసాని వాసుదేవరావు నాయకత్వం వహించారు. ఈ 
యాత్రదళం వచ్చే సమయానికి ఆయా జిల్లాలలో జిల్లా రైతుదళాలు కూడా 
పర్యటించి, తాము పర్యటించిన గామాలలోని సమస్యలపై రైతులనుండి సేకరించిన 
మహాజర్థ్యు జిల్లా కలెక్టర్లకు అందజేయటం జరిగింది. గుంటూరు జిల్లా రైతు దళం 
జిల్లా కలెక్టర్లకు ఆ విధంగా మహాజర్టు అందజేసే రోజున నేనుకూడా ఆ దళం 
వెంట కలెక్షరు ఆఫీసుకు వెళ్ళాను 


1936 లాహోర్‌లో జరిగిన మహాసభలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య 
ఏర్పడింది. అప్పటికి నాకు తెలిసినంతవరకు విశాఖ మెడికల్‌ కాలేజీలోను 3-4 
ప్రదేశాలలో విద్యార్థి సంఘాలు ఏర్పడ్డాయి. 

1933లోను, 1937 పూర్యార్హంలోనూ మరికొన్ని పట్టణాలలో విద్యార్హి సంఘా 
లేర్పడ్డాయి. గుంటూరు ఎ. సి. కాలేజి విద్యార్థులుగా వున్న మాకినెని బసవ 
పున్నయ్య, నాళం నరసింహారావు, డి వి. అప్పారావు, మరికొందరు, హిందూ కాలేజీ 
విద్యార్దులు కొందరు చొరవతీసుకొని విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారు. 
ఈ కార్యక్రమంలో నేను కూడ భాగస్వామిని. 14వ ఆంధ్రర్శాష్ట్ర  విద్యారి 
మహాసభ విద్యార్థి సంఘాలను సమన్వయపరుస్తూ రాష్ట్ర విద్యార్ధి ఉద్యమాన్ని 
ముందుకు తీసుకొని పోవాలని రాష్ట్ర, విద్యార్థి సంఘాన్ని ఏర్పరచి సామాజ్యవాదులకు 
వ్యతిరేకంగాను, విద్యార్థుల హక్కుల కొరకు పోరాడాలని నిర్ణయించడం జరిగింది. ఈ 
మహాసభను గుంటూరులో ఏర్పాటు చేయటానికి నొళం నరసింహారావు కార్యదర్శిగా 
ఒక ఆహ్వాన సంఘం ఏర్పడింది. అందులో నేను కూడా ఉన్నాను ఈ మహాసభకు 
అధ్యక్షుడిగా యస్‌ యస్‌. బాట్టేవాలా, (ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు) వక్తగా 
ఉన్నారు. (శ్రీమతి హజరా బేగంగారిని ప్రారంభకులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ 
మహాసభ 1937 ఆగస్టు 28, 29 తేదీలలో జరిగింది ఈ సందర్భంగా బొట్టీవాలా 
ఆంధ్రదేశంలో విస్త్రృతంగా పర్యటించి అనేక విద్యార్ది సభల్లో ఉపన్యసించారు. 
వేరే వోలు ఎక్కడ లభ్యం కానందున ఈ విద్యార్తి మహాసభ కమ్మ హోస్టలులోనే 
జరిగింది. విశాఖపట్నం, కాకినాడ, బందరు, చిటిగూడూరు మొదలగు (ప్రదేశాల 
నుండి దాదాపు 70, 80 మంది ప్రతినిధులు హాజరయ్యారని నాకు జ్ఞాపకం. 


ఈ మహాసభకు విశాఖ నుంచి కుప్పా వెంకటరామశా స్త్రి గద్దె రామకో కేశ్వర 
రావులతో కూడిన పెద్ద ప్రతినిధి వర్గం వచ్చింది అనాటి విద్యార్ది సమస్యల మీద, 
సామ్రాజ్య వాదుల పాలనకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్ర్యం కోసం, డిటెన్షన్‌ 
విధానానికి వ్యతిరేకంగానూ తీర్మానాలు చేయడం జరిగింది. ఇంకొ ఆనాడు ఉన్న 


సంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 62 


అనేక విద్యార్థి సమస్యల మీదకూడా ఆ మహాసభలో తీర్మానాలు ఆమోదించడం 
జరిగింది 

ఈ మహాసభలో కార్యదర్శిగా మాకినేని బసవపున్నయ్య ఎన్నుకోబడ్డారు. నేను 
మరో ఇద్దరు జాయింట్‌ కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డాము. అటు తరువాత 
గుంటూరు జిల్లాలోని హైస్కూళ్ళలో విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయడానికి 
నేను కృషి చేశాను. 

పబ్లిక్‌ పరీక్షకు హాజరు కాకుండా కొందరు విద్యార్థులను ఎ. సి. కాలేజివారు 
డిసైన్‌ చేసినందున, దానికి వ్యతిరేకంగానూ, కాలేజీకీ సంబంధించిన మరికొన్ని 
కోర్కెలపైన ఎ సి. కాలేజీలో, 1937లో చారిత్రాత్మక సమ్మె 10 రోజులు జరిగింది. 


ఈ సమ్మెను నిర్వహించడానికి ఏర్పడిన కార్యాచరణ కమిటీలో నేను ఒక 
సభ్యుడను సమ్మెలో నేను చురుకుగా పాల్గొనటమే కాక, జయప్రదం చేయడానికి 
నా శక్తికొలది కృషిచేశాను అప్పటికి ఎ. సి, కాలేజీ విద్యార్దులతో కమ్యూనిస్టు పార్టీ 
చురుకుగా పనిచేస్తోంది మాకినేని బసవపున్నయ్య, నాళం నరసింహారావు, డి వి. 
అప్పారావు మొదలగువారు అంతకముందే పార్టీ సభ్యులు. నేను, మరికొందరు ఎ. 
సి కాలేజీ విద్యార్దులు 1937లోనే కమ్యూనిస్టు పార్టీలో చేరటం జరిగింది. 

నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వానికి పెట్టుకొన్న దరఖాస్తు మాకినేని బసవపున్నయ్య, 
జిల్లా కమ్యూనిస్టు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వులుపుల శినయ్యగార్హు రికమెండు చేస్తూ 
దానిపై సంతకాలు చేశారు 

అప్పుడు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వున్నది రహస్య పార్టీలోకి ఎవరినంశే 
వారిని _ చేర్చుకొనేవారుగాదు ప్రతి వ్యక్తియొక్క కార్యకలాపాలు, రాజకీయ 
అభిప్రాయాలు బాగా పరిశీలించిన మీదట ఇద్దరు పార్టీ ప్రముఖులు బలపర్చితేనే 
పార్టీ సభ్యత్వం యివ్వబడేది మొదట అక్సీలరీ సెల్లులలో పెట్టి, సంతృప్తి కలిగితేనే 
సభ్యత్వం యిచ్చేవారు నమ కమ్మ హాస్టలులో వుంటున్న తుమ్మల వెంకట 
సుబ్బయ్య, సియల్‌ నారాయణ ఒక సెల్లులో వుండేవారము 

రహస్య నిర్మాణము కొబట్టి ఆ రోజులలో ముగ్గురు సభ్యులతో నే ఒక సెల్లు 
ఏర్పాటు చసేవారు. 

కమ్మ పోస్టలులో దాదాపు 110 మంది వరకు విద్యార్థులండేవారు కమ్మ 
హోస్తలు ఆ రోజులలో శమ్యూనిస్టు పార్టీ రాజకీయాలకు ప్రధాన కేంద్రము. పార్టీ 
నాయకులు గుంటూరు ఎవరు వచ్చినా, కమ్మ హాస్టలులోనే సౌకర్యాలు ఏర్పాటు 
చేయబడేవి. అఖిల భారత సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాష్‌ నారాయణ్‌ 
1937 డిసెంబరులో ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు ఆయన, ఆయనతో 
పాటు వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్యగార్హకు కమ్మ హోస్టలులోనే వసతి ఏర్పాటు 
చేశాం సుందరయ్యగారితో నాకు పరిచయం అప్పుడే 


ముగింపు 


కమ్యూనిస్టులు స్వాతంత్ర్య పోరాటములో సంపూర్ణ స్వాతంత్ర్యము కొరకు రాజీలేని 
పోరాటము చేస్తున్నారు. ఎట్టి త్యాగాలకయినా కమ్యూనిస్టులు వెనుదీయుటలేదు. 


63 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సోషలిస్టు వ్యవస్ట్ర _ విజయాలు, దోపిడీ, దారిద్ర్యం, నిరుద్యోగం లేని, సమతా 
సమాజ విశిష్టతను వేనోళ్ళ చాటింది. మనదేశంలో కూడా అట్టి సమాజ స్టాపనే 
మానవుని సంపూర్ణ వికాసానికి, అభివృద్ధికి తోడ్పడుతుందని నాకు పూర్తి విశ్వాసం 
కలిగింది. అట్టి సోషలిస్టు సమాజ స్థాపన లక్ష్యంతో, పూర్తి అంకిత భావంతో 
ఎన్ని కష్టాలు, త్యాగాలకయినా వెనుదీయని కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా చేరి, 
౪ ఉన్నత లక్ష్యాల సాధనకు నా జీవితాన్ని అర్పించాలనే నిర్ణయంతోనే కమ్యూనిస్టు 
నయ్యాను. ఆ లక్ష్యంతోనే ఇప్పటికీ ముందుకు సాగుతున్నాను 


” పా ఈ టా నాను SCLIN OD SRS 
నంపొదకుడు, వరకొల పట్టాభిరామారావు 64 


| శ్ర) మోటూరు హనుమంతరావు 





మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ 
జన్మదినోత్సవాల సందర్భంగా కమ్యూనిజం 
నూసవత్రిక ప్రత్యేక సంచిక వెలువడుతున్నట్లు 
కామేడ్‌ పరకాల పట్లాభిరామారావుగారు తెలి 
పొరు. అందుకు చాలా * సంతోషం, ఆ సంచికలో 
(నేను కమ్యూనిస్టును ఎలా అయ్యాను” అనే 
శీర్ధిక క్రింద నన్నూ నా అనుభవం వ్రాయమని 
వ్రాశారు తద్వారా మా ఆరంభం దినాలను 
గుర్తుచేసుకు నేందుకు అవకాశం కల్పించినందుకు 
ఆయనకు నా ధన్యవాదాలు. 





॥ స్వాతంత్ర ర లేనిదే సోషలిజం సంభ 
వించదు Je దేశభక్తులు కాని వారెవ్వరూ 
కయ్యూనిస్టులు కాలేదు. నా అనుభవమూ అదే నా బాల్యదశను మినహాయిస్తే 
హైస్కూలు విద్యార్థి దశ అంతటిలోనూ నేనూ నా తరం వాళ్ళమూ అనుక్షణం 
స్వాతంత్ర్య పిసాసతో ఉరూతలూగుతున్న కాలం అది. నా స్వగ్రామం రేపల్లె 
తాలూకా వెల్లటూరు, నా హైస్కూలు విద్యాభ్యాసం అంతా రేపల్లెకు పక్క 
(గ్రామంగా వున్న వల్లెకోన నుండి జరిగింది అది మా అక్కగారున్న గ్రామం. ఈ 
రెండు. గ్రామాలు జాతీయోద్యమంలో ముందున్న గ్రామాలే ఆ ప్రభానం నానాట 
నాపై ఎక్కువగా పదుతూ వచ్చింది. నాకంటే కొంచెం సినియర్‌ కా(మేడ్‌ 
మాకినేని sas pes ఆయనా కొంతకాలం రేపల్లె విద్యార్థి. ఆ విధంగా 
ఆయన నాకు రాజకి శీయాల్లోనూ సీనియరే 


ఆ రోజుల్లో భగత్‌సింగ్‌ ఉరితీత, గాంధీజీ పిలుపులు నాపై చెరగని రాజకీయ 
ముద్రలు వేశాయి. భగత్‌సింగ్‌ ఉరితీసిన రోజు మా స్కూలులో మేము సమ్మె 
చేశాం. నేనూ నా మిత్రుడు కంరంనేని వెంకటరత్నం అందులో ముఖ్యమైన పాత్రను 
నిర్వహించాం. అదే విధంగా గాంధీజీ నేను రేపల్లెలో ఫోర్తు ఫారం చదువుతుండగానే 
ేవల్లె వచ్చారు. మా హెడ్‌మాస్టర్‌ కందాళ హనుమంతరావుగారు. గాంధీ టోపీ 
పెట్టుకొని కాసుల్లోకి రావద్దని మాపై ఆంక్ష విధించినా వం నేను గాంధీ 
టోకీతోనే కాసుకు ' వెళ్ళేవాడిని గాంధీజీ కల్లు సత్యాగ్రహానికి పిలుపు యిస్తే నేనూ, 
వెంకటరత్నం కేట్‌ బాల్‌ సహాయంతో కల్టుకుండలు పగుల కొట్టాం అంటరానితన 
నిర్మూలన కొరకు గాంధీజీ పిలుపు యిచ్చినపుడు మేము హరీజనవాడలకు వెళ్ళి 


65 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వవ్వూ బెల్హాల సహంపక్తి ఆరగింపులు చేసి ఉపన్యాసాలిచ్చాము ఇంటివద్ద వీటన్నింటికీ 
పెద్దలనుండి ఏ ఒత్తిడి వచ్చినా లక్ష్యపెట్టకుండా ముందు కెళ్ళాం. 

నాలో రాజకీయ ప్రభావం ముదిరిన కొలదీ, చదవులో చురుకుదనం సన్నగిల్లింది. 
ఒక్క సంవత్సరం మా వూళ్ళో (ప్రైవేటు చదివి ఫస్ట్‌ఫారం నుండి ఫోర్తీ్‌ఫారం 
టెస్టు ప్యాసై రేవళ్లై హైస్కూలులో 1929-30లో చేరాను ఫిస్నఫారం (10వ 
తరగతి) వరకూ ఫస్టిక్సాసు విద్యార్థిని ఆ తర్వాత ఎస్‌ ఎస్‌.ఎల్‌.సి మొదటి 
సంవత్సరం తప్పి రెండవ సంవత్సరం పొసైనాను వెంటనే కాలేజీలో చేరడానికి 
మా కుటుంబం ఆర్థిక పరిస్టితినిబట్టి సాధ్యం కాలేదు. ఆ సమయంలో చల్లపల్లి 
కోటలో 10 మాసాలు ఉద్యోగం చేశాను. వుయ్యూరు షుగర్‌ ఫ్యాక్టరీ మొదటి 
సీజన్‌లో నేనూ, నాతోపాటు నా అస్తమిత్రుడు లక్ష్మణరావు వెయ్యింగు క్షర్కుగా 
పనిచేశాము తర్వాత సంవత్సరం ఒక ఎస్టేటు ఫారం సూపర్‌ వైజరీగా కొల్లేటి 
కోటలో నేను పనిచేశాను ఇందులో దేనిలోనూ కుదురుగా నిలవకపోవడానికి నా 
రాజీకయ గమ్యమే కారణం అయింది. చల్లపల్లిలో వున్నప్పుడు, ఆయన అప్పటికింకా 
పూర్తిగా రాజకీయాల్లోకి రాకపోయినా అమరవీరుడు చల్లవల్లి నారాయణరావు గారితో 
పరిచయం ఏర్పడ్డది. ఆ రోజుల్లోనే ఆచార్య రంగా పోతార్లంక జొమీన్‌ రైతు 
సభకు రావడం, నేనూ అక్కడికి వెళ్ళి చలసాని వాసుదేవరావుగారితో పరిచయం 
ఏర్పరచుకోవడం జరిగింది తర్వాత నేను కొల్లేటి కోటలో వుండగా కొమ్మారెడ్డి 
సత్యనారాయణ, పిడికిటి రామకోటయ్య గారలు అక్కడికి రావడం, వారితో 
చర్చించడం జరిగింది ఆ కాలంలోనే నేను తుమ్మల వెంకట్రామయ్యగారి నుండి 
గోర్కీ నవల అమ్మను, మరొక నవలను తీసుకెళ్ళి చదవడం, చదివి వినిపించడం 
ప్రారంభించాను. 1935లో బసవపున్నయ్యగారు, ఆయన మేనమామ కొడుకులైన 
వెంకటరత్నం, పెద అచ్యుతరామయ్య, చిన అచ్యుతరామయ్య మొదలైనవారు ఆచార్య 
రంగాగారు నిర్వహించిన రైతాంగ పారశాలకు వెళ్ళి, అక్కడి విశేషాలను నాకు 
చెప్పడం జరిగింది 


ఆ విధంగా నా మనసు జాతీయవాదం నుండి సోషలిజానికి ఆ సంవత్సరాల్లో 
మరలింది పండిత్‌ నెహ్రూ కాంగెస్‌ అధ్యక్ష పీఠం నుండే సోషలిజాన్ని 
(వ్రబోధించుతున్న కొలం అది. ఆంధ్రలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఏర్పడింది. 
దాని జిల్లా పార్టీ మహాసభ 1936లో గుంటూరులో జరిగింది అదే సమయంలో 
నెహ్రూ వర్యటన జరిగింది జిల్లా కాంటెస్‌ సోషలిస్టు మహాసభకు డాంగే వచ్చారు 
సోషలిజం మంచిదన్న భావం నెహ్రూ కలిగించగా, వర్గపోరాటం ద్వారానే దోపిడీ 
వ్యవస్తను నిర్మూలించి నవ సమాజ నిర్మాణం సాధ్యవడుతుందని మార్క్సిజం 
ఎలా చాటి చెప్పిందో డాంగే విశ్లేషించి తన వర్యటనలో ప్రసంగించారు నూతన 
దృక్పధం కోసం అర్రులు చాచుతున్న యువతీ యువకులను, మేధావులను ఆయన 
(పసంగాలు బాగా ఆకట్టుకున్నాయి 

నెను జిల్జొ సోషలిస్టు మహాసభలో పాల్గొనేందుకు, నెహ్రూ మీటింగ్‌కు హోజ 
రయ్యేందుకు కొల్లేటి కోటనుండి గుంటూరు వచ్చాను సోషలిస్టు మహాసభ 
అయిన అనంతరం నెహ్రూ మీటింగ్‌లను గుంటూరులోనూ, విజయవాడలోనూ, 


సంపాదకుడు వళకొల వట్టాభిరామారావు 66 


గుడివాడలోనూ చూస్తూ తిరిగి కొల్లేటీ కోట చేరుకున్నాను. ఆ సంవత్సరమే 
ఫెయిజ్‌ పూర్‌ కాంగ్రెస్‌ ' జరిగింది దానికి వెళదామని విజయవాడ వచ్చి, ఆంధ్రరత్న 
భవనంలో అందుకయ్యే ఖర్చుల వివరాలను తెలుసుకున్నాను. అవ్వడే ఉద్దరాజు 
రామంగారు అందుకే me మా జిల్లా నుండి వులువుల పం 
తుమ్మల వెంకట్రామయ్యగారు జస్టిస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాం(గెస్‌ పార్టీ అభ్యర్థి 
వున్న కొట్రగడ్డ Cae సా బలపరిచేందుకు విజయనౌడ నచ్చారు. 
ఫెయిజ్‌ పూర్‌ కాంగైెస్‌కు పోయే విషయాన్ని కట్టిపెట్టి కామేడ్‌ శివయ్య ౫ 
చేరి విజయవాడ నుండి వీరుళ్ళపాడు వరకు పాదయాత్ర పచారం చేశాను. అవ్వడు 
జొన్నలగడ్డ రామరింగయ్యగారు (ప్రైవేట్‌ చెబుతూ వ్యవసాయ కూలీ ఉద్యమం 
నిర్మించడానికి వీరుళ్ళపాడులో పనిచేస్తున్నారు అప్పుడే వానువక్ష కాం(్రెస్‌వాదిగా 
కాట్రగడ్డ నారాయణరావుగారు ఉన్ముడి మద్రాసు శాసనసభకు ఎన్నికైనారు 





ఆంధ్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని రూపొందించిన రాజకీయ పారశాల 


67 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1037 మేలో కొత్తపట్నం రాష్ట్ర రాజకీయ పారశాల జరిగింది 1938 మేలో 
మంతెనవారిపాలెం రాష్ట్ర రాజకీయ పారశాల జరిగింది. ఈ రెండింటికీ నేను 
వోజరైనాను. మొదటి పారశాలకు కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. అక్కడ కామేడ్‌ 
రాజేశ్వరరావు, సావిత్రమ్మ మొదలైన వారితో పరిచయం కలిగింది. అయితే 
యీ పారశాలను అర్దాంతరంగా మద్రాసు ప్రభుత్వం నిషేధించి లారీఛార్డీ చేసింది. 
మంతెనవారి పాలెం స్కూలు నెలరోజులూ జరిగింది. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర 
నాయకత్వం అంతా అక్కడికి వచ్చింది. ఈ పారశాలకు చాలా మందిమి కుటుంబ 
సమేతంగా హాజరైనాము. నా పెళ్ళి నాటి ఉంగరం అమ్మి ఫీజు కట్టాము. 
(ప్రముఖ వామషక్ష కొం గైస్‌ నాయకులు అన్నే అంజయ్యగారు సతీసుతుల సమేతంగా 
రాగా పిడతల రంగారెడ్డి, కందుల ఓబులరెడ్డి, బాలిరెడ్డి మొదలైనవారుకూడా వచ్చి 
పాల్గొన్నారు. ఈ రెండు రాష్ట్ర, రాజకీయ పాఠశాలలు రాష్ట్రంలో సోషలిస్టు 
సంచలనం కలిగించాయి. 

ఈ పరిణామాలన్నీ నేను కమ్యూనిస్టుని గావడానికి తోడ్పడ్డాయి. ఉద్యోగా న్వేషణ 
ప్రయత్నాన్ని _విరమించుకొని, రాజకీయవేత్తగా ప్రయోజనాత్మక కృషి చేయాలంటే 
గుంటూరులో వుండటం, కాలేజీలో చేరడం అనివార్యం అనిపించింది. ఆర్దికంగా 
ఏదో సర్దుబాటు చేసుకొని ఎ.సి. కాలేజీలో చేరాను. ఆ సంవత్సరం ఎ.సి. కాలేజీలో 
చరిత్రాత్మక సమ్మె నిర్వహించడంలో మేము ప్రధమ శ్రేణిని వున్నాము. 

నేను కమ్మ హాస్టల్‌ విద్యార్దిగా వుండేవాడిని. మా రాజకీయ కార్య|కమాలన్నింటికి 
అదొక సమీకరణ కేంద్రంగా వుండేది అన్ని రాజకీయ ప్రదర్శనలను అక్కడ 
నుండే ప్రారంభించేవాళ్ళం. "పేరు కమ్మ హాస్టలు. దాని నిర్వాహకులు జస్టిస్‌ పార్టీ 
వారు. విద్యార్థులందరమూ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారకులం కమ్యూనిస్టు ఉద్యమ 
ప్రారంభకులంగా వుండేవాళ్ళం. నా రూములోనే తర్వాత శా స్త్రజ్ఞుడుగా ప్రసిద్ది కెక్కిన 
నాయుడమ్మ వుండేవాడు. అలాగే తుమ్మల వెంకట సుబ్బయ్య, వై. వి. కృష్ణారావు, 
టి. వెంకటేశ్వరరావు మొదలైనవాళ్ళము ఆ హోస్టల్‌లోనే వున్నట్లు గుర్తు. ఒకవ పాడు 
బొట్టీవాలా, జయప్రకాశ్‌ నారాయణగార్హు నా గదిలోనే అతిధులుగా వున్నారు 
సుందరయ్యగారు రహస్య జీవితం గడువుతూ ఒకరాత్రి నా రూముకు వచ్చాడు 
నొకు నిద్రాభంగం కలుగుతుందన్న భావంతో నా రూము ముందున్న వరండాలో 
సుందరయ్యగారు కాగితాలు వరచుకుని నిద్రించడం నాకు ఆశ్చర్యాన్ని గొలిపింది. 

లావు బాల గంగాధరరావు కూడా నా క్లాస్‌మేట్‌ అయినా ఆయన, కినగాల 
కుటుంబరావు వేరొక (ప్రైవేట్‌ మెస్‌లో వుండేవారు. నేను కమ్యూనిస్టు అయ్యేందుకు 
అనేక పరిణామాలు ప్రభావితం చేశాయి. ఆ దశలో కా(మేడ్‌ పులుపుల శివయ 
నాకు ఆప్తమిత్రుడు, సిద్దాంత గురువు, ఆదర్శ కమ్యూనిస్టుగా వుండేవాడు. నే 
గాదు - మాలో చాలామందిమి గుంటూరు కొత్తపేటలో ఆయన ఇంటో ఏ ఆహార 
పదార్రముంశే దానినే పంచుకొని తింటూ సమావేశాలు జరువుకు నేవాళ్ళం. నేను 
రంగప్రవేశం చేయడానికి ముందు నండూరు వ్రసాదరావుగార్హు పులుపుల శివయ్య 
గారూ ఒక మెస్‌ పెట్టి తద్వారా హోల్‌ 'బైమర్హను మెయిన్‌ ఇయిన్‌ చేయడానికి 
ప్రయత్నించారు గాంధీ పార్కులో జరిగే (పతి మీటింగ్‌ కు తాడూ బొంగరం 
అన్నీ మెమే సమకూర్చుకు నేవాళ్లం. ఆకలి మంటల నులములమాడే అనాధులందరి 


సంపొదకుదు: వరక్రాల వట్టాభిరామారావు 68 


అంతర్జాతీయ గేయంతో ప్రారంభించి, మీటింగ్‌లో ఎందరున్నారనే దాంతో నిమిత్తం 
లేకుండా (ప్రసంగాలు సాగించేవాళ్ళం వారం వారం అధ్యయన తరగతులు నడి పేవాళ్ళం. 
బసవవున్నయ్యగారి నాయకత్వ సామర్హ్యం మమ్ము కార్యరంగంలోకి దించగా, కొ[మేడ్‌ 
చండ్ర రాజేశ్వరరావుగారి మిలటరీ |డ్రిల్లు మేము వాలంటీరు దళాలుగా పనిచేయడానికి 
దోహదమిచ్చింది. 


మేము కులాతీత వ్యక్తులం, కాస్మ పాలిటిజం మాలో కొట్టవచ్చినట్లు కనిపించేది. 
కామేడ్స్‌ శివయ్య, బాచిన నరసింహారావు, లోకనాధం మొదలైనవారు శుద్ద 
వైదీకులు. అలాగే వైశ్యులుగా వున్న డి వి. అప్పారావు, నాళం నరసింహారావులనూ 
మార్క్సిజం ఆకర్షించింది కమ్మ హాస్టల్‌ _ విద్యార్దులమైన మాలో ఆ స. 
అదృశ్యమైంది ప్రతాప రామసుబ్బయ్య, దుర్వా కృష్ణమూర్తి, అమరవాది, కె.ఎల్‌. 
నరసింహారావు మొదలైనవారంతా నియోగులే 


వివవాశయాలతోపాటు సాంఘిక సంస్కరణలకూ మేము అంకితులమే జాతీ 


యోద్యమ నాయకులు వాటిని విస్మరిస్తున్న సమయంలో మేము కందుకూరి, 
గురజొడల జొడలను పునరుద్దరించాం 


మా కోవకు చెందిన వారందరం, ఆ దశలో సంస్కరణ వివాహాలు చేసుకున్నాం. 
నేనూ, క్యామేడ్స్‌ రాజేశ్వరరావు, బసవపున్నయ్య మొదలైన వారందరం పూలదండల 
మార్పిడి పద్దతుల్లోనే వివాహాలు చేసుకున్నాం 


నన్ను (ప్రభావితం చేసిన సాహిత్యాన్ని పేర్కొనడం అవసరం మొదటిది అమ్మ 
నవల మా వూరు ల్లైబరీలో ఆంధ్రపత్రిక వార్షిక సంచికలను తిరగేస్తుంశు 
బోల్లివిజం పై డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు వ్రాసీన వ్యాసం ఒకటి 
నా కంట బడ్డది. రష్యాలో అక్టోబర్‌ విష్ణవానంతరం బోల్లివిజం ఎలా సమానత్వాన్ని 
అమలు జరుపుతున్నదీ ఆయన వ్రాశారు అ తర్వాత “సోషలిజం ఎందుకు?” అన్నది 
జయప్రకాశ్‌ నారాయణ ఆనాడు రచించిన గ్రంధం. 1938లో నేను కలకత్తాలో 
జరిగిన ఆలిండియా విద్యార్ది మహాసభకు హాజరైనాను అక్కడినుండి ఎడ్గార్‌ స్నో 
రచించిన రెడ్‌స్టార్‌ ఓవర్‌ చైనాను కొనుక్కువచ్చాను. ఆ చైనా విష్ణవ వీరోచిత 
గాధలు, డాక్టర్‌ కోట్నిస్‌ త్యాగము నాకుగల విష్ణవోత్సాహ ఉద్రేకాలను ద్విగుణీకృతం 
చేశాయి. మన దేశానికి మొదట చేరిన బోర్డివిక్‌ పార్టీ చరిత్ర కొపీలు రెండు 
మూటిలో ఒకటి ముందు మా జిల్లా కమిటీకే చేరింది. దాని రచయిత స్టాలిన్‌ 
దానిని అధ్యయనం చేసిన కొలదీ అద్భు తమైన విజ్ఞానాన్ని వెదజల్లే (గంధం అని నాకు 
అనిపించింది చరిత్ర నెలా వ్రాయాలి, అధ్యాయాలను ఎలా విభజించాలి, పేరాగ్రాఫ్‌ 
విభజన పద్దతి ఎలా వుండాలి, ముగింపు ఎలా వుండాలి, గుణపారాలను ఎలా 
చిత్రించాలి అన్న అంశాలన్నింటా విజ్ఞాన దాయకంగా అది వున్నది. ఇనప గుగ్గిళ్ళ 
వంటి గతితార్కిక భౌతికవాద అధ్యాయాన్ని అంత సులభశైలిలో వ్రాసిన రచన 
మరొకటి లేదు. విప్టవావగాహనకు బోల్లివిక్‌ పార్టీ చరిత్ర పార్యగ్రంధంగా నాకు 
తోచింది నేను కమ్యూనిస్టు నయ్యేందుకు, గట్టివడేందుకు యీ అధ్యయనాలన్నీ 
నాకు తోడైనాయి. 


69 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నేను వుట్టినది 1917లో. కమ్యూనిస్టును అయినది చైనా విష్ణ పురోగమనకాలంలో. 
అందుకే సాధారణంగా నేను అంటుంటాను - నేను అక్టోబరు విప్లవంతో పుట్టి, 
చైనా విష్ణవంతో కమ్యూనిస్టుగా పెరిగానని 

నేను 1937లో కమ్యూనిస్టుపార్టీలో చేరాను విష్టపాశయం ధ్యేయంగా పెట్టుకొనే 
నేను కాలేజీలో చేరాను ఆర్ధికంగా కాలేజీ విద్యను కొనసాగించడం సాధ్యంగాదని 
గుర్తించి గుంటూరులో సిటీ స్టూడెంట్స్‌ ఎంపోరియం పెట్టాను. అందుకు నావంతు 
ఆస్తిని పంచుకొని అమ్మి పెట్టుబడిగా పెట్టాను. అ సమయంలో బసవవున్నయ్యగారు 
కూడా నాకు కొంత తోడ్పాటు కలిగించారు అయితే అది నెలకొల్పిన కొద్ది 
రోజులకే రెండవ ్రవంచ యుద్దం ప్రారంభమైంది. పార్టీ “స్వతంత్ర భారత్‌ అన్న 
రహస్య పత్రిక ద్వారా యుద్ధ వ్యతిరేక ప్రచారాన్ని సాగించింది నా షావులో నేను 
అటూ ఇటూ పోయినప్పుడు (ప్రతావరామసుబ్బయ్యగారు కూర్చుంటూ వుండేవారు 
ఆ సమయంలో విజయవాడ నుండి పేట రామారావు ఒక కట్టు స్వతంత్ర భారత్‌ 
పత్రికలు నా షాపులో యిచ్చారు ఆ కట్టును రామసుబ్బయ్యగారు తన ఇంటికి 
పంపారు. తర్వాత మాకు చిరపరిచితుడుగా వున్న చేకూరు మున్సిఫ్‌ తనకు స్వతంత్ర 
భారత్‌ కావాలని అడగడం, ప్రతాప రామసుబ్బయ్యగారు తన ఇంటి నుండి తెప్పించి 
ఇన్వడం జరిగింది. ఆ సమాచారాన్ని పోలీసులు ముందుగా పసిగట్టి, ఎదురుగా వున్న 
హోటల్‌లో కూర్చొని ష్టాను వేశారు. దానికి నాయకుడు బహాదుర్శార్లుడుగా 
గబ్బు పట్టిన డప్పుల సుబ్బారావు, స్పెషల్‌ బ్రాంచి డిప్యూటి సూపరింటెండెంట్‌ 
పొంచి కూర్చుని పట్టుకున్నాడు నేనెక్కడ నుండో ఆ సమయానికి రాగా నీ షాపులో 
స్వతంత్ర భారత్‌ పంచుతున్నావని ఛార్జీ చేశాడు నీవే కుట్ర చేసి స్వతంత్ర భారత్‌ 
తెచ్చానని నేను డబాయించాను. వెంటనే పోలీసులు నన్ను అరెస్ట్‌ చేయకుండా ఒక 
గంట తర్వాత వారంటు తీసుకువచ్చారు. చూ షాపు వెనుకనే ప్రధమ గృహంలో 
మా నివాసం వున్నది. అక్కడ శినయ్య, నేను సంప్రదించుకొని అండర్‌ |గ్రౌండ్‌కు 
వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్రంలో బహుశా అదే యుద్ద వ్యతిరేకతకు వచ్చిన 
మొదటి వారంటు. అది 1940 మార్చి 18న తేదీన జరిగింది. తర్వాత నా షాపు 
సరిగా చూసేవారు లేక దివాళా తీసింది యుద్ధకాలంలో అన్ని వస్తువుల ధరలూ 
పెరిగి లాభాలు తెచ్చిపెట్టగా నా షాపును నూత్రం కారు చౌకగా అమ్మి చేయవలసి 
వచ్చింది. 

అప్పటికి నేను జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ మెంబర్‌ను. ఆ అండర్‌ గ్రౌండ్‌ 
జీవితంతో అనేక అగ్ని పరీక్షలు నన్నెదుర్కోనారంభించాయి అయితే ఆ రహస్య 
జీవితం మా జిల్లాలో అనేక (గ్రామాలకు ఉద్యమాన్ని తీసుకెళ్ళేందుకు తోడ్పర్డది. 
అయితే డవ ల సుబ్బారావు పుణ్యదూ అంటూ ఈ దుందబుద్దిని వెంటనే 
అరెస్టు చేద్దామనిపించలేదు. ఆ పనిని అతడు చేసివుంశే పార్టీ వ్యాప్తికి ఎంతో 
నష్టం జరిగివుండేది. ఏమైనా దేశభక్తుళ్లగా వున్న నేను కమ్యూనిస్టు నయ్యాను. 
ఆ అశయం పడక కుర్చీ భానంగాదనీ, కార్యక్రమాన్ని చేపట్టి, అనేక అగ్నిపరీక్షలకు 
తట్టుకుని గట్టిపడాలనీ, పీడిత ప్రజలకు అంకితమై పనిచేయాలని నా అనుభవం 
చాటుతూన్నది. 

kx ఓ 


నంపొదకుడు* వరకొల వట్టాభిరామారావు 70 


సరిగా చూసేవారు లేక దివాళా తీసింది. యుద్దకాలంలో అన్ని వస్తువుల ధరలూ 
పెరిగి లాభాలు తెచ్చిపెట్టగా నా షాపును మాత్రం కారు చౌకగా అమ్మి వేయవలసి 
వచ్చింది 

అప్పటికి నేను జిల్జొ ఆర్గనైజింగ్‌ కమిటీ మెంబర్‌ను ఆ అండర్‌ గ్రౌండ్‌ 
జీవితంతో అనేక అగ్ని పరీక్షలు నన్నెదుర్కోనారంభించాయి. అయితే ఆ రహస్య 
జీవితం మా జిల్జాలో అనేక గ్రామాలకు ఉద్యమాన్ని తీసుకెళ్ళేందుకు తోడ్పడ్డది. 
అయితే డప్పుల సుబ్బారావు పుణ్యమా అంటూ ఈ మందబుద్దిని వెంటనే 
అరెస్టు చేద్దామనిపించలేదు ఆ పనిని అతడు చేసివుంటే పార్టీ వ్యాప్తికి ఎంతో 
నష్టం _ జరిగివుండేది. ఏమైనా దేశభక్తుణ్లిగా వున్న నేను కమ్యూనిస్టు నయ్యాను. 
ఆ ఆశయం పడక కుర్చీ భావంగాదనీ, కార్యక్రమాన్ని చేపట్టి, అనేక అగ్ని పరీక్షలకు 
తట్టుకుని గట్టిపడాలనీ, పీడిత ప్రజలకు అంకితమై పనిచేయాలని నా అనుభవం 
చాటుతూన్నది 


71 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 






క్రీశే. నీలం రాజశేఖరరెడ్డి 


- విద్వాన్‌ వీ దస్తగిరి 


అనంతప్పురం జిల్లాలో తరతరా 

లుగా పొతుకొనివున్న “ ప్రశాం తతోను 
విచ్చిన్నం చేసింది కమ్యూనిస్టుపార్టీ 
ఐదుకల్లు సదాశివన్‌, నీలం రాజశే 
ఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, వి.కె 
ఆదినారాయణరెడ్డి - వీరే ఆ విచ్చి 
న్నకారులు. అంతవరకు కష్టజీవులు 
ఇస ఆ మాట్లాడే వశువులుగొ, సొంతంగా 

/ ఆ లల... నడిచే ఉత్పత్తి సాధనాలుగానే వుండే 
ఎగ వారు. తమ యజమానుల, షావు 
“కార్ల, ధనీల (ధనికుల), గొంచికాళ్ళ 

' ఆనందాల కోసం, సుఖాల కోసం 

బతకటమే కష్టజీవుల బతుకుగా 

వుండేది. అందులో ఏ మాత్రం 

| ఏమారినా అనారోగ్యంతో నైనా సరే, 

_ తీ. (స్త్రీ పురుష భేదం లేకుండా పశువు 

లతొపాటు బందెలదొడ్డో బంధించిన గొంచికాళ్ళు వున్నారు. ఆడకూలి పనికిరాకపోతే 
నిజంగా ముట్టు అయిందా లేదా అని చీర వూడదిసి కనుక్కురమ్మని చాకలిని 
పంపిన ధనీలున్నారు అయినా, పేదలు సహించినారు అంతా ప్రశాంతంగానే వున్నది 
“భారత క్షామ చరిత్రలో దక్కను ప్రాంత మొక నల్లని మచ్చ” అని బిఎన్‌. 
గంగూలి అనే చరిత్రకారుడు అన్నాడట అనంతవరం జిల్లా ఆ నలుపులో కారునలువు 
కరువు కాలంలో వనచరాల మాదిరి కాయకసురు, ఆకులలుములు తిని బతికినారు 
చేత్తో ముట్టుకుంటే నుసి అయ్యే ఎండిన ఆకుల్ని సైతం ముల్లుతో గుచ్చి, సేకరించి, 
గంజి చేసుకొని బతికినారు. మైళ్ళు మైళ్ళు నడుచుకుంటూ వలసలు పోయినారు 
పసిపిల్లల ప్రాణాలు కాపాడుకోలేక వాళ్ళను అమ్మి వేసిన తల్లులూ వున్నారు. తమ 
అడ సుఖాలు అమ్మి కుటుంబాలను బతికించిన మమతామూర్తులూ వున్నారు 
బిడ్డలకన్నా ప్రీతిగా చూసే వశువులను కోసుకతిన్న రైతులూ వున్నారు. ఎత్తు 
తక్కువ వుంటే కరువు వనిలో కూలి దొరకదని మట్టిని కుప్పగా పోసి దానిపై నిలబడి 
అవమానం పాలైన పిల్లలూ వున్నారు అంత హీన, దీన పరిస్థితులలో కూడా కరువు 
రిలీఫ్‌ క్యాంపును సొంత ఆదాయవనరుగా మార్చుకొన్న అధమాధములూ వున్నారు. 











72 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


తను బాధల్ని తమ కర్యఫలంగా (ప్రజలు సహించి “వ్రశొంతత'ను భగ్నం చేయలేదు. 
గామ ధర్మాల పేరిటో, మత ధర్మాల పేరిటో, కుల ధర్మాల పేరిటో, కోటాను 
కోట్ల దేవతలపై నమ్మకముంచో బాధితులు భరింపరాని సహనముతో వున్నారు. 


కొని కమ్యూనిస్టు భావజాలం వారిని ఆవహించి, భౌతిక శక్తిగా మారినపుడు, 
జలజల శరీరాన్ని విదిలించి, తల పైకెత్తి, రుమాలు చుట్టి, నడుం కట్టి బిగించి, ఉన్న 
సత్తువంతా పొంగించి, అంత యెత్తు నిక్కి, కళ్ళతో వాడిగా చూస్తూ, ఉక్కు 
పిడికిళ్ళు బిగించినపుడు “ప్రశాంతత భగ్నమైంది ధనీలు బందెల దొడ్లో బందీలైనారు. 
అవమానం పాలై సకల _దౌష్ట్యాలు భరించిన స్త్రీ, దానికి కారకుడైన గొంచికాన్ని 
బండికి క్టేసి తన ఎడమచేతో అతని మీసాలను యిగ్గి పట్టుకొని, వాటితోనే 
తాడుతో బిందెను పైకిలాగినట్లు అతని తలను పైకెత్తి అట్టనే నోరు తెరిపించి, 


అదేపనిగా _ వేసుకొచ్చిన వక్కెకెంగి లుమిసింది అందువల్ల విస్తోటనం చెందినట్లుగా 
(పశాంతత భగ్న మైంది 


చిమ్మ చీకటిలో దీపాలు: 


ఆ నలుగురూ ఉన్నత కులస్తులు చివరి ముగ్గురూ భూస్వాముల బిడ్డలు వీరు 
వారసత్వంగా లభించిన సుఖాలను, సౌకర్యాలను అసహ్యించుకొని వదలి పెట్టినారు. 
సదాశివన్‌ హరిజనులలో ఒకడుగా వుంటూ, వారి అభ్యున్నతికి గట్టి కృషి చేసినాడు. 
వారు శ్రామిక వర్గ నీతితో దైనందిన జీవితాలను గడిపినవారు పేద ప్రజల పోరాటాలకు 
నాయకత్వం చహించినవారు వారిని అగ్రకులస్తులుగా, భూస్వాములుగాకాక తమ 
అప్పులుగా పేదవారు చూసినారంటే వారి ప్రవర్తన ఎట్టున్నదో వేరే చెప్పవనిలేదు. 
తమ కులంవాడు మాత్రమే తమకు మేలు చేయగలడనే కుల, మత ఛాందస 
ఊబిలో కూరుకుపోయిన నేటి మనిషి; ఎవరెట్ల నాశనమైతే నాకేం అని ఆబగా 
డబ్బుల కుప్పలు నూక్కోవడమే జీవిత సిద్దాంతంగా గల నేటి మనిషి అటువంటి 
మహనీయుల జీవితాలను అధ్యయనం చేయాలి చిమ్మ చీకటిలో దీపాలై వెలుతురు 
విరజిమ్మిన మహనీయుల కేవలం రాజకీయ అనుభవాలేగాక మొత్తం దైనందిన జీవిత 
అనుభవాలను, ఏ సమస్యకు ఎట్టా స్పందించారు ఎట్టా పరిష్కరించారు? అనే 
సవివరమైన జీదిత చిత్రణ చేయాలి నేటి యువతకు అందించాలి వాటి అధ్యయనం 
ద్యారానే, అ వెలుతురులో మాత్రమే యువకులు మార్గనిర్దేశం చేసుకోగలరు. ఆ 
దిక్సూచి వల్లనే సరైన దారిలో పయనించగలరు రాజకీయ శిక్షణ తరగతులలో జిల్లా 
పార్టీ చరిత్ర తప్పక ఒక పొర్యాంశంగా వుండాలి 


ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కామేడ్‌ ఐదుకల్లు సదాశివన్‌ గారి జీవిత 
చరిత్రను (గ్రంధస్తం చెసే ప్రయత్నం జరుగుతున్నది ఆ సందర్భంగా కామేడ్‌ నీలం 
రాజశేఖరరెడ్డిగారిని కలవటం జరిగినది ఆయన సదాశివన్‌ గారి గురించి చెప్తూ, 
సందర్భ వశాత్తు తన గురించి కూడా తప్పకుండా చెప్పవలసి వచ్చి కొంత చెప్పినారు 
నికితోడు పార్టీ సర్క్యులర్హు, పై సందర్భంగా మరికొంతమంది చెప్పిన అంశాలలో 
లభించిన విషయంతోను, కొన్ని పత్రికల ఆధారంగాను రాజశేఖరరెడ్డి గారి గురించి 
ఈ చిన్న వ్యాసం రాసినాను ఇది సమగ్రముకాదు, సం్టిపమూ కాదు చిత్రం 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 73 


వేయడానికి ముందు కనీకనవడకుండ గీచే రేఖాచిత్రం యిది కొంచమైనా aga 
స్ఫూర్తిదాయకంగా _ వుంటుందని మీ ముందుంచినాను 


గాందీజీ (ప్రభావం: 


నీలం రాజశేఖర్‌ రెడ్డి తండ్రి చిన్నపరెడ్డి ఖద్దరు ధారి ఖద్దరు వడికేవాడు 
కొం గైస్‌ (ప్రచారానికి తోడ్పడేవాడు తరిమెల నాగిరెడ్డి తండ్రి సుబ్బా రెడ్డి సుబ్బా రెడ్డికి 
చిన్నపరెడ్డి బావ సుబ్బారెడ్డి స్వంత అల్టుడు నీలం సంజీవరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెసు 
వాది. చిన్నపరెడ్డి, సుబ్బా రెడ్డి యిద్దరూ అనంతపురంలో కల్టుకొట్టి ఈతచెట్టును 
వూరేగించి, కల్లు సారాయి అంగళ్ళ నిషేధానికి కృషి చేసినారు. తమ వూర్ణలో 
అంగళ్ళు లేకుండా చేసినారు. అట్లా ఒకటి, రెండు గుణాలు తప్ప మిగతా అంతా 
భూస్వామిక, పెత్తందారీ లక్షణాలన్నీ సుబ్బా రెడ్డిలో వున్నాయి _ రాజశేఖరరెడ్డి 
చెప్పినట్టు “అన్న నీలం సంజీవరెడ్డి డైనమిక్‌ లీడరు! సంజీవరెడ్డి యింటరులో 
వుండగా తండ్రి చనిపోయినాడు. అందువల్ల చదువు చాలించి యింటి బాధ్యతలు 
చేపట్టినాడు సంజీవరెడ్డి. 1934 జనవరి 3, 4 తేదీలలో గాందీ అనంతపురంలో 
హరిజన టూర్‌ చేసినాడు. అనంతపురంలో బహిరంగ సభకు వేలాదిజనం వచ్చినారు 
మైకులు లేవు గాంధీ చెప్తే అ మాటలను అనువదించి మరొకరు బిగ్గరగా అరచి 
చెప్పాలి ఆ సభలో పెనుకొండ ఆర్ట్‌ టీచరు సి.ఎన్‌ వెంకటరావు తాను చిత్రించిన 
కొన్ని చిత్రాలను గాంధీకి బహౌకరించినాడు గాంధీ వాటిని వేలం వేసి వచ్చిన 
డబ్బును జిల్లా హరిజనోద్యమానికి యిచ్చినాడు వాటిలో కొన్ని నీలం సంజీవరెడ్డి 
కొన్నాడు. ఆ కొర్మగేసు కుటుంబ వాతావరణంలో వున్నాడు రాజశేఖరరెడ్డి, జిల్లాలోని 
చాలామంది భూస్వామిక రెడ్డు జస్టిస్‌ పార్టీలోనే తను భవిష్యత్తు వుందని నమ్మినారు. 
కాని ఈ రెర్టు మాత్రం కాంగైసుకు మాత్రమే భవిష్యత్తు వుందని తేల్చినారు 
అంతేకాదు, తమ పిల్లల అభివృద్దిని కాంగ్రాసులోనే చూడగలిగినారు అందుకే తను 
పిల్లల్ని si రాజకీయాలలో చురుకుగా పాల్గొనేటట్లు |ప్రోత్సహించినారు కాని, 
నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి తమ భవిష్యత్తుకుకాక “పెద (ప్రజల ఉజ్జ్వల 
భవిష్యత్తుకై కమ్యూనిస్టులై తను పెత్తందారీతనాన్నే సవాల్‌ చేస్తారనేది వారు 
ఊహించని పరిణామం 
బెనారస్‌ విశ్వవిద్యాలయ స్పూర్తి: 

ఇది 

నీలం సంజీవరెడ్డి పెండ్లికి వప్వూరి రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు 
మొదలైన జిల్లా కొంగైసు _ (ప్రముఖులంతా వచ్చినారు రాజశేఖర రెడ్డిని, నాగిరెడ్డిని 
బెనారస్‌ జాతీయ కళాశాలలో చదివిస్తే బాగుంటుందని కల్లూరి సుబ్బారావు 
సూచించినాడు. సూచించడమేకాక పెద్దలను ఒప్పించి, బెనారస్‌లో వారిద్దరినీ చేర్చించే 
బాధ్యత కూడా తీసుకున్నాడు. 


రాజశేఖరరెడ్డిని, నాగిరెడ్డిని వెంటబెట్లుకొని కల్లూరు సుబ్బారావు రైల్లో 

యు యా ర 0 

బయలుదేరినాడు. మధ్యలో వార్జాలో దిగి గాంధీ ఆ(శ్రనూనికి పోయినారు. వారు 
సోయినప్నటికి గాంధీ చర్కా నడుకుతూ ఏదో ఆర్టికల్‌ డిశ్లేట్‌ చేస్తున్నారు. వీరిని 
చూడగానే గాంధీ పలకరించినాడు కల్లూరి సుబ్బారావు వచ్చిన విషయం చెప్పినాడు. 


74 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


“జై యం కుమారన్‌ను చూసినారా?” అన్నాడు గాంధీ “భోం చేస్తారా?” అని 
అడిగినాడు “లేదు, లేదు బైట తింటా” మన్నాడు కల్లూరి సుబ్బారావు. తమకు 
అక్కడే తినాలని వుంది అదే మహద్భాగ్యమని భావించినారు రాజశేఖర రెడ్డి, 
నాగిరెడ్డి కాని, అవకాశం చేజారింది. బయటకు వచ్చిన తరువాత “సప్పని కూడు 
యెవడు తినేని?” అన్నాడు కల్టూరి సుబ్బారావు 

బెనారసు జాతీయ కళాశాలకు మదనమోహన మాలవ్యా వైస్‌ ఛాన్సలర్‌ 
అక్కడ సుభాసుచంద్ర బోసు, యం యన్‌ రాయ్‌, ఆర్‌ పి భట్టాచార్య, బాట్లీ 
వాలా మొదలగు (ప్రముఖుల సమావేశాలు జరిగేవి అట్లా వామషక్ష భావాలతో 
పరిచయం ఏర్పడింది అన్నారు రాజశేఖరరెడ్డి 

రాజశేఖరరెడ్డి వేసవి శెలవులలో యింటికి వచ్చేటప్పుడు అనంతపురంలో 
పొర్టీవారున్నారా? అని పీ. సి. జోషిని అడిగినారు. ఎవరో యిద్దరున్నారు, 
వివరాల కోసం పుచ్చలపల్లి సుందరయ్యను సంప్రదించమన్నాడు ఆయన సుందరయ్య 
ద్వారా ఆ యిద్దరూ ఐదుకల్లు సదాశినన్‌, జి రామకృష్ణ అని తెలుసుకున్నాడు 
అనంతపురం వచ్చి కేశన విద్యానికేతన్‌ లో సదాశివన్‌ ను కలుసుకున్నాడు. 

అప్పటికే సదాశివన్‌ జిల్లా కాంగ్రెసు నాయకునిగా, రాష్ట్ర కాంగ్రెసు కమిటీ 
సభ్యునిగా వున్నారు. ముఖ్యంగా హరిజనోద్యమ నాయకునిగా, నిజాయితీకి, 
పట్టుదలకు, కార్యసాధనకు మారు పేరుగా జిల్లాలో పాఫులర్‌ అయి వున్నారు. 
జిల్లాలో తొరి కమ్యూనిస్టు ఆయన. (గ్రామాలు తిరిగి, ధాన్యము వసూలు చేసి, కేశన 
విద్యానికేతన్‌ ను ఆదర్శవంతంగా, “ది బెస్టీ"గా నడుపుతున్నాడు. కాం (గైస్‌ ప్రచారం 
సందర్భంగానూ, హరిజనోద్యను సందర్భ ంగానూ జిల్లాలో సదాగివన్‌ తిరిగినన్ని 
(గ్రామాలు అప్పటికీ, యిప్పటికీ, ఏ పార్టీవారు కూడా తిరిగినవారు మరెవ్వరూ 
లేరు. కేశవ విద్యానికేతన్‌ను హరిజన విద్యార్దుల వసతి గృహంగానే కాక, రాజకీయ 
గిక్షణాశిబిరంగా, పార్టీ రహస్య కార్యకలాపాల కేంద్రంగా నడుపుతున్నారు. 

శెలవులలో వచ్చినపుడు రాజశేఖరరెడ్డి, నాగిరెడ్డి టాగూర్‌ లాడ్జిలో శివరాం 
బంగ్బాలో నిర్వహించే స్టడీ కాసులకు హాజరయి బోధించేవారు. ఆ క్లాసులకు కడప 
జిల్లా పార్టీ ప్రముఖులు యన్‌ శివరామిరెడ్డి, జె వెంకటరామిరెడ్డి యింకా పన్‌ సై 
గంగిరెడ్డి కూడా హాజరయ్యేవారు తరగతులు బోధించడమేకాక, మార్కిస్టు, లెనిను 
సాహిత్యాన్ని, ముఖ్యంగా అగ్రా నుండి చెలునడే సోషలిస్టు సాహిత్యాన్ని అమ్మేవారు, 
చర్చించేవారు. 

1037లో ఉమ్మడి రాష్ట్ర అసెంబీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో 
జనం ఉప్పెనలా వచ్చి జస్టీస్‌ పార్టీని చిత్తుచేసి, కాంగ్రెసుకు బ్రహ్మాండమైన విజయం 
చేకూర్చినారు. ఆ ఎన్నికలు జిల్లా రాజకీయాల్లో ఒక నులువును తెచ్చినాయి ఆ 
ఎన్నికలతో యువకులలో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. 

ఆ ఎన్నికలలో చచ్చిన యువకులను సంఘటితపరచి సోషలిస్టు భావాల వైపు 
మళ్ళించటానికి, యువజన సంఘం ఏర్పాటు చేయడానికి సదాశివన్‌ చొరవ 
తీసుకున్నాడు. యువజనోద్యమాల గురించి నాగిరెడ్డి సాధన పత్రికలో వ్యాసాలు 
రాసినాడు. యువజన సంఘం ఏర్పాటు చేయడానికి 1-9-1937న శకేశన విద్యాని 


3 


నంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 75 


శేతన్‌లో ఒక సమావేశము జరిగింది జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 130 
మంది హాజరైనారు. క్యామేడ్‌ కె వి రామకృష్ణారెడ్డి యం. ఎ, బిఎల్‌, 
(రాజశేఖరరెడ్డి సోదరి భర్త అధ్యక్షత వహించినారు ఆ సమావేశం నీలం సంజీన రెడ్డిని 
అధ్యక్టునిగాను, సదాశినన్‌ ను ప్రధాన కార్యదర్శిగొను; తరిమెల నాగిరెడ్డి విద్వాన్‌ 
విశ్వం కార్యదర్శులుగాను మొత్తం 14 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకొంది సమావేశం 
ఆరు తీర్మానాలు ఆమోదించింది. దేశ దారిద్ర్యము, నిరుద్యోగము పొరద్రోఠి, 
(ప్రజలందరికీ సమాన స్వేచ్చ నివ్వగలిగిన స్వాతంత్ర్యం పొందుటి అనేది మొదటి 
తీర్మానం. యువజన సంఘం స్టడీ సర్కిల్స్‌ విస్తారంగా నిర్వహించింది వామషక్ష 
సాహిత్య (ప్రచారానికి వీలున్న అన్ని అవకాశాలూ ఉపయోగించింది. రాజశేఖరరెడ్డి 
స్టడీ సర్కిల్స్‌ కార్యకలాపాల్లో చురుకాగా పాల్గొన్నాడు 


1938 మే 24, 26, 27 తేదీలలో మదనపల్లెలో రాయలసీమ యువజన, రైతు, 
రాజకీయ మహాసభలు జరిగినాయి. 24న రైతు మహాసభ 26న యువజన మహాసభ, 
27న రాజకీయ మహాసభ జరిగాయి యువజన" మహాసభకు నీలం _ సంజీవరెడ్డి 
అధ్యక్షత వహించినారు సంజీవరెడ్డిని ఆంధ్ర రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పట్టాభి 
పరిచయం చేసినారు. సభలను ఆచార్య ఎన్‌ జి. రంగా ప్రారంభం చేసినారు ఆ 
సభల గురించి రాజశేఖర్‌ రెడ్డి యిట్లా అన్నారు “ఆ సభలకు నేనూ హాజరైనాను 
బహిరంగ సభలలో ఉపన్యసించడం అదే మొదలు. ఇందూలాల్‌ యాజ్జిక్‌, జె 
బుఖొరి ఉపన్యాసకులుగా వచ్చినారు. అక్కడి నుంచి యాజిక్‌, బుఖారి కరువు 
ప్రాంతాలు చూడటానికి అనంతపురం వచ్చినారు. వారి వెంబడి నేనూ వచ్చినాను 
సంజీవరెడ్డి, సదాశివన్‌ మహాసభల్లోనే నిళ్చినారు.” 


1938 డిశంబరులో బెనారస్‌లో పార్టీ సభ్యత్వం లభించింది రాజశేఖరరెడ్డికి, 
బెనారస్‌ యూనివర్శిటీ శాఖ కార్యదర్శిగా కూడా వున్నా నన్నారు రాజశేఖరరెడ్డి, 


విరివిగా రాజకీయ గిక్షణా తరగతులు: 


అనంతపురం జిల్లా యువజన సంఘం స్టడీ సర్కిల్స్‌తోపాటు రాజకీయ శిక్షణా 
తరగతులూ నిర్వహించింది లేపాక్షి మడకశిర ప్రాంతాలలో తక్కువ వ్యవధికల 
పారశాలలూ నిర్వహించింది ఆ క్లాసుల తరువాత జిల్హాలోని ముఖ్య కార్యక్తర్తలందరికీ 
నెల రోజుల పొరశాల నడపాలనే డిమాండు వచ్చింది నీలకంరాపురం (శ్రీ/రాములురెడ్డి 
అధ్యక్షులుగానూ, సదాశివన్‌ కార్యదర్శిగా 5-5-39 నుండి నెలరోజులపాటు 'వేసంగి 
రాజకీయ పారశాల! హిందూవురం పాస్కూలు బిల్డింగ్‌ లో జరిగింది. మాల్యవంతం 
వెంకటరెడ్డి, 'పెడబల్లి చిదంబరరెడ్డి, జె.సి నాగిరెడ్డి పాఠశాల నిర్వహణలో 
బాధ్యతలు తీసుకొన్నారు కల్లూరు. సుబ్బారావు, వప్వూరి రామాచార్యులు తరచు 
నచ్చి పర్యవేక్షణ చేసినారు ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ న్యాపతి నారాయణమూర్తి 
రానందున నీలం సంజీవరెడ్డి పారశాలను ప్రారంభించినాడు (ప్రతావగిరి రామమూర్తి 
ప్రీన్సిపాల్‌ గా వ్యవహరించినాడు పిసి జోషి, కారైకర్‌, పుచ్చలపల్లి సుందరయ్య, 
పి రామమూర్తి, ఆచార్య రంగా, హరిసర్వోత్తమరావు, శనివారవు సుబ్బారావు, 


76 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బెజవాడ గోపాలరెడ్డి, కొళేశ్వరరావు, రాజశేఖరరెడ్డి నాగిరెడ్డి, సదాశివన్‌లు తరగతులు 
బోధించినారు. భౌతికవాదం, సోషలిజం, సామాజ్యవాదం, రష్యా విప్లవం, వివిధ 
వర్గాలు - వాటిమధ్య సంబంధాలు మొదలగునవి కొన్ని బోధనాంశాలు. వాటితోపాటు 
డ్రిబ్ల, హిందూస్తాన్‌ సేవాదళ పద్దతులు, గ్రామాలలో సాంఘిక సేవ (ప్రాక్టికల్‌ 
కోర్సు) సదాశివన్‌ బోధించినాడు. పారశాలకు 50 నుంది విద్యార్దులు హాజరైనారు. 
డి శాంతప్ప, బి. సి నరసింహాలు, కె దీ. నరసవ్ప, డి. నరసింవులు అప్పటి 
విద్యార్దులలో కొందరు అ పారశాల చివరిగా ఏర్పడిన నూతన కార్యనిర్వాహకవర్గం 
“యువజనోద్యమం” పుస్తకం రాయడానికి తరిమెల నాగిరెడ్డి, రాజశేఖరరెడ్డి, విద్వాన్‌ 
విశ్వం, కె. వి రామకృష్ణా రెడ్డితో ఒక కమిటీని ఏర్పరచింది “సంజీవ రెడ్డి అపుడు 
సోవియట్‌ వ్యతిరేకి. ఆ కాసుల్లో బోధించే అంశాలు, వచ్చిన టీచర్లనుబట్టి సంజీవ రెడ్డికి 
అపుడు అర్హం అయింది - యువజన సంఘం కమ్యూనిస్టు గ్రూపులోకి పోతున్నదని. 
ఆయన అలిగిపోయినాడు” అన్నారు రాజశేఖరరెడ్డి. 

మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అరెస్టు వొరింటు; 

1940 మొదట్లో రాజశేఖరరెడ్డి పై ఉత్తరప్రదేశ్‌ గవర్నమెంటు అరెస్టు వారెంటు 
దొరీ చేసింది. అందువల్ల ఆయన అజ్ఞాతవాసం చేయటానికి అనంతపురం వచ్చినారు. 
పార్టీ ఆదేశం మేరకు టికెట్టుకొని రాజశేఖరరెడ్డిని _రైలెక్కించినాడు మల్లాది 
రామమూర్తి. రాజశేఖరరెడ్డి అనంతపురం నచ్చి సదాశివన్‌ను కలిసినారు. ఆయన 
పార్టీ ఆర్గనైజేషన్‌ నిమిత్తం మొదట బుక్కపట్నం యేరియాకు పంపినాడు. ఆ 
మొదటి ప్రయాణం అట్టా సాగింది. రాజశేఖరరెడ్డికి బాగా జ్ఞాపకం. రాజశేఖరరెడ్డి 
అనంతపురం రైలు ఎక్కడానికి వీలులేదు. అందువల్ల వక్కనవున్న  జంగాలపల్లి 
రైల్వేస్టేషనులో వదలి రమ్మని, హోస్టలులో చదువుకొంటున్న శిష్యుడు శివశంకర్‌ కు 
చెప్పినాడు సదాశివన్‌ శివశంకర్‌ సైకిలుమీద రాజశేఖరరెడ్డిని తీసుకొనిపోతున్నాడు. 
నేరుగా జంగాలపల్లికి పోకుండ, రాప్తాడు దావగుంత చుట్టుకొనిపోతున్నాడు. రాప్తాడు 
నుండి జంగాలపల్లికి దోవతెలీదు శివశంకర్‌ కు. 


అవి పీర్ణపండుగ రోజులు. చంద్రుడు మునిగిపోయినాడు చీకటిగా వుంది. 
మేఘాలు వున్నందున మరింత చీకటిగా వుంది. రాప్తాడులో పీర్ల మెరనణి 
జరుగుతున్నది. రాజశేఖర్‌ రెడ్డిని ఊరిబయౌేపెట్టి తనొక్కడే ఊరిలోకి పోయి, 
నమ్మకస్తులైన బంధువుల దగ్గర జంగాలపల్లికి దోవ తెలుసుకొని వచ్చినాడు శివశంకర్‌. 
కొత్తదోవ, అడ్డదోవ. సైకిలు లైటు ఆధారంగా ముందుకు పోతున్నారు. ఒకచోట 
బురదలో సైకులు దిగబడింది అక్కడినుండి బురద బురదగా వుంది అందువల్ల సైకిలు 
తోసుకుంటూ పోతున్నారు. ఫెడల్‌ను చేత్తో తిప్పి, అపుడు వెలిగిన లైటు వెలుతురులో 
దోవ గుర్తుంచుకొని పోతున్నారు. ఇంకోచోట బురదలో దిగబడిపోయినారు. చెప్పులు 
ఇరుక్కుపోయినాయి. అట్లా తిప్పలు పడుకుంటూ స్టేషను చేరినారు. రాజశేఖర రెడ్డిని 
అక్కడ వదలి మామూలు దోవగుండ వెనుతిరిగినాడు శివశంకర్‌ బాగా అలసిపోయి 
వున్నందున ఆదమరచి నిద్రపోయినాడు రాజశేఖరరెడ్డి రైలు వచ్చింది, వెళ్ళింది 
ఆయనకు మెలకువరాలేదు ఆ తరువాతి రైలుకు వెళ్ళినాడు. అట్టా 1940లో 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 77 








ప్రారంభమైన పార్టీ నిర్మాణం 1946 నాటికి ఒక రూపానికి వచ్చి, ఉరవకొండలో 
(ప్రధమ మహాసభ జరిగింది నీలం రాజశేఖరరెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనాడు 
జిల్లా పార్టి నిర్మాణం: 

ఐదుకల్లు సదాశినన్‌ జిల్లాలో తనకు గల కొం(గైెసు పరిచయాలను కమ్యూనిస్టు 
పార్టీ నిర్మాణానికి ఉపయోగించినారు బుక్కపట్నం యేరియాలో యం _ 
దాసప్ప, రామప్ప, వెంగళమ్మచెర్వు లక్ష్మీ నారాయణ రెడ్డి, లోచర్హ ఆదినారాయణరెడ్డి, 
పెడబళ్లి రఘునాధ రెడ్డి, ఘనేనాయక్‌, చింతలయ్య మొదలగువారు; కళ్యాణదుర్గం 
యేరియాలో భంగి ఎర్రిస్వామి, రానుప్ప; ఉరవకొండ యేరియాలో బాబాసాబ్‌, 
చెంగల్వ సంజీవప్స; నెట్టికబ్లు అనంతపురం యేరియాలో పూలకుంట సంజీవులు, 
నాగిరెడ్డి తరిమెలలో | శ్రీరాములురెడ్డి, రూపావతారం మొదలైనవారు. పార్టీ 
నిర్మాణంలోకి వచ్చినారు గుంతకల్లు రైల్వే వర్కర్స్‌ యూనియన్‌ పార్టీ నాయకత్వం 
కిందికి వచ్చింది. రాజశేఖరరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, సదాశివన్‌ జిల్లాలో విస్త్రృతంగా 
తరగతులు నిర్వహించినారు. ఇద్దరి నుంచి వది వదైదుమందిదాకా హాజరయ్యేవారు 
అట్లా హాజరైనవారు మరికొంతమందికి చెప్పినారు. 'ధియరీ బాగా చదువుకొన్నందున 
నా క్లాసులన్నీ విజయవంతమైనా'యన్నారు రాజశేఖరరెడ్డి తోటల్లో, గుట్టల్లో, 
శృశానాల్లో, యిండ్లలో రహస్యంగా తరగతులు నిర్వహించినారు రహస్య పత్రికలు 
నేషనల్‌ వ నవశక్తి, స్వతంత్ర భారత్‌, ప్రజాబంధు, వాహిని, ఢంకా పత్రికలు 
సంపకం చెసినారు 
దొంగ కేసులు: 


బుక్కపట్నంలో యం కె. దాసప్ప తన రెవెన్యూ ఉద్యోగానికి రాజీనామా 
చేసి పార్టీలోకి వచ్చినాడు అందుకు కృషి చేసినవాడు సదాశివన్‌. ఆ యేరియాలో 
దాసప్ప మంచి కార్యకర్త. పార్టీ అభివృద్ధికి బాగా కృషి _ చేసినవాడు (ప్రజా 
సమస్యలకు తక్షణం స్పందించి కార్యక్రమాలకు పూనుకొనేవాడు కోమట్ట, నిరంకుశ 
భూస్వాముల, పెత్తందార్ల, పోలీసుల దౌర్జన్యాలను జన సమీకరణలో తగ్గించినవాడు 
అందువల్ల యం. కె. దాసవ అంటే కినుక అందరికీ. బుక్కపట్నంలో యసెగా 
వెంక టేశ్వర్డు వుండేవాడు. ఈయన కోమట్లు బంటు. దాసవ్ప పై కక్ష కట్టినాడు. ఒక 
(క్రిష్టియన్‌ లేడీ టీచరును రేప్‌ చేయబోయినట్లు దొసప్పపై కేసు బనాయించినాడు 
అ లేడీ టీచరు భర్త ఉత్త _ పనికిమాలినవాడు ఆమెకు, య స్బెకు అక్రమ 
సంబంధం ఉండేది. కేసు బనాయించిన తరువాత ఆమెను ఎవరికంటొ పడకుండ 
కొన్నాళ్ళుండనుని ఆదేశించినాడు ఆమె వూరు వదిలిపోయింది తన భార్యను 
సదాశివన్‌ వుంచుకొని యెక్కడో దాచినాడని భర్త ప్రచారం మొదలుపెట్టినాడు. 

అవ్బడు జిల్లా బోర్డు అధ్యక్షులుగా పైడి లక్ష్మయ్య వున్నాడు రాజశేఖరరెడ్డి, 
నాగిరెడ్డి బోర్డు అధ్యక్షులతో మాట్లాడి ఆ టీచరు భర్తను తరిమెలకు బదిలీ 
చేయించినారు రాజశేఖరరెడ్డి ఆ టీచరు చెల్లెల్ని కలిసి, వాస్తవం తెలియజేసి, 
సహాయవడమని కోరినారు. ఆమె విషయం అర్హం చేసుకొని అంగీకరించింది. అక 
గుంతకల్లు కొట్టాలులో వున్న షయం తెలిసెంది గుంతకల్లు కొట్టాలకు పోయి లేడీ 


78 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


టీచరుకు నచ్చచెప్పి, ఆమెను పెనుకొండ కోర్టులో హాజరుపరచి, కేసు కొళ్టేయించినారు. 
ఆమెను తీసుకొని వచ్చేటప్పుడు రాజశేఖరరెడ్డి, రాయెంగటంపల్లి వెంకటనాయుడు 
ఆమెతోపాటు జట్కాలో  కూర్చోవలసి వచ్చింది. “వట్టుబడతామేమో అని ఓ 
పక్క, ఆమె పక్కన కూర్చున్నట్లు యెవరైనా చూస్తారేమోనని సిగ్గు మరోపక్క” 
అన్నారు రాజశేఖరరెడ్డి 


రహస్యపత్రిక ఆకాశవాణి; 


1940లో యువజన సంఘం “ఆకాశవాణి అనే సెక్సోస్టైల్‌ పత్రిక ప్రారంభించింది. 
దాని ప్రధాన బాధ్యులు సదాశివన్‌, విద్వాన్‌ విశ్వం రౌజ్‌శేఖరరెడ్డి కొన్ని వ్యాసాలు 
రాయడంతోపాటు నిర్వహణలో, పంపకంలో సహాయవడినాడు ప్రొక్యూర్‌ మెంటుకు, 
వార్‌ఫండు సేకరణకు, రిక్రూట్‌ మెంటుకు వ్యతి రేకంగా యువకులను వైతన్యపరిచిందా 
పత్రిక పత్రికకోసం ఎపుడెపుడా అని ఎదురు చూసేవారు మొత్తం 13 సంచికలు 
వచ్చాయి. అపుడు కలెక్టర్‌గా భాస్కరరావు వుండేవాడు. ఆయన తమిళియన్‌. 
ఆయన లంచగొండి తనాన్ని, అక్రమ ధన సంపాదనను తీవ్రంగా వ్యంగ్యంగా 
విమర్శిస్తూ, 'బలెలె భాస్కరన్‌" అనే వ్యాసం వచ్చింది ప్రభుత్వం సదాడివనను, 
వెంకటనాయుడును అరెస్టు చేసి, శిక్షలు చెప్పింది. సాధన వత్రికలోని వార్తనుబట్టి 
రాజశేఖర రెడ్డిని అరెస్టు చేయాలని వున్నట్లు తెలిసింది. 

1941 ఆగష్టులో ఉత్తరప్రదేశ్‌ గవర్నమెంటు వారంటుపై రాజశేఖరరెడ్డిని 
అరెస్టు చేసినారు పోలీసులు. రాజస్థాన్‌లోని దేవులికి తీసుకుపోతున్నారు. ఆ 
సమయంలో దేవులి జైలులో నిరాహారదీక్ష జరుగుతున్నది అందువల్ల రాజశేఖర రెడ్డిని 
అగ్రాలోనే నిలిపినారు. ఆగ్రా జైలులో కాన్ఫూరు లేజరు లీడ్‌కు సంతోష్‌ 
కపూర్‌, కమ్యూనిస్టులు అశోక్‌ బోసు, ఓంప్రకాశ్‌ సంగల్‌, గోపాల్‌ నారాయణ 
శెట్టి, విజయకుమార్‌ సిన్హా (కకోరికేసు), అజయ్‌ఘోష్‌ (భగత్‌సింగ్‌ అనుయాయి), 
మాలవ్యా మొదలైనవారున్నారు కొంతకాలం తరువాత ఆగానుండి రాజమండ్రి 
జైలుకు మార్చినారు. 


కాలేజీలాబ్‌ దహనం కేసు: 


మలయాలోను, బర్బాలోను బ్రిటను పొందిన వరాజయాలవల్ల బ్రిటిష్‌ గవర్న మెంటు 
క్రిప్సిను 1942 మార్చిలో రాయబారిగా మన దేశం పంపింది. 1942 జులైలో 
కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసింది గవర్నమెంటు. 1942 ఆగస్టులో విడుదలై 
వచ్చినాడు రాజశేఖరరెడ్డి అదే సమయంలో ఆకాశవాణి కేసులో సంవత్సరం మూడు 
నెలలు శిక్ష అనుభవించి సదాశినన్‌ గారూ విడుదలై వచ్చినారు ఆ సందర్భంగా 
పూలకుంటలో బహిరంగసభ యేర్పాటు చేయబడింది ఆ సభలో రాజశేఖరరెడ్డి, 
సదాశివన్‌ లు యిద్దరూ పాల్గొనాలని నిర్ణయం, అట్లాగే పాల్గొని “ప్రజాయుద్దం' 
అనే మాటతో ఉపన్యాసం మొదలుపెట్టినాడు రాజశేఖరరెడ్డి యుద్ధం అనేనాట 
వినగానే “అరెస్ట అన్నాడు అక్కడున్న యస్సె. రాజశేఖర రెడ్డి, సదాశినన్‌ ఎంత 
వివరించినా యస్సె పట్టించుకోలేదు ఇద్దరి మీద కేసు నమోదు చేసినాడు. ఆ 
కేసుకు తిరుగుతుండగానే 1942 సెప్టెంబరు 10న అనంతపురం కాలేజీ కెమిస్ట్రీ 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 79 


ల్యాబ్‌ను ఎవరో కాల్చినారు. ఎవరు కాళ్చింది యింతవరకు అంతుదొరకని రహస్యంగా 
వుండిపోయింది. లక్షరూపాయల నష్టం జరిగింది. ఆ ల్యాబ్‌ కేసులో కాలేజి 
విద్యార్హులతోపాటు రాజశేఖరరెడ్డి, సదాశివన్‌లను కూడా యిరికించినారు. మొత్తం 
పం|డెండు మంది ముద్దాయిలు కేసులో రాజశేఖరరెడ్డి 24 సం! వయసు గల 
రెతుగాను, సదాగివన్‌ హరిజన వర్కరుగొను, వి. కె ఆదినారాయణరెడ్డి 
మిగతావారిని విద్యార్హులుగాను పేర్కొన్నారు. విచారణ రోజు కోర్టు జనంతో 
కిటకిటలాడింది. నగరూరి నారాయణరావు, బళ్ళారి రాఘనాచార్యులు ముద్దాయిల 
తరపున వాదించినారు. బళ్ళారి రాఘవాచార్యులు బళ్ళారి నుంచి ఉత్సాహంగా వచ్చి 
వొదించినారు వాదనలు ఆసక్తికరంగా వుండినాయి. రాఘవాచార్యులు తమ ఊతపదం 
'నో' యాళభైసార్హు ఉపయోగించినారని చెప్తారు. ఆ కేసు అనంతపురంలో పెద్ద 
సంచలనం కలిగించింది. పార్టీపై పెద్ద యిమేజి కలిగించింది సానుభూతి పెరిగింద్‌ 
ఆ రెండు కేసుల్లో తిరిగేటవ రు అనకొశం దొరికినప్పుడల్లా కోర్టు బయటా, 
తొలూకా ఆఫీసు చెట్లుకిందా తమను చూడటానికి వచ్చినవారికి ఉపన్యాసాలిచ్చేవాడు 
రాజశేఖరరెడ్డి, “రాజశేఖరరెడ్డి బాగా మాట్టాడినాడు” అని అనుకునేవారు 


1940 జూలై తరువాత రాయలసీమ జిల్లాలకు పార్టీ సాహిత్యాన్ని ఆయా జిల్లా 
ప్రతినిధులకు అందజేస్తూ సమన్వయం చేసే వనిని యేటుకూరి బలరామమూర్తికీ 
అప్పడెప్పింది పార్టీ ఆ పనిమీద అనంతపురం వచ్చినపుడు ఒకసారి ఆయన 
రాజశేఖరరెడ్డిని కలుసుకున్నారు. సదాశివన్‌ జ్ఞాపకాల గురించి రాసిన ఒక ఉత్తరంలో 
ఆ విషయాన్ని యిట్లు రాసినారు' “రైల్వేలైను పక్కన న్న వారి "మేడలో 
కలుసుకున్నాను. ఆయనము చూడటం అదే మొదలు. బెనారస్‌ నుండి విద్యాభ్యాసం 
ముగించుకొని ఆయన, నాగిరెడ్డి, విద్వాన్‌ విశ్వంగారు అప ప్పడే వచ్చారు. వారి 
యింట్లో ఒక పూట భోజనం చేశాను. మధ్యాహ్నం తీయని మామిడిముక్కలు 
తింటుండగా, పక్కగదిలో నుండి సంజీవరెడ్డిగారు రావటం, మా యిద్దరినీ కొరకొర 
చూసి వెళ్ళిపోవటం బాగా గుర్తు” 


జిల్లా కార భదర్శిగా: 


1943 జనవరిలో కమలానగర్‌ లోని ఎనుగొడ్ల మంగమ్మ యింట్లో పార్టీ ఆఫీ 
ప్రారంభించినారు రాజశేఖర రెడ్డి, నాగిరెడ్డి, సదోశివన్‌, వి. కె. we ee 


జి. రామకృష్ణలతో ఒక కమిటీ ఏర్పడింది రాజశేఖరరెడ్డిని కార్యదర్శిగా ఎన్నుకొన్నారు 


సి ముత్యాలవ్ప es గ్యెరిగికుంట యేరియాలో పార్టీ నిర్మాణానికి 
పూనుకున్నారు In మేడే జరపాలని రాజశేఖర్‌ రెడ్డి, నాగిరెడ్డి “సదాశివద్‌లను 
అవ్యానించిసారు వారిని తీసుకురావడానికి కనగానపల్లికి బండి పంపిసొరు. బండివాడు 


బస్టాండు దగ్గర బండి విడుచుకొని నాయకుల కోసం ఎదురుచూస్తున్నాడు. భూస్వాముల 
ఒత్తిడి మేరకు పోలీసులు బండివాన్ని లోపల వేసినారు తరిమెల నాగిరెడ్డి రాలేదు. 
రాజశేఖరరెడ్డి, సదాగివన్‌ బస్సు దిగినారు. బస్సు దిగగానే వారికి బండివాని విషయం 
తెరిసింది చాలా కోవం వచ్చింది. స్టేషన్‌ లోకి దూసుకుపోయి, పోలీసులపై 
విరుచుకపడినారు. చట్టాల. గురించి నిలదీసినారు. జిల్లా అధికారులకు రిపోర్టుచేస్‌ 


80 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పోలీసుల ప్రే చర్య తీసుకొనేటట్లు చేస్తామన్నారు. అప్పటి పోలీసులకు చట్టాల గురించి 
దాదావు ఏమీ తెలీదు ఐదవ తరగతి వారి చదువు. బొటనవేలు నప్పితం వేసేవారు 
కూడా వుండేవారని చెప్తారు అందువల్ల పోలీసులకు చదువుకున్నవారంకే, టౌను 
వారం హే జంకు పైగా, వాళ్ళిద్దరు జిల్లాలో ప్రసిద్ది పొందిన కమ్యూనిస్టు నాయకులు, 
“గట్టవారు ” సరైన సమాధానం చెప్పలేక పోలీసులు బండివాన్ని వదిలిపెట్టినారు ఆ 
సంఘటనతో “బాగా జరుగుతుందనుకొన్న మేడే ఉత్సవం (బ్రహ్మాండంగా జరిగింది ” 


1946లో ఉరవకొండలో జిల్టా కమ్యూనిస్టుపార్టీ ప్రధమ మహాసభ జరిగింది 
కార్యదర్శిగా నీలం రాజశేఖర్‌ రెడ్డిని ఎన్నుకొన్నారు. 


జిలా పారీ చరిత్ర రచన: 
య ఓం 


1946 ఏప్రిల్‌లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి ఆ 
ఎన్నికలనాటికి అవభ్రంశ నిందా ప్రచారం ఉధృతం చేసింది కాంగెసుపార్టీ. అందువల్ల 
వాటికి సమాధానం రాయవలసిందని పార్టీ రాజశేఖర్‌ రెడ్డికి బాధ్యత _ నవ్పజెప్పింది 
ఆయన “అనంతపురం జిల్లా కమ్యూనిస్టుపార్టీ ఉద్యమ చరిత్ర" అనే వ్యాసం రాసినాడు 
ప్యాకెట్‌ సైజు పుస్తకంగా (4-3-46న పినాకిని (పెస్‌లో) ముద్రించి విడుదల చేసింది 
పార్టి, 

“ఉన్నది దాచ్చి లేనిది కల్పించి కమ్యూనిస్టులు అంటే కత్తులు నూరుతున్నారు 
కమ్యూనిస్టులను అనని మాటలు లేవు _ దేశద్రోహలన్నారు, రౌడీలన్నారు. 
మోసగాళ్ళన్నారు, వచ్చి పోకిరీలన్నారు కమ్యూనిస్టుపార్టీ అత్యాచారాలవల్ల పొడైపోని 
ఏ పవిత్ర వస్తువు లేదన్నారు” అంటూ ప్రారంభించి 1930 నుండి 46 వరకు 
కాం(గెసులో వున్నపుడు, కాంగ్రెసు నుండి బయటికి వచ్చి కమ్యూనిస్టులు నిర్వర్తించిన 
బాధ్యతలను సవివరంగా వివరించినారు కాం(గెసువారి వాదనలను గాందీ, నెహ్రూల 
ఉటంకింపులతోనే తిప్పికొట్టినారు సత్తా లేనివిగా _నిరూపించినారు. విద్యార్దులను, 
రైతులను సంఘాలలోకి సమీకరించి, దేశ స్వాతంత్ర్యం కోసమేకాక జిల్హా అభివృద్దికై 
సాగునీటి ప్రాజెక్టు కోసం, గిట్టుబాటు ధరలకోసం, ఘోరమైన కరువు కాలంలో 
రిలీఫ్‌ క్యాంవులలో బీదసాదలకు ఈయవలసిన వాటిని సక్రమ పంపిణీకోసం, దొంగ 
వ్యాపారస్తులకు, లంచగొండి ఉద్యోగులకు వ్యతిరేకంగా పార్టీ ఎట్టా పోరాడిందీ 
వివరించినారు (ప్రజాసేవ పునాదిగా పార్టీ ఎట్లా అభివృద్ది అయిందీ వివరించినారు. 
ఈ విధంగా వచ్చిన ఆరోపణలను సునాయాసంగా సమర్హవంతంగా తిప్పికొట్టినారు 
స్వతంత్ర భారత్‌లో, స్వతంత్ర రాష్ట్రాల కోసం, సుఖసంపదలతో కళకళలాడే 
పట్టణాల కోసం అందరూ చేతులు కఠిపి పోరాటంలో పాల్గొనమని ఆహ్వానించినారు 


1946లో పరిమిత ఓటింగు పద్దతిలో జరిగిన ఎన్నికలలో కాంగైసు అభ్యర్థి 
అయిన సంజీవరెడ్డి పై తరిమెల నాగిరెడ్డిని పోటీ పెట్టింది పార్ట, ప్రచారం నిమిత్తం 
తొమ్మిదివందలు పెట్ట ఒక కారు కొన్నారు రాజశేఖరరెడ్డి సంజివరెడ్డి 'గెలిచినాడు 
పార్టీ అభ్యర్థికి డిపాజిట్టు రాలేదు. 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 81 


& 


వెల్లూరు జైలులో; 


1947 జనవరిలో పార్తీ నిషేధింపబడంది రాజశేఖరరెడ్డి దంపతులు కౌన్సు 
కోసం (డాక్టర్‌ విజయకుమార్‌ జన్మించినారు) మదనపల్లెలో వున్నారు అక్కడే 
రాజశేఖర్‌ రెడ్డిని అరెస్టుచేసి వెల్లూరు జైలులో పెట్టినారు. అక్కడ నంబూద్రిపాద్‌, 
ఎ.కె. గోపాలన్‌, ఎన్‌ శె. కృష్ణన్‌, తరిమెల నాగిరెడ్డి, సదాశివన్‌ మొదలగువారుగ్నాగు 
౪ జైలులో మూడు వందలకు పైగా ఆంధ్రులున్నారు. జైలులో 12 అణాల అల వెను 
యిచ్చేవారు. డైలులో బన్నీసు, హాకీ ఆడేవారు. రాజశేఖరరెడ్డి మంచి హాకీ 
స్లేయరు జైలులో నిత్యము తరగతులు జరిగేవి, రాజశేఖరరెడ్డి తెలుగులో క్లాసులు 
తీసుకొనేవారు. “ఎక్కడున్నా డ్రిల్లు, ఆహారం యిన్‌ ఛార్జి సదాశివన్‌ గారిదే." 8 
నెలలు వెల్లూరు జైలులో వున్నారు. 

1948లో కలకత్తాలో పార్టీ కాన్ఫరెన్సు జరిగింది. పి. సి. జోషి స్టానంలో ది, 
టి. రణదివే పార్టీ కార్యదర్శిగా ఎన్నికైనాడు. ఇండియాకు స్వాతంత్ర్యం కావాలనే 
తీర్మానంతోపాటు సాయుధ పోరాట తీర్మానాన్ని అమోదించింది కొన్లరెన్సు. ఆ 
కొన్టరెన్స్‌కు రాజశేఖర రెడ్డి పోలేదు. తీర్మానాలనుబట్టి రాబోయే పరిణామం ఊహించి 
ముఖ్యులంతా అజ్ఞాతంలోకి వెళ్ళినారు ౪ అజ్ఞాతనాస కాలంలో రాజశేఖర రెడ్డి 
లోచర్లలో వున్నాడు. పెదపల్లి చిదంబరరెడ్డి (కొంగైసు నాయకులు) యింట్లో 
వున్నాడు. కళ్యాణదుర్గంలో భంగి యెర్రిస్వామి యింట్లో వున్నాడు. ఉరవకొండలో 
వున్నాడు. జిల్లా బయట ఆదోనిలో లింగన్నబావి వీధిలో రహస్య స్థావరం వుండేది. 
అక్కడ రాజశేఖరరెడ్డి, నాగిరెడ్డి, తూమాటి దొణప్ప వుండేవారు. వారి దైనందిన 
కార్యకలాపాల్లో తోడ్పడిన చి. పార్వతమ్మగా రుండేవారు. ఆదోని నుంచి బళ్ళారి, 
బళ్ళారి నుంచి బెంగుళూరుకు స్టానరాలు మార్చినారు. 


అజ్ఞాతవాస జీవితంలో: 


ఆ కాలంలో రాయలసీమ రీజనల్‌ కమిటీ కార్యదర్శిగా వై. వి. కృష్ణారావు 
గారున్నారు. బెంగుళూరులో రాజశేఖరరెడ్డి తరిమెల నాగిరెడ్డి వై. వి. కృష్ణారావు, 
చి. పార్వతమ్మ, మచ్చకంటి ఆనందరావు, ఆయనభార్య కళావతి, లావు 
బాలగంగాధరరావు వున్నారు. కొరియరుగా సర్కారు కా(మేడ్‌ కందికట్ట నాగభూషణం 
వున్నారు. కొరియర్‌ సాయంత్రానికి స్థావరం చేరాలి. లేదా, సమాచారమన్నా 
పంపాలి. రెండూ లేకపోతే కొరియర్‌ ప్రమాద స్థితిలో వున్నాడు లేదా, అరెస్టు 
అయినాడని అర్థం ఒకసారి కొరియర్‌ అరెస్టు అయినాడు. స్థావరం ప్రమాదంలో 
పడింది. నాగిరెడ్డి తృటిలో తప్పించుకున్నాడు కొరియర్‌ కుటుంబాన్ని మద్రాసులోని 
కంటోన్మెంటుకు వంపమని రాజశేఖరరెడ్డి ఆనందరావుకు చెప్పినాడు. ఆనందరావు 
గబగబ సామానులు సంచుల్లోకి సర్టి రిక్షాలో కొంతదూరం, జట్కాలో కొంత 
దూరం దోవలు మార్చి మార్చి స్టేషను చేరుకున్నారు. రైలు కదులుతున్నది. 
కదులుతున్న రైల్లోకి సిల్వర్‌ సామానుల సంచివేసి, ఆమెను ఎక్కించినారు ఆనందరావు 
రాజశేఖరరెడ్డి, వై. వి. కృష్ణారావు స్టావరానికి పోవడానికి వీలులేదు కాబట్టి, 
పొద్దుపుచ్చడానికి రైల్వేస్టేషను దగ్గరకుపోయి కూర్చున్నారు. అక్కడ ఒక తెలుగువాడు 


82 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కనబడినాడు అక్కడ వుండటం బాగుండదని కబ్బన్‌ పార్క్‌లో కొంత సేవున్నారు 
అక్కడా తెలుగుమాట వినపడింది. అక్కడ కూడా ఉండకూడదని ఒక హాస్పిటల్‌ 
దగ్గరకు పోయి కూర్చున్నారు అక్కడైతే మా ఆడవాళ్లు కాన్పుకు వచ్చినారని 
చెప్పవచ్చని. ఆ తరువాత మద్రాసుకు స్థావరం మార్చినారు మద్రాసులో 
రాజశేఖరరెడ్డి, కంభంపాటి సీనియర్‌ ఒకచోట పరశువాకంలో వున్నారు. 


అరెస్టు నుండి తప్పించుకున్న విధం; 


ఆ విధంగా వుంటుండగా 1951 మే 18 సాయంకాలం ఏడు గంటలకు 
రాజశేఖరరెడ్డి తన స్థావరం నుండి చంగల్పట్టులో వున్న డెన్నుకు పోతున్నాడు 
బెస్‌ డబ్ల్యు నరసయ్య, డి రామకృష్ణ ఆ డెన్నులో వున్నారు. డెన్నుతో 
సంబంధం వున్న కొరియర్‌ ఆరోగ్యస్వామి (అతనిది గుంతకల్లు అతనిని అచా 
అనీ అంటారు) ఆ దినమే పోఠీసులకు చిక్కిన విషయమూ, చంగల్పట్టు డెన్ను 
పోలీసుల వశమైన విషయమూ రాజశేఖర రెడ్డికి తెలీదు. రాజశేఖర రెడ్డి ఆ ప్రాంతాన్ని 
సమీపించగానే “ఆరోగ్యస్వామి అన్న మాన్యుయల్‌ వచ్చినాడు, చెంగల్పట్టు డెన్ను, 
పరశువాకం డెన్నూ పోలీసులకు తెలిసిందనీ, అందుచేత రాజశేఖరరెడ్డిని రక్షించడానికే 
కాచుకొని వున్నాన చెప్పనాడు ఆ విషయం చెపుతూ ఇండ్లకు దూరంగా మైదాన 
ప్రాంతానికి తీసుకొని వచ్చినాడు ప్లాను ప్రకారం అక్కడ కాచుకొని వున్న ఇద్దరు 
సిఐడిలూ, మాన్యుయల్‌ అకస్మాత్తుగా మీదపడి, గపిచిపిగా ఎత్తుకొని పోవడానికి 
ప్రయత్నించినారు వారితో ఎంత పెనుగులాడినా తప్పించుక పోవడానికి సాధ్యంకాక 
పెద్దగా కేకలు వేసినాడో 


ఆ కేకలు విని కొంతదూరంలో వున్న ఇండ్ల నుండి జనం పరిగెత్తుకొని 
వచ్చినారు. “నేను ఆంధ్ర కమ్యూనిస్టును ఈ సిఐిడిలు ష్‌. కాల్చి వేయడానికి 
రహస్యంగా ఎత్తుకొని పోతున్నారు, కాపాడండి” అని అపీలు చేసినాడు. ప్రజలు 
సిఐ డి లను పట్టుకొని చావబాదినారు అప్పుడు సమయం చూసుకొని రాజశేఖరరెడ్డి 
అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ పెనుగులాటలో అతని దోవతి వూడిపోయింది 
చొక్కా, బనియన్‌ లు పీలికలు అయినాయి డ్రాయర్‌ మాత్రం మిగిలింది ఆ 
స్థితిలో మరీ రోడ్డుమీదికి వెళ్ళడానికి సాధ్యంకాక కొంతదూరం నిర్ణనమైన చేండ్లలో 
నడచినాడు ఆ తరువాత అడ్డం వచ్చిన రోడ్డెక్కి నడుస్తున్నాడు. 


ఆ సమయంలో అటుగా బస్సు వచ్చింది. బస్సులో నున్న సబ్‌ ఇన స్పెక్టరు 
యితని వేషాన్ని చూసి, అనుమానించి, బస్సు ఆపి, బస్పెక్కించినాడు స్టేషనుకు 
తీసుకువెళ్ళి లాకప్‌లో వుంచినాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సరైన సమాధానం 
చెప్పలేదు. ఎంక్వెరీ ద్వారా పోలీసులూ ఆయన చెప్పిన విషయాలు సరైనవి కావని 
తెల్ఫుకున్నారు అయితే, ఒక (పమాదం పొంచి వున్నది. కొద్దిరోజుల లోపల కేంద్ర, 
రాష్ట్ర పార్టీ ప్రముఖుల సమావేశము మద్రాసులో జరుగుతున్నది. ఆ సమావేశ 
సంధానకర్త రాజశేఖరరెడ్డి. ఆయన అరెస్టు అయిన విషయం వారికి ఏదో రూపంలో 
తెలియకపోతే వారందరూ పట్టుబడే అవకాశాలున్నాయి అందునల్ల యే విధంగానైనా 
బయటకు రావాల్సి వుంది అందువల్ల తన పేరు చెప్పి సి 3 రెడ్డి అనే Er 


నంపాదకుడు" వరకాల వట్టాభిరామారావు 83 | 


9 ర్త 


బంధువును విచారిస్తే తన సంగతి తెలుస్తుందని చెప్పినాడు సి సి రెడ్డిని ఫోరీసులు 
పిలుచుకొని వచ్చినారు. అతని సాయంతో బెయిలు మీద బయటకు వచ్చినాడు 
తక్షణం డెన్ను నుండి తన భార్యను  పిలిపించుకున్నారు అట్టా పిలిపించుకోవటం 
వల్ల కొందరికి అర్థమై తప్పించుకున్నారు వారిద్వారా మరికొంతమందికి తెలిసింది. 
స్నేహితుల ద్వారా మరికొందరికి చుల్నిగాములు యిప్పించినాడు అయినా, (ప్రమాదం 
తొలగిందనే నమ్మకం కుదరలేదు అందువల్ల పోలీసు కమీషనరు దగ్గర లొంగిపోతున్నానని 
పత్రికలకు వార్తలు పంపి, రానున్నవారి నెవ్వరినీ మద్రాసుకు రాకుండ చేసినారు. 
ఆ వార్త 24-5-51 ఆంధ్రప్రభలో వచ్చింది 

వెంటనే జిల్లా కమిటీ సమావేశమై రాజీనామా చేయడం గొప్ప నేరంగా 
తీర్మానించి పార్టీ నుండి రాజశేఖరరెడ్డిని బహిష్కరిస్తూ, విషయం చిన్న కరపత్రం 
ద్వారా అన్ని శాఖలకు తెలియజేసింది అయినా, తృప్తిపడక జూన్‌లో మరొక పెద్ద 
కరపత్రం అచ్చుకు యిచ్చింది. ఆలోగా ఏ పరిస్థితుల్లో రాజశేఖరరెడ్డి అట్టా చేయవలసి 
వచ్చిందో వివరిస్తూ ఎ కె గోపాలన్‌, తాపీ మోహనరావు ఒక మనిషి ద్వారా 
జిల్లా కమిటీకి వార్త పంపినారు తన రాజీనామా _ ఉపసంహారించుకున్నట్లు ఉత్తరం 
రాసినాడని కూడా ఆ వార్తలో తెలియజేసినారు అయినా, రాజశేఖరరెడ్డిని పార్టీ 
కార్యకలాపాల్లో పాల్గొననివ్వడం అసాధ్యమని జిల్లా పార్టీ తీర్మానించింది. నాలుగు 
అంక్షలు విధించింది 1) తాను రాజీనామా యివ్వడం ద్వారా చేసిన ద్రోహానికి, 
నేరానికి, చూపించిన ఊగిసలాటకూ కరపత్రం ద్వారా, పుత్రిక ప్రకటన ద్వారా 
శ్రమాపణ. చెప కోవాలి, 2) శాంతి వుద్యమంలో జిల్లాలో కొందరు అభ్యుదయ 
యువకులు _ ప్రారంభిస్తున్న ్రో(గ్రెసివ్‌ బ్లాక్‌లో పాల్గొనాలి, 3) కమ్యూనిస్టులను 
విడుదల చెయ్యాలనే కార్యక్రమములో జిల్లాలోని (ప్రముఖ వ్యక్తులను కలసి, వారిని 
దానిమీద సమీకరించాలి, 4) అత్యవసరంగా తెలుగులో రాజకీయ సమస్యలమీద 
చిన్న చిన్న పుస్తకాల ప్రకటనకు పూనుకోవాలి 


పార్టీ క్రమశిక్షణా చర్య: 


అ తీర్మానాలు బాధాకరమైనవి అయినా, మెజారిటీ అభిప్రాయాన్ని శిరసావహించి 
నడుచుకున్నారు రాజశేఖరరెడ్డి సుగిక్రిత సైనికునిలా తనకు యిచ్చిన పార్టీ 
కార్యకలాపాలను క్రమశిక్షణతో నెరవేర్చి, తిరస్కరించిన సభ్యులచేతనే మరల ఉన్నత 
స్తానానికి ఎన్నుకోబడినాడు (ఈ సంఘటన సమాచారం జిల్లా కమిటీ సర్క్యులర్‌ 
10/51 తేది 20-6-51 నుండి తీసుకున్నాను). 


1952 (ప్రధమ సార్వత్రిక ఎన్నికలలో నురోనారు సంజీవరెడ్డిపై తరిమెల 
నాగిరెడ్డిని నిలిపింది పార్టీ నాగిరెడ్డి అవుడు కడలూరు డైలులో వున్నాడు. 
బిట్రగుంట రామచంద్రరావు (తాడివత్రి తాలూకా కార్యదర్శి)ని వంపి నాగిరెడ్డి 
సంతకం తెప్పించినారు. అఆరువేలకి ఒక కారు కొన్నాడు రాజశేఖర రెడ్డి “ధరల 
పెరుగుదలకు, అవినీతికి, వాగ్దాన భంగానికి” వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతులైన 
కమ్యూనిస్టు పార్టీవైపు మొగ్గినారు. కాం(గైసు తరఫున నెహ్రా ప్రచారానికి వచ్చినారు 
ఆయనకు కొన్ని ప్రశ్నలు చేస్తూ కరపత్రం వేసింది పార్టీ. వాటికి నెహ్రూ సరైన 


న్నా స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సమాధానాలు చెప్పలేకపోయినారు నాగిరెడ్డి 13 వేల మెజారిటీతో ఎన్నికయినారు 
కౌంటింగు మధ్యలోనే సంజీవరెడ్డి లేచి వెళ్ళిపోయినాడు. 


1053లో బళ్ళారి జిల్లాను ఆంధ్రాలో చేర్చాలనే ఉద్యమం మొదలైంది బళ్ళారి, 
రూవనగుడి, మోక తాలూకాలు ఆంధ్రాలో చేర్చాలనేది కమ్యూనిస్టు పార్టీ వైఖరి 
కోర్కెల సాధనకు కామిరెడ్డి అనే ఆయన ఉవవాసదీక్షకు కూర్చున్నాడు ఇరవై 
రోజులు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 
ఆంధ్ర సమితి అ తరువాత అరాచక, దుందుడుకు వైఖరి తీసుకున్నది. బళ్ళారి, 
రూవనగుడి, మోక తాలూకాలే కాకుండ హో స్పేట వరకు ఆంధ్రలో కలపాలని 
మోకలో జరిగిన అంధ్ర కాన్టరెన్స్‌లో పైడి లక్ష్మయ్య చెప్పినారు దానికి కమ్యూనిస్టు 
పార్టీ ఒప్పుకోలేదు ఈ పోకడలు చూసి, సమస్య సాధన దిశలో ఉద్యమం లేదని, 
ఉపవాసం _ విరమింవచేయాలని రాజశేఖరరెడ్డి, సదాశివన్‌లు బళ్ళారికి పోయినారు 
బళ్ళారిలో ఈ సమస్యపై ఎవుడు జరిగినా వేలాది జనంతో బ్రహ్మాండమైన 
ఊరేగింపూ, సభా జరిగేది ఆ జనాన్ని అ రోజు చూసి విరమించే విషయం 
చెవృలేకపోయినారు.. చివరికి ఏదో ఒక విధ్వంస కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై 
తీవ్ర వత్తిడి తీసుకురావలెనని ఉద్యమకారులు తలంచినారు వంతెనలు పడగొట్టాలని 
నిర్ణయించి, ధైర్యం చాలక చివరి దశలో విరమించుకున్నారు. తక్కువ నష్టంతో 
ఎక్కువ లాభం పొందటానికి ఉపవాసం కూర్చున్న కామిరెడ్డిని యింజక్షను ద్వారా 
చంప అలజడి సృష్టించాలని నిర్ణయించినట్టు, తాను పూర్తి అపస్మారక స్టితిలో 
వున్నానని నమ్మి నాయకులు తనకు సమీపంలో మాట్లాడుకుంటుండగా మగతగా 
వున్నప్పటికీ అ మాటలు విన్నానని కామేడ్‌ టి రంగన్నకు చెప్పినాడు కామిరెడ్డి 
రంగన్న అప్పడు పార్టీ సానుభూతి పరుడుగా, విద్యార్ది నాయకుడుగా వుంటూ, 
ఆ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న కార్యకర్త రంగన్న సమయస్తూర్తితో 
వ్యవహరించినాడు నల్లషర్థు, నల్లనిక్కరు ధరించిన వాలంటీర్గను రాత్రంతా చుట్టూ 
కాపలా వుంచి, కామిరెడ్డి (ప్రాణం కాపాడినారు వెంటనే అనంతపురం వచ్చి 
రాజశేఖరరెడ్డి, సదాశివన్‌ లను కలిసినాడు రాజశేఖరరెడ్డి కడవ కోటిరెడ్డిగారిని రప్పించి, 
వారిచేత దీక్ష విరమింపజేసినాడు 


కర్నూలుకు ఆకరియా।త్ర: 

1954 మార్చి 24న రాజధాని కర్నూలుకు రైతుకూరి యాత్ర నిర్వహించింది 
పార్టీ దాన్ని మేము “ఆకరి యాత్రి, "కరువు యాత్ర అనే అంటాము. అనంతపురం 
జిల్లానుంచి రెండువేల మందికి పైగా పాల్గొన్నారు కళ్యాణదుర్గం తాలూకా నుండి 
పెద్ద సంఖ్యలో 500 మంది పాల్గొన్నారు జిల్లా బయటకు రెండు నందల మైళ్ళ 
దూరం వున్న స్టలానికి యాత్ర నడవడం జిల్జా పార్టీకి అదే మొదలు. చాలా తిప్పలు 
పడినారు వందలమైళ్ళు ఎగ్రటి ఎండలో నడచినారు చెప్పులు కూడా లేనివాళ్ళు 
కోకొల్లలు అయినా, ఆ బాధను తీయగా, ఉల్జాసంగా, ఉత్సాహంగా అనుభవించినారు 
ప్రజల హితం కోసం కష్టాలు అనుభవించినామన్న గర్యాతిశయమూ కలిగింది 

జిల్లానుండి జనం [గూవులుగా బయలుదేరినారు వాహనంలోపోతే ఒకరోజు 
పట్టే ప్రయాణానికి ఎనిమిది, పదిరోజులు పట్టింది ప్రతిషక్ష నాయకుడు గనుక 


నంసాదకుడు వరకాల వట్టాభిరామారావు 85 


తరిమెల నాగిరెడ్డి ముందుగా రాజధానికి పోయినారు నీలం రాజశేఖరరెడ్డి, ఐదుకల్లు 
సదాశివన్‌, వి.కె. ఆదినారాయణరెడ్డి జనం వెంబడి వున్నారు. గుంతకల్హు వరకు 
ప్రయాణం బాగానే సాగింది. భుజంమీద సద్దిమూట వుండి చేతులు అడ్డు పెట్టినా 
ఎద్దులుబండి మాదిరి ఎద్దులులేని బండిని ఆపినారని చెప్పుకుంటారు గొప్పగా చేతిలో 
ఎ[ర్రజండా వుంటే రైలు అవస్థ చెప్పేపనిలేదు అధికారులు రైలును గుంతకల్లులో 
ఆపనారు రైలు దిగాలని రిజర్వ్‌డ్‌ డి.ఒ.ఎస్‌.పి చెప్పినాడు తలుపులు వేసుకొని 
లోపలే వుండిపొమ్మన్నాడు రాజశేఖరరెడ్డి. పోలీసులు ఇంజను తొలగించినారు ఆ 
తరువాత చర్చలు జరిగినాయి. ఆరువందల టికెట్టు తీసుకోమన్నాడు రెండు 
వందలు తీసుకుంటామన్నారు రాజశేఖరరెడ్డి ఆ డబ్బులు కూడా ప్రస్తుతం లేవని 
బాండు రాయించినాడు రాజశేఖరరెడ్డి రైలు కదిలింది కర్నూలుకు మూడు మైళ్ళ 
దూరంలో చింతతోపు దగ్గర దిగి అక్కడి నుంచి ప్రదర్శనగా కర్నూలు చేరినారు 
కొండారెడ్డి బురుజు దగ్గర (బ్రహ్మాండ మైన సభ జరిగింది. ముఖ్యమంత్రి (ప్రకాశం 
పంతులుగారికి కమ్యూనిస్టు పార్టీ మెమోరాండం సమర్పించింది. “ప్రకాశం పంతులు 
హామీలు యిచ్చినాడు చాలా కష్టవడి వచ్చినారు! అని హేళన చేసినాడు సంజీవరెడ్డి” 
అన్నారు రాజశేఖరరెడ్డి. 

తిరిగి వచ్చేటప్పుడు జనం రైళ్లో కొంతదూరం, గూడ్సులో కొంతదూరం, 
నడచి, నడచి చాలాదూరం (ప్రయాణం సాగించినారు. రైళ్ళు రద్దుచేసింది ప్రభుత్వం. 
జనంతోపాశే రాజశేఖరరెడ్డి, సదాశివన్‌, వి.కె. నడచినారు. ఒకూళ్ళో జొన్నలు 
కొని అప్పటికప్పుడు విసరి ముద్దలు చేసుకొని తిన్నారు జనంతోపాటు సదాగిననూ 
విసిరినాడు. కొన్నిచోట్ల (ప్రజలు కొ(ర్రన్నం, చింతొక్కు, గట్ట పెరుగుతో ఆతిధ్యం 
యిచ్చినారు. ఎట్లాగో అవస్తలుపడి _గుంతకట్ల చేరుకున్నారు అక్కడ రైల్వేవర్కర్ల 
యూనియన్‌ పార్టీ నాయకీత్వం (క్రింద వుంది. యూనియన్‌ సభ్యులు "జనానికి 
ఆతిధ్యం యివ్వడానికి కాచుకొని వున్నారు. జనాన్ని కార్మికుల యిండ్లకు పంచినారు 
వర్కర్లు పోటీలుపడి విందు భోజనాలు పెట్టినారు అక్కడనుంచి నడుచుకుంటూ 
వూర్ణకు చేరుకొన్నారు జనం. ఆ ప్రదర్శన ఫలితంగానే శివాయిజమా భూపంవక 
(పకటన చేసింది ప్రభుత్వం. 


నిరంకుశ భూస్యామ్యవరాలకు వ్యతిరేకంగా పోరాటం; 


పాముదుర్తి, దొరిగల్లు రెడ్డు జిల్లాలోనే పెద్ద దౌర్దన్యవరులు (ప్రజానీకంపై వారు, 
వారి అనుచరులు చేయని దోపిడీ, పీడనా, అత్యాచారాలు, కిరాతకాలు ఏవీలేవు 
జన సమీకరణలో పోరాటాలు నిర్వహించి, వారి గుప్పెట్లో నలుగుతున్న గ్రామాలకు 
విముక్తి కలిగించింది పార్టీ ఆ పోరాటానికి నాయకత్వం వహించింది ఐదుకల్లు 
సదాశివన్‌ ఒకసారి దొరిగల్టు రంగా రెడ్డికి వ్యతిరేకంగా ముదిగుబ్బలో బహిరంగ సభ 
ఏర్పాటు చేసింది తాలూకా పార్టీ జిల్జొ నాయకునిగా రాజశేఖరరెడ్డి హాజరు 
అయినాడు అ సభ గురించి రాజశేఖర్‌ యిట్లా చెప్పినారు! “వేలాదిగా జనం 
వచ్చినారు. పార్టీ వారితో మాట్లాడటమే నేరంగా భావించే ఆ దశలో రెడ్డ అంక్షలు 
ధిక్కరించి రావటం గొప్ప విశేషం, ఉత్తేజభరితం. ఇంకో విశేషం - ఆడవాళ్ళూ 
పెద్దసంఖ్యలో రావటం! చుట్టుపక్కల శాఖల నుండి పార్టీ కార్యకర్తలు దాడిని 


86 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఎదుర్కోవటానికి సిద్ధంగా బాణా కస్టైలతో వచ్చినారు. పోలీసులూ పెద్ద సంఖ్యలో 
వచ్చినారు సభను భగ్నం చేయాలని" వచ్చిన రెడ్డి అనుచరులు ఆ జనసమూపహోన్ని 
చూసి వెనుకంజ వేసినారు. అయినా, ఆక్రోశం పట్టలేక చీకటిపడగానే రాళ్ళు 
విసరినారు ” అప్పుడు రాజశేఖరరెడ్డి మాట్లాడుతున్నారు “ఎక్కడి నుంచి రాళ్ళు 
పడినాయో ఈ రాత్రి సమయంలో కని'పె పెట్టలేము. కాని అవి చేయిస్తున్న దెవ్వరో 
తెలుసు. దాన్ని ఎట్లా ఆపాలో కూడా కమ్యూనిస్టు పార్టీకి తెలుసు” అన్నాడు 
రాజశేఖరరెడ్డి. ఆ మోట వినేటప్పటికి సద్దుమణిగింది 

ఒకసారి సంజీవ రెడ్డితోపాటు రెవెన్యూమంత్రి కళా వెంకటరావు జిల్లా వర్యటనకు 
వచ్చినారు రైతు సంఘం తరపున సి. ముత్యాలప్ప మెమోరాండం ఇచ్చాడు 
“యిగో, రైతు. నాయకులు వచ్చినారు. జొన్నలియ్యండి, పారలు యియ్యండి” అని 
సంజీవరెడ్డి హేళన చేసినాడు. వెంటనే రాజశేఖరరెడ్డి, నాగిరెడ్డి కలసి “వినదగు 
నెవ్వరు చెప్పిన" అని కరపత్రం వేసినారు. 


సదాణివన్‌ ఆదర్శ జీవితం - వరవడి: 


రాజశేఖర రెడ్డికి సదాశివన్‌ అంటే చాలా గౌరవం, ఆత్మీయత, ఆప్యాయత, 
చనువు సున్నా: రాజశేఖరరెడ్డి _ సదాశివన్‌ వ్యక్తిగత విషయాలలో కూడా 
సహాయకారిగా, స్నేహితునిగా వున్నాడు. వ్యక్తిగత విషయాలతో ఒత్తిడి చేయగల 
స్వేచ్చ, చనువు రాజశేఖరరెడ్డికి వున్నాయి సదాశివన్‌, రాల పండ్డి కుదిర్చింది 
రాజశేఖరరెడ్డే. సదాగివన్‌ “సరించి రాజశేఖరరెడ్డి యిట్లు చెపి నారు “తరిమెల 
నాగిరెడ్డి టూర్లకు పరిమితం. (గ్రౌండ్‌ వరు లేదు గ్రౌండ్‌ వర్‌ [౧ అంతా సదాగివన్‌ దే 
అసలు “నేము గామాలగురించి సదాశివన్‌ ద్వారానే తెలుసుకున్నాము. ప్రజలలో శని 
చేయాలంటే మనకు ఎటువంటి నమ్రత వుండాలో, ఎటువంటి వైఖరి వుండాలో 
అనే విషయంలో ఆయన నాకు గురువుగా పనిచేసినారు సదాశివన్‌ |ప్రజా 
నాయకుడు. క్రమశిక్షణకు మారుపేరు గాంధీ పద్దతులు కలవాడు. అంకితభావం 
కలవాడు. పరాకాష్ట చెందిన త్యాగానికి మారుపేరు తనకు ఎంతో యితర్హకూ 
అంతే, సదాశివన్‌, రాజమ్మలది ఆదర్శవంతమైన దాంపత్యం. రాజమ్మ ఎంత మైల్డ్‌ 
లేడీనో సదాశివన్‌ అంత _రెట్టమతం మహామొండి!” 

రాజశేఖరరెడ్డి ఖచ్చితమైన సమయపాలన చేస్తాడు నిర్ణయించిన బుంకు ఖచ్చితంగా 
సమావేశం ప్రారంభం కావాలి. అట్ల లేకపోతే ఆయన వాపసు పోతాడు. అట్ల 
రెండు అనుభవాలు జరిగినంక రాజశేఖరరెడ్డి మీటింగు అంటే ఖచ్చితంగా సెంకు 
ప్రారంభిస్తారు అనంతపురం కామేడ్స్‌. 

రాజశేఖర రెడ్డికి కర్ణాటక సంగీతం అంటే యిష్టం. సదాగివన్‌కూ అంతే - 
అనంతపురంలో త్యాగరాజు ఉత్సవాలు కానీ, యితర కర్ణాటక సంగీత కచేరీలుగానీ 
జరిగితే హాజరయ్యే మొదటి శ్రోతలు వారే. 


ప్రసంగాలలో (ైసిషన్‌ : 


అంతర్జాతీయ సమస్యగానీ, జాతీయ సమస్యగానీ, రాష్ట్ర సమస్యగానీ ఏదైనాగానీ, 
అది ఎంత ష్ట్ర మెనదైనా సరే, చాలా సరళంగా, చదువురానివారికి కూడొ అర్హం 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 87 


అయ్యేవిధంగా వివరించగల గొప్ప మేధావి రాజశేఖరరెడ్డి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు 
తొలిసారిగా విజయవాడ పాలనాధికారానికి ఎన్నికైనారు. అదే సమయంలో విశాఖలో 
బిజెపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో జరిగిన జిల్హా సమితి సమావేశంలో 
రాజకీయ రిపోర్టు యిస్తూ “మార్గం స్పష్టం మనం (ఉభయ కమ్యూనిస్టు పార్టీలు) 
కలిస్తే విజయవాడ, లేకుంళే విశాఖ” అన్నారు. చీలిక టైంలో రాజశేఖరరెడ్డి వాదనలు 
బాగా వున్నాయంటారు. సి.పి.ఐ, తరపున వాదనలు రాజశేఖరరెడ్డి వివరించినారు. 
ఆయన భావప్రకటనలో దాపరికం లేదు. సూటిగా, స్పష్టంగా ఉంటుంది. అందుకే 
రాజశేఖరరెడ్డి గురించి అడిగితే ఎవరైనా చెప్పే మొదటి వాక్యం - “ఆయన మంచి 
టీచర్‌” అని. 

రాజశేఖరరెడ్డి పార్టీ కార్యదర్శిగా వున్నప్పుడు పార్టీ శైశవ దశలో వుంది. ఆ 
దశలో పార్టీ ఆనేక ఆటుపోట్లకు గురయింది. భూస్వాముల, పెత్తందార్ల దౌర్జన్యాలు, 
పోలీసుల జులుం, అజ్ఞాతవాసం, జైళ్ళు- వీటిని తట్టుకొని _ విష్టవ పార్టీగా, ఉక్కు 
క్రమశిక్షణ గల పార్టీగా, మంచి పునాదిగల పార్టీగా నిర్మాణం చేయవలసీన కర్తవ్యం 
ఆయన ముందున్నది. నలుగురు నాయకులు వారి వెనుక వున్నా ముగ్గురు సభ్యులు. 
లక్షల జనాభాలో వారి శాతం ఎంత? కాని, వారి ప్రభావం లక్షల ప్రజలందరిమీదా 
పడీంది. అంత బలం సంపొదించటానికి కారణం రాజశేఖరరెడ్డి యిట్లా రాసినాడు. 
“కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కావాలంటే పాలసీకి, పంధాకు, పనికీ ప్రజలే పునాదులు 
కావాలి. (ప్రజాసేవ, ప్రజలకు చేదోడు వాదోడ్డై పాటుపడటంతోవుంది పార్టీ బలం.” 


పార్టీ నిర్మాణంలో ఖచ్చితమైన పద్దతులు: 


ప్రతి కార్యకర్తకూ అతని శక్తిసామర్థ్యాలు గుర్తించి పని యివ్వాలనీ, అత్యవసర 
పరిస్టితులలో తప్ప, సభ్యులు తమ వృత్తులు చేసుకుంటూ పార్టీ కార్యకలాపాల్లో 
పాల్గొనే విధంగా పని యివ్వాలే కొనీ, జీవనాధారమైన పనులు మానుకొని పార్ట 
పని చెయ్యమని పోరు పెట్టడం తప్పని చెప్పినారు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనను 
తీవ్రంగా పరిగణించినారు. ఒంటెత్తు పోకడలు, అన్యవర్ల దోరణులు, [క్రమశిక్షణా 
రాహిత్యమూ తొలగించడానికి సభ్యులలో విమర్శ-ఆత్మవిమర్శ |ప్రోత్సహించినారు. 
సజీవమైన, శక్తివంతమైన పార్టీకి ఆత్మవిమర్శ ప్రాణప్రదమైనది. అరాచక ధోరణులు, 
ఒంటెత్తు పోకడలు ఆయనకు గిట్టవు. ఒకసారి కళ్యాణదుర్గం యేరియాలో 
పెత్తందార్లను తగ్గించటానికి, వారిని అర్రికంగా దెబ్బతీయుటకు మార్గమని వారి 
తోటలు ధ్వంసం చేయాలని, యింజన్లు వగలగొట్టాలని నిర్ణయించినారు. అది సరైనది 
కాదని అనేక కోణాల నుండి వివరిస్తూ గంటసేవు బోధించినారు రాజశేఖరరెడ్డి, 
సదాశివన్‌. కార్యకర్తలు సిద్దాంత రాజకీయ వ్యవహారజ్ఞానం సంపాదించుకోవటానికి 
కేవలం నాయకులిచ్చే రాజకీయ రిపోర్టులేకాక స్వంతంగా సిద్దాంత రాజకీయ (గ్రంధాల 
అధ్యయనం చేసేటట్లు ప్రోత్సహించినారు. స్వీయ అధ్యయనానికి ఆయన ప్రత్యేక 
శ్రద్ధ కనపరచినారు. ప్రతి సర్కులర్‌ లోను అ అంశం ప్రస్తావించబడింది. గ్రామాల్లో 
స్టడీ సెంటర్లు గ్రంధాలయాలు ఏర్పాటు చేయడం, రాత్రి పాఠశాలలు ఏర్పాటు, 
చదువు వచ్చిన ప్రతి వొక్కరు మరొకరికి చదువు నేర్పాలి అనే విషయాలను ప్రతి 


88 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సర్క్యులర్‌ లోనూ _ప్రస్తావించినారు. సాహిత్య అధ్యయనం విషయం చూడటానికే 
ప్రత్యేకంగా ఒక కా(మేడ్‌ ను కేటాయించాలని కమిటీముందు (ప్రతిపొదించినాడు 
పొతవారి అనుభవం, కొత్తవారి ఉత్సాహం జోడించడం వల్లనే కమిటీలకు బలం 
చేకూరుతుంది. ఆ కమిటీలు ఒక ప్లాను ప్రకారం అంశ, ఎవుడు ఏ ప్రాంతంలో 
ఏసమస్యపై కేంద్రీకరించి పనిచేయాలో నిర్ణయించుకోవాలని సూచించినారు. 

అటువంటి మహనీయులు తమకొచ్చిన జబ్బులకన్న ఎన్నో రెట్టుగా సమాజానికొచ్చిన 
జబ్బుల గురించే బాధపడతారు. గుట్టలుగా పెరిగిపోతున్న క్రమశిక్షణా రాహిత్యము, 
స్వార్థము, అవినీతివంటి వాటితో పాప పంకిలమైన రాజకీయం, ఏకంకాని కమ్యూనిస్టుల 
బలం, యిన్నాళ్ళు గడచినా కడువునిండ తిండి అనేది పేదవానికి రుచికర స్వవ్నంగానే 
వుండటం ఆయనకు తీవ్రమైన మానసిక అవేదన కలిగించినాయి. అయినా, శాంతి 
సుఖమయ జీవితం ధరిత్రినిండా విప్పారుతుందని, భౌతికంగా నేకాక మానసికంగా కూడా 
జంతుదశనుండి వేరై సర్వతోముఖ వికాసం చెందిన మానవుడు రూపొందుతాడనే 
దృఢమైన ఆశ ఆయనలో కనవడింది. 


నంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 89 





“నేనెలా కమ్యూూనిస్పనయ్యాను”” అన్నది ముచ్చట గొల్నే ప్రశ్న ఎందుకంటి, 
౬ 

అది కుటుంబ సమస్యతో ఎంతో సన్నిహితంగా ముడివడి వుండే |ప్రశ్ళ సమకాలీన 
సాంఘిక, రాజకీయ సంఘటనలతో కూడా ప్రమేయం కలిగిన ప్రశ్న 

నేను ఒక సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను ఆస్తిపాస్తులు 
పెద్దగా ఏమీ లేను. ఇంత దీర్తకొలం అనంతరం వెనుతిరిగి చూస్తే as 
కనబడే విషయం ఏమిటంటే - మా తండ్రి రాయ్‌ మహబూబ్‌ రాజ్‌ చౌదరి, 
మూ తాత రాయ్‌ హరిప్రసాద్‌ గౌర్‌, మా పిన తాత రాయ్‌ జమునా ప్రసాద్‌ 
గొర్‌ అందరూ ఒక జాగీరు సంస్థానంలో ఉద్యోగులుగా వుండేవారు మా తాతగారు 
గొౌలిబ్‌ జంగ్‌ సంస్లోనంలో ఉద్యోగం చెసేపొరు. మో తండ్రి సాలార్‌ జంగ్‌ 
ఎస్టెట్‌ లో వోషీయార్‌ ఉద్యోగం చేసేవారు నూ తాతగారి తమ్ముడు అస్మాన్‌ 
జాహి పాయగా సంస్థానంలో పనిచేసేదారు ఆ రోజుల్లో ప్రభుతోద్యోగుల జీతాలే 
తక్కున జాగీరు ఉద్యోగుల జీతాలు మరీ తక్కువ జాగీరు పరిపాలన గురించి 
నొ తొలి అనుభవం యిది. అయితే మా పినతండ్రి శ) రాయ్‌ నుహబూబ్‌ 

90 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అంటే 


నారాయణ గౌర్‌ మాత్రం ప్రగతిశీల యోచన. సంఘ సంస్కర్తలతో చెలిమి 
గలవాడు ఈ నల్లురు కుటుంబ పెద్దల మధ్య నేను పెరిగాను. వారే నా 
ఆలోచనలను తీర్చిదిద్దారని చెప్పవచ్చు ఇవి నా చిన్ననాటి స్కూలు చదువు 
రోజులు. అదే సమయంలో జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్నది. ఖిలాఫత్‌ 
ఉద్యమంకూడా దాని (ప్రభావం అది కల్షించింది. 

1930 దశకం తొలి రోజులలో విష్షవోద్యమం ధోరణులు కూడా బాగా 
విజృంభించాయి భగత్‌సింగ్‌, ఆయన అనుచరులు వారి విప్తవ కార్యకలాపాలు, 
షోలాపూర్‌ లో కార్మికులు బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనను త్రోసివేసి - కొద్దిరోజులు తమ 
పరిపాలన క్రిందకు తీసుకోవడం, పెషావర్‌ లో గార్వారీ చంద్రసింగ్‌ నాయకత్వాన 
తిరుగుబాటు చేసి, సోదర ముస్లిం వ్రజానీకింపై కాల్పులు జరప _ నిరాకరించడం, 
గార్యారీ చంద్రసింగ్‌ ; భగత్‌ సింగ్‌ చిత్రాలు సర్వత్రా వ్యాప్తి చెందడం ఆ రోజులలో 
మాపై (ప్రభావం కల్షించిన విషయాలు. 

ఇక అనాటి పాదాబాద్‌ సంస్థానం సంగతి చెప గకోవాలంటే అక్షరాలా ప్రజల 
పాలిట జైలు బందిఖానా అని చెప్పవచ్చు. ఎటువంటి రాజకీయ స్వాతంత్ర్యాలు 
లేవు 53వ నెంబరు ప్రభుత్య ఉత్తర్వు రాజ్యం చేసేది. అంటే - ఏ సాంస్కృతిక 
సమావేశం జరువుకోవాలన్నా, రాజకీయాలతో ఎటువంటి సంబంధంలేని సభ 
జరువుకోవాలన్నా, మూడు రోజులు ముందుగా పోలీసులకు నోటీసు యివ్వాలి. ఒకా 
నొకవేళ ఏ రాజకీయ సభ జరుపుకోవాలన్నా, ఒక వారం రోజులు ముందు నోటీసు 
యివ్వాలి. ఇటువంటి సభలకు సాధారణంగా (ప్రభుత్యం అనుమతి యిచ్చేది కాదు. 
సాంఘిక పీడనసంగతి చెప్పనక్కరలేదు దారుణంగా వుండేది. 

నైజాం ప్రభువుల చలవతోనే చెప్పబడే సూక్తి 

“గత కాలవు చక్రవర్తులు 

కాలగర్భంలో కలిసిపోయారు 

ఓ, ఉస్మాన్‌, మీ చల్డని 

వరిపాలనలోనే ముస్త్రీమ్‌ల 

విశిష్టత గూడుకట్టుకొని వున్నది.” 


ముస్తిమ్‌ల ఆధిక్య భావం, ప్రత్యేకతలు సిద్దాంతం ఇందులో వ్యక్తమవుతుంది. 
బహదూరో యార్‌ “జంగ్‌ దీనికీ ఒక ప్రతిష్టాత్మకమైన, |ప్రజాకర్థకమైన రూపం 
యిచ్చి, “ప్రతి ముస్లిము ఒక పాలకుడు” అని సెలవిచ్చారు 

అయితే, ఈ ముస్లిమ్‌ అధిక్య భావానికి ప్రతికూల భావాలు తలెత్తకపోలేదు 
హిందువులలో దీనికి (ప్రతిగా మత తత్వభావాలు రేకెత్తాయి అయినప్పటికీ మొత్తం 
మీద జాతీయతా భావం బలంగా ముందుకు వచ్చింది 

నైజాం నవాబు బ్రిటిష్‌ వాళ్ళకు విశ్వసనీయుడైన జూహుకుందారుడు అందుచేత 
సామాజ్యవాద వ్యతిరేక ఉద్యమం నైజాం నవాబు మీదకు ఎక్కు పెట్టబడింది 
నైజొం పరిపాలన బదులు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అధికారంలోకి రావాలి 
నైజాం నవాబు పరిపాలన ఫ్యూడల్‌ శక్తుల పరిపాలన _ జాగీర్జార్డు, జమీందార్లు 
దేశ్‌ముఖ్‌లు నైజాం నవాబు మద్దతుదారులు, పచ్చి నిరంకుశత్వానికి ప్రతీకలు. 


నంసొదకుడు వరకాల నట్టాభిరామారావు 91 


అందుచేత ప్రజానీకం భూమిపై తమ హక్కు సాధించుకోడానికి జరిపే పోరాటాన్ని, 
పూడలిజానికీ వ్యతిరేకంగా (ప్రజల వరిపాలనకోసం జరిపే పోరాటంతో జోడించారు 
ఇద సహజమైన విషయం. 

మూడవ సమర (స్రవంతి సాంస్క తిక పోరాట స్రవంతి 

నైజాం పరిపాలనలో విద్య చాలా పరిమితమై అడుగున పడిపోయి వుంది 
వ్యక్తిగతంగా నైజాం నవాబుకు చెందిన పెద్ద జాగీరు ప్రాంతంలో ఒకే ఒక హైస్కూలు 
వుంది. కొని - విచిత్రమైన విషయం ఏమంటే - నైజాం నవాబుకు “జ్ఞాన 
సార్వభౌమ” అన్న బిరుదు యివ్వబడటం. నైజాం సంస్థానంలో ప్రజా ఉద్యమం 
మూడు స్రవంతులను ఏకీకృతం చేసింది 

ప్రజాస్వామ్య పరిపాలన (బాధ్యతాయుత పరిపాలన), భూమిపై హక్కు, పండించిన 
పంటపై హక్కు, మాతృభాషల రక్షణ అభివృద్ధి. 

నైజాం సంస్థానంలో 1930 దశకం నాటి పరిస్టితి ఇది. 

స్టేట్‌ కాంగైెస్‌ అధ్వర్యాన పౌర హక్కుల కోసం, బాధ్యతాయుత ప్రభుత్వం 
కోసం సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. 

నేను ఆ రోజులలో క్రియాశీల కాంగగెస్‌ కార్యకర్తగా చురుకుగా పని చేస్తుం డేవాళ్లి 
సత్యాగ్రహంలో పాల్గొనడానికి కూడా సన్నద్దమయ్యాను. స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రచ్చన్న 
కార్యకర్తలు వి డి. దేశపాండే, రత్నాధికార్‌లు మా యింట్లోనే సమావేశాలు 
జరిపేవారు మా పినతండ్రికూడా ఈ ఉద్యమంలో భాగస్టులుగా పనిచేస్తూవచ్చారు. 

మరొక అభివృద్దికర జాతీయవాద ధోరణి సంస్థానంలో ఉద్భవించింది. 1935లో 
లక్నోలో అఖిల భారత అభ్యుదయ రచయితల తొలి మహాసభ జరిగింది. ఈ మహాసభ 
ప్రభావం ముఖ్యంగా ఉర్దూ మేధావి వర్గాలపై ప్రసరించింది. మఖ్టుం “ఉర్దూ అభ్యుదయ 
సాహిత్యాకాశపు నొసట పొడుచు అరుణారుణతారోగా భాసించాడు బెంగాల్‌ 
అభ్యుదయ సాహిత్యరంగంలో నజ్రాల్‌ ఇస్టామ్‌ ఉద్భవించాడు. అక్తర్‌ హుస్సేన్‌ 
రాయ్‌పురి నజ్రాల్‌ కవితలను ఉర్జూలోకి అనువదించాడు. నజ్రాల్‌ మా కందరికీ 
ఎంతో అభిమాన పాత్రుడు మబ్బుం ఉరూ కవిత “బాగి” (తిరుగుబాటుదారుడు) 
నజ్రాల్‌ రచించిన “విద్రోహి కవిత ప్రభావంతో రచించబడింది. 

“ఫెయిజ్‌ ఫతేపురి” మాస పత్రిక, “నిగార్‌” అన్నది మరో పత్రిక ఈ రెండు 
జాతీయ భావాల్ని లౌకిక వాదాన్ని దేశభక్తిని ఎంతగానో పెంపొందించాయి. ఈ పై 
పత్రిక యువతరంలో ఎంతో ఉత్తేజం కల్గించి అభిమాన పాత్రమైంది ఈ పత్రికను 
నైజాం ప్రాంతంలోకి రాకుండా (కొన్ని కొన్ని రచనలకు గాను) నిషేధించారు. 

ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో ఒక గది “నమాజ్‌” చేసుకోవడానికి, 
ఇంకో గది హిందూ ప్రార్ధనలు జరుపుకోవడానికి కేటాయించారు నేను అవ (డు 
హాస్టల్‌ లో వున్నాను అది 1938న సంవత్సరం హిందువులు జరుపుకొనే 
ee అనేకం వున్నాయి మేము ఒక సమావేశం జరిపి “వందేమాతరం” 
గయం పొడాలని నిర్ణయించుకొన్నాం. దీనికి కొంతమంది ముస్టిమ్‌లు అభ్యంతరం 
చెప్పారు. యూనివర్సిటీ అధికారులు ఈ విధంగా వందేమాతరం గేయం పాడటాన్ని 
వెంటనే నిషేధించారు దీనికి నిరసనగా విద్యార్దులు సమ్మె చేశారు. నే నప్పుడు 


92 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మెడికల్‌ కాలేజీలో చదువుతున్నాను. కాని, సమ్మెలో (ప్రముఖ పాత్ర వహించాను. 
గాంధీజీ సలహాతో స్టేట్‌ కాం(గైస్‌ సత్యాగ్రహాన్ని ఉపసంహారించింది. ఈ విధంగా 
ఉపసంహరించడం మాకు ఎవ్వరికీ యిష్టంలేదు మావంటి యువకులు కలిసి 
“కామేడ్‌, ఎ ఎసోసియేషన్‌ " అన్న సంస్థను స్టాపించాం సయ్యద్‌ ఆలమ్‌ ఖుద్దుస్‌, 





శి 


, రాజబహదూర్‌ గార్‌, మనిక్‌ లాల్‌ గుప్త 


ళ్‌ 
రజ్వ 


2 
కుడికి 


ఆలంబంద్‌ మీర్‌, ఓంకార్‌ (ప్రసాద్‌, మీర్‌ యూసఫ్‌ ఆరీఖాన్‌, కుతుబ్‌ ఎ-ఆలం. 


కాయేడ్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు (1940-41) ఎడము నుంచి 


కా 
ఆం 


నంపొదకుడు' వరకొల వట్టాధిరామూరావు 





సయ్యద్‌ ఇబ్రహీమ్‌, గులామ్‌ హైదర్‌, అస్ఫాన్‌ అలీ మీర్జా, గర్వాద్‌ రవి, (శ్రీనివాస్‌ 
లాహోటి, మణిక్‌లాల్‌ గుప్తా మొదలైనవారందరూ ఈ ఎసోసియేషన్‌ లో వున్నారు 

అలహాబాద్‌ లోని సోషలిస్టు బుక్‌ క్లబ్‌ తో మేము సంబంధాలు పెట్టుకున్నాం 
అప్పటికే మేము జయప్రకాష్‌ నారాయణ్‌ వ్రాసిన “సోషలిజం ఎందుకు” అన్న 
పుస్తకం చదివాం. 


mn 
॥ ఖీ mn | 

శ oi wl గ 11 i || 

భ్‌ 


గ్గ Wy 
(|. iw 





స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





మేము ఒకవైపున రావి నారాయణరెడ్డితోను, మరోవైపు జారంగాబాద్‌, 
బొంబాయిలకు చెందిన కా(మేడ్‌ హబిబుల్లా తదితర కా(మేడ్‌, కోను సంబంధాలు 
పెట్టుకొన్నాం. ఈ సంబంధాలు మౌ కార్యకలాపాలు తీర్చి దిద్దుకోడానికి ఎంతో 
తోడ్పడ్డాయి. 

ఆ రోజుల్లో నా అభిమాన రచయిత (ప్రేమ్‌చంద్‌. మా పినతండ్రి రాయ్‌ 
మహబూబ్‌ నారాయణ గౌర్‌ నేను చేసిన అధ్యయనంలో, నా కార్యాచరణలో నన్ను 
తీర్చిదిద్దిన మిత్రుడు, గురువు, తాత్వికుడు అని చెప _కోకపోతే నేను అవరాధంచేసిన 
వాణ్ణి అవుతాను. 

నేను 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరడానికి దారితీసిన వరిస్టితులు ఇదీ. 
నేను మెడికల్‌ కాలేజీలో, మరోవైపు కామేడ్‌ మక్టుం సయ్యద్‌ ఆలమ్‌, సయ్యద్‌ 
ఇబ్రహీమ్‌, అమర్‌నాధ్‌ బర్మన్‌, గులామ్‌ హైదర్‌, మహేంద్ర మొదలైనవారితో కలిసి 
(ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలలో పాల్గొంటూ వుండేవాణ్ణి (నేను చివరకు 
1943లో మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ పరీక్ష పాసయ్యాను.) నేను 1937-38లో 
జౌరంగాబాద్‌లో జరిగిన లేబర్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాను. 

నగరంలోని బట్టల మిల్లు కార్మిక సంఘాలలో ఎక్కువ పనిచేశాను. ఈ 
ఉద్యమాలు, ఈ ఉద్యమ వాహినులు కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకొనివచ్చాయి 


«xX 


సంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 95 





నేను ఆరవ తరగతి విద్యార్థిగా వుండగా, మాకు నీతిబోధ గురించిన పీరియడ్‌ 
వుండేది. ముస్లిం విద్యార్దులు మత (గ్రంధాలు చదువుతూ వుండేవారు. ఈ 
పిరియడ్‌లో మో ఉపాధ్యాయుడు ఉప్పు సత్యాగ్రహం గురించి, బెంగాల్‌లో టెర్రరిస్టు 
ఉద్యమం గురించి చెబుతూ వుండేవారు. క. సింగ్‌ వంటి విస్తవకారులు, బెంగా 
విప్లవకారులు బ్రిటిష్‌ పాలకులను ఎలా ఖతం చేసేవారో, అందుకు ఈ విష్ణవకారులను 
బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీయడమో చేస్తూ, లేక అండమాన్‌ దీవులకు ప్రవాసం 
పంపడమో ఎలా అణచివేయడానికి (ప్రయత్నించేవారో ఆయన చెబుతూండేవారు 

1936లో హైద్రాబాద్‌లో ఆర్య సమాజం వారి సత్యాగ్రహం జరిగింది. అయితే 
నేను గాంధీజీ ప్రబోధాలతో వ్రభావితుడనై “హరిజన్‌ ” వ. చందాకట్టి 
చదువుతూండేవాళ్లి “ప్రీప్రెస్‌” దినపత్రిక చదువుతూ నెహ్రా, సుభాష్‌ చంద్రబోస్‌ 
మొదలైన జాతీయ నాయకుల ప్రబోధాలతో పతక కా. జాతీయ a 
అధ్యక్ష పదవీకి పోటీలో భోగరాజు పట్టాభి _సీతారామయ్యగారిని, సుభాస్‌ చం|ద్ర 
బోస్‌ ఓడించినవుడు గాంధీగారు “పట్టాభి ఓటమి నా ఓటమి” అన్నారు కాని, 


96 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అభివృద్దికర వాదులు గెల్పొందినందుకు నాకు సంతోషం వేసింది నేను ఈ దశలో 
ఖద్దరు ధరించేవాణ్ణి కాని, ఆ తరువాత సుభాస్‌చంద్ర బోస్‌ కాంగెస్‌ అధ్యక్షపదవికి 
రాజీనామా చేయవలసి వచ్చింది. దీనికి నేను ఎంతో ఆవేదన చెంది గందరగోళంలో 
పడ్డాను 

1938లో నైజాం ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ హాస్పటల్‌లో “వందే 
మాతరం” గేయం పాడరాదని నిషేధించింది. దీనికి నిరసనగా విద్యార్దులు సమ్మె 
చేశారు నే నప్పుడు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతూండెవాళ్లి నేను 
కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాను. సమ్మె చేసిన విద్యార్దులు నాగపూర్‌ 
యూనివర్సిటీలోనూ జబల్‌ పూర్‌లోనూ చేర్చుకొన్నారు. 

నా బంధువులలో ఎక్కువమంది వ్రభుత్యోద్యోగాలలో వుండేవారు. అందుచేత 
నా రాజకీయ కార్యకలాపాలు వారికి నచ్చలేదు. అయితే, మొ అన ఒక రాజీ 
సూత్రం ప్రతిపాదించారు. ఆ సంవత్సరం నేను చదువు మానివేయాలి. ఆ 
మరుసటి సంవత్సరం నన్ను శాంతినికేతనం పంపిస్తారు అది రాజీ సూత్రం. మా 
కుటుంబం పెద్దగా వున్న కుటుంబంకాదు. సేద కుటుంబమే కాని మా అనుగారు 
ట్యూషన్‌ లు చెప్పి డబ్బు సంపాదించి నా చదువులకు యిచ్చేవాడు ఆ మరుసటి 
యేడు మా అన్నగారు డబ్బు యిచ్చి నన్ను శాంతినికేతనానికి పంపించారు. అక్కడ 
నేను నెహ్రూ ఆత్మకధ, బెర్నార్డ్‌షా వ్రాసిన “ప్రతిభావంతురాలైన స్త్రీకి సోషలిజం 
బోధ” (1016118600 Women’s Guide to Socialism), జాన్‌ స్టైబీ వ్రాసిన 
“సోషలిజం” గ్రంధం, (ట్రాట్‌స్కీ (వ్రాసిన “రష్యన్‌ విష్టనం” మొదలైన (గ్రంధాలు 
చదవడానికి అవకాశం కలిగింది వృర్వీసింగ్‌ అజాద్‌, హరీంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ, 
సరోజనీనాయుడు మున్నగువారు ప్రసంగాలు వినడానికి కూడా అవకాశం కలిగింది 
నేను నా సహాధ్యాయుడు కలిసి (శ్రీ సోమేంద్రనాధ్‌ టాగూర్‌, సన్నాలాల్‌ 
దాస్‌ గుప్త గార్లతో చర్చలు జరువుతూండే వారం. వారిచ్చిన రాజకీయ సాహిత్యం 
చదువుతూండే వారం. మాలో సోషలిస్టు భావాలకు అంకురార్పణ జరిగింది. కాని 
ట్రాట్‌ స్క వాదులు జాతీయోద్యమం పట్ట ప్రదర్శించే వ్యతిరేకత, వారి నాయకులు 
ప్రదర్శించే వైఖరి మాలో అనుమానాలూ సందేహాలు రేకెత్తించాయి. 


శాంతినికేతన్‌ లో వుండగానే లెనిన్‌ రచనలు, నిషేధించబడిన ఆయన పుస్తకాలను 
చదవటం తటస్థించింది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక 
నేషనల్‌ (ఫ్రంట్‌ మాకు వస్తూండేది. నేను, మరికొందరు విద్యార్దులం ఒక (గూపుా 
నేషనల్‌ ఫ్రంట్‌ వలన ప్రభావితులై, కమ్యూనిస్టు పార్టీ విధానాలకు సన్నిహితంగా 
వచ్చాం అయితే, మాకు కమ్యూనిస్టు సభ్యు లెవరూ, నాయకు లెవరూ తెలియదు. 

ఈలోగా రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమైంది. మొదట్లో హిట్టరు (బటన్‌ను, 
మిత్రదేశాలను దెబ్బతీసి ఓడించడంపట్ట మాకు సంతోషంగా వుండేది ఈ సమయంలో 
రజనీ పామీదత్తు వ్రాస్తూ వచ్చిన “ప్రపంచ రాజకీయాలు” చదువుతూం డేవాళ్డో 
దీనివలన ఫాసిజం (ప్రమాదం ఏమిటో నేను తెలుసుకోవడం జరిగింది. మా 
కాలేజీలో మేము జపాను సైనికులపై చైనా సాగించే గెరిల్లా పోరాటం గురించిన 
నాటకం వే సేవాళ్ళం. పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా నల్గురు విద్యార్టులం 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 97 


కమ్య్యూనిస్టులుగు తయారయ్యాం. బెంగాల్‌ విద్యార్ధి సెడరేసన్‌ కార్యాలయానికి 
వ్రాసి సభ్యత్వ వుస్తకాలను తెప్పించుకున్నాం రవీంద్రనాధ్‌ రాగూర్‌ మరణించిన 
20 రోజులకు శాంతినికేతన్‌ ప్రిన్సిపాల్‌ ఎ. కె. చాందా మమ్మల్ని పిలిపించి, 
కాలేజీనుండి వెళ్ళిపొమ్మన్నాడు. అది 1941 నవంబరు. అప్పటికి నను బిఎ. మాడతన 
సంవత్సరం చదువుతున్నాను. మ మ్మల్శి కాలేజీ నుండి వెళ్ళగొట్టుగానే రైలుబండి 
ఎక్కి మొట్టమొదటి "స్టే సన్‌ బర్జ్వా రాగానే దిగి, సరాసరి అక్కడ కాలేజీకి వెళ్ళి 
ప్రిన్సిపాల్‌ను ను మ. మమువబునస్‌ వధ కుర్రవాళ్ళం కాలేజీలో చేరదామని 
పతం అన్నాం. ఆయన మమ్మల్ని కాలేజీలో చేర్చుకున్నాడు విద్యార్థి ఫెడరేషన్‌ 

ఆఫీసులో కమ్యూనిస్టు పార్టీ సభ్యులను కలుసుకున్నాం. రెండు నెలల పిమ్మట నన్ను 
జు కాండీడేట్‌. స్‌ సభ్యుడుగా తీసుకున్నారు ఆరు నెలల తర్వాత పూర్తి 
కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం యిచ్చారు. ఈ విద్యార్హి దశలో మేము గాందీయిజం 
గురించి, సోషలిస్టులు, రాయిస్టులు గురించి, కమ్యూనిస్టు పార్టీ విధానాల గురించి 
తీవ్ర చర్చలు జరుపుతూండేవారం. 

కొద్ది నెలలు అయిన తరువాత జిల్లా పార్టీ కార్యదర్శి కామేడ్‌ వినయ చౌదరి, 
నను అసన్‌సోల్‌ వెళ్ళి అక్కడ కార్మికులతో పని చేయవలసిందని అన్నారు నేను 
హింది మొట్టాడతాను అక్కడ _ కార్మికులు హిందీ మాట్లాడతారు అందుచేత 
అక్కడకు వెళ్ళి స్‌ చేయాలన్నారు. అప్పటికి పార్టీకి బహిరంగ అవకాశాలు 
వచ్చాయి. (1942 జులైలో పార్టీపై నిషేధం తొలగింది ) 

అధ్యయనం చేయడానికి బోలెడంత సాహిత్యం అందుబాటులోకి వచ్చింది. నేను 
సిద్దాంత (గంధాలన్నీ చదవడం మొదలుపెట్టాను అసన్‌సోల్‌ వెళ్ళి పార్టీ వని 
చేయడానికి ఒప్పకొన్నాను అసన్‌సోల్‌ బొగ్గుగనులు, వరిశ్రమలు అన్నీ బ్రిటిష్‌. 
వాళ్ళవే బ్రిటీష్‌ అసోసియేషన్‌ అక్కడ రాజ్యం చేస్తోంది. అక్కడ సబ్‌ డివిజనల్‌ 
ఆఫీసర్జు, పోలీసులు బ్రిటిష్‌ వాళ్ళు ఎలా చెబితే అలాచేసేవారు ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ 
రెవెన్యూ మంత్రిగా వున్న కా(మేడ్‌ వినయచౌదరి, కా[మేడ్‌ హరికృష్ణ కోనార్‌ నాకు 
ముందుగానే అసన్‌ సోల్‌ లో దిటిష్‌వాళ్ళ సంగతి సందర్భాలు చెప్పారు కమ్యూనిస్టు 
కార్యకర్తల్ని వాళ్ళు ఎంతమాత్రం సహించరనీ, కొంతమంది పార్టీ కార్యక్తర్తలను 
అసన్‌ సోల్‌ నుండి బహిష్కరించారనీ (ఎక్స్‌టర్న్‌ మెంట్‌ ) చెప్పారు. నేను అసన్‌సోల్‌ 
వెళ్ళి నడ విద్యార్హి సంఘ నాయకుడు కాామేడి మణిక్‌ లాల్‌ ను కలుసుకున్నాను 
ఒక సీనియర్‌ కామేడ్‌ వి జయపాల్‌ అనే ఆయన హోమియో డాక్టరుగా 
బొగ్గు గనుల ప్రాంతం బారకార్‌లో చెల్లానుణి అవుతూ పార్టీ న 
రెండు మూడు రోజులైన తరువాత నేను సరాసరి సబ్‌ డివిజనల్‌ ఆఫీసరు దగ్గరకు 
వెళ్ళి, నేను సిపిఐ. అర్లనైజర్‌ ననీ, యువజనోద్యమంలో పనిచేసే ఆసక్తితో వున్నాననీ, 
ఆహార కమిటీ ఏర్పరచే. కార్యక్రమంలో వున్నాననీ చెప్పాను “నువ్వు కార్మికుల 
వ్యవహారాలలో వేలు పెట్టకుండా వుండు. అలా చేసేనంశే సహించేది లేదు 
సుమో అని ఆయన అన్నాడు. “నాకు కార్మికులలో పని చేయాలనే ఆసక్తి ఏమీ 
లేదు" అని చెప్పి వచ్చేశాను 

నేను పగలు యునకులను, విద్యార్దులను కలుసుకొని, వారి కార్యక్రమాలు 
చూస్తుండెవాణ్లి చికటి వడగానే బరన్‌ పూర్‌ ఉక్కు ఫ్యాక్టరీ పరిసర గ్రామాలకు 


98 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వెళ్ళి, అక్కడ కార్మిక సంఘాల పనిచే సేవాళ్లో ఈ ప్రాంతాలు పైవాల్భు ఎవరూ 
చొరరాని నిషిద్ధ (ప్రాంతాలు. అక్కడ కార్మికులలో ఇద్దరు కమ్యూనిస్టులుండేనారు. 
వారు గ్రూపు మీటింగులు ఏర్పాటు చేసేవారు. ఇదిలా వుండగా ఒక నెల రోజులు 
చదువుకొని బి.ఏ పూర్తి చేయవలసిందని కామేడ్స్‌ సలహా చెప్పారు. నేను అలాగే 
చేసి పరీక్షకు హాజరయ్యాను నేను బిఏ ప్యాసవడం నాకే ఆశ్చర్యం వేసింది. 


నేను యీ అసన్‌ సోల్‌ లో ఏడాదిపాటు కష్టపడి పనిచే సేసరికి, బెంగాల్‌ లో ముస్టిం 
లీగ్‌ ప్రభుత్వం _ అధికారంలోకి వచ్చింది సభలు జరుపుకోడానికి అనుమతించింది. 
మొదటిసారి బహిరంగ సభ పెట్టాం. సభకు 5 చేల మంది కార్మికులు వచ్చారు 
అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఖైదీల విడుదలకోసం అసన్‌ సోల్‌ లో ఒకరోజున హర్తాల్‌ కూడా 
జరిపాం. అటువంటి 'హర్తాల్‌ ఆసన్‌ సోల్‌లో జరగడం అదే ప్రధమం. హర్తాల్‌ పూర్తి 
విజయం పొందింది కాంటగెస్‌ , ముస్లిం రీగ్‌లు రెండూ ఈ హర్తాల్‌లో సమైక్యంగా 
పాల్గొన్నాయి 

1945లో నేను మద్రాసులో జరిగిన ఐక్య ఎఐటి.యుసి. సభకు హాజరయ్యాను. 
అసన్‌ సోల్‌లోని 14 వేల మంది కార్మికులలో 10వేల మంది కార్మికులకు అప్పుడు 
నేన్త ప్రాతినిధ్యం వహించాను. 

1945లో ర్నాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో కామేడ్‌ ఇంద్రజిత్‌ గుప్తా 
బొగ్గుగని కార్మికుల నియోజకవర్గం నుండి పోటీచేశారు. ఈ లోగా బరన్‌ పూర్‌ 
ఉక్కు కార్మికులు సమ్మెచేయ సేమకట్టారు. కొని, ఎన్నికలు పూర్తి అయ్యేవరకు 
సమ్మె చేయరాదన్న వైఖరిని జిల్లా కమిటీ. తీసుకుంది. కాని, సమ్మెకు అనుకూల 
వైఖరి తీసుకున్న వినయ చౌదరిని నేను బలవరిచాను. అయితే, జిల్టా కమిటీ 
అభిప్రాయానికి కట్టుబడి వుండిపోనడం (సమ్మె కూడదన్న వైఖరి), చివరకు ఆ 
యూనియన్‌ మన చేతులలోంచి పోవడం జరిగింది 

ఈ సమయంలో క్యామేడ్‌ మళఖ్టుం నన్ను తిరిగి ప్వైదాబాద్‌ వంపివేయవలసిందిగా 
కామేడ్‌ రతేన్‌ సేన్‌కు వ్రాశారు నైజొం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం ఉధృత 
మవుతుందనీ, కార్యకర్తల కొరత 'వర్పడిందనీ మళ్బుం తెలియచేశారు అప్పుడు 
పార్టీ ప్రధాన కార్యదర్శి కామేడ్‌ పిసి జోషి బెంగాల్‌ రాష్ట్ర పార్టీకి ఈ 
విషయమై ఉత్తరం వ్రాశారు 1946 జులైలో నేను హైదాబాద్‌ తిరిగి వచ్చాను. 
హౌదాబాద్‌ సంస్థాన ప్రజలలో గొవ్ప చైతన్యం, పోరాట వెబ్లన పెల్లుబుకుతున్నాయి. 
ప్రతిరోజూ క్రొత్త "కొత్త కార్మిక సంఘాలు ఏర్పడసాగాయి కేంద్రంలో డడ 
యూనియన్‌కు  కామేడ్‌ మబ్బుం అధ్యక్షుడుగా, కామేడ్‌ రాజబహదూర్‌ గౌర్‌ ప్రధాన 
కార్యదర్శిగా వుండేవారు. 1946లో జరిగిన రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ మహాసభలో 
సైవారితోపాటు నేను కార్యదర్శులలో ఒకరుగా ఎన్నికయ్యాను. 

స్వతంత్ర ్టాదాబాద్‌ను నిర్మాణం చేయాలన్న తలంపుతో నైజాం ప్రభుత్వం 
వూగిసలాటలాడుతోంది. మజ్లిస్‌ సంస్త కపటనాటకం ఆడుతూ స్వతంత్ర హాదా 
బాద్‌ లో ముస్లిం పాలన పోయి హిందూ పాలన వస్తుందనీ, ప్రజాస్వామ్యం 
అంటూ ఏర్పడుతుందనీ (ప్రచారం చేస్తూంది _ సేమలలో అంధ్ర మహాసభ, 
సిపిఐల నాయకత్వం [క్రింద జాగీర్జారులకు, దేశ్‌ ముఖ్‌ లకు, భూస్వామ్య వర్గాలకు 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 99 


వ్యతిరేకంగా వ్రజా ప్రతిఘటన ఉధృత మవుతుంది దొడ్డి కొమరయ్యను భూస్వామ్య 
వర్గాలు, వారి గూండాలు హత్యచేశారు. 1946లో అక్టోబరు 13న ఆంధమహాసభనుు, 
గుడ యూనియన్‌ కాంగెస్‌ను నైజాం ప్రభుత్వం నిషేధించింది వారంట్లు 
జారీ చేయబడ్డాయి కొంతమంది కా(మేడ్‌, ఎ అరెస్టయ్యారు. అత్యధిక సంఖ్యలో 
కామేడ్స్‌ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. నూకు అంతకుముందు ఈ అజ్ఞాతవాస 
జీవితం గురించి అనుభవంలేదు. రహస్య యంత్రాంగం తగినంత కట్టుదిట్టుంగా 
ఏర్పడలేదు. అందుచేత కామేడ్‌ రాజబహదూర్‌ గౌర్‌, కా[మేడ్‌ జావేద్‌లు అరెస్టు 
అయిపోయారు. నాల్గు నెలలు పోయిన తరువాత వారిని జైలునుండి తప్పించడానికి 
పధకం వేశాం. వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకు వచ్చారు డాక్టర్‌ వరంజపే 
సహాయంతోను, విద్యార్దులు, కార్మికుల సహాయంతోను వారిని తప్పించడానికి ప్లాను 
అంతా సంసిద్దమైంది. మా పధకం జయప్రదమైంది. వారిద్దరిని తప్పించాం, 
అప్పుడు నేను స్తైద్రాబాద్‌ సిటీ పార్టీ కార్యదర్శిగా వున్నాను. కొద్ది నెలలు తరువాత 
1947 అక్టోబరు నుండీ తెలంగాణా సాయుధ పోరాటం ప్రారంభమైంది. నన్ను 
రాజకీయ కార్యకలాపాలనుండి, [డ్‌ యూనియన్‌ కార్యక్రమాలనుండి “బెక్‌” 
రంగానికి మార్చారు. అంశే ఆయుధాలు సేకరణ, రవాణా, వారా సంబంధాలు 
కొనసాగించడం, జైలులో వున్న కా(మేడ్‌, సతో సంబంధాలు పెట్టుకోవడం, వారికి 
రహస్యంగా పార్టీ సాహిత్యం అందించడం, అవసరమైన సందర్భాలలో జెళ్ళనుండి 
తప్పించడం వగైరా పనులు 

నేను ప్పాదరాబాద్‌ వచ్చేసరికి కామేడ్‌ ప్రమీలా తాయి హైదాబాద్‌ సిటీ కమిటీ 
సభ్యురాలుగా వుండేది. మహిళా సంఘాలలో చరుకుగా వని చేస్తుండేది. ఆమెను 
కూడా అజ్ఞాత జీవితంలోకి వెళ్ళమన్నారు మేము అజ్ఞాత వాస జీవితంలోనే 
కలుసుకోవడం, చివరకు 1947లో పెళ్ళి చేసుకోవడం జరిగింది. ఇద్దరమూ టెక్నికల్‌ 
బాధ్యతలనే నిర్వహించుతూండేవారం రాజబహదూర్‌ జావేద్‌లను ఎవ డెతే 
జయప్రదంగా తప్పించగలిగా మో, అప్పట్నుంచీ ఇటువంటి బక్‌ బాధ్యతలనే నేను 
బాగా తగినవౌణని పార్తీ కామేడ్‌, ) భావించారు. అనుకున్నట్లుగా నే వెను చెం 
పధకాలు బాగానే నెరవేరుతూ వచ్చాయి క్యామేడ్‌ అమృతలాల్‌ శుక్టాా ఎస్‌. 
వి కె ప్రసాద్‌ లను అలాగే తప్పించ గలిగాం నల్ల నరసింహులు, శ్రీనివాసరెడ్డి 
గార్లకు ఉరిశిక్ష వేశారు వారి కేసులు హైకోర్టులో వాయిదా పడుతూండేవి. 
వారిని తప్పించాలి. రాజమల్లయ్య అనే వడ్రంగి కామేడ్‌, తదితరుల సహాయంతో 
పధకం వేశాం. నల్ల నర్సింహులను, శ్రీ నివాసరెడ్డిని 18 మంది పోలీసులు రైఫిళ్ళతో 
కాపలా కొస్తున్నారు అయినప్పటికీ పట్టపగలు ఉదయం 11 గంటలకు వారిని 
జయప్రదం తప్పించగలిగాం.. కామేడ్‌ రంగాచారిని మాత్రం జైలునుండి బైటికి 
తీసుకెళ్ళి కార్చివేశారు. ఆయుధాల సేకరణ, రవాణా కార్యక్రమంలో కామేడ్స్‌ 
బిపిత్‌ , షానూర్‌, నిజాముద్దీన్‌ తోడ్పడేవారు. ఆగమయ్య, నాగభూషణం, శాయన్న, 
రాజమల్లయ్య తదితరులు ఈ విధంగా కా|మేడ్స్‌ను జైళ్ళ నుండి, పోలీసు కష్టడీనుండి 
తప్పించడంలో (ప్రధానపాత్ర వహించేవారు. 

నేను మొట్టమొదట అసన్‌ సోల్‌ లో పార్టీ హోల్‌ 'బైనురు అయినప్పుడు నాకు 
నెలకు రూ15/- ఎలవెన్సు యిచ్చేవారు. నేను అక్కడ కార్మిక సంఘాన్ని నిర్మించిన 


100 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


తరువాత నా ఎలవెను? 100/-లకు పెరిగింది. 'పాదాబాద్‌లో నాకు నెలకు 
రూ.30/- ఎలవెన్‌ శ యిచ్చేవారు నేను జైలునుండి విడుదల అయినతర్వాత నా 
భార్య ప్రమీలా తాయి మళ్ళీ స్కూలు టీచరుగా ఉద్యోగంలో చేరింది నా భార్య 
సంపాదన మీద ఆధారపడి నేను హోల్‌ 'సైమరుగా వని చేయసాగాను. 1069లో పార్టీ 
కా[మేడ్‌ ప్రమీలా తాయిని బెర్లిన్‌ పంపించింది. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా 
యిచ్చింది. అప్పడు నాకు రూ 100/- యిస్తూండేవారు. ఆ తరువాత నేను 
శాసన మండలి సభ్యుణ్ణయ్యాను అప్పటినుండి పరిస్తితులు మారాయి 

సామాజ్యవాద వ్యతిరేక పోరాట దశలో మాకు ఒక తపన, అవేశం, దీక్ష 
వుండేవి కొన్ని విలువలు పాటించేవారం. ఒకనాడు పోల్‌ బమర్స్‌ కమ్యూన్‌ లలో 
జీవించేవాళ్ళం రహస్య కాలంలో ప్రతివారూ మరొకరికి సహాయపడుతూ వుండేవారు 
ఉమ్మడిగా ఒకరి కష్టసుఖాలు మరొకరు పంచుకోవడం, ఉమ్మడిగా పోరాటాలు 
సాగించడం, ఉమ్మడిగా ఒకరి భావాలు మరొకరు పంచుకోవడం జరుగుతుండేది. స్వేచ్చ, 
స్వాతం|త్రాలకోసం, సోషలిజం కోసం ప్రజలను సంఘటితవరచడం, సమీకరించడం 
ఏకైక లక్ష్యంగా వుండేది విప్టవ దీక్షతో ఉత్సాహంతో పనిచేస్తుండేవారము నిర్భంధ 
కాలంగడచి జైళ్ళనుండి బైటికి వచ్చిన తరువాత పార్టీని, (ప్రజా ఉద్యమాలను 
పునర్శిర్మించుకోనడం జరిగింది 1946 నుండి 1952 వరకు రహస్య జీవితాలు 
గడపడమో లేక జైళ్ళలో వుండడమో జరిగింది. నేను, ప్రమీలా తాయికూడా 
నాల్లున్నర సంవత్సరాలు రహస్యజీవితం గడిపాం. 

ఆమె ఒక ఏడాది నాలుగు నెలలఫాటు జైలు నిర్బంధంలో వుంది. నేను 
ఒక ఏడాదిపైన పదినెలలు జైలు జీవితం గడిపాను. తెలంగాణాలో కమ్యూనిస్టు 
ఉద్యమం అత్యంత వేగంగా వ్యాపించింది సాయుధ పోరాట దశకు చేరుకుంది. 
ఆనాడు సాయుధ పోరాట దశగుండా సాగాము నేడు పార్లమెంటరీ విధానంలో, 
వ్రజాపోరాటల విధానంలో సాగుతున్నాం 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 101 





భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భవించి, 26 డిశంబర్‌, 1995 
నాటికి డెబ్బది యేండ్డు పూర్తి అగుచున్నది విద్యాభ్యాసం నుంచి ఆరంభమైన 
నా రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం, అనగా అర వైయేండ్లకు పైగా కమ్యూనిస్టు 
పార్టీతో నా జీవితం పెనవేసుకొని వున్నది 

గీతవృత్తిని అధారంగా జీవిస్తున్న నా తల్లిదండ్రులు నల్లగొండ జిల్లా మునుగోడు 
తాలూకా “ఊకొండి” గ్రామం నుంచి సూర్యాపేట పట్టణానికి తరలివచ్చి స్టరవడ్డారు 
15 ఫిబ్రవరి, 1922న సూర్యా పేటలోనే నేను జన్మించాను. 

అవి స్వాతంత్ర్య సంగ్రామం ఉధృతంగా సాగుతున్న రోజులు. సూర్యాపేట 
మిడిల్‌ స్కూల్‌లో విద్యార్తిగా చదువుచున్నాను విజ్ఞాన ప్రకాశిని (గ్రంధాలయానికి 
రెగ్యులర్‌ పారకున్ని పత్రికా వరనం, (గ్రంధ పరనం నా విద్యలో భాగంగా 
అలవర్చుకొని ఉన్నాను ఆనాటి స్యాతంత్ర్యపోరాటాలు, సత్యాగ్రహోద్యమాలు, 
సోవియట్‌ రష్యా విష్టవం, సోషలిస్టు రాజ్యాల చరిత్ర, నెహ్రూగారి సోవియట్‌ 
రష్యా వర్యటన అనుభవాలు, తదితర (గ్రంధాల పరనం, ముఖంగా విఖ్యాత విప్లవ 
రచయిత మాక్సీం గోర్కి విరచిత నవల “అమ్మ పరనం నాలో మానసిక పరివర్తన 
కలుగచేశాయి నాలో దేశభక్తిని (ప్రేరేపించాయి 


102 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1938లో మెట్రిక్యులేషన్‌ చదువుకోసం నల్లగొండ వట్టణం వెళ్ళాను. అక్కడ 
రెడ్డి వసతి గృహం (మెస్‌)లో చేరిన నేను నా ఆలోచనలు అక్కడి విద్యార్థితో 
చర్చించి 'డిబేట్స్‌ సొసైటీ'ని ఏర్పాటు చేశాను. దానికి నన్ను అక్కడి విద్యార్థులు 
కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఆ పరిమితమైన మెస్‌ సిలోనే గంధాలయాన్ని ఏర్పాటు 
చేయించి, నిత్యం డిబేటులు జరిపించాను. "విద్యార్థులలో చైతన్యాన్ని రగిల్చే వేదికగా 
దానిని ఉపయోగించాను. 

ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం ఉద్యమం ఆరంభమై, అది నైజాం 
సంస్థానం అంతటా వ్యాపించింది. ఆ ఉద్యమం నల్లగొండ జిల్లాకు వ్యాపించినపుడు 
దానిని నిరోధించుటకు నిజాం సర్వారు పోలీసు దందా ఆంగం తీవ్ర నిర్బంధాలు 
పెట్టింది. 144వ సెక్షన్‌ విధించింది. తీవ్రమైన లారీ ఛార్జిలు చేసింది వీటన్నింటిని 
ఛేదీంచుకొని మా విద్యార్హులం ఉద్యమం ఉధృతి చేశాము 

నల్లగొండ వట్టణం అంతా పోలీసులు వహరా కాస్తున్నా నల్లగొండ పట్టణ 
విద్యార్హులం వంజేవాతర ఉద్యమ కరపత్రాలు వంచుతూ పట్టణమంతా వాల్‌ 
పోస్టర్స్‌ అతికించాము. ఉద్యమాన్ని తీవ్రతరం చేశాము “యూనివర్సిటీలో 
మితవాద నాయకుల సలహాలపై వందేనూతర ఉద్యమం నిలిపివేసి విద్యార్దులు 
నాగపూర్‌, జబల్పూర్‌ యూనివర్సిటీలలో చేరిపోయారు. నల్లగొండ విద్యార్దులమైన 
మము ఉద్యమాన్ని కొనసాగించుటకే నిర్ణయించుకొన్నాం నెలావదిహేనురోజులు సమ్మె 
నడిపించాము. వందేమాతర ఉద్యమం నిజాం నిరంకుశపాలన విచ్చితి, పోరాటానికి 
వాతావరణం ఏర్పరచింది. 

నిజాం నవాబులు మతోన్మాద రాజకీయాలతో పేద, మాల, మాదిగ, దళిత 
జాతులను 'నా ముస్లిం) అని తమ మతంలోకి మార్పిడిచేసే కార్యక్రమం సాగించారు. 
ఆర్యసమాజ్‌ ఈ “సమస్యను చేపట్టి, నిజాం వ్యతిరేక పోరాటం, ముస్లిం వ్యతిరేక 
పోరాటం నిరణహించుటకు వేలాది మంది ఆర్యసమాజ్‌ కార్యకర్తలు పంజాబ్‌, 
ఉత్తరప్రదేశ్‌, తదితర రాష్ట్రాలనుంచి ఆర్యసమాజ్‌ గురువులను సాధువులను 
సమీకరించి నతో సా ఉద్యమం చేపట్టింది ఈ మత ఉద్యమం నల్లగొండ పట్టుణానికి 
సైతం వ్యాపించింది మొత్తంమీద “అనాటి ఈ వాతావరణం. నిజాం వ్యతిరేక 
వాతావరణంతో సంస్థానం ఒక మండుతున్న కుంపటిలా తయారైంది 


ఆర్యసమాజ్‌ ఉద్యమంతో ఆకర్షితుడైన నేను జీవహింస వ్యతిరేక ఉద్యమాన్ని 
చేపర్టే ఆలోచనలో ఉన్నాను. దానితోపాటు నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి 
చేయాలని, తద్వారా నిరక్షర్రాస్యులలో చైతన్యం నింపి విద్యార్థి, యువకులతో పాటు 
వారినికూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించుకొని 
అందుకు కృషి కొనసాగించాను 

అనాటి యువతరం కవులు రచయితలు సాహిత్యాన్ని ప్రజలకు అందించుటకు, 
స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని కలుగచేసే సాహిత్యాన్ని ప్రజలకు పంచుటకు Wee 
ఉద్యమంలో భాగంగా సూర్యే పేట పట్టణంలో “అర్జున పుస్తక బండారు” పేరిట 
వుస్తకశాలను స్టాపించాము దానికి _విశ్వసాహితిమాల, గురజాడ సాహిత్యం, నిషిద్ద 
సాహిత్యంతో యుక్తంగా ఇతర రాష్ట్రాలనుంచి కూడా సాహిత్యం తెప్పించి మా 
పుస్తక బండారు ద్వారా (గంధాలయాలకు అందించాము 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 103 


ఇదే సందర్భంలో కచ్చితమైన, నిర్మాణ యుతమైన కార్యక్రమాలకుగాను 
సూర్యాపేట, నల్లగొండ పట్టణాలలో విద్యార్థి వసతి గృహాలను ఆరంభించి 
నడిపాము ఆ వసతి గృహాలు నిజాం వ్యతిరేక పోరాటంలో పాలనే యోధులను 
తయారుచేసే కేంద్రాలుగా మార్చాము అందుకు రాజకీయ శిబిరాలను, చర్చా వేదికలను 
నిర్వహించి, విద్యార్హులలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చాము వారిలో పసునూరి 
వెంకటరెడ్డివంటి యువ విద్యార్థి కిశోరాలెందరో తర్వాతి కాలంలో జరిగిన తెలంగాణా 
రైతాంగ సాయుధ పోరాటంలో సేనానులై పోరి అమరులైనారు. అప్పటికే దేవులపల్లి 
వెంక కేశ్వరరావు కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధం కల్లి ఉన్నారు. వీరు తమ 
స్వగ్రామమైన చందువట్లు గ్రామంలో నుకాంవేసి ఉన్నారు నా కార్యక్రమాలలో 
దగ్గరగావున్న వారి సోదరుడు దేవులపల్లి రాఘవేంద్రరావు ద్వారా జిల్లా ఆర్గనైజర్‌ గా 
ఉన్న బీబీనగర్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు డి సుబ్బారావు నన్ను కాంటాక్టు 
చేసినారు దేవులపల్లి వెంకశేశ్వరరావుతో నాకు పార్టీ సంబంధాలు _ ఏర్పడినాయి. 

విద్యార్ది వసతి గృహాల నిర్వహణ మరియు ఆర్యసమాజ్‌ లో చురుకైన పాత్రను 
నిర్వహిస్తున్న నా కార్యక్రమాల్ని గమనించి దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు నన్ను 
కాంటాక్ట చేశారు వారి. ద్వారా నేను కమ్యూనిస్టు పార్టీలో చేరాను అనతి 
కొలంలో నే సూర్యాపేటలో కమ్యూనిస్టు పార్టీ శాఖ ఒక దానిని ఏర్పాటు చేసుకున్నాం 
నల్లగొండ జిల్లాలో ఇది (ప్రథమ కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆ రోజుల్లో జిల్లా 
కమిటీలోనే సభ్యునిగా బాధ్యతలు నిర్వహించాను. 

మల్కాపురం బిల్కూరు మహాసభలో పాల్గొన్న మాకు ఆంధ్రమహాసభ నాయకులు 
రావి నారాయణరెడ్డి, తదితర ఆంధ్రమహాసభ నాయకులతో పరిచయాలు ఏర్పడినవి. 


యువతరానికి నా సందేశం: 


ఉద్యమాలు నిర్వహించుట గతంలో ఎంతో కష్టతరమైన పని. ఆ అంధకార 
జనాలలో సైతం ఉద్యమాలలో పాల్గొన్న యువకులు పార్టీలో నిర్వహించిన పోరాటాలు, 
వారి త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్దించింది. నిరంకుశ నిజాం 
పరిపాలనను మట్టికరిపించగలిగాము. 

అయితే, ఏ లక్ష్య సాధనకై కమ్యూనిస్టులు దేశభక్తులై త్యాగాలు చేశారో అట్టి 
వారి ఆశయాలైన సమసమాజ ఆవిర్భావం జరుగలేదు. నిరుద్యోగం, నిరక్షరాస్యత, 
లంచగొండితనం పోలేదు. భూసంస్కరణ అమలు కాలేదు అందుకే మన పోరాటం 
ఆగిపోలేదు. 

అందువలన యువకులు, విద్యార్దులు కమ్యూనిస్టు పార్టీ జెండా క్రింద చైతన్య 
యుతమైన పోరాటాలు చేపట్టి, ప్రజలను ఉద్యమోన్ముఖులను గావించడం ద్వారా 
సమసమాజ స్థాపనకు తమ వంతు కృషి చేయాలి. 

బూర్జువా సమాజంలో. ఉత్పన్నమైన శ్రీణ సంస్క ఎతిలో యువకులు కొట్టుకొని 
పోకుండా, వారిని విప్లవ పోరాటాల వైపు మళ్లించాల్సిన బాధ్యత యువ 
కమ్యూనిస్టులపై ఉన్నది అమరవీరులు, వి్షవమూర్తులు, త్యాగధనుల వారసులుగా 
సమ సమాజస్టాపనకై యువత పునరంకితమవ్వాలనేదే సిపిఐ 70 వ వార్షికోత్సవ 
సందర్భంగా వారికి నేనిచ్చే సందేశం. 


104 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





నేను హైదరాబాద్‌కు 1932లో వచ్చి నాల్గవ ఫారంలో సిటీ కాలేజీలో చదువు 
నారంభించిన _ నాటినుండి జాతీయ రాజకీయాలవల్ల, ముఖ్యంగా గాంధీగారివల్ల 


(పభావితుడనయ్యాను రెడ్డి హాస్తలులో రావి నారాయణరెడ్డి గురించి వింటూంటే 
వాడిని 5, 6 మాసాల తర్వాత అతన్ని చూడగలిగాను రావి నారాయణరెడ్డి 


ఉప్పు సత్యాగ్రహములో పాల్గొన్నాడని వింటిని. కమ్యూనిస్టు _ సిద్దాంతాలుగాని, 
పార్టీ గురించిగాని అపుడేమి తెలునలేదు గాంధీగారు 1932లో హరిజనుల గురించి 


ఉపవాసదీక్ష పట్టినరోజు నేను, ఇంకా 5,6 మందిని తకిలీలు తెచ్చుకొని ఆరోజు 
నూలుదారము తీసుకుంటూ దీక్ష బూనితిమి. తర్వాత నెహ్రూ గురించి, సుభాస్‌చంద్ర 


బోస్‌ గురించి వింటిమి 1939లో హైదరాబాదులో కాంగ్రెస్‌ సత్యాగ్రహము 
జరిగినప్పుడు నేను బి.ఏ. మొదటి సంవత్సరం చదువుతున్నాను రావి నారాయణరెడ్డి 


మొదటి జట్టులో సత్యాగ్రహము చేసినప్పుడు వాలంటీరుగా జేకొట్టటము, జూతానులో 


పాలొనటము, తర్వాత జరిగే ప్రతి సత్యాగ్రహములో వాలంటీరుగా వనిచేశాను 
అంతకుముందు ఆం(ధ్రమహాసభలకు వెళ్ళటము జరిగింది. ముఖ్యంగా షాదునగర్‌ 


ఆంధ్రమహాసభలో వాలంటీరు లీడరుగా పని చేశాను 


నంవొదకుడు* వరకొల వట్టాభిరామారావు 





కొంగెస్‌ సత్యాగ్రహము ఆగిన తర్వాత వందేమాతరం సమ్మె జరిగింది 
అందులో ముఖ్యంగా పాలొని యూనివర్సిటీ బాయికొటు చేశాం అవ డు 
అందరము నాగపూరు యూనివర్సిటీకి పోయాము కొందరు నాగపూర్‌, కొందరు 
జబ్బల్‌ పూరు పోయాము నేను జబల్‌ పూరు పోయితిని ఆ సంవత్సరము, అంశే 
1939లో త్రిపురలో కాంగ్రెస్‌ మహాసభ జరిగింది ఆ సభకు సుభాసిచం|ద్ర బోసు 
కాం గైస్‌ అధ్యక్షునిగా, గాంధిగారు బలపర్చిన భోగరాజు పట్టాభి సీతారామయ్యను 
ఓడించి గెలచి అధ్యక్షుడు అయ్యాడు. 

ఆ సభలో పూర్తిగా నేను పాల్గొన్నాను. అక్కడ వందేమాతరం విద్యార్దులనందరిని 
యాసఫ్‌, మెహరత్‌, ఇంకా దత్తూ మొజొందారు మొదలగు నాయకులు అడ్రస్‌ 
సమావేశ వరచారు అక్కడ కమ్యూనిస్టు పార్తీగురించి కొంత సిద్దాంత పరిచయము 
అయింది. 

తర్వాత మేము జబ్బల్‌ పూరునుండి తిరిగి హైదరాబాదు వచ్చిన తర్వాత నేను 
రెడ్డి మాస్టరీతో ఉండగా క్యామేడ్‌ దేవులపల్లి వెంకటేశ్వర్రావుద్వారా చేతి వ్రొతతో 
రహస్య పత్రిక వచ్చేది. నా వద్దనుండే పంపిణీ అయ్యేది తర్వాత ఇక్కడ పార్టీని 
స్థాపించే నిమిత్తం క్యామేడ్‌ సి. ఆర్‌, వచ్చాడు. వారు నా రూంలోనే, రెడ్డి 
హాస్టల్‌ లోనే మకాం ఇక్కడ మొదట క్లాసులు ఆరంభం చేశాడు. ఆయన క్లాసులో 
మొత్తం సిద్దాంతాలు చెప్పారు. అదనపు విలువ గురించి, పెట్టుబడి (గంధం గురించి, 
భౌతికవాదం గురించి వగైరా క్లాసులు తీసుకున్నప్పుడు కమ్యూనిస్టుల సిద్దాంతం 
గురించి పూర్తిగా అర్హనుయింది సి. ఆర్‌ నా రూంలో దాదాపు 4, ర 
మాసాలున్నారు. ఇక్కడుండే వారు ప్రతిదినము ఎక్కడో క్లాసులు తీసుకొని వచ్చేవారు 
ఆ సమయంలోనే తీగల సత్యనారాయణ, సర్వదేవభట్ల రామనాధం మొదలగువారు 
పార్టీవైపు ఆకర్షితులయ్యారు ఆ సమయంలోనే కామేడ్స్‌ అసోసియేషన్‌ వాళ్ళతో 
పరిచయము, తర్వాత పార్టీలో వాళ్ళలో చేరటము జరిగింది 

అయితే రావి నారాయణరెడ్డి, బి. నరసింహారెడ్డి ఆరుట్ట ల్ష్మీనర్సింహా రెడ్డి, 
గబ్భేట గోష్పాదరెడ్డి వగైరాలు (వీళ్లంతా కాం[ైస్‌ సత్యాగ్రహములో పాల్గొన్నవారే) 
- పార్టీలో చేరి వుంటారు అందుకే వారు, ముఖ్యంగా రావి నారాయణరెడ్డి నాకు 
చాలా దగ్గర కాబట్టి సిఆర్‌.ను నా వద్ద ఉంచారు. 

ఇంకో విషయము ఏమంటే - అది రెండవ ప్రవంచ యుర్దపు రోజులు. రోజూ 
మేము పత్రికలు చదువుతూ, హిట్టర్‌ దారుణ కృత్యాలు, ఫాసిజం ప్రమాదం 
తెలుసుకున్నాం అప్పుడు కమ్యూనిస్టులుగా ఉన్నవాళ్ళు చాలా మంది దిటిషి 
ఇండియాలో కాం్రైస్‌లోనే ఉండి వని చేసేవాళ్ళు సుందరయ్య మొదలగువారు 
కాం(గెస్‌ సోషలిస్టు పార్టీలో ఉండేవాళ్లు, కొని నిజాం పొంతంలో కాంగెస్‌పై 
నిషేధముండేడి అసలు కాంగ్రెస్‌ అనేది ఇక్కడ లేదు మొట్టమొదటిసారి 
కొం్యగెసును స్టాపించేందుకే 1939లో సత్యాగ్రహం జరిగి, మధ్యన అవు చేయబడ్డది 
అప్పటినుండి నిజాం సంస్థాననుందు ఆంధ్రమహాసభ ద్వారా వైతన్యవంతులుగా 
చేయుటకుగాను కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ అధ్వర్యాన తర్వాత కమ్యూనిస్టు 
పార్టీ స్వతంత్ర్య సంస్థాననుండలి (ప్రజానీకాన్ని _సమీకరించే దశలో చాలామంది 
యుదకులతోపాటు నేనుకూడా కమ్యూనిస్టు పార్టీలో చేరాను 


106 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభకులు 


భారతదేశం విమ్ముక్తి ఎట్లా అన్నది మమ్ములందరిని ఆలోచింవచేసింది. నెప్రూగారి 
“భారతదేశ విముక్తికి మార్గం ఏమిటి?” అన్న పుస్తకం మాపై ఎంతో ప్రభావం 
కలుగచేసింది. అదికాకుండా సోవియట్‌ యూనియన్‌ గురించి, అక్టోబరు విప్లవం 
గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. వీటన్నిటి ప్రభావమువల్ల కమ్యూనిస్టు 
పార్టీలో చేరి పని చేయాలని పట్టుదల ఉత్పన్నమైంది. అప్పటినుండి కమ్యూనిస్టుగా 
ఉన్నాను 

1942 నుండి 1948 జనవరి 12 వరకు హైదరాబాద్‌ నగరంలోనే వుండి, 
పార్టీ సభ్యునిగా పార్టీ పిలుపు మేరకు పార్టీ కార్యకలాపాలలో పాలొంటూ వచ్చాను 
జనవరి 12, 1948 నాడు సిటీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న నేను పదవికి 
రాజీనామా చేసి, తెలంగాణా సాయుధ పోరాటములో పాల్గొనేందుకు సిటీ 
వదలివెళ్ళటం జరిగింది సెప్టెంబరు 17, 1948 నాడు పోలీసు చర్య జరిగేవరకు 
వరంగల్లు ప్రాంతీయ కమిటీ సభ్యునిగా ఉండి, సెప్టెంబరు ఆఖరులో భారత సైన్యం 
చేత పట్టుబడి, జైల్లో పెట్టబడి, 1951 మేలో విడుదలయి, మళ్లీ పార్టీ కార్యక్రమాలు 
చేబట్టాను. పార్టీపై నిషేధ ముండేది. 

1952 ఎన్నికలలో పార్టీ తరపున ఎన్నికల నిర్వాహకునిగా కామేడ్‌ ఆరుట్ల 
లక్ష్మీనరసింహా రెడ్డిగారు, నేను కలిసి పిడిఎఫ్‌ ఏర్పాటుకు వూనుకున్నాము 1952 
ఎన్నికలు వచ్చేవరకు పార్టీపై నిషేధముండేది ఎపి.టియు. మరియు రైతు 
మహాసభలు పి.డి.ఎఫ్‌ లో భాగస్వాములుగా ఉండినది. ఎన్నికల నిర్వహణలో కామేడ్‌ 
అరుట్ట ల్ష్మీనర్సింహా రెడ్డిగారు, నేను కలిసి పని చేశాము. 1952 ఎన్నికలలో పార్టీ 
అభ్యర్థులు ఘనంగా విజయము సాధించారు. పిడి.ఎఫ్‌. తరపున తెలంగాణాలో 
నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌, 
హైదరాబాద్‌ సిటీలో అభ్యర్థులు ఘనంగా విజయము సాధించారు శాసనసభలో 
పి.డీ.ఎఫ్‌. (ప్రధాన (ప్రతిషక్షంగా వని చేసింది. కా(మేడ్‌ డి వ దేశపాండే 
నాయకునిగా, నేను చీఫ్‌విఫ్‌గా పనిచేశాము. మెదక్‌ జిల్లాలో కమ్యూనిష్టు పార్టీని 
నిర్మించుటలో నిమగ్నమయ్యాను మెదక్‌ జిల్లాలో పార్టీ నేను జిల్లా కార్యదర్శిగా 
లేనప్పుడు నామమాత్రంగానె ఉండేది 

నేటి పరిస్తితి ఏమిటి ఇవ్వడు ఆశాజ్యోతిగా వున్న సోవియట్‌ లేదు 
సాంకేతిక రంగంలో  విష్టనకరమైన నూర్పులు వచ్చాయి. ప్రపంచం అంతా ఒక 
(గ్రామంగా మారింది ఇవన్నీ జరిగినా కమ్యూనిస్టు మూలసిద్దాంతాలు ఇప్పటికీ 
య. వున్నవి; ఉండగలవు అయితే, మార్క్‌ చెప్పినట్టు మార్క్సిజం 
ఒక పీడివాద సిద్దాంతం కాదు అది కార్యాచరణకు మార్గదర్శి మాత్రమే అయితే 
మార్క్‌ చెప్పినట్టు దాన్ని మనము ఎల్లప్పుడు దృష్టిలో వుంచుకోవాలి. యువకులు 
కార్యరంగంలో వుండి అయినా ఈ సిద్దాంతాలు అనులు జరుపవచ్చు. గురజాడ అన్నట్లు 
“సొంతలాభము కొంతమానుక తోటిమానవులకు తోడు పడాల”నే ధ్యేయము ఉంచే 
చాలు - పార్టీ హోల్‌ సైమరు అయితేనే పనిచేసినట్లు కాదు. 


kx 3 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 107 








పొజూర్‌ నగర్‌ తాలూకా సరిహద్దుల ఆవల అనాడు సాగుతున్న సత్యాగ్రహ 
పోరాటాలు, విదేశీ వస్తు బహిస్కరణ సంఘటనలు, “వందేమాతరం” నినాదాలు, 
ఆర్యసమాజం నాయకత్వాన బెంగాల్‌ మొదలగు సుదూర ప్రాంతాల నుండీ 
వాలంటీర్లు ఎలాంటి పౌరహక్కులు లేని మా నైజాం సంస్టానంలోకి సరిహద్దులు దాటి 
రావడం, అరెస్టులవడం, కోర్టువారు హెచ్చరించి వదిలిపెడితే మరికొంతముందుకు 
పోయి సత్యాగ్రహం చేసి అరెస్టవడం - యీ సంఘటనలు ఇక్కడి యువకులను 
ఉత్తేజపరచినవి. 


ఇదే సందర్భములో స్థానికంగా సాగుతున్న రైతు ఉద్యమాలు - హుజూరునగరు 
తాలూకా గ్రామాలచే చుట్టబడిన దీవి గడ్డలుగా వున్న కృష్ణ జిల్లాకు చెందిన 
“మునగాల”, “లింగగిర”. పరగణాల (ప్రజలు సాగించుతున్న జమీందారి వ్యతిరేక 
పోరాటాలు; మా (గ్రామం పొలిమేరలలోనే సాగుతున్న “బేతవోలు” మళ్లా రైతుల 
పోరాటాలు (ఇది నైజాం) సాగుతున్నవి. ఇదే సందర్భములో మల్కాపురంలో 


108 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


జరుగుతున్న నైజాం వ్యతిరేక 7 వ ఆంధ్రమహాసభలు మొదలగు సంచలానత్మక 
సంఘటనలు జరుగుతున్న రోజులవి 


హైదరాబాదు పోయే 9 వ జాతీయ రహదారి మీదవున్న మల్కాపురములో 
(1940 సం॥) 7 వ అంధ్ర మహాసభలు జరుగుతున్నవి. హైదరాబాదు పనిమీద వెళ్ళి 
వస్తూ నేను, ముత్తవరవు విశ్వనాధం గారు అక్కడ దిగాము. మహాసభలో రాజకీయ 
చర్చలు, ఉపన్యాసాలు విన్నాము. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులసల్లి 
వెంకటేశ్వరరావు మొదలగువారి ఉపన్యాసాలు ఎంతో ఉత్తేజకరంగా సాగినవి. ఇవన్నీ 
నాకు కొత్త, సూర్యాపేట, హుజూరునగరు ప్రాంతాల మిత్రులు, స్నేహితులు కలిశారు. 
కొమేడ్‌ డి. సుబ్బారావు గారితో నాకు పరిచయం ఆ మహాసభలోనే జరిగింది. 
ఆ మహాసభ నాకొక అనుభూతిని, ఆలోచనను కలుగచేసింది. 


ఆ స్మృతులు మనస్సులో మెదిలాడుతుండగానే మా స్వగ్రామమైన చిలుకూ 
రులో “అష్టమ” ఆంధ్రమహాసభలు జరుగబోతున్నవనే వార్తతో నాకొక మార్గం 
దొరికినట్టయ్యింది. 

అప్పుడు నేను, ముత్తవరపు వెంకటప్పయ్యగారి దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాను. 
బాకీలు వసూలు చేసే వని మీద దూదియా తండ అనే ఊరుకుపోయాను. ఆ 
పని అయిపోగానే నా వెంట వున్న నౌకర్ణకు గుర్రాన్ని అప్పగించాను. “ఇక నేను 
మీ దగ్గర గుమాస్తా పని మానుకుంటున్నాను” అని వ్రాసిన ఉత్తర మిచ్చి పంపాను. 
చిలుకూరు ఇంటికి చేరుకున్నాను ఆంధ్రమహాసభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాను. 

నాకు జ్ఞాపక మొచ్చేనాటికే మాది నిరుపేద రైతుకుటుంబం. 10 ఎకరాల 
మెట్ట, 2 ఎకరాల (బావి అండతో) మాగాణి భూమితో, ఒక ఆడపీల్లతో కలసి 8 
మంది పిల్లలను పోషించాలి. సంసారం సాగించేందుకు మా తల్లిదండ్రులు పడరాని 
పాట్లు పడ్డారు వుట్టిన కాడికి అప్పులు చేశారు. గొడ్టూ, గోద, మాగాణితోపాటు 
నడి ఊరిలో వున్న ఇంటిని అవ ల వారికి తెగనమ్మి, ఊరిబయట పెరడులో సాక 
వేసుకున్నారు. మాకు పెట్టి పెద్దవాళ్లు ఉపోషాలున్నరోజులు. అన్నంలేక గుగ్గిళ్ళు 
వండి మమ్ములను ఓదార్చిన సందర్భాలు నాకు బాగా జ్ఞాపకమున్నవి 

ఇంత దరిదములో కూడా మా నాయనగారు మొగపిల్లలందరినీ బడికి పంపించడం 
మానలేదు. కరణాలు, బ్రాహ్మణులు, వైశ్యులు తప్ప మా ఊరిలో ఇతరు లెవ్వరూ 
చదువుకున్నవారు లేరు. మూ ఇట్ల తప్ప చదువు అసలు అందుబాటులో లేదు. 
ఊళ్ళో 2 వ తరగతి మాత్రమే ఉన్నది మా మేనమామల వూరు మేళ్ళచెరువులో 
ఉర్దూ మీడియం 4 న తరగతి వరకు చదివించారు నాన్నగారు ముత్తవరపు వారి దగ్గర 
గుమాస్తా ఉద్యోగంకు ముందు చదువుకోవాలనే తవన నన్ను ఒకదగ్గర నిలకడగా 
వుండనివ్వలేదు కొన్నాళ్ళు వుండూరిలోనే పోలీస్‌ పటేలు (గ్రామ మునసబ్‌) 
దగ్గర వ్రాతపని నేర్పమని కుదిరాను. వ్రాత వనికంశే వెట్టివని ఎక్కువయ్యింది. 
ఏమిచేస్తాము! అంతకుముందు సీతాపతిగారనే బ్రాహ్మణ ఉద్యోగి దగ్గర చదువు 
నేర్పించమన్సి ఆయన వెంట ఉద్యోగరీత్యా ఎక్కడకుపోతే అక్కడకు. తిరిగాను 
చదువుకు బదులు అంట్లు తోమడ మొచ్చింది! చదువు తపనతో తాహతుకు మించిన 
ఆలోచనలు చేసి 1939 వరకు తాడూ బొంగరంళేని అరాచక జీవితం అనుభవించాను. 


నంపాదకుదు నరకాల వట్టాభిరామారావు 109 


ఈ స్టితిలో ముత్తనరవు వెంకటప్పయ్యగారి దగ్గర యీ గుమాస్తా వని దొరికింది 
వారి ఇంట్లోనే భోజనం. నెలకు రూ.50/-లు వేతనం. నాకైతే బాగానే వున్నది. 
కాని, ఏదో తెలియని బాధ నిరంతరం మనస్సులో పని చేస్తూవుండేది 


సేవని మధ్య యుగాలనాటి ఫ్యూడల్‌ దోపిడి పని. అప్పులు పెట్టడం, ఇచ్చిన 
దానికి రెండింతలు చేసి దస్తావేజులు వ్రాయడం. అప్పతీరినా అవి ఇవ్వకూడదు; వడ్డీకి 
వడ్డీ కట్టడం, తిండి గింజల అప్పుకు నాగుకు నాగుకట్టి మోయలేనంత చేయడం, 
యౌ అప్పు తీర్చుకోవడానికి మురాను వెంశేసుకొని పోయి, ఇంటిముందర ఏదుంటే 
అది ఎత్తుకరావడం, మంచి గిత్తలను, ఎడ్డు బండ్లను తోలుకరావడం, ఇంటిముందు 
మనుష్యులను పెట్టి పొయ్యి రాజెయ్యకుండా వత్తిడి చేసి అప్పులు వసూలు చేయడం 
(కాదు దోచుకోవడం) తప్పేదికాదు. అప్పుల వాళ్ళ బాధలతో మా కుటుంబం ఎలా 
చితకగొట్టబడుతూవుందో ఊహించుకున్నప్పుడు వళ్ళు గగుర్చొడిచేది. 


ఇలాంటి దోపిడీలకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ ఇచ్చిన పిలుపు నాలో కొత్త 
ఆలోచనలు కలుగచేసింది. అలవాటు ప్రకారం తక్షణ నిర్ణయం తీసుకున్నాను. 
ఆంధ్రమహాసభ కొర్యకర్తగా మారడముతో  జీవితానికొక మార్గం దొరికింది. సమాజం 
ఎడ వుండవలసిన గురుతర కర్తవ్యాన్ని కమ్యూనిస్టు పార్టీ చేర్చింది. 


ఇక్కడ నా వివాహం గురించి కూడా చెప్పవలసి ఉంది. తీవ్ర నిర్బంధకాలంలోను, 
గెరిల్లా పోరాటాల మధ్యనే నా వివాహం పద్మతో జరిగింది. వివాహం అయిన కొద్ది 
రోజులకే నా భార్య, నేను సాయుధ _ గెరిల్లా దళాలలో పాలొన్నాము. అందుకు 
సంబంధించిన వివరాలు కొన్ని తెలియచేస్తున్నాను. 


పద్మ అసలు పేరు సరస్వతి. ఈమె కన్నవారిది తిరువూరు తాలూకా ఆట్లప్రగడ 
గ్రామం తండ్రి కాట్రగడ్డ రంగయ్యగారు. వీరికి ముగ్గురు కొడుకులు, ఐదుగురు 
ఆడసంతానం. గన్నవరం దగ్గరి బుదవరం నుండి వచ్చి, కంభంపాడు (పక్కన 
స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు కాయే 'పెదవెంకట రాయుడుగారు. గన్నవరం 
తాలూకాలో పేరున్న పాతతరం నాయకుడు శ రంగయ్యగారిది కమ్యూనిస్టు 
ళు 

కుటుంబము, 


తెలంగాణా సాయుధ పోరాటములో రహస్య నాయకులకు, దళాలకు కేంద్రముగా 
పని చేసిందీ (గ్రామం. రంగయ్యగారి చిన్నకూతుళ్ళిద్దరు (సరస్వతి - చుక్కమ్మ) 
SE is కొరియర్స్‌గా పనిచేశారు. కామేడ్‌ తమ్మారెడ్డిగారు పోలీసులకు 
ఇక్కడే పట్టుబడ్డారు. నిర్బంధ విధానం పెరిగింది. ఎప్పుడు యే అఘాయిత్యము 
జరుగుతుందో! 


ఈ పరిస్థితులలో (1949) కృష్ణాజిల్లా పార్టీ నాయకులు నా ఆమోదంతో 
నర్సరావుపేట స్టావరములో వుండగా పద్మను నా దగ్గరకు పంపారు. ముఖపరిచయాలు 
లేకపోయినా నాయకులు ఒకరిని గురించి మరొకరికి పరిచయం చేసి యున్నారు. 
మా ఇరుషక్షాల వారెవ్వరు లేకుండానే గెరిల్లా దళాల కావలాతో సత్తెనపల్లి తాలూకా 


కామేడ్సు బాధ్యత తీసుకొని మా పెళ్ళి నిర్వహించారు జంటగా రంగంలోకి 
పోయాము. 


110 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


రంగంలోకి పోగానే సరస్వతి వద్మగా పేరు మార్చుకుంది. గెరిల్లా శిక్షణ 
ఇవ్వబడింది. వురుష  |డ్రస్సుతో గన్ను ఇచ్చారు. అడవులలో విస్త్రృతంగా దళాలలో 
పాల్గొంది 

నేడు స్వాతంత్ర్యం వచ్చి అర్హశతాబ్దం కావచ్చింది. ఈ అర్హశతాబ్దకాలములో 
అనేక విజయాలు సాధించబడ్డవి. అయినా, అసలు సమస్యలు, ప్రాధమిక సమస్యలు 
పరిష్కరించబడకపోగా, సమాజానికి భారంగా తయారవుతున్నవి ముందుకు 
చూస్త బాధాకరమైన దృశ్యాలు కండ్డముందు కనబడుతున్నవి. యీ దృశ్యాలు 
యువలోకానికి నిరుత్సాహం కలిగిస్తున్నవి. అగమ్యగోచరంగావున్న యీ సామాజిక 
అడ్డంకులను ఛేదించవలసన బాధ్యత యువతరమే వహించాలి. యువతరం ముందుండి 
త్యాగాలు చేయకపోతే స్వాతంత్ర్యము వచ్చేదా? భగత్‌ సింగులాంటి యువకిశోరాలు 
స్వాతంత్ర్యం కోసం ఉరికంబాలెక్కారుగద? ఆనాటి యువతరమే అకుంరిత దీక్షతో 
- సంఘటిత శక్తితో ర్తక్తం దారబోశారు. వీరతెలంగాణాకు వన్నె తెచ్చారు. రాచరిక 
ఫ్యూడల్‌ వ్యవస్తను కూలగొట్టారు. 

తమకోసం, తమ పిల్లల కోసం ఈనాటి యువశక్తి తన చరిత్రాత్మక పొత్ర 
నిర్వహించాలని కోరుతున్నాను. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 111 


® ఎల్లలమరి వెంక లుశ్వర్లు 








నేను 1012లో శిష్టా వారి మంచాడ అగ్రహారమునందు జన్మించాను బాపట్ల 
తాలూకా, గుంటూరుజిల్లా 1933-34 సంవత్సరములో ఇంటర్‌ మీడియట్‌ తప్పిన 
తరువాత పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి అవటానికి కృషిచేస్తూ తెనాలిలో ఎక్కువకాలము 
గంధాలయములందు దొరికే ఆంగ్లము, తెలుగు మాగజైనులు చదువుతూ ఒక 
నిరుద్యోగుని పద్దతిలో తెనాలి (గ్రాంధాలయమునకు పోతూ వస్తూ ఉండేవాడిని. 

మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక 'చెల్లెలు మా పెద్ద అన్నయ్య ఆ 
రోజులలో మద్రాసు లయోలా కళాశాలయందు లా పరీక్ష చదువుతూ ఉండేవారు. 
అతడు ప్రత్యక్షముగా కాంగ్రెస్‌ కార్యకలాపాలలో పాలొనకపోయినా, అనాటి రాజకీయ 
పరిస్టితులమీద చాలా మక్కున చూపించెడివాడు. మద్రాసునుంచి వచ్చినవ డల్లా 
అనాటి కొం్యగెస్‌ నాయకులు, మేధావులు అయిన యన్‌ (శ్రీనివాస అయ్యంగార్‌, 
అల్ఫొడి కుప్పుస్వామి, యస్‌. సత్యమూర్తి మోతీలాల్‌ నెహ్రా సి ఆర్‌. 
దాస్‌, విరల్‌ బాయి పటేల్‌ గార్లను గురించి, వారి ఉపన్యాసధోరణులను వివరిస్తూ 
కొం(గెస్‌ రాజకీయముల గురించి ఎక్కువగా చెబుతూ ఉండెడివారు. వాటితోపాటు, 


112 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ను (గంధాలయములందు దొరికే మోడరన్‌ రివ్యూ, యంగ్‌ ఇండియా, ఇంకొ 
కాం(గెస్‌లోని అతివాద మాగ్జెన్లు చదువుతూ స్థానిక పరిచయులు అయిన కాం(గెస్‌ 
నాయకులతో, కాం(గెస్‌ నినాడ్‌లను గురించి చర్చిస్తూండేవాళ్ల కొం(గెస్‌ జండాలు 
ఎగురవేయుట, అనాటి వ్రభుత్వము నిషేధించినా, చేస్తూ ఉండేది వాటిల్లో 
నాకు (ప్రత్యక్ష సంబంధము లేకపోయినా హాజరు అవుతూ ఉండేవాడిని పోలీసులు 
లారీఛార్జీ చేసి చెదరగొడుతూ ఉండెడివారు సైమను కమీషన్‌ బాయికాట్‌ రోజుల్లో 
(ప్రజా సమూహముతోబాటు రైల్మే సే షన్ల "దగ్గరికి వెళ్లి, నినాదాలు చేసేవారు. 
అ కాలములో బర్రరిస్టు ఉద్యమ ప్రభావం “యువతమీడ ఎక్కువగా ఉండేది. 
దత్‌, భగత్‌సింగ్‌, గురుదేవుల నామాలు భగవన్నామములతో సరిసమానముగా 
ఉచ్చరించడము జరిగేది దత్‌, భగత్‌ సింగ్‌లకు, ఆయన సహచరులకు మరణశిక్ష 
విధించినారు. ఆ మరణశిక్షను రద్దు చేయాలని దేశవ్యాప్తముగా ఉవ్వెత్తు ఆందోళనలు 
జరిగినవి. గాంధీగారు రౌండు టేబుల్‌ సమావేశములో పాలొనటానికి ఇంగ్లాండ్‌ 
ప్రయాణము అయ్యే తరుణము భగత్‌ సింగ్‌, తదితరులపై మరణశిక్షను రద్దుచేయాలని 
రౌండు పేబుల్‌ సమావేశములో పాలొనటానికి గాంధీగారు షరతు వె పెట్టాలనీ యావత్‌ 
యువజనులు వాంభించినారు కాని, లాకు అలా చేయకుండా తిరిగి 
వచ్చేటప్పటికి యువజనులలో కాంగ్రెస్‌పై తీవ అసంతృప్తి, చర్రరిస్టు ఉద్యమం పై 
అభిమానము పెల్లుబికినాయి. ఇద్దరిపై మరణశిక్షను రద్దు చేయలేని నాయకులు 
రౌండుశేబుల్‌ సమావేశములో పాలొని భారతదేశానికి “స్వాతంత్ర్యము తెస్తారు 
అనుకోవటం పొరపాటని, నాలో గాందీగారి సిద్దాంతాల పై అపనమ్మకం కలిగినది 
నేను ఇంటర్‌మీడియట్‌ చదువుకునే రోజులలోనే ఆర్షికమాంద్యము (ప్రబలముగా 
ఉండెడిది పరీక్షకు ఫీజు చెల్లించుటకు కూడా డబ్బులు దొరికేవికావు. ఎలాగో 
అలౌగి ఫీజు కట్ట ఇంటర్‌ పాస్‌ అయినాను ఆ పరిస్తితులలో పోలే పెద్ది 

నరసింహమూర్తిగారు, స్థానిక కాంగెస్‌ నాయకులతో నేను చర్చించేటవ దు, నన్ను 
గమనించి నాకు పరిచయ భాగ్యము కలుగ చేసినారు. ఆ త్యాగి _నిరాడంబరజీవి. 
సౌమ్యముగా తన వాదనలు వివులీకరించే పద్దతి నన్ను ఆయనవైపు అకర్షింపచేసినది 
వారితో ఎక్కువ సంబంధము పెంచుకొంటూ, మార్క్సిజం సిద్దాంతములవైపు 
ఆకర్షింపబడ్డాను. వారు అమ్మ, (గోర), Youth in Soviet Russia, Lenin on 
Religion, State and Revolution, Paris Commune, Dialectical Materialism, 
Historical Matenalism, మున్నగు పుస్తకాలు నాచేత ప్రత్యేకముగా చదివించినారు 
వారి పరిచయ భాగ్యముతోనే కమ్యూనిస్టు సిద్దాంతముల పైన నాకు మక్కున 
ఏర్పడినది. నేను పార్టీలోకి వనికి వస్తానని నరసింహమూర్తిగారికి " స్తిరమైన అభిప్రాయం 
కలిగినది నన్ను తనలో కలువుకొని “తెనాలిలో యున్న 'మున్సివల్‌ వర్కర్‌ సః ఫాక్షరీ 
వర్కర్స్‌ని సంఘాలుగా నిర్మాణము చేయుటకు  ప్రోత్సహించినారు. కొంతకాలము 
తరువాత వారు నాకు త్యాగమూర్తి, పార్టీ నిర్మాత అయిన పుచ్చలపల్లి సుందరయ్య 
గారితో పరిచయము కల్షించినారు వారిని చూస్తే నాకు కొంచెము... బెదురుగ 
ఉండేది నరసింహమూర్తి గారితో ఉన్న ఆప్యాయత, సిద్దాంత పరిజ్ఞానము కమ్యూనిస్టు 
పార్టీ సభ్యునిగా చేసినవి ఆ రోజులలో ఫార్టీ అంటే ఒక పదిత్ర కూటమి అనెడి 
భావన యుండేది ఏమాత్రము సంఘ వ్యతిరేక పనులు చేసెడివారికి పార్టీలో 


సంసపొదకుడు వరకాల వట్టాభిరామారావు 113 


స్థానము ఉండేది కాదు. గుంటూరులో ఆనాడు కమ్యూనిస్టు పార్తీ నాయకులు 
అ జొన్నలగడ్డ రామలింగయ్య, దుర్చా కృష్ణమూర్తి, (ప్రతౌవ రామసుబ్బ య్యగార్జు 
నాయకులుగా ఉండెడివారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలో పాలొనేందుకు 
నరసింహమూర్తిగారు గుంటూరు పరిపీంలీనారు ఆ తరువాత కొన్ని దీనములకు 
పార్టీ ఆధ్వర్యములో పార్టీలో పని చేయుటకు విజయవాడ పంపించారు. అక్కడ 
చాలా ఏండ్లనరకు స్థిరనివాసము ఏర్పరచుకొని, పార్టీ ఆఫి ఫీసులోనే తింటూ, పార్టీ 
కార్యకలావములు నేను నిర్వహిస్తూ _ వుండేవాడిని, ప్‌ ప్పడే మద్దుకూరి చంద్రం, 
చలసాని వాసుదేవరావు, కొసరాజు శేషయ్యగార్లతో దగ్గర సంబంధములు కలిగి, 
పార్టీ కమిటీలలో వాటిల్లో పనిచేస్తూ యుండేవాడిని. ఆ “కాలంలోనే నుద్రాసులో 
కమ్యూనిస్టు పార్టీ విధానాలను గురించి దత్‌ -బ్రొడ్తీ ధీసిస్‌పై చర్చ జరిగింది అప్పుడు 
జరిగిన ప్రీనము “సమావేశములో నేను ఒక భాగమును ప్రవేశ పెట్టినాను కూడా. ఆ 
సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ నాయకులు యస్‌. వి. ఘాకేగారితో పరిచయము 
కలీగింది. తరువాత కమ్యూనిస్టు పార్టీ రహస్య మహాసభలు జరిగాయి. అందులో 
కాకినాడ సమావేశము (1936) అతి "ముఖ్యమైనది దానిలోనే దత్‌-బాడ్డ ధీసిస్‌ 
ఆధారముగా కమ్యూనిస్టు పార్టీ వంధా _ స్టిరవరచబడ్డది. జొన్నలగడ్డ రామలింగయ్య, 
ఇంకా ఒకరిద్దరు ఈ విధానాన్ని వ్యతిరేకించి, పార్ట్‌ నుండి నిష్కమించినారు 
తరువాత బెజవాడలో పార్టీ మహాసభలు జరిగినవి. అందులో విస స్తృత కమిటీ నందు 
నేను ఒక సభ్యుడిని. “అనాటి పార్టీ లైనును అనుసరించి, కాం(గెస్‌ సోషలిస్టు 
పార్టీలోను, కాంగైెస్‌లోను అధిక సంఖ్యలో సభ్యులను చేర్చించడము జరిగినది. అనాడు 
కమ్యూనిస్టు పొర్తీ పట్టణ కమిటీకి కృత్తివెంటి కుటుంబరావు గారు కార్యదర్శిగా 
వుండేవారు, నేను, “గెల్లి “ రాజనోపాలంగొరు సభ్యులుగా వుండేవారం. ఆ సమయంలో 
కొం్యగెస్‌ జిల్లా మహాసభలు జరుగుతూండేవి. ws పార్టీ విధానాల్ని 
తీర్మానరూపములో ప్రవేశపెట్టి మితవాద _ కొంగెస్‌వాదులు కాలేశ్యరరావుగారు, 
మరుపిళ్ళ చిట్టిగార్డు అంతా వ్యతిరేకించినను అమోదింప చేయించగలిగినాము. 


అప్పటికే మాకు విజయవాడ పట్టణమునందు కార్మికులు, ఇతర వాణిజ్య 
వరాలలో పలుకుబడి ఏర్పడినది. వారిని ఆధారంగా చేసికొని మేము కూడా సభ్యులుగా 
చేరినాము. ఆ తరుణములో ర్యాస్ట్ర, కాం్యగస్‌ కమిటీకి ఎలక్షన్స్‌ జరిపినారు. నేను, 
కృత్తి వెంట కుటుంబరావు, గెల్లి రాజగోపాలు, ఇంకా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుగా 
చిట్టిగారు, కాళేశ్వరరావుగారు నాయకత్వమున యున్న కాంగ్రెస్‌తో పోటీచేసినాము. 
దాదాపు 5 స్థానములలో మేమే మెజురిటీలో వున్నాము. సుబ్బారావుగారు పోటీచేస్తున్న 
దానిలో చిట్టిగారు దౌర్హన్యము చేయుటవలన ఆ ఎన్నికలలో పాల్గొననుని ప్రకటించి, 
మాచేత ఉవసంహారింప చేసినారు. తరువాత Men సంబంధములు బెడిసి 
కొట్టినాయి. కృష్ణాజిల్లాలో దేశము మొత్తముమీద sae బోసు నాయకత్వము 
క్రింద అతివాద ఫార్‌ వర్డ్‌ బ్లాక్‌ గా ఏర్పడినది. కృష్ణాజిల్లాలో సే పట బావయ్య, అన్నె 
అంజయ్య, కాకాని _వెంకటరత్నంగార్లతో నాకు సత్సంబంధములు ఉండెడివి. 


రాజమండ్రిలో (1936) జరిగిన కాంగెస్‌ సోషలిస్టు మహాసభలో పాలొన్నాను. 
అదే విధముగా పార్టీ మహాసభలలో పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన మవాసభల్లోనూ, 


114 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


గుంటూరు, విశాఖ, ఇంకా ఇతర మహాసభలలో, దేశములలో జరిగిన ఇతర 
మహాసభల్లోనూ పాలొన్నాము. 

రాష్ట్ర యువజనోద్యమములో నేను ఎక్కువగా పాలొనేవాడిని. కృష్ణాజిల్దా 
యువజన సంఘము కార్యదర్శిగా నేను, పిడినటి మాధవరావుగారు అధ్యక్టులుగ 
ఎన్నుకొనబడి, యువజన సంఘానికి _గట్టివునాదులు కలుగచేశాము. 

తరువాత పార్టీలో, ఆంధ్రదేశములో కార్మికోద్యమును నిర్మించడములో చాలొ 
(ప్రముఖమైన పాత్ర నిర్వహించినాను. లేబర్‌ ప్రాలక్షన్‌ లీగ్‌ వ. చేయడం 
జరిగినది. ఇదే తరువాత రాష్ట్ర (డ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ గా అభివృద్ది 
చెందినది. ఈ సంస్థ ఆధ్వర్యము [క్రింద విజయవాడలో తోళ్ళ పనివారి సంఘాన్ని, 
స్టేట్‌ (హైస్‌వర్కర్స్‌ యూనియన్‌ని, మున్సిపల్‌ వర్కర్స్‌ మరియు ఎంప్లాయీస్‌ 
యూనియన్‌ ని ఏర్పరచి, బలవత్తరమైన సంస్థలుగా రూవుదిద్దాము. (ప్రెస్‌ వర్కర్‌, 
యూనియన్‌ ఆధ్వర్యంలో బెజవాడలో అనేక సమ్మెలు నడిపి, రాష్ట్ర మొత్తంమీద 
(వెస్‌ వర్కర్‌ ఎ యూనియన్‌ ని స్థాపించి, ముఖ్యమైన పట్టణములైన గుంటూరు, 
తెనాలి, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మొదలైనచోట్ల బలమైన కేంద్రములుగ 
నిర్మించినాము. అదే మాదిరిగా వర్కర్స్‌ కోర్కెల సాధనకు రాష్ట్ర వ్యాప్తముగా 
సమ్మెను జరిపి, చాలావరకు కృతకృత్యులము అయినాము. అదే విధముగా మున్సివల్‌ 
వర్కర్స్‌ యూనియన్‌ను, విజయవాడలో బలమైన సంస్థ్రగ నిర్మించుటయేగాక అనేక 
సమ్మెలు కూడా దీని నాయకత్వం (క్రింద నెరవేర్చినాము. తరువాత ఏలూరు, 
రాజమండ్రి, గుంటూరు మరియు అనేకచోట్ల మున్సిపల్‌ ఎర్కర్స్‌ మరియు 
ఎంప్లాయీస్‌ యూనియన్‌ని నిర్మించి, రాష్ట్ర వ్యాప్తముగా సమ్మెలు జరిపి కోర్కెలు 
సాధించుటయందు కృతకృత్యులము అయినాము. తరువాత మరో ముఖ్యమైన 
విశేషము - ఏలూరులో జూట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నిర్మాణములోనూ, 
చీరాలలో టుబాకో వర్కర్‌, J యూనియన్‌ నిర్మాణములోనూ కృషిచేసి బలమైన 
యూనియన్‌ లను ఏర్పాటు చేయగలిగినాము అక్కడ జరిగిన సమ్మెలలో పాల్గొన్నాను. 
వర్కర్స్‌ తము కోర్కెలను సాధించుకొనగలిగినారు. వీటిలో నా ప్రత్యక్ష పాత్ర 
యుండెడిది ఈ సమయంలోనే విశాఖ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ 
పట్టణములందు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వము క్రింద బలమైన డడ యూనియన్‌ 
ఉద్యమం _ అభివృద్ది చెందినది. లేబర్‌ ప్రాటక్ష లీగ్‌ తరువాత రాష్ట (హైడ్‌ 
యూనియన్‌గా అభివృద్ది చెందినది. దీనికి కా[మేడ్‌ సి.వి.కె. రావు అధ్యక్షులుగాను, 
నేను కార్యదర్శిగాను ఎన్నిక అయినాము పోలేపెద్ది నరసింహమూర్తిగారు మాకు 
ఇన్‌ చార్జి. మేము ముగ్గురం ఆనాడు ఆంగ్లంలో వున్న కార్మిక చట్టాలను, ఫ్యాక్టరీ 
అక్ట్రు వర్కర్స్‌ కంపెన్‌ సేషన్‌ ఆక్టును, మెటర్నిటీ బెనిఫిట్సు చట్టాలను తెలుగులో 
(వ్రాసినాము. అవి పార్టీ ఆధ్వర్యాన ప్రకటించబడ్డాయి. 

అది రెండవ (ప్రపంచ యుద్దము జరుగుతున్న రోజులు. యుద్ద వ్యతిరేక 
ప్రచారము క్రింద ప్రభుత్వ వ్యతిరేక ఉపన్యాసములు ఇచ్చినాను. దీనితో ప్రభుత్వం 
నన్ను అరెస్టు చేసి తిరుచినాపల్లి జైలుకి పంపినారు బందరులో సెషన్స్‌ కోర్టువారు 
ఏ క్లాస్‌ ఖైదీగా శిక్రించినది. కాని, జైలుకి పోయిన కొన్నాళ్ళకు ప్రభుత్వము సిక్టాస్‌ 
ఖైదీగా మార్చినది. తరువాత పార్టీ నిషేధ కార్యక్రమము సాగుతూ వచ్చినది. 


సంపాదకుడు! వరకాల వట్టాభిరామారావు 115 


అప్పుడు రాష్ట్ర పొర్టీవారు నన్ను వైజాగ్‌ లో పార్టీ నిర్మించడానికి అక్కడకు వంపారు. 
అక్కడ పలుచోట్ల కాంగెస్‌ సోషలిస్టు నాయకులను కలసికొని పరిచయములు 
ఏర్పరచుకొన్నాను. చీపురుపల్లిలో అప్పలనాయుడు పార్టీ లీడర్‌గా కొనసాగుతూ 
వచ్చారు. (శ్రీకాకుళం, దానివద్ద ఆముదాలవలస కొత్తవలస మొదలగు చోట్లకూడా 
పార్టీ శాఖలు ఏర్పరచడము జరిగినది. బారువా దగ్గర పార్టీకి సానుభూతిపరులను, పార్టీ 
సెల్స్‌ ఏర్పాటుచేయటము జరిగినది. తరువాత వైజాగ్‌ లోని విశాఖవట్టుణమునందు 
నన్ను అరెస్టు చేసి డిబన్యూగా వంపినారు. మద్రాసు, కడలూరు, వైజాగ్‌, 
రాజమండ్రి, తిరుచి మొ! జైళ్లలో కూడా ఉన్నాను. 

పిదప 1951లో ఎన్నికలు ప్రకటించినారు. ఆ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ 
అఖండ విజయం సాధించినది. నన్ను జగ్గయ్యపేట సీటులో నిలబెడితే నేను చాలా 
ఎక్కువ మెజారిటీతో లోక్‌ దళ్‌, కాం(గెస్‌ అభ్యర్థులను ఓడించినాను. లోక్‌ దళ్‌ అభ్యర్థి 
డిపాజిట్‌ కోల్పోయారు. కాం(గెస్‌ అభ్యర్థి కొద్దిలో డిపాజిట్‌ నెలబెట్టుకో గరిగినారు. 
మద్రాసులో ఆ రోజున కాంగ్రెస్‌ చీలి, లోక్‌ పార్టీ (ప్రజాపార్టీ, స్వతంత్ర పట్ల 
ఈ రకంగా ముక్కలు అయినది. తరువాత ఆరిధ్రాలో అసెంబ్లీ స్థానములందు, 
కాంగ్రెస్‌కు వచ్చిన స్టానాలకం కే మన పార్టీకి ఒక స్థానము ఎక్కువ సంపాదించినది. 
ప్రజాఫార్టీ నాయకుడైన శ్రీ, తెన్నేటి విశ్వనాధం కమ్యూనిస్టు పార్టీతో కలిసి (ఫ్రంట్‌ గా 
ఏర్పడినాము. ఈ (ఫ్రంట్‌ లో కమ్యూనిస్టు పార్టీదే "పైచేయిగా ఉండెడిది. విశ్వనాధం 
ఫ్రంటకు నాయకుడిగా ఉండేవారు. తరిమెల నాగిరెడ్డిని కమ్యూనిస్టు (గ్రూప్‌ 
నాయకుడిగా _ ఎన్నుకొనినాము. నేను కార్యదర్శిగా పని చేసేవాడిని. లోక్‌దళ్‌ 
మాత్రము కాంగ్రెస్‌తో చేతులు కలిపి, మంత్రి పదవులు ఆక్రమించినది. 


నా 50 సంవత్సరముల పారీ జీవితములో 20 సంవత్సరములు పైన శాసనసభలో 
గడిచింది నా క్రియాశీల పార్టీ జీవితం శాసనసభలకు పరిమితమయింది. తరువాత 
కార్మికోద్యమంలో గడిపాను. 


1946 నుండి 1967 వరకు శాసనసభలో సభ్యునిగా వున్నాను. 1946, 
1951-52, 1955, 1962 ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసి పార్టీ అభ్యర్థిగా 
గెలవగరిగాను. 1946, 1955 ఎన్నికలు యుద్ద ప్రాతిపదికపైన జరిగినాయి. పార్టీ 
అతి తక్కువ స్టానాలు - 13 స్థానాలు మాత్రమే గెలవగర్లింది. 


దాదాపు నా 50 ఏండ్ల పార్టీ జీవితములో పార్టీ విధానాలకు కట్టుబడి పార్టీలోను, 
అ సెంద్లీలోను కృషి చేశాను. ముఖ్యముగా పార్టీ రహస్యముగా ఉన్న కాలములో, 
పార్టీ విధానాలు శిరోధార్యముగా భావించి తూచ తప్పకుండా అమలుపరిచినాము. 
అ సెంబ్లీలలో పని చేసేటప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో పాలొంటూ, ఆ 
ఉద్యమాలను అసెంబ్లీలో ప్రతిబింబించడానికి కృషి సల్పినాము. పార్టీలో వని 
చేసేటన డు సభ్యులుగా కమిట్‌ మెంట్‌ ఉండెడిది. మనం బాగా అధ్యయనం 
చేయాలి. ఈ విషయంలో మనం లోటు చేశాము. వీటిని మన సభ్యులు బాగా 
అవగాహన _ చేసుకోవాలి. పార్టీలో వని చేస్తూ ఉండగా, చాలా ఆశాజనకముగ - 
భారతదేశంలో సోషలిజం స్తాపించగలము అనే ఆశాభావముతో - కార్యక్రమములు 
చేపట్టి, అందుకు కృషి చేసివారము నేను మాత్రము అంతంత మాత్రమే 


116 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చదువుకున్నాను. ఉన్నత విద్య నాకు అబ్బలేదు. అంత గొప్ప మేధావినిగాను, 
అతి సామాన్య పార్టీ సభ్యుడిని. కాని నాకు అప్పగించిన బాధ్యతలను నూత్రము 
నెరవేర్చుటకు చాలా కృషిచేసేవాడిని. దానికి సంబంధించిన వాబ్బయమును సేకరించి 
అధ్యయనము చేసి, అసెంబ్లీలో నాకు మించిన స్థాయిలో రాణించగలిగాను. పార్టీ 
కార్యకలాపాలలో కూడా ఎక్కువగానే పాల్గొనేవాడిని. పార్టీ సభ్యత్వము పొందినవారు 
'క్రమగిక్షణతోపాటు, పార్టీకి సంబంధించిన వాజ్మయము, ఇతర పార్టీలను గురించి 
కూడా అధ్యయనము చేయవలసిన అవసరము ఉంటుంది. పార్టీ క్రమశిక్షణ, పార్టీ 
కమిట్‌ మెంట్‌ పార్టీ సభ్యులకు గీటురాయిగా ఉండాలి. పార్టీలో అభిప్రాయ 
భేదములు వచ్చినంతమాత్రమున చీలిక పోకడలకు దారితీయరాదు. చీలిక పోకడలకు 
పాల్పడితే తమ భావములను సాధించలేకపోగా, పార్టీని చాలా బలహీనవరచటము 
జరుగుతుంది. మార్కిస్టుపార్టీ ఈ రోజున పశ్చిమ బెంగాలులో అధికారములో 
కొనసాగినా, దేశంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బలహీనవడినవి అనే చెప్పాలి. 
తమ తమ ధ్యేయములకు కొన్ని వేల మైళ్ళ దూరములోనే ఉండిపోయాను అని 
అనిపిస్తుంది. మన దేశ చరిత్ర, సంస్కృతి, తత్వశా,స్త్రాలను బాగా అధ్యయనం 
చేయాలి. భారతీయ మనస్తత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలి చివరివరకు నా 
రాజకీయ జీవితంలో కార్మికవర్గ ప్రయోజనాలను నెరవేర్చడంలో శక్తివంచనలేకుండా 
కృషి చేశాననే సంతృప్తి నాకుంది. 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 117 









వై. విజయకుమార్‌ 








నొ జన్మస్థలం గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని తురిమెళ్ల గ్రామం. 
1929వ సంవత్సరంలో మా గ్రామంలో కాంగెస్‌ నాయకులు కల్లూరు చంద్రమౌళి, 
నేతి చలపతి, వెలినోలు సీతారామయ్యగారలు సైమన్‌ కమిషన్‌ను నిరసిస్తూ 
బహిరంగసభ నిర్వహించారు. నేను ఆ సభకు హాజరయ్యాను. నా వయస్సు 
అప్పుడు 11 సంవత్సరాలు. వారి ఉపన్యాసాలు విన్నాక అస్పష్టంగా అలవోకగా 
బ్రిటిష్‌ సామ్రాజ్య న్యతిరేక భావాలు నాలో చోటు చేసుకున్నాయి. 


భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌ దేవ్‌ల ఉరితీత మా గ్రామంలో నాతో సహో 
కొంతమంది యువకుల లేత మనసులను కలవరసరిచింది 1933న సంవత్సరంలో మా 
వారిలోని 20 మంది యువకులతో ఒక "టెర్రరిస్టు గ్రూవు నిర్మించాము ముసుగు 
బట్టలు కుట్టించాము. బెంగాల్‌లోని "బె ర్రరిస్టులతో సంబంధం పెట్టుకోవాలని 
ప్రయత్నించి విఫలమయ్యాను. ఏమి చేయాలో తోచలేదు. చినరకు మేము [గ్రూపు 


118 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నాయకత్వాన యువజన సంఘ నిర్మాణానికి పూనుకొని, దాని ఆధ్వర్యంలో కొన్ని 
కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చాము. 


నేను 1934లో స్కూల్‌ ఫైనల్‌ పరీక్ష పాసయ్యాను 1929-36 ఆర్థిక 
సంక్షోభం ఫలితంగా మాకున్న 20 ఎకరాల మాగాజిభూమీలో 14 ఎకరాలు మా 
నాన్నగారు అప్పులు తీర్చడానికి అమ్మేశారు. కాలేజీ చదువు చెప్పించలేనని ఆయన 
చెప్పారు. ఒక సంవత్సరకాలం గ్రామంలో ఖాళీగా వుండిపోయాను. 


ఈ కాలంలో మా తండ్రిగారు నా చేత వీదేశథింగంగారి రచనలు, స్వామి 
నివేకానందుని ఉపన్యాసాలు చదివించారు. ఇంగ్లండులో చదువుకొని తిరిగి వచ్చిన 
మా దాయాది మేనమామ నరహారిగారు, కల్పూరీ చంద్రమౌళిగారు, నాకు “ABCD 
of Communism”, పామీదత్తు రచించిన “Doctrine of Communism”, జెటి. 
సండర్‌లాండ్‌ రచించిన “12412 In Bondage” తెచ్చారు. వాటిని వారి దగ్గర 
తీసుకొని చదివాను. అలాగే నార్హ వారు రచించిన “తురుష్క ప్రజాస్వామ్యం", 
మరెవరో రచించిన “ఐర్లెండ్‌ స్వాతంత్ర్య సమరయోధుడు డివెలరా జీవిత చరిత్ర” 
చదివాను. పై గ్రంధాల అధ్యయనం వలన నాలో హేతువాద దృకృధం, సామాజిక 
సంస్కరణలు అవసరమనీ, భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామిని కావాలనే 
ఆకాంక్ష కమ్యూనిస్టు సిద్దాంతంపట్ట ఆకర్షణ ఏర్పడ్డాయి. 


అదే సమయంలో నేను యువజన సంఘ కార్యకలాపాల్లో చరుకుగా పాల్గొం 
టున్నందున కమ్యూనిస్టుగా తీర్చిదిద్దాలనే భావంతో తెనాలిలో కమ్యూనిస్టుపార్టీ 
నాయకుడైన కామేడ్‌ మాధవాచారిగారు నాతో కలుపుకుని కామేడ్స్‌ కట్టయ్య, 
యలమంచిలి లక్ష్మీనారాయణ, పి. వి. సుబ్బారావులతో ఒక పార్టీ సెల్‌ ఏర్పాటు 
చేశారు. దీనితో తరువాత మా వూరు వచ్చిన కామ్రేడ్‌ మోటూరి హనుమంతరావు 
కలిశాడు. మా చేత ముంగండవారి “గతితార్కిక భౌతికవాదం”, “విలువ - ఖరీదు 
- లాభం", “మీరట్‌ కుట కేసు డాక్యుమెంట్లు" వగైరా చదివించారు. తద్వారా 
నేను పూర్తి కమ్యూనిస్టుగా పరిణతి చెందాను. 


అదే కాలంలో మోపర్రు, యింటూరు, కావూరులలో మహాత్మా గాంధీగారు 
మాట్లాడిన బహిరంగ సభలకు హాజరయ్యాను. 


1936 మొదటి అర్హభాగంలో నేను చిత్తూరు జిల్లాలో స్టైనో బైపిస్ట్‌గా ఉద్యోగం 
చేస్తూ చిత్తూరులోనూ, చంద్రగిరిలోనూ విద్యార్థి సంఘాలు నిర్మించి సమ్మెలు 
చేయించాను. దానితో బ్రిటిష్‌ జిల్లా కలెక్టర్‌ నన్ను ఉద్యోగంనుండి డిస్మేస్‌ చేశాడు. 


1936 రెండవ అరభాగంలో తెనాలిలో ఒకే రోజు వేరు వేరుగా జరిగిన 
పండిట్‌ నెహ్రూ, కామేజ్‌ డాంగేల మీటింగులకు హాజరయ్యాను. కొామేడ్‌ డాంగే 
ఉపన్యాసం నాకు బాగా నచ్చింది. భారతదేశంలో నూటికి 80 మందికి పైగా వున్న 
కార్మికుల, వ్యవసాయ కార్మికుల, (శ్రమజీవుల, తదితర ఆశేష ప్రజానీకం యొక్క 
స్వరాజ్యంకోసం, (ప్రజలందరూ సుఖ సంతోషాలతో మనుగడ సాగించగలిగిన సోషలిస్టు 
వ్యవస్థ కోసం పోరాడేది భారత కమ్యూనిస్టు పార్రీయేననే భావం నాలో ధ్రునపడింది. 


సంపాదకుడు. వరకాల వట్టాభిరామారావు 119 


1937లో విజయనగరం కాలేజీలో చేరి, ఇంటర్మీడియెట్‌, చి.యస్‌సి.లు పూర్తి 
చేశాను. విద్యార్థిగా వుంటూనే ఉమ్మడి విశాఖ జిల్లాలో విద్యార్థి యువజన సంఘాల 
నిర్మాణానికి, పార్టీ నిర్మాణానికి కృషి చేశాను. 1937లో నాకు పూర్తి పార్టీ 
సభ్యత్వం అభించింది. 


1941లో బి.యస్‌సి, పరీక్షలో రాష్ట్రంలోనే మొదటి రాంక్‌ పాసయ్యాక, 
యం.యస్‌సి.లో సీటు వచ్చిన సందర్భంలో కామేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారి 
సలహాను పాటించి చదువుకు స్వస్తి చెప్పి, కమ్యూనిస్టు పార్టీ హోల్‌ బమర్‌గా పని 
చేయడం ప్రారంభించాను. 


«kX * 


120 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





“నేను ఎలా కమ్యూనిష్టు 
నయ్యాను?” అనే ప్రశ్నకు అరు 
దశాబ్దాల తర్వాత సమాధానం చెప్పా 
లంటి అంత తేలిక కాదు సమాజంలో 
వర్గ దోపిడీకి గురి కాబడి, దానికి 
వ్రతీఘటనగా పుట్టిన ఉద్యమ భాగ 
స్వామిగా కమ్యూనిస్టు గావచ్చు లేదా 
ఒక అసొధారణ ఘటన ఒక్కొక్కరి 
జీవితంలో కమ్యూనిస్టుగా మారేందుకు 
కారణం కొవచ్చు నా విషయంలో 
అ రెండూ ళేవు. అందుకే నా 
మనోభావాలు రూపుదిద్దుకున్న తీరు 
తెన్నుల వివరణ అవసరమయింది జ 


ఒక మధ్యతరగతి ర రతు కుటుం f 

బంలో పుట్టి, ఏడు కుటుంబాల మధ్య 

ఒకే ఒక సంతానం కావటం నల్లి 

అల్లారు ముద్దుగా పెంచారు. కాస్త 

వయసొచ్చింది "మొదలు మోసమంశే 

సహించలేక పోయేవాణ్లి అన్యాయం జరుగుతోందంటే ఆందోళన చెందేతత్వం. 
ఇలాంటి ఘటనలు బరిగినప బడు ప్రతీకారానికి పూనుకున్న ఘటనలు యిష టికీ 
నాకు గుర్తున్నాయి. గ్రామ కక్షలు నా మనసుకు నచ్చెవిగాదు వాటికి అతీతంగానూ, 
దూరంగానూ వుండేవాడిని అందుకేనేమో మా గ్రామంలో అన్ని మురాలకు 
చెందినవాళ్ళూ నన్ను వాత్సల్యంతో చూసేవాళ్ళు. ఇది నా చిన్ననాటి జీవితం. 





భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖ్‌ దేవ్‌, భాతుకేశ్వరదత్‌ , ఆజాద్‌ లను ఫోరాటాలలో 
చూడడం, వారిని గురించి తెలుసుకోవటం తరువాత జరిగింది 

నేను రేపల్లె హైస్కూలులో చేరిన తర్వాత బసవ పున్నయ్య, మోటూరి 
హనుమంతరావు, పరంధామయ్య, పమిడిముక్కల లక్ష్మణరావు, క కంరంనేని వెంకట 
సుబ్బయ్య, వెంకటరత్నం వగైరాలతో పరిచయం ఏర్పడింది ఈ అందరిలోనూ 


హనుమంతరావుతో సాన్నిహిత్యం జాస్తి వీళ్ళంతా నాకు సీనియర్లు కావటం వల్ల 
నాకన్నా ముందుగానే హైస్కూలు వదిలివెళ్ళారు 


సంపాదకుడు" నరకాల వట్టాభిరామారావు 121 





నేను హైస్కూలు చదువు పూర్తయి 1935లో గుంటూరు ఎసి కాలేజీలో 
చేరాను. ఇంటర్మేడియెట్‌ చదివిన రెండేళ్ళూ 'ఫైచెప్పిన వాళ్ళకూ నాకూ సంబంధం 
తెగిపోయింది. మౌ (గ్రామం నుండి కాలేజీలో చేరిన నలుగురం కమ్మ హోస్టలు ప్రక్కన 
ఒక ఇంట్లో అద్దెకుండే వాళ్ళం బిఎలో పోయిన సబ్జెక్టులు పూర్తి చేసుకునేందుకు 
వచ్చిన అన్నే సంజీవయ్య, కొత్త రాజబాబయ్య, ఇడవలపాటి గోవిందరావు, 
మోరెంపూడి సుబ్బారావులు మాతో వుండేవాళ్ళు. అంతా కులాభిమానంతో 
సంబంధాలు ఆయన్ను పెద్దమనిషిలాగా చూసేవాళ్ళం హాస్టల్‌ మేనేజిమెంటు జస్టిస్‌ 
పార్టీ నాయకుల అధీనంలో వుంది కాలేజీలో అప్పటికి విద్యార్హి ఉద్యమ ప్రభావం 
లేదు. నాకు రాజకీయ వాసన తగలలేదు సోవియట్‌ విప్టవం గురించి అసలే 
తెలియదు. జిల్లా బోర్డు ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్‌ తరపున గోవిందరావు 
పోటీ చేస్తే మా బ్యాచి వెళ్లి ఆయనకు వని చేసింది కొసరాజు రానుయ్య, 
ఆచార్య రంగా కేంద్ర కౌన్సిల్‌ కు పోటీ చేస్తే “లారీ దెబ్బల రామయ్యో లాభం 
లేదూ పోవయ్యో” అన్న పొటలు విని మాత్రం కాంగ్రెస్‌దే న్యాయమనుకు నేవాళ్లి. 
కల్లూరి చంద్రమౌళి, చదలవాడ ఉమామ హేశ్వరరావులు రాష్ట్ర శాసనసభకు పోటీ 
చేస్తే, చుట్టరికం వల్ల మా గ్రామంలో రెండు మురాల నాయకులు జస్టిస్‌ పార్టీకి 
పనిచేశారు. ఈ నాయకుల స్వార్ధానికి స్పందించి నేను మా (గ్రామం వెళ్ళి 
కాంగెస్‌కు ఓట్లు సమీకరించటంలో సహాయవడ్డాను. గామ మురా నాయకుల 
పాత్రను బహిర్గతం చేశాం. మా [గ్రామంలో జస్టీస్‌ పార్టీకి పనిచేసిన వ్యక్తి రాష్ట్ర 
కాంగ్రెస్‌ సభ్యుడుగా పోటీచేసి గెలిచాడు. ఆయన మీద ఫిర్యాదు చేస్తే నేను 
ఆయనకు వ్యతిరేకంగా విచారణ కమిటీ ముందు సాక్ష్యం చెప్పాను. 


ఈ చెదురుమదురు ఘటనలు తప్ప రాజకీయాల లోతు తెలిసిగాదు. చదువుమీద, 
స్పోర్ట్స్‌ మీదా శ్రద్ద వుండేది. బ్యాడ్మింటన్‌, కబాడీలలో నేను కాలేజీ క్యాపైన్‌ను 
గూడా. 


నేన బి.ఏ.కు వచ్చేసరికి హనుమంతరావు ఇంటర్మీడియట్‌లో చేరాడు బసవ 
పున్నయ్య బి.ఏ.కి వచ్చాడు. నాకు హైస్కూల్‌లో సీనియర్‌ ఐన హనుమంతరావు 
మధ్యలో ఉద్యోగానికి వెళ్లటం వల్ల అలా జరిగింది. కమ్మ హాస్టల్‌లో మేమిద్దరం 
ఒక రూంలో వుండేవాళ్ళం వై వి. కృష్ణారావు, టి. వెంకటేశ్వరరావు, సి. యల్‌, 
నారాయణ, యల్‌. బి. గంగాధరరావు, మాదాల నారాయణస్వామి హాస్టల్‌ లో 
వుండేవాళ్లు మొదటి ముగ్గురు బిఏలోనూ, మిగతా ఇద్దరు ఇంటర్మీడియట్‌ లోనూ 
వున్నారు. బసవపున్నయ్య, కనగాల కుటుంబరావులు కామేడ్స్‌ లాడ్జిలో వుండేవాళ్ళు 

ఎ.సి. కాలేజీలో వరుసగా రెండేళ్ళూ రెండు సమ్మెలు జరిగాయి. విద్యార్థులంతా 
సమైక్యంగా పొలొన్నారు. విద్యార్థులంతా ఒకే సంఘం నాయకత్వం క్రింద 
సమీకరించబడ్డారు నాయకత్వ పాత్ర కమ్యూనిస్టులదైనా కాం "గెస్‌ అభిమానులూ, 
ఏ పార్టీకి చెందనివారూ అంతా ఒకే జెండా క్రింద వనిఇశారు. వందమంది 
విద్యార్థులకు పైగా వుండే కమ్మ హాస్టల్‌ చాలా చురుకుగా పాత్ర వహించింది. 
అప్పట్లో హాస్టల్‌ లో వున్న అనేకమంది తదుపరి ఏ వృత్తిలో వున్నా దాని ప్రభావం 
వారిపైన వుంది యలపర్తి నాయుడమ్మ (సైంటిస్టు, డాక్టర్‌ చి.వియల్‌. నారాయణ, 


122 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పండా పున్నయ్య, (పారిశ్రామిక వేత్త) లాంటివాళ్ళు హాస్టల్‌ విద్యార్దుల. ఈ 
సమ్మెలు చారిత్రాత్మకమైన వే. విద్యార్థుల్లో అభ్యుదయ భావాలకు బీజాలు వేశాయి. 

హాస్టల్‌ వార్షికోత్సవం జరిగితే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ గేయం ప్రార్థనా 
గేయంగానూ, ఫాసిస్టు కోర్టు అన్న దేశభక్తిని ప్రబోధించే నాటిక, ప్రొఫెసర్స్‌ 
సెరాక్సిజం (ఏకపాత్రాభినయం), కన్యాశుల్కం సాంస్కృతిక ప్రదర్శన లివ్వటం 
జరిగింది. రెడ్‌ గార్హు వలంటీర్లుగా పనిచేశారు... ఆ సమయంలో నేను హాస్టల్‌ 
కార్యదర్శిని. 

కామేడ్‌, ఎ పులుపుల శివయ్య, ప్రభల కృష్ణమూర్తి, ఏటుకూరి బలరామమూర్తి, 
అమరవాది కృష్ణమూర్తి ప్రతాప రామసుబ్బయ్య (అప్పట్లో కమ్యూనిస్టు కార్యకర్తలు) 
మాతో సంబంధాలు పెట్టుకున్నారు. బలరామమూర్తి, అమరవాది మాకు మార్కిస్టు 
మూల సూత్రాల బోధనా తరగతులు నడిపారు. “౨2510 PrINCIples of 5062150” 
చిన్న పుస్తకం ఆధారం. ఇటీవలి వరకు దానిని దాచి వుంచాను. 

కలకత్తాలో జరిగిన అఖిల భారత విద్యార్లి మహాసభకు బసవపున య్య, హను 
మంతరావు, కంరంనేని వెంకటరత్నం, నెను వోజరయ్యాం. కామైడ్‌ ఆప్రాప్‌ 
అధ్యక్షత వహించాడు. సభను ప్రారంభించేందుకు రావలసిన సుభాస్‌చంద్ర బోస్‌ 
కారణాంతరాల వలన రాలేకపోతే శరత్‌ చంద్ర బోస్‌ ప్రారంభించటం జరిగింది. 

ఆ రోజుల్లోనే చీరాల ఐ.ఎల్‌.టిడి. కార్మికుల పోరాటం, కాల్పులూ జరిగాయి. 
వాళ్ళ సహాయార్ధం కన్యాశుల్కం నాటకం ప్రదర్శించి, దాని రాబడి వాళ్ళకు 
పంపటం జరిగింది. 

ఈ దశలోనే నన్ను పార్టీ అగ్జిలియరీ సెల్లులోకి తీసుకున్నారు. కాని, సెల్లు 
జీవితం కొద్ది రోజుల్లోనే ముగిసింది. బి.ఏ. పూర్తి కావటంతోనే బందరులో 
హిందూస్తాన్‌ మ్యూచ్యువల్‌ ఇన్ఫూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. శ్రీ 
గొట్టిపాటి బ్రహ్మయ్య (మేనేజింగ్‌ డైరెక్టర్‌) బంధువు కావటం వల్ల అంత త్వరలో 
ఉద్యోగం వచ్చింది. తెలుగుదేశం (ప్రభుత్వంలో మంత్రిగా వున్న కీ॥శే॥ వడ్డే 
రంగారావు కంపెనీ ఏజంటుగా వుండి తరచు కలుస్తుండేవాడు. ఆనాడు గుంటూరు 
జిల్లాకు చెందిన మునిపల్లై రామారావు బందరులో ఆర్గనైజరు. బసవపున్నయ్య 
బి.ఏ.లో మిగిలిపోయిన సబ్జెక్టు పూర్తి చేసేందుకు వచ్చాడు. బసవపున్నయ్య గదిలో 
మేము కలుస్తుండేవాళ్ళం. మూడు మాసాలు తిరగకముందే కామేడ్‌ శివయ్య నుండి 
'బరిగ్రాం రావటంతో ఉద్యోగం వదిలిపెట్టి గుంటూరు వెళ్ళాను. గుంటూరులో 
సిటీ స్టూడెంట్స్‌ ఎంపోరియమ్‌ సోదా జరిగి “స్వతంత్ర భారత్‌” పట్టుబడటంతో 
హనుమంతరావు రహస్య జీవితం గడపవలసిన అవసరం గలిగింది. అప్పటికీ నేను 
కమ్యూనిస్టుగా కొద్దిమందికి తప్ప తెలియదు. రహస్య యంత్రాంగం నిర్వహణలో 
బాధ్యత యిచ్చారు. జిల్లా కమిటీ రహస్య కేంద్రంలో వుండేవాడిని. బసవపున్నయ్య, 
నాళం నరసింహారావు, హనుమంతరావు డెన్‌లో వుండేవాళ్ళు. బయటి కాంటాక్టు 
డి.వి. అప్పారావు. 

ఇప్పటికింకా నాకు |ప్రజొ ఉద్యమాలతో సంబంధం లేదు (విద్యార్థి ఉద్యమంతప్పు. 
రహస్య జీవితంలో సి.పియస్‌.యు. చరిత్ర ఒక్క కాపీ మాత్రమే సర్క్యులేట్‌ 


సంపాదకుడు: పరకాల వట్టాభిరామారావు 123 


అవుతోంది. పామీదత్తు “నేటి భారతదేశం” అప్పుడే వచ్చింది. ఆ కాపీలు తిరిగి 
పంపాలి. కనుక, హనుమంతరావు నేనూ వాటిని మొత్తం కాపీ (వ్రాసుకున్నాం 
సిద్దాంత అధ్యయనం మీద నాటి శ్రద్ధను తెలిపేందుకే ఇది ఉదాహరిస్తున్నాను. రహస్య 
యంత్రాంగ నిర్వహణ బాధ్యతకుముందు రైల్వే కార్మికరంగంలో పనిచేసేందుకు శిక్షణ 
కోసం బెజవాడ పంపారు. అప్పటీకే టివి. ఆ రంగంలో పని చేస్తున్నాడు. 
నూతక్కి రంగారావు అక్కడే వున్నాడు. గ్యాంగ్‌మన్‌ కాంటాక్టు కోసం రంగారావు 
నన్ను వెంటబెట్టుకొని సత్తెనపల్లిలో రైలు దిగి బెల్లంపల్లిదాకా పట్టాల వెంటబడి 
తీసుకెళ్ళాడు. స్టేషన్లలో అమ్మే పప్పుచెక్క మాకు ఆహారం. రుక్కయ్య పోటల్‌ లో 
యిచ్చే పెసరట్టు, కాఫీలతో రోజంతా గడిపి పనిచేసే నాటి కమ్యూనిస్టులు మాకు 
ఆదర్శ మూర్తులయ్యారు. 

నాటి అనుభవాలనల్ల నా మనసుకు తట్టున అభిప్రాయాలు చెప్పటం మంచి 
దనుకుంటున్నాను. కోటాలను పూర్తి చేసేందుకు సభ్యత్వాన్ని చేర్చించే ప్రయత్నానికి 
స్వస్తి చెప్పటం మంచిది. కార్యదక్షత గల పార్టీకి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. 

పార్టీ వ నీటిలో చేపల్గాగా అనునిత్యం జ్‌ కలసి మెలసి మెలగాలి. 
సంచి బుజొనవెసుకొని కేంద్రం నుండి బయలుదేరితే వారం రెండు వారాలపాటు 
గ్రామం తర్వాత గ్రామం వెళ్ళి, శాఖ సమావేశాలు, జనరల్‌ బాడీలు జరువుతూ 
తాజా సమాచారం అందిస్తూ (ప్రజల దైనందిన సమస్యలపై స్పందించి పనిచేసే 
లక్షణం అన్ని స్థాయిల్లో అలవర్చుకోవాలి. ఏదైనా అన్యాయం జరిగితే దానికి 
స్పందించి ప్రతిఘటనకు పూనుకునే దక్షత్ర వుండాలి. తప్పుకు పోవటం కమ్యూనిస్టుల 
లక్షణం కాదు. 

సెలయేటినీళ్ళు మురిగిపోవు. కదలిక లేని గుంటలో నీళ్ళు మురిగిపోతాయి. 
చలనం గల పార్టీలో అవలక్షణాలు పేరుకుపోవు. స్తబ్దతలోనే దానికి అవకాశముంటుంది. 


పార్టీలో నిర్మొహమాటంగా మాట్లాడుకునే లక్షణం వుండాలి. ముఖస్తుతి హాని 
చేకూరుస్తుంది. మనసులో వున్న మాట బయట చెప్పగల ధైర్యం అలవర్చుకోవాలి. 
అలాగైతే పార్టీ తక్కువ తప్పలు చేస్తుంది. సకాలంలో సరిదిద్దుకో గలుగుతుంది. 

నీతి నియమాల్లో నిప్పుల్గాంటివాళ్ళని కమ్యూనిస్టులకు ప్రతీతి వుంది. ఇప్పుడెంత 
వరకుందని ఆత్మపరిశీలన అవసరం, 

విభేదించిన వాళ్ళకు ముద్రలు వేసే అలవాటు మానుకుని భిన్నాభిప్రాయాలను 
గూడా ఓపికగా పరిశీలించటం అవసరం. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఇలొంటి 
పొరపాట్టు చేసి దిద్దుకోనం మొదలుపెట్టింది. కొందరికి మరణానంతర 
పునరావాసాలు గూడా జరిగాయి. 

అద్యయనం చాలా అవసరం. అధ్యయనం అంటే ప్రామాణిక [గ్రంధాల పరనమే 
గాదు - వాస్తవ పరిస్థితుల అధ్యయనం. ఈ పని చేయకుండా ధ్యేయానికి 
చేరుకోవాలంటే కళ్ళు మూసుకుని పిచ్చుకను వళ్ళే ప్రయత్నం లాగా వుంటుంది. 
పార్టీ పరువును స్వప్రయోజనాల కోసం పణంగా పెట్టరాదు. 

ప్రతి విషయాన్ని విమర్శనా దృష్టితో పరిశీలించటం కమ్యూనిస్టు లలవర్చుకోవటం 
అవసరం. గురువులు చెప్పిందే సూత్రమనుకునే భక్తుల మనస్తత్వం కమ్యూనిస్టులకు 


124 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పనికిరాదు. చెప్పే మాటకూ - చేసే వనులకూ దూరం పెరిగిన కొద్దీ ప్రజలకూ 
- పార్టీకి అగాధం పెరుగుతుంది. ప్రజలకు పార్టీ మీద నమ్మకం సన్నిగిల్లుతుంది. 
తప్పులు ఎవరు చేసినా తప్పే. తనకు యిష్టులు చేసినంత మాత్రాన తప్పు 
తప్పుకాకుండా పోదు. ప్రతి విషయాన్నీ నిజాయితీతో అంచనా కట్టటం అవసరం, 
లక్ష్యశుద్ది వున్నచోట ఈర్ష్య, అసూయలకు తావులేదు. 

వేళ్ళు భూమిలో లోతుగా నాటుకోకుండా పైన వేస్తే వున్న చెట్టు ఎంత 
పెరిగితే అంత తలపడే ప్రమాదం వుంది. అందుకే ప్రజా వునాదిని పెంచుకోవలసిన 
అవసరం వుంది. 

పార్టీ విస్తరించిన కొద్దీ సమాజం యొక్క ప్రభావం పడుతుందని సమర్థించుకోవటం 
సరిగాదు నాటికీ, నేటికీ పార్టీ ఎంత పెరిగిందనే (ప్రశ్న ముందు వేసుకోవాలి. 
(పజల ఆదరణనుబట్టి మన పెరుగుదలను కొలుచుకోవలసి వుంది. పైన చెప్పినవి 
సూక్తులు గాదు - అనుభవం మనకు చూ పెడుతున్న మార్గదర్శక సూత్రాలని 
భావిస్తున్నాను. దీర్ణరోగి సగం వైద్యుడు, పార్టీ సుదీర్హ చరిత్రలో తప్పుల్లో ఒప ల్లో 
పాలు పంచుకున్నాం. వాటి లాభనష్టాలు అనుభవించాం. ఆ దృష్టితో చెప్పిన 
విషయాలుగా భావించండి. 

నా అనుభవంలో యువతరానికిచ్చే సలహా యిదే: మనసులోని అభిప్రాయాన్ని 
నిర్మొహమాటంగా చెప్పటం అలవర్చుకోండి. ప్రజల దైనందిన సమస్యలు తీసుకొని 
వారితో సాన్నిహిత్యం “పెంచుకోండి. చెప్పే మాటలకూ, చేసే పనులకూ దూరం 
పెరిగేకొద్దీ నీకు ప్రజలు దూరమవుతారు. సిద్దాంతం పరిజ్ఞానంతోపాటు వాస్తవ పరిస్తితుల 
అధ్యయనం అవసరం. నీతి నిజాయితీలో నికార్సయిన వాళ్లని కమ్యూనిస్టులకున్న 
(ప్రతిష్టను నిలబెట్టుండి. 


kx KX 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 125 


శ్రీ ఎన్‌. శివరామిరెడ్డి 








నన్ను అప డవ్పడు కొందరు అడుగుతూ వుంటారు - “నీవు కాం(గెసులో 
వుండి వుంటే, లేదా మరో పార్టీలో వుండి వుంటే మంచి అధికార పదవులు 
దక్కివుండేవి కదా, కమ్యూనిస్టు పార్టీలో యాభై ఏండ్లు కష్టపడినా ఫలితం 
ఏముంది” అని. ఈ ప్రశ్నలు నాలో గిలిగింతలు పెట్టలేదు గానీ కొంత బాధ, 
కొంత తృప్తి కలిగించేవి. బాధకు కారణం ఆ ప్రశ్న చేసేవారు విలువలకు ఇచ్చే 
ప్రాధాన్యత అలాంటిది కావటం వల్ల తృప్తి ఎందుకంటున్నానంయే, అటువంటి 
అవకాశాలు ఒకవేళవుంటు వాటిని వదులుకొని మంచి బొటను ఎంచుకున్నందుకు. 


నిజంగానే నాతో పాటు అనాడు చదివిన వారు ఎంతోమంది మంచి పదవులు, 
ఉద్యోగాలు సంపాదించుకున్నారు. సుఖ జీవితాలు గడుపుతున్నారు. నాతోపాటు 
చదివిన అయ్యపురెడ్డిగారు మంత్రి వదవి చేశారు. పెద్ద లాయరుగా దండిగా 
సంపాదించారు. మరొక క్లాస్‌మేట్‌ పి. సి. రెడ్డిగారు ప్టాకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా రిటైర్డ్‌ 


ళం 


అయ్యారు మరొక మిత్రుడు స్మి కొండా రెడ్డిగారు ఫారెస్టు డిపార్టుమెంటు 


126 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఫ్‌ wl గా పని చేశారు. యస్‌. వి. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సెలర్‌గా 
పని చేసిన శాంతప్పగారు నా క్లాస్‌మేశే గాకుండా నో బెంచిమేట్‌ కూడా. 
ఇం కెంతోమంది చిన్నవి, పెద్దవి ఉదో ఖలు, పదవులు అలంకరించారు. ఎక్క డైనా 
తారసిల్లినపుడు వారు నా మీద సానుభూతితో, గౌరన భావంతో పలకరిస్తారు - 
సౌఖ్యాలు వదులుకొని ముళ్ళబొట ఎంచుకున్నందుకు. అయినా, వారందరిలో లేని 
మానసిక ఆనందం, తృప్తి నాలో ఎప్పుడూ వుంటోంది. సంపాదనకంకే సంఘానికి 
చేస్తున్న సేవే ఆ ఆనందానికి కారణం. ఆ బాటలో నన్ను స్థిరంగా నడిపించింది. 
కమ్యూనిస్టు సిద్ధాంతమే. అందుకు నేను గర్విస్తున్నాను. అదృష్టం అని చెప్పడానికి 
కారణం ఇంత మహోన్నతమైందని మొదట తెలిసి ఎంచుకోలేదు గనుక, 


ఆ బాటలో ఎలా పడ్డాను? నే నెలా కమ్యూనిస్టు అయ్యాను? స్థిరంగా 
ఎలా నిలబడ్డాను? సిపి.ఐ.లోనే ఎందుకొనసాగుతున్నాను? ఈ ప్రశ్నలు సమాధానం 
నా యాభై ఏండ్ల కమ్యూనిస్టు రాజకీయ జీవితాన్ని రేఖామాత్రంగావైనా తడివితే 
సరిపోతుందనుకుంటాను. 


1930, 1940 దశకాలు భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ముఖ్యమైన 
దశలుగా పేర్కొనవచ్చును. ఎందుకంటే, ఆ ఉద్యమం ప్రజల్లోకి ప్రాకింది. ఆ 
కాలంలోనే గాంధీగారి ఉప్ప సత్యాగ్రహం కంట కూడా జిల్లా బోర్డు ఎన్నికలు, 
1937 శాసనసభా ఎన్నికలు తప్పనిసరిగా ప్రజలందర్శి, ముఖ్యంగా రైతాంగాన్ని 
ప్రభావితం చేశాయి. అప్పుడు వయోజన ఓటింగ్‌ లేదు. (గ్రామాల్లో భూమి పన్ను 
చెల్లించేవారికే ఓటు హక్కు వుండేది. కాంగ్రెస్‌, జస్టిస్‌ పార్టీలకు మధ్య పోటీగా ఆ 
ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ స్వతంత్రం కొరకు పోరాడే పార్టీగా జస్టిస్‌ పార్టీ 
బ్రిటీషు ప్రభుత్వం ప్రావుతో కాంగ్రెసును అడ్డుకుంటున్న పార్టీగా ప్రజలు చూశారు. 
జస్టీస్‌ పార్టీ ఓడిపోయింది. జస్టిస్‌ పార్టీది ఎర్ర రంగు పెళ్ళీ, కొంగెసుది పసుపు రంగు 
పెట్ట. “ఎర్రపెబ్బ వద్దకు వెళ్ళొద్దు బాబు, వచ్చపెబ్టలో ఓటు పడవేయి బాబు” 
'అన్న పాట ప్రశస్తిలో వుండేది. “ఓటు విలువ తెలుసుకోరన్నా ఒక పూట 
తిండికి ఓటు వేయుట సిగ్గుచేటన్నా” అన్నపాట కూడా (ప్రచారంలో వుండేది. 
ఈ పాటల్లో గొప్ప సాహిత్యం లేదనుకున్నా ఉత్తేజం కలిగించే ఉద్బోధ అందులో 
తొణికిస లాడింది. మా కుటుంబం బండి కట్టుకొని మూడు మైళ్ళ దూరంలో 
నున్న పోలింగ్‌కు వెళ్ళి కాం(గెసుకు ఓటు వేసింది. అప్పుడు నా వయస్సు 13-15 
సంవత్సరాలు. 


మా నాయనగారు రాయించిన జుతకాన్నిబస్ట్రే నా వుట్టిన సంవత్సరం 1922, 
ఆ రోజుల్లో ఇంగ్లీషు చదువులు అరుదు. పెద్దవాళ్ళశకే అబ్బేవి. మా తాలూకాలో నేనే 
ప్రధమ 'లౌ' కాట్‌ ననుకుంటా. మా నాన్న నా కొరకు ఒక ప్రైవేటు ఇంగ్లీషు బడి 
పెట్టించి మంచి ఇంగ్లీషు టీచర్‌కు అప్పగించారు. నేను పెద్ద డాక్టరునో, ఇంజనీర్నో 
లేదా పెద్ద అధికారినో కావాలని ఆశించారు. నా చదువుకు సంకోచించకుండా డబ్బు 
పంపేవారు. కానీ ఇందుకు విరుద్దంగా కమ్యూనిస్టు రాజకీయాలలో ప్రవేశిస్తానని 
కలలో కూడా ఊహించలేదు. అది నిజంగానే ఊహకందని విషయం. 


నంవపొదకుడుు వరకొల వట్టాభిరామారావు 127 


నేను వులివెందుల హైస్కూలు నుండి 1939లో స్కూలు ఫైనల్‌ పూర్తిచేసి, 
అనంతపురం కాలేజీలో చేరి, 1943లో డిగ్రీ పుచ్చుకొని, మద్రాసు 'లా' కాలేజీలో 
చదివి, 1945లో “లా” డిగ్రీ ప్యాసయ్యాను. 1946లో బార్‌కౌన్సిల్‌ బెస్టు 
ప్యాసయ్యాను. లాయర్‌గా సన్నద్‌ తీసుకోవాల్సిన సమయంలో దానికి స్వస్తి చెప్పి 
కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాను. లాయర్‌గా సన్నద్‌ పొందడానికి ఆ రోజుల్లో 
ఒక సంవత్సరం అప్రెంటీస్‌ షీప్‌ పూర్తి చేయాలి. దానిని కూడా పూర్తి చేశాను. 
కానీ దానితో పాటు కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక సంవత్సరం ప్రొబెషన్‌ పూర్తి 
చేసి, 1947లో పూర్తి స్టాయి పార్టీ సభ్యుడ నయ్యాను. 


నా 48 సంవత్సరాల పార్టీ జీవితంలో 27 ఏండ్లు జిల్లా కమిటీ కార్యదర్శిగా 
పని చేశాను. ఇది ఒక విశేషమే. ఈనాటి ఆలోచనలకు పూర్తి విరుద్దం. చై. 
ఈశ్వర రెడ్డి, వంజం నరసింహారెడ్డి గజ్జల మల్లారెడ్డి, డె. వెంకటటామరెడ్డి, పొన్నతోట 
వెంకటరెడ్డిలాంటి ప్రముఖులు సహచరులుగా ఇంత సుదీర్హకాలం నేనీ బాధ్యత 
నిర్వహించడం నాకే ఒకసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. భేదాభిప్రాయాలు,, చర్చలు, 
విమర్శలు, ఆత్మవిమర్శలు ఐక్యతకు అడ్డునచ్చేవికావు. ఐక్యతకు ఉపకరించాయి 
కూడా ఈ కీలక సానంలో కొనసాగడానికి నేను అకడమిక్‌ గా బి.ఎ. బి.యల్‌ 
చదివినందువల్లకాదు. లెదా, పలుకుబడి కలిగిన కుటుంబం నుండి వచ్చిన కారణం 
కూడా కాదు తరిమెల నాగిరెడ్డి నీలం రాజశేఖరరెడ్డి గారిలాగా మాది రాజకీయ 
కుటుంబంకాదు. మాకు అనాటికి సుమారు 150 ఎకరాల మెట్ట భూమి వుండేది. 
మా చిన్నాయనగార్హు కొడి కట్టుకొని సేద్యానికి పోయేవారు. వ్యవసాయంలో మిగిలిన 
డబ్బుతో మా నాయన నిర్వహిస్తూ వచ్చిన దస్త్రం క్రమం పెరుగుతూ, ఒక 
భూస్వామి కుటుంబంగా తయారైంది. 


జిల్లా కార్యదర్శిగా తోడి మిత్రుల మన్ననలు పొందడానికి వున్న కారణం ఒక్కటే 
కమ్యూనిస్టు ఆశయం రగిలించిన స్పూర్తితో 1948-51 మధ్య నడిపిన భీకర 
పోరాటాలు, చేసిన త్యాగాలు, కదిలిన జన సమూహం నన్నా బాధ్యతలోకి నెట్టాయి. 


ఇంతకు నా మొదటి ప్రశ్నకు సమాధానం రాలేదు - 'నేనెలా కమ్యూనిస్టు 
నయ్యాినని! 1939-45 కాలం మన స్వాతంత్రోద్యమ చరిత్రలో తుది దశగా 
పేర్కొనవచ్చును. 1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్దం 1945తో 
ముగిసింది భారత్‌తో నిమిత్తం లేకుండా మన దేశాన్ని బ్రిటీష్‌ |ప్రభుత్వం రెండవ 
ప్రపంచ యుద్ధంలోకి లాగినందుకు నిరసనగా 1937లో రా స్ట్రాల్లో ఏర్పడిన కాం(గైసు 
మంత్రివర్గాలు 1939లో రాజీనామా చేశాయి. 1941లో యుద్దానికి వ్యతిరేకంగా 
గాంధీగారు యిచ్చిన వ్యక్తి సత్యాగ్రహం పిలువు, 1942లో కిట్‌ ఇండియా విజృంభణ, 
1946లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ నాయకుల ఎర్రకోట ట్రయల్స్‌ భారతదేశాన్ని 
ఆమూలాగ్రంగా కదిలించాయి ఆ రోజుల్లో నేను అనంతపురం, నుద్రాసుల్లో 
చదివాను. ఆ చదువుతున్న కాలంలోనే నేను కమ్యూనిస్టు సిద్దాంతంవైపు మొగ్గను. 
అనంతపురం కాలేజీలోనూ, బయట నెలకొన్న సంచలనాత్మక వాతావరణం - 
నన్ను బలంగా ఆవైపు ఆకర్షించింది. ఆరోజుల్లో సదాశివన్‌, తరిమెల నాగిరెడ్డి, నీలం 


128 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


రాజశేఖరరెడ్డి గార్డు విద్యార్దులకు స్టడీ క్లాసులు పెట్టేవారు. శివరావు బంగ్లాలో 

యం రొ య వూ న! యు % 
జరిగిన స్టడీక్షాసులకు నేను హాజరయ్యేవాడిని. కాలేజీ ప్రిన్సిపాల్‌కు, కాశ్మీర్‌ వి.కెకు 
మధ్య జరిగిన ఘర్షణ వికె గార్ని హీరోగా మార్చింది. అది విద్యార్థుల్లో మంచి 
ప్రభావం కల్గించింది. 1942 ఘటనల్లో భాగంగా అనంతపురం కాలేజి లాబరేటరీని 
తగులబెట్టారు ఆ కేసులో కమ్యూనిస్టు నాయకులమీద ఛార్జీ షీటుపెట్టి కోర్టులో 
ట్రయల్‌ జరిగినప్పుడు అది సంచలనం సృష్టించింది బళ్ళారి రాఘవ డిఫెన్సు 
లాయరుగా వాదించి కేసు కొట్టివేయించారు 


నేను అనంతప్పురం కాలేజీలో చదివేటప్పుడు ఒక సంఘటన జరిగింది. లండన్‌లో 
చదివి ప్రిన్సిపాల్‌గా వచ్చిన కె పి జి మీనన్‌ బ్రిటీషు ప్రభుత్వ సభలో 
నమ్మినబంటు, బ్యూరో క్రాట్‌ ఒకరోజు విద్యార్థులు వరండాలో అటు, ఇటు 
తిరుగుతుండటం సహించలేకపోయారు దోమల్దాగా ఎందుకు తిరుగుతున్నారని 
విద్యార్థులను నీచంగా మాట్టాడినాడు. ఇది విద్యార్థుల్లో పెద్ద చర్చనీయాంశం 
అయింది. విద్యార్థులు సమావేశమై ప్రిన్సిపాల్‌ అపొలజీ యివ్వాలని పట్టుపట్టారు. 
ఆ రోజుల్లో డిటెన్షన్‌ విధానం అమల్లో వున్నందున మంచి మెరిట్‌ విద్యార్దులను 
ప్రిన్సిపాల్‌ వద్దకు అపాలజీ అడగడానికి రాయబారం పంపారు. అందులో నేను ఒకల్లో 
కావటమే గాక ప్రిన్సిపాల్‌ తో గట్టిగా వాదించాను కూడా. ప్రిన్సిపాల్‌ అపాలజీ 
యిచ్చాడు. నేను డిగ్రీ పాసయి కొండక్టు సర్టిఫికెట్టుకు అప్టయి చేసినపుడు, కాలేజీ 
పరిపాలనలో చిక్కులు కల్షిస్తానని ఒక పనికిరాని సర్టిఫికెట్‌ నాకు పంపాడు. దీనివల్ల 
నేను అలహాబాదుకు యం.ఏ., యల్‌.యల్‌ చికి వెళ్ళటం విరమించి, ఆటంకాలను 
అధిగమమించి మద్రాసు 'లా' కాలేజీలో చేరవలసి వచ్చింది. నా భావాలు గట్టిపడినాయి. 
మద్రాసులో యస్‌యఫ్‌ వారు నడుపుతున్న యం యస్‌.ఓ. హాస్టల్‌లో చేరాను. 


కమ్యూనిజాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన నాలో ఎక్కువైంది. 1930 
దశకంలో వెబ్బు దంపతులు రష్యాలో పర్యటించి రాసిన ఉద్గ్రంధం “కమ్యూనిజం 
ఒక కొత్త నాగరికత" నన్ను ప్రభావితం చేసింది ఈ గ్రంధాన్ని నెహ్రూగారు 
కూడా చాలా మెచ్చుకున్నారు రష్యాలో ఆనాడు కమ్యూనిస్టులు మిషనరీల్తాగా పని 
చేయటం వెబ్బుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బ్రిటీషు కార్మిక నాయకులైన వెబ్బు 
దంపతులు రాసిన ఈ (గ్రంధం మేధావులను కమ్యూనిజమ్‌వైవుకు ఆకర్షించింది 


1948-51 మధ్య జరిగిన ఘటనలు నా జీవితంపై చెరగరాని ముద వేశాయి 
ఉత్తేజం, విశ్వాసం పొందిన పేద ప్రజలు ఎంతటి త్యాగాలు చేస్తారో, వారి (ప్రేమ 
ఎలాంటిదో క్రోజప్‌లో చూశాను జీవితాంతం ప్రక్కదారి మళ్ళకుండా నన్ను స్థిరంగా 
ఒకే బాటమీద నడిపించాయి. 


మార్కు, ఏంగిల్స్‌, లెనిన్‌ జీవిత చరిత్రలు మరీ మరీ చదివాను. కమ్యూనిస్టు 
సంస్కృతికి వారు ఉత్తమ ప్రతీకలు వారి జీవితాలు నా నమ్మకాలను (ధ్రువపరిచాయి 
వారి జీవితాల్లో విశ్వాసాలకు, ఆచరణకు మధ్య వ్యత్యాసం, వైరుధ్యం కనపడదు 
వారిది విప్లవ సిద్దాంతం; విప్లవ జీవితం అలా నేను మన జాతీయ నాయకుల 
జీవిత చరిత్రలు కూడా చదివాను స్వతంత్ర పోరాటంలో వారు చేసిన త్యాగాలను 


సంపాదకుడు. వరకాల వట్టాభిరామారావు 129 


మనం విస్మరించరాదు. కమ్యూనిస్టులు (ప్రపంచ సంస్కృ ఖకికీ వారసులు కొవాలని 
లెనిన్‌ చెప్పిన మాటలు మన స్మ ఎతివధంలో వుండాలి. 


1964లో పార్టీ చీలినప్పుడు నేను మాతృసంస్థలోనే వుండిపోయాను అది 
నాకు సహజమని అనిపించింది. స్వేచ్చ, ప్రజాస్వామ్యం, అంతర్జాతీయత నాకు 
సిపిఐ లోనే మిగతా వానుషకాలకంశు ఎక్కువగా కనిపిస్తాయి. పిడివాదం, ఒంటెత్తు 
విధానం, దుందుడుకు విధానం సిపిఐలో తక్కున. అందుకే నేను సిపిఐలో 
కొననాగుతున్నాను. 


నేనూ, కొమేడ్‌ జెవి 1947లో పార్టీలో చేరినప్పుడు మా నుండి కామేడ్‌, J 
ఎంతో ఆశించారు. వారి ఆశలను నమ్ము చేయలేదు. వారి నమ్మకాలకు 
అనుగుణ్యంగానే నేటికీ ఎత్తిన జెండా దించకుండా నిలబడ్డానని గర్విస్తున్నాను 


kx ఈ 


130 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శే జోశ భట్ట సత్యనారాయణ 








మౌొది బ్రాహ్మణులలో సనాతన ఛాందస కుటుంబం. బ్రాహ్మణులలో వైదికశాఖ, 
దానిలో తెలగాణ్యుల ఉపశాఖ. మా తాత, తండ్రులు వేదాధ్యయనపరులు. అయితే, 
మా తండ్రి అన్నదమ్ములలో, మా తండ్రి సుబ్బయ్యగారు, పొతగాడితప్పి, ఆ రోజులలో 
7వ తరగతి చదివి, రెండు గోదావరి జిల్లాలు (తూర్పు, పడమర) ఒకటిగా వున్న దశలో 
అనేక గ్రామాల్లో, స్కూళ్లలో టీచరు వని చేసి, చివరకు, రాజమండ్రిలో, స్వర్గీయ 
చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి యాజమాన్యాన నిర్వహింపబడుతున్న రామమోహన 
మిడిల్‌ స్కూలు (లక్ష్మీవారవు పేటలో టీచరుగా చేరారు. చాలా కాలం. 
చిలకమర్తినారి మిత్రుడుగా వుంటూ, చివరకు 1921 వేసవి సెలవులలో, మా 
స్వగ్రామమగు యేనుగుల మహల్‌ (నుందపల్లి) గ్రామంలో జబ్బు చేసి మరణించారు. 


దానితో మా కుటుంబానికి తిప్పలు (ప్రారంభమయినాయి. అప్పటికి నాకు 9 సం!ల 
ఫం 
వయస్సు. 


సంపొదకుడు: పరకాల వట్టాభిరామారావు 131 


అప్పటికి మా అన్నకు చదువు 9 వ తరగతి మాత్రం పూర్తయింది. స్కూలు 
ఫైనల్‌ ప్యాసయి సంపాదనలో పడి, కుటుంబాన్ని పోషించవలసియున్నది. సహాయవడే 
బంధువులు లేరు. 

అయితే, మా పినతల్లి, మాకొక సలహా చెప్పింది. మా బ్రతుకుతెరువుకు, 
అన్న చదువుకు, మా అక్కగార్ని 50 సంవత్సరాల వృద్ద వరునకు అమ్మమని 
సలహా చెప్పింది. ఆయనకిది 3వ పెళ్ళి. పిల్లలు లేరు. మొదటి యిద్దరు భార్యలు 
చనిపోయారు. మా తల్లి, అన్న ముందు అంగీకరించలేదు. చివరకు గత్యంతరం లేక, 
ఒత్తిడికి లొంగి అంగీకరించారు. అ రోజుల్లో కన్యాశుల్కం నడుస్తోంది. వరుడు 
1200/- యివ్వడానికి అంగీకరించాడు. అయితే, మా పినతల్లి దానిని రూ. 1400/- 
లకు పెంచి సహాయపడింది. 

పెళ్ళయింది. పిమ్మట అల్లుడుగారికి వండి పెట్టడానికి మా అమ్మ పిల్లతో సహా 
వెళ్ళివుం టే, రజస్వలకాకుండానే, శోభనం చెయ్యమని పట్టుబట్టి చేయించుకున్నాడు. 
మొదటి రాత్రే పిల్ల భయపడిపోయి, బైటకు పరుగెత్తివచ్చి, “అమ్మా, నన్ను 
చంపెయ్యండే. లేకపోతే అతడే చంపుతాడే% అని యేడిస్తే, చివరకు భూతం 
పట్టిందని, భూత వైద్యంలో కొట్టి హింసిస్తూంశే, నేను, మా అక్కతో బాపే 
ప్రక్కన కూర్చొని యేద్చేవాడిని. ఇదొక ఘట్టం, 

ఇక, మౌ అన్నగారి పెళ్ళికొరకు, మా చెల్లెల్ని ఫిరాయింపుగా, రెండవ పెళ్లివానికిచ్చి 
చేయాల్సి వచ్చింది. అయితే రజస్వలయిన మర్నాడే, శోభనం చేసేసరికి, దాని 
పరిస్థితి 'పైస్టితిగానే దిగజారింది. 

ఈ ఘటనలు నా మనస్సుపై చెరగని ముద్రలు వేశాయి. అప్పటికి నా స్కూలు 
సైనలు 1934 ఏప్రిల్‌కు పూర్తయి, పైచదువు మానేయవలసివచ్చింది. 

ఇవి యిలా వుండగా నేను 2వ ఫారం నుండి మా వాళ్ళు వద్దన్నా రాజమండ్రిలో 
వారాలు చేసుకుని తింటూ చదువుతుండగా, ఉప గా సత్యాగ్రహం రావడం, కాం(గెస్‌ 
నాయకుల శ్రద్దానంద ఘాటు ఉపన్యాసాలు ఉద్రేకపరిస్తె, చదువు మాని, ఉప్పు 
సత్యాగ్రహ వాలంటీర్టు దళాల్లో చేరిపోయి పని చేయడం, సత్యాగ్రహం అనంతరం, 
తిరిగి చదువు కొనసాగించడం జరిగింది. 

అయితే, దీనికి పూర్వమే 1922లోనే సహాయ నిరాకరణ ఉద్యమం రోజుల్లో 
రాజమండ్రిలో చదువుతున్న మా అన్న ఉద్రేకి అయి, కోరా ఖద్దరు గుడ్డతో నాకు 
పైజామా, లాల్చీ, టోపీ కుట్టించుకువచ్చి నాకు తొడిగి, కాంగ్రెస్‌పై భక్తిని దేశభక్తిని 
రగిల్ళేడు. 

ఈ పరిస్థితుల్లో 1935లో అనుకుంటాను. గుంటూరులో ఒక మీటింగులో 
సోషలిజం గురించి సుందరయ్యగారి ఉపన్యాసం, సోషలిజాన్ని గురించిన తీర్మానాలు 
ఆంధ్రవ్రతికలో చదివాను. అవి నాకు బ్రహ్మానందాన్ని కలిగించాయి. అవి అమలు 
జరిగ్‌తే, దేశంలో, యూ అసమానతలు నశించి, అందరూ సుఖశాంతులతో జీవిస్తారు 
గదా అనే భావనలు మనస్సులో నాటుకుపోయాయి. 


ఇక ఉద్యోగ అన్వేషణలో వుండగా, కాకినాడ కాలేజి లెక్చరరు ఒకరు, ఆయన 
'స్నేహితురాలుకు కాం గెస్‌ పార్టీ అన్యాయం చేసినందున, 1937 ఎన్నికల్లో ఏలూరులో, 
ఆమెకు తోడ్పడమని పంపితే, ఆ పని చేశాను అనంతరం ఆమె నన్ను తన యింటికి 


132 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బందరు తీసుకు వెళ్ళింది. ఆ దశలో, నేషనల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ గా వున్న అడివి 
బాపిరాజు గారి స్నేహం లభించింది అక్కడ నుండి, వారి మిత్రుడు గుడివాడలో 
ఉద్యోగం యిప్పిస్తాను, తనకు ఇన్సూరెన్స్‌ వ్యాపారంలో తోడ్చడితే అని గుడివాడ 
తీసుకు వెళ్ళాడు 

అక్కడ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ ఆఫీస్‌ బోర్డు కనవడింది రోజు అచటికి 
వెళ్ళి పత్రికలన్నీ చదువుతుంటే, అచట యిన్‌ ఛార్జీగా వున్న శెట్టిపల్లి వెంకటరత్నం 
నాపై కన్ను వేశాడు అచటికి వచ్చి వెళ్ళే కొసరాజు శేషయ్య, వెల్లంకి విశ్వేశరరావుల 
దృష్టికి నన్ను తీసుకువెళ్ళారు. ఇంతలో 1938 మేలో మంతెనవారి పాలెం రాజకీయ 
పారశాల వచ్చింది దానికి నన్ను ప్రోత్సహించి పంపారు. పారశాల ఆఖరి రోజున, 
చండ్ర రాజేశ్వరరావు, “మీకు కొత్త మతం యిచ్చాం. మీరు యిక కమ్యూనిస్టు పార్టీ 
సభ్యులు” అన్నారు గుడివాడ యిన్‌ ఛార్జీగా పని చేయమన్నారు అంతే, అయితే ఆ 
పారశాలలో నేర్చుకున్నది. నేటి మన సమాజాన్ని సోషలిస్టు సమాజంగా మార్చడానికి, 
కమ్యూనిస్టులు ఎట్టి త్యాగానికైనా సిద్దంగా వుండాలని, స్వార్థం విడనాడి, క్రమ 
గిక్షణ పాటించాలి అని మూత్రమే. 

అందువల్లనే పాత కమ్యూనిస్టులు ఆ పద్దతులలో వ్యవహరించి, తమ ఆస్తిపాస్తులను 
సైతం త్యాగాలు చేశారు. 

కొని ఇప్పుడు అ పద్దతులకు విలువ లేకుండా పోవడం, చాలా బాధాకరమైన 
విషయంగా, పాతవారికి కనబడుతోంది. అందువల్లనే ఆ దశలో సభ్యత్వం తక్కువ 
వున్నా ప్రజల్లో పార్టీ ప్రతిష్ట తారాస్తాయిలో వుండేది. కాని, నేడు చూస్తూనే 
ఉన్నారు కదా” 

అందువల్లనే ప్రజలు, మీకూ యితర అవకాశవాద పార్టీలకూ తేడా ఏమిటని 
ప్రగ్నిస్తుంకే తలదించుకోవలసి వస్తుంది. 

అందువల్ల నేటితరంవారు అవకాశవాదాన్ని విడిచిపెట్టి, ఆదర్శ ప్రాయుల [క్రమమును 
అలవర్చుకోవాలని కోరుతున్నాను పార్టీ ప్రతిష్టను పెంచాలని నా మనవి 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 133 


మహీధర రామమోహనరావు 


శ 





అ 


నేనెలా కమ్యూనిస్టునయ్యాను? ఎందుకయ్యాను - అని కాదూ ప్రశ్న? 
చెప్పాలి, ఏమిటంటి - ఈ ప్రశ్న ఈనాడు రాలేదు. 50-60 ఏళ్ళ క్రితం 1938 
ప్రాంతాలలోనే నచ్చింది. భీమా డిండిము (శ్రీ, చెరుకువాడ నరసింహంగారు దారిన 
వెడుతూ ముంగండలో దిగి మా యింటికి వచ్చేరు. ఆయన వచ్చేసరికి నేనేదో 
పుస్తకం అనువాదం చేస్తున్నాను. అవ్ర్వడాయన వేశారు ఇదే ప్రశ్న “సంస్కృత 
పండితుడిని నువ్వు కమ్యూనిస్టువి ఎలా అయేవయ్యా?” అన్నారు. సంస్కృతానికి 
కమ్యూనిజానికి వున్న వైరుధ్యం ఏమిటో నాకు తెలియదవ్వుడు చెప్పలేదు. ఈ 
50-60 ఏళ్ల జీవితానుభవాలు నన్ను అలోచింపచేశాయి. 

మొట్టమొదట చెప్పవలసింది. నేను బ్రహ్మసమాజకుని ఇంట వుట్టి పెరిగేను. 
తరువాత నేను వది పన్నెండేళ్ళ వయస్సులోనే జాతీయోద్యమంలో చేరేను. దానికీ, 
పరాయి ప్రభుత్వం మీద తీవ్రమయిన ద్వేషం వీర్పడడానికీ కారణం అమూర్తమైన 
దేశభక్తి ఏదో కారణంకొదు. జలియన్‌ వాలాబాగ్‌ పొత్యలు, పంజాబు దురంతాలు 
గూర్చిన కధలు వినడం, చదవడం-దానితో ప్రజలను హింస పెడుతున్నారనే ఆవేశంతో 


134 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆ రోజుల్లో ఉడికి పోయేవాళ్ళం. ఆ క్రూర కర్ములని సమూలచ్చేదం చేయడానికై 
అస్త్ర, శృస్రాలను సంపాదించడానికి చేసిన కృషిని - చిన్న పిల్ల చేష్టను - “నేనెందుకు 
రాశానులో వర్గించాను. ఆరోజుల్లో మాకు దొరికిన వుస్తకాలు కూడా అటువంటివే. 
రమేశ్‌ చంద్ర దత్తు రచనకు అనువాదం అయిన ఇందుమతీ చరిత్రం అస్సాం 
తేయాకు తోటలలో కూలిజనం గురి అవుతుండిన అన్యాయాలను, బాధలను 
చెప్పింది. బీహారు, యు.పి.లలో నీలిమందు తోటల రైతుల బాధలుగురించి చదివేం. 
ఇలాంటి వెన్నో ఆ రోజులలో పత్రికలలో వచ్చేవి. వుస్తకాలుగానూ _ వచ్చేవి. ఫలితం 
ఏమిటంటే - జాతీయోద్యమం అవభక్తమైన దేశభక్తినిగాక, మూర్తిమంతమైన ప్రజల 
శ్రేమ సాధనగానే మాకు అర్హమయింది. గాందీజీ ప్రవేశ పెట్టిన ఖద్దరు ఉద్యమం, 
హరిజనోద్యమాలు, విదేశీ వస్తు బహిష్కరణ, మద్య నిషేధాలకన్నా మూ మనస్సులను 
బాగా ఆకట్టుకున్నాయి. 1930 ప్రాంతాలలో మాకు అందుబాటులోకి వచ్చిన 
టాల్‌ స్థాయి రచనలు మాలో ప్రజాస్వామ్యం గురించిన ఆసక్తిని బాగా పెంచేయి. 


దీనికి సమాంతరంగా 1918లో వచ్చిన సోషలిస్టు విప్లవం గురించిన అరకొర 
సమాచారం. సోవియట్‌ ప్రభుత్వ విధానాల గురించిన తెలిసీ తెలియని ఊహాగానాలు 
మా అభిమానాలకూ, ఆదర్శాలకూ ఒక రూపాన్ని ఇచ్చేయి. 

1030 ప్రాంతాలలో నెహ్రూ, రాగోర్‌ మొదలైనవారి రచనలు, వెబ్‌ దంపతులు 
సోవియట్‌ ఎకె రిమెంటును ప్రశంసిస్తూ వ్రాసిన బృహధ్ధ్రంధమూ దేశభక్తికి ఒక 
[క్రియారూపాన్నిచ్చెయి, లక్ష్యాన్నీ చూపించేయి 

అయితే, ఆ విష్ణవాన్ని నడిపిన నాయకుల్ని గురించీ, వారు నిర్మించిన ఉద్యమం 
గురించీ విదేశీ (ప్రభుత్వపు నెగెటివ్‌ (ప్రచారాన్ని పట్టివూహించుకోగలిగిన పాజిటివ్‌ 
సమాచారం తప్ప మాబోటివాళ్లకు ఇదమిత్తంగా ఏమీ తెలీదనడం తప్పుకాదు. 

ఈ పరిస్థితుల్లో బెనారస్‌ యూనివర్సిటీ నుంచి వచ్చిన పోలేపెద్ది నరసింహమూర్తి 
మాకు (మహీధర _ బ్రదర్చుకు) లెనిన్‌ రచనలు కొన్ని ఇచ్చేరు. అవి ముఖ్యంగా 
రష్యాదేశంలోని రాజకీయ పార్టీలతో లెనిన్‌ నడిపిన పోలెమిక్సు తప్ప వేరుకాదు 
అయితే, చిత్రంగా అలహాబాదు నుంచి సోషలిస్టు 'ప్రచురణలంటూ కృష్ణస్వామి అనే 
ఆయన కరపత్రాల రూపంలో మార్కు మొదలైనవారి రచనలు తీసుకువచ్చేడు. 
లెనిన్‌ రేఖాచిత్రం గుర్తుగా ఎర్రని అట్టతో ఇవి అందుబాటులో వుండేవి. కమ్యూనిస్టు 
మానిఫెస్టో; విలువ - ఖరీదు, లాభం, కూలిపని - పెట్టుబడి, కమ్యూనిస్టులతో 
(ఈ చివరి మూడు నేను అనువదించి, విశ్వసాహిత్యమాలలో (ప్రదురించా) మాకు 
చేరేయి. 

అదే కాలంలో బొంబాయిలో (వచురించబడ్డాయంటూ వయా 'స్టాద్రాబాద్‌ 
మాకు రష్యా అంతర్యుద్దచరిత్ర - మొదటి భాగం, మోర్గనురాసిన ఏన్సెంట్‌ 
సొసైటీ, ఏంగెల్సు రాసినవీ, మార్కు ఎనీ కొన్ని చరిత్ర (గంధాలు మాకు అందేయి 


నాకు అప్పటికీ ఇంగ్లీషు రాదు. మా తమ్ముడు జగన్మోహనుని సహాయంతో ఒక 
ప్రక్క వీలైనన్ని పుస్తకాలు చదివేను - రెండో పక్క ఇంగ్లీషును ఒక ట్యూటరు 
మిత్రుని వద్ద (ముక్కామల కామేశ్వరరావు) మంచి వట్టుదలగా చదివి, ఒక ఏడాదిలో 
వుస్తకాలు చదివి సూలంగా అర్ధం చేసుకోగల స్థాయికి చేరుకున్నాను. 


సంపాదకుడు: నరకాల నట్టాభిరామారావు 135 


ఈ పరిణామ [క్రమంలో కమ్యూనిజం అనేది ఒక జీవిత పద్దతి అని మేము అర్ధం 
చేసుకున్నాము కొంచెం ఇంచుమించుగా అటువంటి జీవిత పద్దతి నమలు చేయమనే 
హిందూ సనాతన ధర్మం _బోధిస్తుందనీ, అయితే హిందూత్వం ప్రబోధించేది వ్యక్తి 
మూలకంగా ఆదర్శ ప్రబోధకమనీ, కమ్యూనిజం సమాజాగ్రితమై జీవన పద్దతిగా 
వుంటుందనే అంతరం ఆనాటికి అర్హం కాకపోయినా, ఆ జీవిత పద్దతికి 1934 
నాటికే మేము అన్నదమ్ములం నోటు వేసుకున్నాము. దానిని ప్రచారంలోకి పెట్టే 
లక్ష్యంతో 1935 జూన్‌లో విశ్వసాహిత్యమాల (ప్రచురణ సంస్థను ప్రారంభించేం. 

1935 అక్టోబరులో మిత్రుడు నండూరి ప్రసాదరావు కాకినాడలో పార్కుగా 
వదిలిన ఖాళీ ప్రదేశంలో నాకు కమ్యూనిస్టు పార్టీ దీక్ష ఇచ్చేడు. 

కొని, 1936-37లతో సుప్రసిద్ద కోనసీమ కాంగ్రెసు నాయకుడు కళా వెంకట్రా 
వుగారు నాకు మార్కు రాసిన క్యాపిటల్‌ (మొదటి సంపుటం), ట్రాట్‌ స్క 
రాసిన రష్యన్‌ రివాల్యుషన్‌ , డ్రిసిస్కయా  ప్రాసిన లెనిన్‌ జీవితము ఇచ్చేరు. 
కోనసీమ కో అవరేటివ్‌ ౧ బ్యాంకు కార్యదర్శిగా ఆయన బ్యాంక్‌ ల్రైబరీకి అమెరికాలో 
(ప్రచురించబడిన కమ్యూనిస్టు సాహిత్యం సంపొదించాం. 

క్యాపిటల్‌ మొదటి సంపుటంలోని మొదటి ప్రకరణం కమ్మోడిటీస్‌ నన్ను 
చాలా సమ్మోహితుణ్ణి చేసింది సమాజగతి సూత్రాల్ని, ముఖ్యంగా మొట్టమొదటిదైన 
ఫ్రం క్వాంటిటీ ఇన్‌ టూ క్వాలిటీ అండ్‌ వైస్‌ నెర్సాను పలు ముఖాలుగా వివరిస్తూ 
ఆయన ఒక గురుస్తానం నుంచి బోధించా డనిపించింది. నన్ను ప్రబోధితుడిని చేసిన 
రెండో పుస్తకం ఏంగిల్స్‌ రాసిన ఆరిజన్‌ ఆఫ్‌ ఫామిలీ (ప్రైవేటు ప్రాపర్టీ అండ్‌ 
స్టేట్‌. వీటిని ప్రాతిపదికగా చేసుకొని, సమాజ శాస్త్ర, (గ్రంధాన్నీ, ఆ రచయితల 
వివిధ రచనల్నే చాలా చదివేను. ఫలితంగా మానవ సమాజం తప్పనిసరిగా 
కమ్యూనిజం దశను చేరుకోక తప్పదనీ, ఎద్దు పచ్చలాగే (పచ్చగడ్డి ఇంకా ముందు 
భాగంలో బాగా పచ్చగా వున్నట్లు కనబడి ఎద్దును ముందుకు నడిపించేది) ఆ దశ 
ఎక్కడికక్కడే కంటి ఎదుట కనిపిస్తూ ముందుకు లాక్కుపోతూంటుందనే నమ్మకం 
ఏర్పడింది. అందుచేత ఇటీవల తూర్పు యూరపు, ఆసియాటిక్‌ దేశాలలో ఏర్పడిన 
కమ్యూనిస్టు పార్టీ పాలనాధికారులు వివిధ స్థాయిలో కూలిపోవడం చూస్తుండినా 
కమ్యూనిస్టు సిద్దాంతం విఫలమయినట్లుగా నేను భావించడం లేదు. మార్కు ఎః 
లెనిన్‌ లు మానవమాత్రులేనని, చరిత్ర గతి క్రమంలో కాలీన పరిణామాలకు పరిమితులై 
చేసిన పొరపాట్లను సర్వకాల ధర్మాలనుగా వారే భావించళేదనీ, ఒకవేళ భావించి, 
చరిత్రను వక్రగతి పట్టిస్తే సర్దుకునేందుకు సిద్దపడేవుండాలనీ నా అభిప్రాయం. 
కమ్యూనిస్టుగా నొ విశ్వాసం. 


136 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





(ప్రస్తుతం 81వ సంవత్సరంలో అడుగిడిన నేను మార్చి 20వ తేదీ 1915న 
సంవత్సరంలో జన్మించాను. ప్రస్తుతం నేను నివసిస్తున్న గృహము మా నాన్నగారు 
నిర్మించినదే. వారు నా వివాహం జరిగిన రెండు సంవత్సరములకు, అనగా 1929 
సం॥లో పషక్షన్రాతం వచ్చి దివంగతులైనారు నాకు బాల్యములోనే వివాహము జరిగినది. 
ఖమ్మంలో 3౩ వ ఫారమ్‌ పూర్తి చేసుకొని బెజవాడలో హిందూ హైస్కూలులో 
చేరినపుడు అయ్యంకి వెంకట రమణయ్య గారింట్లో గది అద్దెకు తీసుకున్నాను. ఆ 
రోజులలో ఆయన మీద వారంటు వుండేది. అందునలన రహస్యంగా తిరుగుతూ 
వుండేవారు. వారి యింట్లో అందరూ ఖద్దరూ కళ్టువారు. మేమందరము కలిసి వారం 
వారం ఖద్దరును యింటీ యింటికి త్‌రిగి అమ్మేవాళ్ళము. అప్పుడప్పుడు సారా 
దుకాణాలు, “విదేశీ బట్టల అమ్మకం నిరోధించటానికి కూడా వెళుతుండేవారను. 
ఆ రోజులలో గాంధీ నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమము. వీటిని 
కూడా ప్రభుత్వము సహించలేకపోయేది. పోలీసులు లారీల దెబ్బలు జళిపించుట 
జరుగుతుండేది. 


నంపాదకుడు: నరకాల వట్టాధిరామారావు 137 


అప్పుడప్పుడు గాంధీ పార్కులో జరిగే కాంగైస్‌ మీటింగుల మీద పోలీసు 
లారీఛార్జీ జరుగుతుండేది వీటికి మేము కూడా పహాజరయ్యేవారము. పోలీసులు 
రాగానే జనం తప కునేవారు కదలకపోతే నాయకులపై లారీ ఛార్జీ చేసి అరెస్టు 
సేవారు వరుగెత్తలేని ప్రజలు దొరికితే లారీలతో కొట్టి వారిని హింసించేవారు 

అది 1931 సం! మార్చి అని జ్ఞాపకం. భగత్‌సింగ్‌ ను ఉరితీసిన కారణంగా 
హిందూ హైస్కూలు నుంచి మున్సిపల్‌ స్టాస్కూలు వద్దకు వచ్చి స్కూలు బందు 
చేయమని పికెటింగ్‌ ప్రారంభించాము. హె మాస్టర్‌ స్కూల్‌ మూసివేయడానికి 
నిరాకరిస్తూ, పోలీసులకు తెలియపరిచారు పోలీసు స్టేషన్‌ స్కూలుకు ఎదురుగానే 
వుండేది. పోలీసులు సమ్మె చేస్తున్న విద్యార్థులను విపరీతంగా కొట్టగా ఒకరిద్దరికి 
కాళ్ళు విరిగినవి. మిగతా వారికి దెబ్బలు తగిలినవి అందరిని కనకదుర్గ ఘాట్‌ వద్ద 
నరకు తరిమారు. ఆనాడు దెబ్బలు తిన్న వాండ్లలో నేనూ ఒకడిని. అ తరువాత 
మా పరీక్షలు పూర్తి అవడం, పాస్‌ అయి ఖమ్మం చేరడం జరిగింది తదుపరి 
కొం గైస్‌ అభిమానిగా మారి, ఖద్దరు వస్త్రధారణ, భగవర్గీత పరనం రెగ్యులర్‌ గా 
చేస్తూ ఒక పద్దతి గల జీవితానికి అలవాటుపడినాను 

ఆ తరువాత నేను ఖమ్మం హైస్కూలులో చేరినపుడు మూడు నందలకంటే 
ఎక్కువ విద్యార్థులు వుండేవారు కాదు. ప్రయిమరీ సెక్షన్‌ నుండి ధర్హ్‌ఫారమ్‌ 
వరకు ఎక్కువ మంది, పాయ్యర్‌ సెక్షన్‌లో చాలా తక్కువమంది వుండేవారు 
పరిచయమున్న విద్యార్దులకు ఖద్దరును గురించి ప్రచారంచేసి కొందరితో కట్టించ 
కలిగేవాడిని అప్పట్లో హిందూ ముస్లిం భేదాలు చాలా ఎక్కువగా వుండేవి 
ఆంధ్రవత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, గోలుకొండ వత్రికలకు ప్రాచుర్యం వుండేది. 
ఈ పత్రికలన్నీ అప్పటి విద్యార్థులలో జాతీయ భావాలు పెరగడానికి దోహదపడ్డాయి 

ఆంధ్ర మహాసభ 1929 సం॥లో ప్రారంభమయింది. మొదటి సమావేశము 70 
మందితో జరిగింది. అప్పటి మితవాద నాయకులైన మేము ల్రైబరీ స్టాపించటం, 
వెట్టిచాకిరికి వ్యతి రేకంగా ప్రచారం, వితంతు వివాహముల పై ప్రచారం ప్రారంభించాము 
పెరుగుతున్న జాతీయ చైతన్యము యువకులను విపరీతంగా ఆకర్షించటం మొదలు 
పెట్టింది. ముస్లింలు కూడా బహుదూరయార్‌ జంగ్‌ నాయకత్వాన ముస్లిం ఐక్యత 
అనే ప్రచారం మొదలయింది. ఈ ప్రభావం విద్యార్థులమీద కూడా పడింది ముస్లం 
ఉపాధ్యాయులు యీ ఉద్యమం రహస్యంగా నడి పవారు 

ఈ పరిస్టితులలో ఒక “విద్యార్ధి యూనియన్‌” పెట్టాలని సంకల్పించి, రెండొందల 
మంది విద్యార్దులను పోగుచేసి ఒక యూనియన్‌ పెట్టాము దానికి నన్నే సెక్రటరీగా 
వుండమన్నారు. హిందూ టీచర్చు ముందుండి యూనియన్‌ ను విచ్చిన్నం చేయటానికి 
పూనుకున్నారు. మద్రాసు నుండి వచ్చిన పాడ్‌ మాస్టర్‌ అయ్యర్‌ తగని నిర్భంధము 
ప్రయోగించారు. ముస్లిం విద్యార్థుల మీద కూడా స్కూలు నిబంధనలు అమలు 
జరపటానికి ప్రయత్నం చేశారు కాని, ఆ వాతావరణమును చూచి హెడ్‌ మాస్టర్‌ 
భయపడ్డారు. ఆ సమయమున నన్ను స్కూలునుండి డిబారుచేసి ఆ సంవత్సరము 
పరీక్షలకు హాజరు కానీకుండా చేశారు మరుసటి సంవత్సరముకాని తిరిగి చేర్చుకోలేదు. 

1934లో ఆంధ్రమహాసభ ఖమ్మంలో జరపటానికి ఖమ్మం ఆంధ్రమహాసభ వారు 
ప్రభుత్వం అనుమతి. తీసుకున్నారు ఖమ్మంలో వున్న సనాతనులు మహాసభకు వ్యతిరేక 


138 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ప్రచారం చేశారు ప్రభుత్వం పర్మిషన్‌ రద్దు చేయించటానికి ప్రయత్నము చేసి 
విఫల మైనారు సనాతన ప్రతిఘటనావాంద్దు అంతర్గత తగాదాల వల్లి బలహీనవడ్డారు 
తరువాత జాతీయ ఉద్యమ ప్రభావం పెరిగింది. తద్వారా ఆంధ్రమహాసభ జాతీయ 
వేదికగా “పెరిగింది. 

ఆంధ్రమహాసభ పేరుతో ఆఫీసులు పెట్టి వెట్టిచాకిరికి వ్యతిరేకంగా (ప్రచారము 
చేశాము. ఖమ్మంలో ఒక జీర్ణ గ్రంధాలయాన్ని తిరిగి పునరుద్దరించాము. వర్తకులు 
విజ్ఞాన నికేతనము అను పేరుతో ఒక కొత్త గ్రంధాలయం స్థాపించారు హరిజనోద్దరణ 
"పేరుతో రాత్రి పారశాలలు, హరిజన సేవా సంస్థలు నడిపొము. గ్రామాలలో ఆంధ్ర 
సంఘ సభ్యత్వం చేర్పించడం ప్రారంభించాము. నేను (గ్రంధాలయాన్ని స్వయంగా 
నడిపాను జాగీరు రైతు ఉద్యమాలను నిర్మించాము. జాగీరు రైతు అందోళన 
(ప్రారంభించాము. దీనితో ప్రజలలో కదలికలు ప్రారంభమయినవి 

1938లో హైదరాబాదు స్టేట్‌ కాంగ్రెస్‌ పేరుతో స్టేటు కొంగైస్‌పై నిషేధం 
ఎత్తివేయాలి అనే నినాదంతో సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహ దళాలు 
అన్ని జిల్లాలలో రిక్రూట్‌ మెంట్‌ ను ప్రారంభించాయి. ఖమ్మం జిల్లాలో వున్న పెద్ద 
తరం, నాయకత్వం రిక్రూటుచేసి నాయకులను హెదాబాదులో సత్యాగ్రహాలకు 
వంపటానికి ప్రారంభించగా హైదరాబాదు వంవటానికి యువతరం వ్యతిరేకించి, 
మా జిల్లాలో సత్యాగ్రహం చేయాలని నిర్ణయించుకున్నది. మధిరలో కేశవరావు గారి 
నాయకత్వాన రెండు దళాలు సత్యాగ్రహం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. 
తేదీలు కూడా నిర్ణయించుకున్నారు. కాని, మితవాదులు సత్యాగ్రహ సమయానికి 
రాలేదు 

గాంధీగారి అధ్వర్యమున నడుపబడిన సత్యాగ్రహం నిలిపివేసినట్టు ప్రకటించారు 
ఈ నిర్ణయంపై యువకులు వివరీతమైన అసంతృప్తికి గురి అయి, నూతన ఆలోచనలు 
(ప్రారంభించారు. 

అదే రోజులలో హిందూ మహాసభవారు, అర్యసమాజంవారు సత్యాగ్రహం 
ప్రారంభించారు. జైళ్ళు అన్ని అప్పటికే నిండిపోయినవి. ఆర్యసమాజం, హిందూ 
మహాసభవారి సత్యాగ్రహ (ప్రభావం హైదాబాదు, వరంగల్‌ పట్టణాలలో ఎక్కువగా 
వుండేది. 

అప్పుడు సేటు ముఖ్యమంత్రి మిర్జా యిస్మాయిల్‌ గాంధీగారికి నమ్మిన బంటు 
ఆయన వ్రాసిన ఉత్తరం మీదనే గాంధీగారు సత్యాగ్రహం ఆవుచేశారన్న ప్రచారం 
జరిగింది. 

నేను చిన్నతనములో ఒక భూస్వామ్య గ్రామంలో పెరిగినాను. నేను చదవటానికి 
ఖమ్మం కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ప్రైవేటు స్కూలులో చదువు 
ప్రారంభమయింది. మూడవ తరగతిలో చేరి ఉరూ చదవటం ప్రారంభించాను ఆ 
రోజులలో రాజభాష ఉర్దూ అనటంతో పిల్ల లందరిని ఉర్లూలోనే చదివించేవారు. 
దాన్ని గౌరవంగా భావించేవారు. 

ఈ పరిస్తితుల ప్రభావానికి అప్పటి అందరి పిల్లలలాగానే నేను కూడా గురి 
అయ్యాను. _ విస్టవవాదుల చరిత్రలు గల చిన్న చిన్న పుస్తకాలు చదువుతూ 
వుండేవాల్లి లైబేరియన్‌ గా రెండు సంవత్సరాలు పని చేయటం, పత్రికలు 


నంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 139 


(తెలుగు) మరియు జాతీయ నాయకుల చరిత్రలు ఎక్కువ చదవటానికి అలవాటు 
పడ్డాను. ఈ వ్యాసంగంవల్ల నేను ఆంధ్రమహాసభ సభ్యునిగా చేరి, ఆ ఉద్యమంలో 
పని చేయటం ప్రారంభించాను. అప్పటి మితవాద నాయకత్వం కూడా బాగానే 
సన్నిహితం చేసుకుంది. సత్యాగ్రహంతో వచ్చిన అభిప్రాయ భేదంవల్ల నన్ను అతివాదిగా 
అనుమానపడటం ప్రారంభించారు. అదే సమయంలో అతివాద సాహిత్యం 
బాగా చదవటం ప్రారంభించాను. అదే సమయంలో వందేమాతరం స్ట్రయిక్‌ లో 
నాగపూర్‌లో చదువుతున్న సర్వదేనభట్ల రామనాధంగారు, పారుపల్లి వెంకటరమణయ్య 
ఎస్‌.ఐ ఉద్యోగంచేస్తూ చిన్ననాటి స్నేహితులవటం వల్ల నన్ను కలవటానికి ఖమ్మం 
వచ్చారు మా ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగినవి మనమే wry 
నహించి సత్యాగ్రహం ఎందుకు చేయకూడదని అనుకున్నాము. మొదటి డిశ్లేటరి గా 
రామనాధంగారు, రెండవ డిక్లేర్‌ గా పారుపల్లి వెంకటరమణయ్య, మూడో దళంలో 
నేను కలనాలని నిర్ణయించుకున్నాము. ఈ విషయం మాట్లాడటానికి బెజవాడలో 
పని చేస్తున్న ఆఫీసు సెక్రటరీతో మాట్టాడుదామని బెజవాడ వెళ్ళాను. అదే 
డిసెంబరు 30న గాంధీగారు సత్యాగ్రహం నిలుపు చేసినట్లు (ప్రకటించారు. దానితో 
మా (ప్రయత్నం ఆగిపోయింది 

అదే రోజులలో ఒకనాడు కామేడ్స్‌ చండ్ర రాజేశ్వరరావు, నండూరి ప్రసాదరావు 
గార్డు కూడా మునగాల పోరాటానికి సహాయం యివ్వటానికి ఈ ప్రాంతం మీదగానే 
బెజవాడ వెళ్ళేవారు ఆరోజు 31 డిసెంబరు, రమణయ్య గారు ఎస్‌ఐ. పోస్టుకు 
మరియు రామనాధం ఎల్‌ ఎల్‌ బి. చదువుకు స్వస్తి చెప్పటం జరిగినది. తరువాత 
చరిత్ర అంతా పార్టీకి తెలిసిన చరిత్రే. ఆ తరువాత కాసుల ద్వారా సైద్దాంతిక 
పరిజ్ఞానం పెంచటానికి ముగ్గురం కలిసి క్లాసులు నడిపేవారం. రెండో ప్రపంచ 
యుద్దం మొదలుకాగానే అందరి మీద పోలీసుల నిఘా పెరిగినది. వారంటు వుందని 
తెలియగానే కొండపల్లి మీద నుండి బెజవాడ పంపాము, అనాటి నుండి ఈ రోజు 
వరకు పార్టీ సభ్యునిగానే పని చేయుచున్నాను యువకులు సమ సమాజ స్థాపనకు 
కృషి చేయవలసిందిగా, అలా చేస్తే ప్రభుత్వంలో ఎక్కడ అరాచకం ఏర్పడకుండా 
వుంటుందని, అందుకే ప్రతివ్యక్తి సభ్య సమాజానికి తన వంతు కృషి చేయాలని 
కోరుకుంటున్నాను 


«XxX 


140 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


క్రీ శే. ఏటుకూరి బలరామమూర్తి 








మాది ఏటుకూరు గుంటూరు ప్రక్కనే రెండుమైళ్ళు మా తండ్రి అక్కడ 
(గామ కరణం మా ఊరులో మా ఇల్లు ఒక్కళే కాస్త చదువుకున్న కుటుంబము. 
సహజంగానే మా ఇంటికి కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక వస్తూ ఉండేవి కృష్ణావత్రిక, 
ఆంధ్ర వత్రిక అంటే మీకు తెలుసు ఆ రోజుల్లో జాతీయ ఉద్యమ భావాలను 
అన్నిటినీ కూడా (ప్రచారం చేస్తుండే పత్రికలు అవే మా వూరిలో చిన్న 
[గ్రంధాలయం ఉండేది ఆ [గ్రంధాలయంలో వీరేశలింగంగారి వుస్తకాలు, గాంధీగారి 
పుస్తకాలు, నెహ్రూగారి పుస్తకాలు, ఇంకా ఏవో చాలా పుస్తకాలు - అవి అన్నీ 
చదువుతూ ఉండేవాడిని కనుక సహజంగానే ఆ సిద్ధాంతాలపట్ట, జాతీయ 
ఉద్యమంపట్ట, వీరేశలింగం గారి సంఘ సంస్కరణల భావాలవట్ట నేను ఎంతో 
అకర్షితుడ నయ్యేవాడిని మా తండ్రిగారు కూడా అదే విధంగా ఆకర్షితులయ్యేవారు 
మాకు మంచి వాతావరణం ఉండేది 

తరువాత ఫోర్తుఫారం చదువుకునే రోజులలో - 1930లో నాకు బాగా 
జ్ఞాపకం, నడింపల్లి నరసింహారావుగారు అప్పుడు మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఉండేవారు 


సంపాదకుడు వరకాల పట్టాభిరామారావు 141 


వారు ఆ రోజులలో గాంధీ టోపీ పెట్టుకుని మొట్టమొదటి సారిగా ఛైర్మన్‌ హాలులో 
ప్రవేశించేవారు. పెద్ద సంచలనం కలిగించింది మా విద్యార్హులంతా కూడా ఆ 
సంఘటన చూసి చాలా ఉత్తేజం అయిపోయి వారు అంతా కూడా చాలా 
గొప్పవారు. వారి ఆదర్శాలు మేము పాటించాలి. మేము అనుసరించాలి" అని 
అనుకుంటూ వుండేవారం. ఆ 30, 32, 34 సంవత్సరాలు అన్నీ కూడా మంచి 
జాతీయ ఉద్యమ సంవత్సరాలు కదా! మేము అంతా హైస్కూలు కుర్రాళ్ళం. 
కాని మా హైస్కూలు కుర్రాళ్ళు అంతా చాలా ఉత్సాహపూరితంగా ఉం వారు 
తరువాత క్రమంగా ఈ గాంధీగారి వ్లుస్తకొలు, నెహ్రూగారి పుస్తకాలు విని, చదువుకున్న 
తరువాత కాలేజీలో ప్రవేశించాను. 

కాలేజీలో ప్రవేశించిన తరువాత మరికొంత ముందుకు వెళ్ళాను అవ డు 
అక్కడ ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పులుపుల శివయ్యగారు ఉండేవారు. 
చాలా మందికి తెలుసు. వారు జొతీయ ఉద్యమ భావాలు కలిగిన విద్యార్హులందరినీ 
కలుసుకుంటూ గ్రాడ్యువల్‌ గా వారికి మార్కిస్టు సిద్దాంత పుస్తకాలు అన్ని ఇస్తూ 
ఉండేవారు. నేను వాటిని చదువుతూ ఉండేవాడిని. ఆ విధంగా ఇంటర్‌ మీడియెట్‌ 
చదువుతున్న రెండు సంవత్సరాలు కూడా వారు ఇచ్చిన పుస్తకాలు చదువుతూ 
ఉండేవాడిని. 'నెహ్రగారి పుస్తకాలు చదివాను. వెదర్‌ ఇండియా అనే పుస్తకం 
చదివాను. వాట్‌ సోషలిజం? అనే సోషలిజం పుస్తకం చదివాను. ఆ తరువాత 
క్రమంగా రష్యన్‌ రివల్యూషన్‌ గురించి చాలా పుస్తకాలు చదినాను. ఇవి అన్నీ 
చదువుతూ వుండేకొద్దీ నెప్రూగారి సోషలిస్టు భావాలు కంటే ఇంకా ఎక్కువగా దానికి 
మూలం అయినటువంటి మార్కి ఎస సిద్దాంతము వలన చాలా ఆకర్షింపబడుతూ 
వచ్చాను అలాగే నాలుగేళ్ళు కూడా నేను ఈ రకంగా ఇంటర్‌, బి.ఏ. చదివాను. 
అంతకాలం కూడా ఈ మార్కిస్టు సిద్దాంతాలు క్షుణ్ణంగా చదివేవాడిని ఆ రోజులలో 
నాకు కేవలం పుస్తకాల పురుగు అనే పేరు ఉండేది ఎప్పుడూ చదువుతూ 
ఉండేవాడిని ఆ రకంగా మార్క్సిజం వైపు వచ్చానన్నమాట. నేను ఫిజిక్స్‌ 
విద్యార్దిని అయినప్పటికీ నాకు తత్త్వ్యశ్నాస్త్రము, చరిత్ర అంటే ఆసక్తి కలగటానికి 
ఒక చిన్న కారణం కూడా ఉంది. 

మేము బి.ఏ చదువుతూ ఉండే సమయంలో డా! రామకృష్ణగారు అప్పుడు 
వెస్‌ ఛాన్సలర్‌గా ఉన్నారు. డా! రాధాకృష్ణగారు _ హిందూ కాలేజీ ఓపెన్‌ 
చేయడానికి వచ్చారు. మేము అందరం విద్యార్హులం వారి ఉపన్యాసము వినటానికి 
వెళ్ళాము. ఆయన హడావిడిగా వెళ్ళిపోతుంటే “ఏమండీ, కాసేపు అయినా భారతీయ 
తత్త శాస్త్రము గురించి మాట్టాడాలి' అని అందరూ కూడా గట్టిగా జత్తిడిచేస్త, 
మేడమెట్ల మీద నిల్చునే ఒక అరగంట సేవు అత్యద్భుతంగా ఇండియన్‌ ఫిలాసఫీలో 
ఉపనిషత్తుల గురించి అత్యద్భుతంగా మాట్లాడారు. ఆనాటి నుండి నాకు అనిపించింది 
(భారతీయ తత్త్వశాస్త్రం చదవాలి ఉపనిషత్తులు చదవాలి ముఖ్యంగా ఉపనిషత్తులు 
చదివితే తప్ప మనకు భారతీయ తత్త్వశాస్త్రం యొక్క లోతుపాతులు అర్హంకావు' 
అనే అభిప్రాయం కలిగింది. 

మరొక చిన్న ఘటన కూడా జరిగింది. మాది క్రిస్టియన్‌ కాలేజీ ఆ ఎసి. 
కాలేజీలో చదువుకుంటూ ఉండేవాడిని. బైబిలు కాసులు అని ఉంటూ ఉండేవి. 
అ రోజులలో టి.ఎన్‌ ఫౌలసుగారు అని మాకు ఫిలాసఫీ ప్రొఫెసర్‌ ఒక ఆయన 


142 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఉండేవారు. ఆయన బైబిలు చెప్పడంతోపాటు ఫిలాసఫీ ది క్యాంట్‌ హెగీలియన్‌ 
ఫిలాసఫీ అంతా చెబుతూ ఉండేవారు. అవి నాకు చాలా అసక్తి కలిగించుతూ 
వుండేవన్నమాట. ఆ విధంగా పాశ్చాత్య ఫిలాసఫీ మీద, ఇండియన్‌ ఫిలాసఫీ మీద 
రెండింటిమీద నాకు చాలా అసక్తి కలిగి - నేను ఫిజిక్స్‌ విద్యార్థి నయినప్పటికీ ఈ 
వుస్తకాలమీద ఆ విధంగా అసక్తి కలిగింది. సరి, మార్కిస్టు సిద్దాంతం మీద నాకు 
మొదటి నుంచి ఉంది. ఈ మూడు సిద్దాంతాల భాన ప్రభావం కూడా నాకు ఆ 
రకంగా కలిగిందన్నమాట. 

నేను ఈ మార్కిస్టు, సిద్దాంత (గ్రంధాలు చదువుతూ ఉన్న కాలంలోనే 
ఒక పుస్తకం చదివాను. పీపుల్స్‌ హిస్టరీ ఆఫ్‌ (గేట్‌ బ్రిటన్‌ అ పుస్తకం పేరు. 
దానిని ఎ. ఎల్‌. మోర్టన్‌ అనే ఒకాయన వ్రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం 
ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆ పుస్తకం చదివిన తరువాత |పజా 
దృష్టి నుండి అలా మన ఆంధ్రుల చరిత్ర కూడా ఆ రకంగా రాయాలి అనే 
ఆసక్తి _ కలిగింది. అప్పటికే చాలా మంది చరిత్రకారులున్నారు. సోమశేఖరశర్మ 
మొదలైన చరిత్రకారులు వ్రాసినవన్నీ నేను చదివేను కానీ, మరీ ఇంత లోతుగా 
ప్రజల దృష్టినుంచి ఆంధ్రుల చరిత్ర వ్రాయాలి అనే ఆసక్తి కలగటానికి ఎ. ఎల్‌ 
మోర్షన్‌ వ్రాసిన పుస్తకమే నాకు చాలా ప్రోత్సాహాన్ని కలిగించింది. ఆ తరువాత 
అలా చేస్తూ వస్తున్నాను. ఇలా అధ్యయనం చేస్తున్న సందర్భంలో బి.ఎ పాస్‌ 
అయిన తరువాత కుటుంబ పేదరికం నలన తప్పనిసరిగా రెండేళ్ళపాటు ఉద్యోగం 
చేయవలసి వచ్చింది. ఆర్‌.ఎంఎస్‌ లో ఉద్యోగంలో చేరాను. పోస్టల్‌ ను ఆర్‌.ఎం ఎస్‌. 
అంటారు. రోజూ విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు, విశాఖపట్నం నుండి 
ఖుర్గారోడ్డు వరకు తిరుగుతూ ఉండేవాళ్ళము. నాలుగు రోజులకు ఒకసారి ఇలా 
తిరుగుతూ ఉండే వాళ్ళము. అప్పుడే నాకు జాతీయ ఉద్యమంతో సంబంధం 
ఏర్పడ్డది. కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధం ఏర్పడ్డది. వారి అందరితో సంబంధం 
ఏర్పడ్డది ఆ రోజులలో కమ్యూనిస్టు ఉద్యమం, జాతీయ ఉద్యమం రెండూ ప్రక్క 
ప నడుస్తుండేవి. అందరూ యుద్ద వ్యతిరేకత ప్రధానమైన కార్యక్రమంగా 
పడుతూ వుండేవారు. కాం్యగెసువాదుల, కమ్యూనిస్టుల యుద్ద వ్యతిరేకత రెండూ 
ఒకట కదా! 

బెజవాడలో “స్వతంత్ర భారత్‌” అనే వత్రిక అచ్చు అవుతూ వుండేది. ఈ 
స్వతంత్ర భారత్‌ పత్రిక కట్టలను మా ఆర్‌. ఎం. ఎస్‌. వ్యానులో తీసుకెళ్ళి 
మోసుకెళ్ళి అక్కడ నించి విశాఖపట్నందాకా వెళుతుండేవాడిని. దారిలో అనేకమంది 
కనపడుతూ వుండేవారికి అందచేస్తుండేవాడిని. నాతోడి ఉద్యోగులకు, 'ఏమిటి ఎప్పడు 
ఏవో కాగితాలు, పుస్తకాలు పట్టుకువస్తాడు అవి వాళ్ళకు వీళ్ళకు ఇస్తుంటాడు" అని 
కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. అయినా, వారు ఎవరు పట్టించుకొనేవారు కాదు. 
అలా గడిచిపోయింది. ఇలా ఈ పుస్తకాలు ఈ పత్రికల ఆఫీసుకెళ్ళి ఖుర్జారోడ్డు 
వరకు పలాస వరకు దాదాపు 15 రోజులకు ఒకసారి ఎప్పుడూ తిరుగుతూ యిస్తూ 
ఉండేవాడిని రెండేళ్ళపాటు ఈ కార్యక్రమం సాగింది. 

ఇలా నా దగ్గర నుంచి స్వతంత్ర భారత్‌ పుస్తకాలు కట్టలు తీసుకున్న వారిలో 
ప్రముఖుల పేర్చు చెప్పదలచుకుంటే గౌతు లచ్చన్న గారు, ఇపుడు కాంగ్రెస్‌ నాయకుడు 


నంపొదకుడు. వరకాల వట్టాభిరామారావు 143 


- వారు అవ్వడు పలాసా స్టేషన్‌కి వచ్చి ఒకరోజు ఇట్లాగే నేను ఇచ్చిన పుస్తకాలు 
తీసుకెళ్ళారు 'అశేరే ఏమిటి గౌతులచ్చన్నగారు వచ్చారు వారికి మీకు సంబంధం 
ఏమిటండి, వారికి మీకు స్నేహమా” అని మా వక్క ఉద్యోగులు అంతా అన్నారు. 
“అబ్బే. ఏమి లేదండి. పరిచయమేనండి. పెద్దగా ఏమి లేదు! అని సర్దిచెప్పవాళ్లి, 
రెండు ఏళ్ళు ఇలా గడిచిపోయింది ఇంతలోకి 1939 సెప్టెంబర్‌లో యుద్దం వచ్చింది. 
రెండన ప్రపంచ యుద్దం వచ్చేసింది అప్పుడు మేము పోస్టులు డిపార్టుమెంట్‌ లో 
పని చేస్తుండేవాళ్ళం కదా. మా మీద కొంచెం నిఘా ఎక్కువైపోయింది. ఎవరీ 
కుర్రాడు, ఇతను ఏమిటి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏవో పుస్తకాలు ఇస్తూ 
ఉంటాడు. కాగితాలు ఇస్తూ ఉంటాడు. అని కొందరు (సి ఐ.డి.లు) అనుమానించారు, 
అనుమానించి వారు ఏమి చేశారు అంటే, మొత్తం మీద అతనికి ఏదో జాతీయ 
ఉద్యను భావాలు, కమ్యూనిస్టు భావాలు ఏవో ఉన్నాయి అని చెప్పి, నన్ను అక్కడి 
నుండి తీసుకెళ్ళి మద్రాసు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. 

మద్రాసులో ఈ ఉద్యోగం కాదు. పోస్టలు ఉద్యోగంలోనే జనరల్‌ పోస్టాఫీసులోని 
ఒక చిన్నపోస్టులో పడేశారు అన్నమాట. ఆ పోస్టులో పడేసి కూడా అక్కడ ఏమి 
చేశారు అంచు, ఇతనికి కొంచెం కమ్యూనిస్టు భావాలు ఉన్నట్లుగా అనుమానంగా 
ఉంది ఎందుకైనా మంచిది. ఇతనికి క్యాషికు సంబంధించిన పని ఏమీ ఇవ్వద్దు 
అని ఆంక్షలు పేట్టారు. నాకు ఆ సంగతి తెలియదు. తీరా వెళ్ళి చూస్తే మికు 
ఏమి క్యాష్‌ ఇవ్వద్దు అన్నారని అన్నారు. పోస్టాఫీసుకు సంచులు వస్తూ ఉండేవి. ఆ 
సంచులు అన్నీ లెక్కపెట్టడం అనేది ఒక పని అవి అన్ని లెక్కపెట్టడం, లెక్క 
రాసుకోవడం అది ఒక పని. అన్నీ లెక్క పెడుతూవుండు అని నాకు ఒకపని 
ఇచ్చారు. దానిని బ్యాగ్‌ట్రక్‌ అని అంటారు. అంటే, అది సంచులు లెక్కపెట్టై 
వని సో ఏదో ఒక వని. అలా మూడు నెలలు చేశానన్నమాట. 


కొంతకాలం చేసిన తరువాత లాభంలేదు, ఇక ఈ అనుమాన వాతావరణంలో 
ఎంతకాలం పని చేయును అని చెప్పి, ఒక మూడు నాలుగు నెలలు అయిపోయిన 
తరువాత నేను ఉద్యోగం మానేశాను అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమానికి 
సుందరయ్యగారు ఏకైక నాయకుడు. వారు చెప్పిన (ప్రకారం అందరు నడుచుకుంటూ 
వుండేవారం అయ్యా, నేను ఉద్యోగం చేయలేనండి. నేను పార్టీ పని చేస్తాను అన్నాను. 
సరే అన్నారు. ఆ తరువాత రెండేళ్ళు రాయలసీమ జిల్లాలో నేను ఒక కమ్యూనిస్టు 
పార్టీ కార్యకర్తగా పనిచేశాను అప్పుడూ ఇదే వని, స్వతంత్ర భారత్‌ పుస్తకాలు 
తీసుకెళ్ళడం, వారికి వీరికి ఇవ్వటం, అప్పచెప్పటం. అక్కడ జాతీయ ఉద్యమభావాలు 
కలవారి నందరినీ తీసుకురావటం - ఇదే నా కార్యక్రమం అన్నమాట, మీకు 
తెలుసు, కడవ జిల్లాలో ఈశ్వర రెడ్డిగారు అని ఎం.పిగా చాలాకాలం పని చేశాడు. ఆ 
ఈశ్వరరెడ్డిగారి ఇంటికి స్వయంగా నేను వెళ్ళి వారికి కమ్యూనిస్టు సిద్దాంతాలు చెప్పి 
వారిలో పరివర్తన తెచ్చాను నారు తొలి రోజులలో రామకృష్ణ సిద్దాంతాల మీద 
బాగా అభిమానం కలవారు వివేకానంద సిద్దాంతాలు చదువుతూ వుండేవారు. 
వారితో కొన్ని రోజులపాటు చర్చించి, ఆ రామకృష్ణ, వివేకానంద సిద్దాంతాలనుంచి 
కొద్దిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు మళ్ళించడంలో నా పాత్రకూడా చాలా వుంది 
అని నేను ఎప్పుడూ సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటాను. ఈశ్వరరెడ్డిగారు 


144 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కూడా ఎప్పుడూ చెబుతూ వుండేవారు. అవునండి, మీరే నన్ను కమ్యూనిస్టుగా 
చేశారు అని ఈశ్వరరెడ్డి ఎంపిగా మూడుసార్లు చేశారు. ఇలా కడవ జిలాలో 
ఎక్కువగా చాలాకాలం తరువాత 42 వరకు ఇదే కార్యక్రమాలు సాగిస్తూ వచ్చాను. 
అప్పుడు నామీద అరెస్టు వారెంటు వుండేది గుంటూరులో నూ ఇంటిపైనా, 
మా మామగారి ఇంటిమీదా నిఘా వుండేది అయినా నేను అరెస్సు కాలేదు. 
మొత్తంమీద జొతీయ ఉద్యమ కొలంలో నా చరిత్ర ఆ రకంగా సాగింది అన్నమాట. 

జాతీయోద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి వ్యత్యాసం ఎప్పడు ప్రారంభమైనది 
అంటే - 1942లో _ ప్రారంభమైనది. అప్పటివరకు ఏ వ్యత్యాసం రాలేదు 
పక్క పక్కనే నడిచాయి. 1942 కిట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైనది 
క్వి ఇండియా ఉద్యమం వచ్చిన తరువాత కాంగెసువాదులు క ఇండీయా 
ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఆ సమయానికి కిట్‌ ఇండియా ఉద్యమం 
వనికి రాదని, మంచిదికాదని, ఇంకోరక మైన ఉద్యమం సాగించాలి అని కమ్యూనిస్టు 
పార్టీ మరో వైఖరి తీసుకొచ్చింది. దానితో ఉభయులకు కొంచెం తేడా వచ్చింది. 
సరే, మంచికో చెడుకో మొత్తంమీద మూడేళ్ళు 42 నుంచి 45 వరకు కాంగెస్‌ 
జొతీయ ఉద్యమంలోనుంచి వేరై, కమ్యూనిస్టు ఉద్యమం ప్రత్యేకంగా వుంటూ 
వచ్చింది ఇవ్వుడు నేను స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్‌ పొందుతున్నాను అంట 
1942కు పూర్వం బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధకాలంలో అజ్ఞాతవాస జీవితం గడిపిన 
ప్రాతిపదికమీద పొందాను. 

42, 45 సంవత్సరాల తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా ఆటుపోట్లు 
వచ్చాయి. ముఖ్యంగా 48వ సంవత్సరంలో రణదీవే పార్టీ కార్యదర్శిగా వచ్చిన 
తరువాత కొంత దుస్సాహస విధానం అవలబించి, ఒకేసారి ప్రభుత్వాన్ని పడగొట్టి 
రాజ్యం హస్తగతం చేసుకోవాలి అనే పద్ధతిగా ఒక ఆలోచన చేశారు సరే, 
అప్పుడు పార్టీ నాయకులు ఏది చెబితే అది చేయటం అందరి పనిగా వుండేది. 
అప్పడు 48వ సంనత్సరంలో నేను విశాఖపట్నంలో వుండేవాడిని. పార్టి కార్యకర్తగా 
విద్యార్దులలోను, కార్మికులలోను పని చేస్తూ వుండేవాడిని. విద్యార్దులలో, ముఖ్యంగా 
యూనివర్సిటీ విద్యార్థులలో ఆనాడు సుమారు 40, 50 మంది విద్యార్దులు చాలా 
ప్రముఖమైన కార్యకర్తలుగా వుండేవారు. వారి అందరికీ ఆ మార్క్సిస్టు సిద్దాంతాలు 
బోధించడం, చెప్పటం ఇవే నా కార్యక్రమాలు. అందులో చాలా ప్రముఖులైన 
వారంతా వున్నారు. 48లో నన్ను అరెస్టు చేశారు అరెస్టుచేసి మూడేళ్ళ పాటు 
జైలులో వుంచారు. కడలూరు సెంట్రల్‌ జైలులో మేము చాలామంది వున్నాము. 
ఆ జెలులో వుండటం ఒకరకంగా మంచిది అయింది. మంచిది అంతే అర్థం ఏమిటి 
అంట్‌, మేము దానిని సద్వినియోగంచేశాం. 

డిటన్యూలుగా వున్న సందర్భంలో మాకు రోజుకు 10/- అలవెన్సు ఇచ్చేవారు 
నూకు పది రూపాయలు తినటానికి అవసరం లేదుకదా! అందుకని అందులో 
డబ్బులు మిగిల్చుకుని పెద్ద లెబరీని ఏర్పాటు చేశాము. దాదాపు పెద్ద ల్రైబరీ 
అయింది. దాదాపు కొన్ని వెల పుస్తకాలు మేము సంపాదించాము అన్నమాట 
నేను ఆ పుస్తకాలు బాగా చదివేణ్ణి కంభంపాంటి సత్యనారాయణగారు అని మీరు 
వినేవుంటారు. వారు నాకంటే చాలా పెద్దవారు మద్దుకూరు చంద్రశేఖరరావుగారు 


సంసపొదకుడు: వరకొల నట్టాభిరామారావు 145 





రాష్ట్ర కమ్యూనిస్టు నాయకులు, మేమంతా జైలులో వుండేవారం. ఈ ల్లైబరీ 
ఏర్పరచడంలో ప్రధాన పొత్ర కంభంపాటి సత్యనారాయణగారిది. ఆ లైబరీలో 
History, Philosophy పుస్తకాలు చదవటం నా పని. నేను దాదాపు మూడేళ్ళు 
ఏకాగ్రతతో ఈ వని చేశాను అన్నమాట. అప్పుడు నాకు అంధ్రుల చరిత్ర మీద 
గొప్ప ఆసక్తీ కలగటమే కాకుండా ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన మెటరియల్‌ 
అంతా నాకు లభించింది. బయట వుంటే మాత్రం నాకు లభించేదో లేదో 
చెప్పలేను. అప డే అంతా నోటుగా తయారు చేశాను. 


ఆంధ్రుల చరిత్ర మొదటినుంచి చివరిదాకా నోట్సుగా తయారు చేసుకోవటమే 
కాకుండా మరి ఒక విశేషం ఏమిటి అంటే - మేము జైలులో 300 మంది 
డిచెన్యూలు వుండేనారం. కాలక్షేపం వుండాలి కదా! అందువల్ల రోజు రెండుగంటల 
పొటు నేను చదివింది అంతా వారికి చెబుతూ వుండేవాడిని కాబట్టి చదవటం, 
చెప్పటం అనేది అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. రెండుగంటలు 
పారాలు _ చెపుతుండేవాళ్లి, ఆంధ్రుల చరిత్ర అలా చెపుతున్నపుడు మా తోడి 
సహచరులందరూ కూడా ఎంతో ఆసక్తిగా వింటూ వుండేవారు. వారికి ఆస్తక్తితోపాటు 
నాకు చెప్పే అలవాటు కూడా సరదాగా వచ్చింది. ఆంధ్రుల చరిత్ర, భారతీయ 
తత్త్వశాస్త్రం ఈ రెండింటికి సంబంధించిన నోట్సు అంతా కూడా నేను అప్పుడే 
తయారు చేసుకున్నాను. 

తత్త (శాస్త్రానికి కమ్యూనిజానికి పొంతన ఏమిటి? అని కొందరు అనుకుంటారు. 
కొంతమందిలో సాధారణంగా అట్టి అభిప్రాయం వుంది. కాని వాస్తనం అదికాదు. 
ఎందుకంటే, కారల్‌ మార్క్‌ మొట్టమొదట హెగెల్‌ తత్త (శాస్త్రము, యురోపియన్‌ 
తత్త శాస్త్రము, గ్రీకు తత్త (శాస్త్రములో మొట్టమొదట పిహెచ్‌.డి. సంపాదించారు. 
వారు తత్త్వవేత్తగానే జీవితం ప్రారంభించారు. అసలు మార్క్స్‌ సిద్దాంతానికి 
ఇన్స్పిరేషన్‌ అంతా కూడ (గ్రీకు తత్త్వశ్నాస్త్రంలో నుంచి వారు తీసుకున్నారు. 
తత్త (శాస్త్రానికి - కమ్యూూనిజానికి సరిపడదని అనడం వాస్తనంకాదు. లోతుగా వెళ్ళి 
చూస్తే మార్క్స్‌ యొక్క ఉన్నతి అంతా కూడా తత్త్వవేత్తగానే పొందారు. ఆ 
తరువాతే ఆర్థికచేత్తగా వచ్చారు. తరువాతనే రాజకీయవేత్తగా వచ్చారు. పైగా ఇంకొక 
విశేషం కూడా చెబుతాను. అది ఏమిటి అంటే, భారతీయ తత్త్వశాస్త్రం మీద 
నాలో ఇంతగా అసక్తి కలగటానికి మరొక కారణం ఏమిటి అంటే మార్క్‌ నః 
ఏంగిల్స్‌ చాలా అపారమైన మేధావులు. ఏంగిల్స్‌ ఎన్నో విషయాలు శాస్త 
విజ్ఞానానికి సంబంధించినవి అనేకం రాశారు. 1146000 ot Nature © 
ఒక గొప్ప పుస్తకం వ్రాశారు. అందులో అలా అలా వ్రాసుకుంటూ పోతూ 
ఒకచోట ఏమన్నారంటే, ప్రాచీనమైన బౌద్దులలో గతితార్కిక భావాలు వుండేవి 
అని (వ్రాశారు. గ్రీకులలోను ఇలాంటి గతితార్కిక భావాలు ఉండేవి అని వారు 
వ్రాశారు. ఆ మాట విన్నప్పటినుంచి కూడా నున బౌర్దతత్త్వశా.స్త్రం చదవాలి 
అని, ఈ బౌద్దతత్త (శాస్త్రంలో ప్‌ో కొన్ని విశేషాలు వున్నవి అని, ఏంగిల్స్‌ ఏమి 
చెప్పాడు. మనకు తెలియని విషయాలు ఆయన చెపుతున్నాడు ఏమిటా అని చెప్పి 
అప్పటినుండి బౌద్ద తత్త్వశాస్త్రం మీద విశేషమైన ఆసక్తి కలిగి, అప్పటి నుంచి 
ఇప్పటిదాకా కేంగ్రికరించి అధ్యయనం చేయడం జరిగింది. 


146 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1952లో మన విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభమైనది. ఆ దినపత్రిక ప్రారంభం 
అయిన తొలిరోజుల నుంచి వున్న వారిలో నేను ఒకడిని. నాతోపాటు మరొకరు 
పరకాల పట్టాధిరామారావుగారు వున్నారు. శ్లిద్దరమే అప్పటి నుంచి ఇప్పటిదాకా 
కంటిన్యూ అవుతున్నాము. తరువాత నేను విశాలాంధ్ర సంస్థలోనే గల ప్రచురణాలయ 
బాధ్యతలు ప. 20 ఏళ్ళు నేను జర్నలిస్టుగానే పనిచేశాను. నిజానికి 
జర్నలిజం అంట అప్పటికి నాకు తెలియదు, కాని, చదువుకున్నవారం కనక, బి.వీ, 
చదివాను. చరిత్ర, తత్త్వశాస్త్రం ఈ అన్ని చదువుకున్నాను. వ్రాయటం అలవాటు 
వుంది. కాబట్టి, ఒక ఆరునెలలు అయిపోయిన తరువాత ఆ జర్నలిస్టు టెక్నిక్‌ 
అంటే. ఏమిటో కాస్త కాస్త మేము నేర్చుకొని స్వానుభవంద్వారా నేర్చుకొని 20 ఏళ్ళు 
ఆ జర్నలిజంలో పని చేశాం. సరే, ఆ రోజులలో రాజకీయ జర్నలిజం ఎక్కువ. 
అ రోజులలో విశాలాంధ్ర దినపత్రిక ఒక్కటే ఈ ఊళ్ళో (విజయవొడ) వున్న 
ప్రధాన దినపత్రిక, ఆ తరువాత క్రమంగా ఆంద్రజ్యోతి వచ్చింది. ఆ తరువాత 
ఆంధ్రప్రభ వచ్చింది. ఈ వేళ చాలా పత్రికలు వచ్చాయి. మొదటిలో మాత్రం 
అదే ఏకైక పత్రిక కనుక, ఆ రోజులలో విశాలాంధ్ర దినపత్రికలో అనేక మంది 
ప్రముఖ జర్నలిస్టులు ఉండేవారు. మాలో తాపీ మోహనరావుగారు అని ఒకరు, తాపీ 
ధర్మారావుగారి అబ్బాయి, చాలాకాలం మా దగ్గర పని చేశారు. అలాగే తుమ్మల 
వెంకటరామయ్యగారు చాలా కాలం మా సంస్థలో పని చేశారు. ఇలా అనేక మంది 
ప్రముఖలంతా కూడా ఇందులో పనిచేశారు. ఆ రకంగా కేవలం స్వానుభవం 
ద్వారానే నేను జర్నలిజం నేర్చుకుని క్రమక్రమంగా ఎడిటర్‌గా స్టార్టు అయి చివరి 
రోజులలో ప్రధాన సంపాదకుడుగా కూడా బాధ్యతలు అంతా నిర్వర్తిస్తూ వచ్చాను. 


1972 తరువాత జర్నలిస్టు ఫీల్లులో వున్నప్పటికి నా దృష్టి ఎంతసేపటికి చరిత్ర, 
తత్త్వశాస్త్రం మీదకు మళ్ళుతుండేది. అది గమనించి మా బాధ్యులైనవారు 
అయ్యా, మీకు రచనా వ్యాసంగం మీద ఎక్కువ కుతూహలం వుంది. రచనా 
వ్యాసంగం చూసుకోండి. జర్నలిజం వదిలేయండి. పబ్లిషింగ్‌ హౌస్‌ పని బాధ్యత 
వహిస్తే మీరు పుస్తకాలు వ్రాయగలరు. పుస్తకాలు వచ్చిన వాటిని సెలక్టు చేయటం 
ఇట్లాంటి పనులకు మీరు భాగా పనికి వస్తారు. ఆ రకంగా నన్ను ప్రచురణాలయానికి 
పెల్టరు. అది చాలా మంచి నిర్ణయం అని నాకు అనిపించింది. అ తరువాత 
20 ఏళ్ళలో నేను సుమారు పది పుస్తకాలు వ్రాశాను. అన్ని ఒరిజినల్‌ వర్క్స్‌. 
ఆ పది పుస్తకాలు ముఖ్యంగా చరిత్రకు సంబంధించినవి. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర 
దాదాపు 10 ఎడిషన్స్‌ వెళ్ళిపోయాయి. అంటే, వది ఎడిషన్‌ లలో 20 వేల 
కాపీలు అమ్ముడయిపోయాయి. నేను అనకూడదుకొని, నేను ఎక్కడికి వెళ్ళినా మీరు 
ఎవరండి అంటే, నేను ఫలానా అంటే, ఓహో ఆంధ్రుల సంక్రీప్ర చరిత్ర వ్రాసిన వారు 
మీరేనా అని నన్ను ప్రతివారు పలకరించటం సర్వసాధారణమైనమాట. అంతగా 
ఆ పుస్తకం పాఫులర్‌ అయిపోయింది. తరువాత మన చరిత్ర అనేది ఇండియన్‌ 
హిస్టరీ. ఈ రెండూ కూడా చరిత్రకు సంబంధించినవి. తరువాత భారతీయ 
తత్త (శాస్త్రము. భారతీయ సంస్కృతి ఈ రెండు కూడా ఫిలాసఫీకి సంబంధించినవి 
ఒకటి ఫిలాసఫీ, రెండవది కల్చరు, మూడవది గాంధేయవాదం - తాత్త్వికత అనే 
వుస్తకం. బౌద్దం - మార్క్సిజం అనే రెండు పుస్తకాలు నేను రాశాను అలాగే 


నంపాదకుడు* వరకొల వట్టాభిరామారావు 147 


మార్క్సిజం - భగవద్గీత అనే పుస్తకం, ఉపనిషత్‌ చింతన అనే రెండు పుస్తకాలు 
నేను రాశాను. ఇందులో ఉపనిషత్‌ చింతన అనే పుస్తకానికి, భారతీయ సంస్కృతి 
అనే వుస్తకానికి తెలుగు యూనివర్సిటీవారు ఉత్తను పురస్కారం యిచ్చారు. ఇవికాక 
ఇటీవల నేను రాసిన రెండు పుస్తకాలు గూర్చి చెప్పాలి. ఒకటి విశిష్ట విశ్లేషణ, 
ఆంధ్రలో సామాజిక చలనం - ఇవి తాజాగా రాసిన చరిత్ర పుస్తకాలు. బి.ఎస్‌.ఎల్‌. 
హానుమంతరావుగారు అని మీరు వినే వుంటారు. గుంటూరు హిందూ కాలేజీలోను 
ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీ బౌద్దపీరంలోనూ దాదాపు 30 ఏళ్ళు చరిత్ర 
అధ్యాపకులుగా పనిచేశారు. చాలా సుప్రసి సిద్దుడైన చరిత్రకారుడు ఇందులో విశిష్ట 
విశ్లేషణ అని ఎందుకు చెపుతున్నాను అంటే” ఇతర చరిత్రకారులు అందరూ కూడా 
చేయలేని వని బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావుగారు చేశారు. ఏమి చేశారు అంటే 
ప్రాచీన చరిత్ర కారులు కూడా చేయలేని పనిని 50041241 Mobility of Andhras. 
Social Mobility Vertical, Horizontal, up ward & down ward శాతవాహనుల 
కాలంనుంచి ఇప్పటివరకుకూడా సామాజిక చరిత్రను విశ్లేషించారు. 

మొదటినుంచి, నాకు భారతీయ తత్త్వశాస్త్రం అధ్యయనం చేసినప్పటినుంచి 
కూడా బౌద్దం మీద ప్రత్యేక అభిమానం కలిగింది. నాకు ఇప ప్పుడు ఏకైక రంధి 
ఒక్కటే - ప బౌద్దాన్ని గురించి చదవడం ఆలోచించటం వ్రాయటం తప్ప మరొక 
ధ్యాస దాదాపు లేనేలేదు. ఏకైక ధ్యాసగా తయారు అయిపోయింది. ఎందుకు మీకు 
బౌద్దం మీద ఆకర్షణ కరిగింది అని అడిగితే దానికి సమాధానం ఏమిటి అంటే 
_ “ప్రాచీన కాలంలో దాదాపు (క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం దగ్గర నుంచి 500 
సంవత్సరాలపాటు బౌద్దయుగం భారతదేశంలో బ్రహ్మాండ మైనటువంటి సామాజిక 
పునరుజ్జీవనం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడింది. చార్యాకం వుందా 
అంక. వుంది కాని చార్వాకం కంటే దౌద్దంలో వున్న విశేషం ఏమిటి అంటే - 
బౌద్దం ఎన్నడూ కూడా ఇతరులను దూషించలేదు ఎవరిని పల్లెత్తుమాట బుద్దుడు 
ప్రత్యర్థుల గురించి అనేవాడు కాడు. ఎంతసేపటికి తన సిద్దాంతాలు కాస్త కుంటూ 
పోతూ ప్రశాంత విప్లవం వుండాలి అనేవాడు. బౌద్దం అనేది ప్రశాంత విష్ణవం 
అనేది భారత దేశంలో జరిగింది. కళలు, సాహిత్యం - "ఒకటి ఏమిటి, అన్ని విధాల 
జరిగింది బౌద్ద యుగం ఒకరకంగా స్వర్ణయుగం అని చెప్పవచ్చును. రెండవది ఏమిటి? 
ఈనాటి అధునిక యుగంలో వున్నటువంటి గాంధేయవాదంలో అహింసా సిద్దాంతం. 
(పపంచం అంతా కూడా ఈనాడు అహింసా సిద్దాంతం వైపు ఆకర్షించబడుతూంది. 
ఈ అహింసా సిద్దాంతాన్ని గాంధీగారు బౌద్దంలో నుంచే స్వీకరించారు. కాబట్టి, 
అనాటి బౌద్దం ఈనాటి గాంధీవాదం భవిష్యత్తులో వుండేటటువంటి అహింసా 
సిద్దాంతం. ఎప్పటికి అయినా ప్రపంచ సమస్యలకు పరిష్కారం అంతా ఏమిటి అంటే 
అహింస ద్వారానే జరుగుతుంది అనే నాకు (పగాఢ విశ్వాసం ఇటీవల కలుగుతూంది. 
ఆ భావాలవట్ల ఎక్కువ ఆకర్షితుళ్లి అవడానికి అదే (ప్రధాన కారణం, 


ఈ రోజు క్రమక్రమంగా మార్కిస్టు సిద్దాంతంలో రకరకాల మార్పులు 
వస్తున్నాయి. నేను వ్యక్తిగతంగా ఆ రోజులలో అందరిలాగానే స్టాలినిస్టు సిద్దాంతం మీద 
విశ్వాసం కలిగినవాడినే కాని, [క్రమక్రమంగా స్టాలినిస్టు సిద్దాంతం అనే దావీని దాదాపు 
విసర్ణించాను. నేనే కాదు, చాలామంది దానిని 'విసరిరచారు. అందువల్ల ఇప్పుడు 


148 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నేను మీరు మార్క్సిస్టు అవునా కాదా అంశే అవును నేను మార్కిస్టునే అయితే 
క్రియేటీవ్‌ మార్క్సిస్టుని, అని చెప్పుకుంటూ వుంటాను. నేను సృజనశీలమైన 
మార్కిస్టుని సృజనశీల మార్కిజం అంటే ఏమిటి? అంటే, సొంతమైన 
ఆలోచనలు, సొంతమైన భావాలుంటాయి. మారి జం సిద్దాంతం అది ఒక్కటే 
సర్వసమగ్రత కాదు కనుక ఆ సిద్దాంతంతోపాటు ఇతర అనేకానేక సిద్దాంతాలు 
వస్తున్నాయి; వచ్చినాయి. వాటినన్నింటిని కూడా మేళవించుకొని సర్వసిద్దాంతాల 
సమన్వయం ద్వారా భవిష్యత్తులో సత్యాన్వేషణ జరగాలి తప్ప, ఏకైక సిద్దాంతం 
ఒక్కటీ పరిష్కారం అనేదికాదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చాను. మాలో 
చాలామంది అలా నిర్ణయానికి వచ్చారు. ఆ రకంగా దీనిని క్రియేటిన్‌ మార్క్సిజం 
అని చెప్పుకుంటూ వుంటారు, ఇది స్టాలినిజొనికి వ్యతిరేకమైనది అని చెప్పుకుంటూ 


వచ్చాను 


సంపాదకుడు: వరకొల సట్టాభిరామారావు 149 





1 


పశ్చిమ గొదావరి జిల్లా కవిటం (గ్రామంలో 1920 నవంబరులో ఒక సంపన్న 
సనాతనాచార బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. 1929లో గాంధీజీ మా 
వూరు వచ్చారు. హరిజన నిధికి విరాళాలు అడిగారు. మా ప్రక్క (గ్రామం 
జాతీయోద్యమంలో అందెవేసిన పోడూరు గ్రామం. ఘోషా నదలి చాలామంది క్షత్రియ 
కుటుంబాల (స్త్రీలు సభకు వచ్చారు. గాందీజీకి వంటి మీద బంగారు ఆభరణాలు 
వలిచి యిచ్చారు బాలవితంతువు అయిన మా పెద తండ్రిగారి కుమార్తె పరకాల 
అన్నపూర్ణ తన మంగళసూత్రాలు, యితర బంగారు నగలు యిచ్చింది (ఆ తరువాత 
ఆమెకు రాజమండ్రి వీరేశలింగం విడో హేమ్‌లో గుమ్మిడిదల దురాబాయమ్మగారు 
పునర్వివాహం చేశారు అందుకు ఆ కుటుంబాన్ని కొంతకాలం వెలివేశారు). అది 
నేను పాల్గొన్న మొదటి రాజకీయ సభ. అప్పటికి నాకు 9వ యేడు. గాంధీగారిని 
అదే చూడటం. గాంధీ కాం(గెస్‌, స్వాతంత్ర్య పోరాటం అన్న మాటలు అప డీ 
మనసున పడ్డాయి. మా తండ్రిగారు పరకాల సూర్యనారాయణ జాతీయాభిమాని. 
ఆంధ్రపత్రిక చదివేవారు. ఉగాది సంచికలు మా యింట వుండేవి. అవన్నీ చది వేవాళ్లి. 


1930-32 ఉప్ప _ సత్యాగ్రహం సందర్భంలో కాంగ్రెస్‌ వాలంటీరు దళం 
కాలినడకను మౌ (గ్రామం మీదుగా మట్టుషరు వెళ్ళింది. వారందరికి మా ఇంట్లో 


150 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మజ్జిగ అవి యిచ్చి సెదదీర్చి పంపడం నాకు బాగా గుర్తువుంది. నేను నా 
11న ఏటనే మా ప్రక్క గ్రామం మౌర్చేరులోని హైస్కూలులో 5వ తరగతిలో 
చేరాను. ఒకరోజున యధా|ప్రకారం టిఫిన్‌ కారియర్‌, పుస్తకాలు పట్టుకొని స్కూలుకు 
వెళ్ళాను. స్కూలులో అడుగు పెస్టేసరికి నిర్మానుష్యంగా వుంది. మా హిస్టరీ 
మాస్టారు పెదసీతారామస్వామి గారు “అందరూ వూరేగింవు చేస్తుంలే నువ్వు 
ఎందుకు వచ్చావురా?” అని తిట్టారు. “నాకు ఏమీ తెలియదు. ఏమిటి 
ఊరేగింపు” అన్నాను. “భగత్‌ సింగ్‌ను వురితీశార్రా, విద్యార్థులందరూ సమ్మె చేసి 
వూరేగింపు చేస్తున్నార్రా. వెళ్ళు నువ్వు కూడా కలువు” అన్నారు. నేను వెంటనే 
పరుగువరుగున వెళ్లి వూరేగింవులో కలిశాను. అది 1931 మార్చి 23వ తేదీ, నేను 
పాల్గొన్న మొదటి దేశభక్తియుత రాజకీయ ప్రదర్శన. (47 ఏళ్ళ తరువాత 1978లో 
భటిండాలో పార్లీ మహాసభ జరిగినపుడు ఫిరోజ్‌ పూర్‌ దగర లోన్‌ వాలాలో సబుడ్‌ 
నది ఒడ్డున భగత్‌సింగ్‌ , రాజగురు, సుఖ్‌ దేవ్‌ల సమాధి “సలం సందర్శించడం "నా 
జీవితంలో మరప్పురానిరోజులలో ఒకటి.) న 
అది ఉప్పు పత్యాగ్రహ సమయం అనుకుంటాను. ఉప్పల లక్ష్మణరావు, మెల్లీ 
షోలింగర్‌ దంపతులు తాము తయారుచేసిన సూట్‌కేస్‌ రాట్నం (బాల్‌ బేరింగ్స్‌ 
అమర్చినది) (ప్రదర్శించడానికి మా వూరు వచ్చారు. ఆ సందర్భంలోనే మెల్లీ 
షోరింగర్‌ రాజోలు నుండి నర్చావురం సుమారు 14 మైళ్ళు గోదావరిలో 
యీదుకుంటూ వచ్చి ఉభయ గోదానరి ప్రజలను సంభ్రమాశ్చర్యాలలో ముంచారు 
ఆ రోజుల్లో విద్యార్దులం దీనిని కధలు గాధలుగా చెప కున్నాం. 1935-1936లో 
ఇవటూరి శరభరాజు అనే కాంగ్రెస్‌ యునకుడు (ఆయన ఉప్పు సత్యాగ్రహంలోనే 
15-16 యేట జైలుకు వెళ్ళి వచ్చాడు) మా హైస్కూలు వార్షికోత్సవంలో పాల్గొని 
అనర్హళంగా మాట్లాడి మమ్మల్నందర్నీ ఆకర్షించాడు జవహర్‌లాల్‌ నెహ్రూ లక్నో 
కాం(గ్రస్‌ ఉపన్యాసం “విదర్‌ ఇండియా” (భారతదేశమా? నీ గమ్యం " ఏమిటి?) 
అన్న చిన్న కరపత్రత యిచ్చి చదివించారు. స్వాతంత్ర్యంతోపాటు సోషలిజం కొవాలి 
అన్నది వాటిలోని సారాంశం. అలాగే వినాయక సావర్కార్‌ జీవితం, భగత్‌ సింగ్‌ 
జీవితం, ర మేష్స్‌చంద్ర దత్తు వ్రాసిన, భారతదేశంలో బ్రిటిష్‌ పాలన, మొదలైన 
(గంధాలు యిచ్చి (శ్రీ శరభరాజు మాచే చదివింపజేశారు. ఆయన అప్పటికే కాంగో 
సోషలిస్టు పార్టీలోను, కమ్యూనిస్టు పార్టీలోను చేరారు. అందుచేత మాకు సోషలిజం, 
కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పేవారు. నేను ఫిస్తఫారం చదువుతుండగానే 
శరభరాజుగారి ప్రోత్సాహంతో మార్టేరు విద్యార్థి సంఘం నిర్మాణం చేశాను. డిబేటింగ్‌ 
సైటీ చర్చలు, డిటెన్షన్‌ వ్యతిరేక ఆందోళన, తదితర కార్యక్రమాలు చేపట్టాం. 
“అండమాన్‌ Je ఇండియన్‌ భాస్టిరీ అన్న శ్రీ విజయకుమార్‌ సిన్హా 
(ఆయన భగత్‌సింగ్‌ సహచరుడు) గ్రంధాన్ని మా పూళ్ళో కాంగ్రెస్‌వాది (ఆ 
తరువాత పార్లమెంటు మెంబరు) అయిన (శ్రీ దాట్ల డబలరామరాజుగారు నాకు 
యిచ్చి చదివింపజేశారు. 
1937 నవంబరులో పాలకొల్లులో రాష్ట్ర కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ మూడవ 
మహాసభ జరిగింది. ఆ సభలోను, వూరేగింపులోను విద్యార్దులం పాల్గొన్నాం 
వలంటీర్లుగా పనిచేశాం. అండమాన్‌ జైలు నుండి విడుదలై వచ్చిన కాకినాడ 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 151 


బాంబు కేసు వీరుడు భయంకరాచారి (ప్రతివాది భయంకర _ వెంకటాచారి) ఆ 
సభకు వచ్చారు. ఆయనను అల్టూరి సత్యనారాయణగారు పరిచయం చేశారు. ఈ 
సభకు (శ్రీ జయప్రకాశ్‌ నారాయణ వచ్చారు. ఆయనను నిడదవోలులో రైలు నుండి 
దింపుకొని (శ్రీ సుందరయ్య, శ్రీ, అల్లూరి సత్యనారాయణరాజుగార్డు నిడదవోలు, 
“పెరవలి, పెనుగొండలలో వరుసగా సభలు జరుపుకుంటూ మార్టేరు వచ్చారు. 
అక్కడ విద్యార్థుల సభ జరిపాం. ఉదయంపూట స్కూలు ఎగగొట్టాం. విద్యార్థి 
సంఘం పెట్టుకొంటే మమ్మల్ని హెడ్మాష్టరుగారు నానా నిర్బంధాలు పెడుతున్నాడని 
చీటి వ్రాసి జయప్రకాశ్‌ నారాయణకు పంపాం. “విద్యారులు తమ సంస్థల ద్వారా 
స్వాతంత్ర్య పోరాటంలోకి వస్తుంటే యిలా నిర్భంధం చేసేవాడు 16వ శతాబ్దంలో 
వుండదగినవాడు" అని బ్రిటిష్‌ లాయలిస్టు అయిన ఆ హౌడ్మాస్టరు శ్రీ బి. 
వి నారాయణను జయప్రకాశ్‌ గట్టిగా విమర్శించాడు. ఆ విషయం ఆయనకు 
ఎవరో మోశారు. మధ్యాహ్నం మూడు పిరియడ్డు (స్కూలు ఫైనల్‌ లో వున్న) 
మమ్మల్నందరిని నుంచోబబెట్టి, మీ ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి సర్టిఫికేట్‌ లను రసి కేట్‌ 
చేయిస్తానని విరుచుకుపడ్డారు. మా మీద మరిన్ని వత్తిడులు వచ్చాయి. (1942 
మేలో అరెస్టయిన ఎండగండి బ్యాచి విద్యార్దులకు వ్యతిరేకంగా యీ మహానుభావుడు 
కోర్టులో సాక్ష్యం కూడా యిచ్చాడు.) 1938లో జిన్నూరులో (శ్రీ ఎస్‌. ఎ. డాంగే 
సభలో పాలొన్నాం. 1938 మే నెలలో మంతెనవారి పాలెం రాజకీయ పారశాలకు 
వెడదామని ఎంతో ప్రయత్నం చేశాను. కాని, డబ్బులేక ఆ అవకాశం కోల్పోయాను. 


అవి ఆర్థిక మాంద్యం రోజులు. బస్తా ధాన్యం రెండున్నర - మూడు వుండేది 
నేను కాలేజీలో చదువుకుంటానని అంటే “నీ కాలేజీ చదువుకు యేడాదికి వంద 
బస్తాల ధాన్యం అమ్మాలి ఈ పెద్ద కుటుంబం ఎలా నడుస్తుంది?” అని మా 
తండ్రి పిన తండ్రులు వీల్లేదు పొమ్మన్నారు. మాకు 20 ఎకరాల మాగాణి భూమి 
వుండేది. యేడాదికి 200 బస్తాల ధాన్యం మగతా వచ్చేది. నాకు చిన్నప్పటి 
నుండి చిత్రలేఖనం, సంగీతం అంటే యిష్టం. బాగా బొమ్మలు వేసేవాళ్లి పాటలు 
పాడేవాళ్లి. బందరులో జాతీయ కళాశాలకు అడివి బాపిరాజుగారు ప్రిన్సిపాల్‌ గా 
వుండేవారు. వారు వ్రాసిన నారాయణరావు నవల, విశ్వనాధ సత్యనారాయణగారు 
వ్రాసిన వేయ పడగలు నవల క సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా 
వచ్చేవి అవి చదివాను. బాపిరాజు గారంట అభిమానం ఏర్పడింది వారికి ఉత్తరం 
వ్రాశాను. “జాతీయ కళాశాలలో చేర్చుకుంటాం నెలకు రూ.8 స్టైపెండ్‌ , నీవు 
రాదలిస్తేరా” అని వారు ఉత్తరం వ్రాశారు. ఈ లోగా క్యామేడ్‌ శరభరాజుగారి 
ప్రోత్సాహంతో కాకినాడ ఫీరావురం మహారాజు కళాశాలకు వెళ్ళాలని నిశ్చయించి 
ఇంట్లో డబ్బు అడిగితే యివ్వం పొమ్మన్నారు. మా తండ్రి వెంటపడి పొలందాకా 
వెడితే “కిరాణాకొట్టు మీద రూ5/- తీసుకో పో. నీ యిష్టం" అన్నారు (అప్పటికి 
స్వంత వ్యవసాయం పెట్టారు మా వాళ్ళు). ఆ అయిదు రూపొయలు, ఒక 
జత బట్టలు, ఎస్‌.ఎస్‌.ఎల్‌ .సి _సర్టిఫికేట్‌తో (కాకినాడ బాంబుకేసు నిందితుడు 
కాకరాల కామేశ్యరరావుగారికి శరభరాజుగారు వరిచయ ఉత్తరం యిచ్చారు) కాకినాడ 
బంధువుల ఇంటికి చేరాను. సత్రవులో ఉచిత భోజనం కోసం నేను, మా బంధువు 
ఊరంతా తిరిగాం ఎక్కడా దొరకలేదు 20 ఎకరాలున్న సంపన్న కుటుంబంలో 


152 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పుట్టి పేద విద్యార్థిగా వ్యవహరించవలసి వచ్చింది. సరాసరి కాలేజీ ప్రిన్సిపాల్‌ 
దగ్గరకు వెళ్లి నా మార్కులు (అన్ని అరవైలు వచ్చాయి) చూపి, నన్ను ఎలాగైనా 
కాలేజీలో చేర్చుకోవాలని విన్నవించాను. ఒక టరమ్‌ఫీజు (రూ. 70/-) కట్టుకుంటే 
స్కాలర్‌ షిప్ప్క హాస్టల్‌లో సగం కన్నెషన్‌ యిస్తానని ప్రిన్సిపాల్‌ (శ్రీ పెద్దాడ 
రామస్వామి అన్నారు. ఆయన బ్రహ్మసామాజికుడు జాదార్యం చూపారు. “మీరు 
రూ.70 డబ్బు పంపకపోతే నేను యిక మీకు కనపడను” అని ఇంటికి బెదరింపు 
ఉత్తరం వ్రాశాను. (అప్పటికే నాకు 17వ యేట, 1937లో అతి బాల్యవినాహం 
కాకపోయినా భాల్యవివాహమే జరిగింది. వధువు 11 ఏళ్ళ అహలళ్యాదేవి, వేలువిడిచిన 
మేనత్తకుమార్తి.) నా ఉత్తరంతో మా కుటుంబం గందరగోళం పడిపోయి మా వూరు 
నుండి వచ్చే ఇద్దరు విద్యార్థుల ద్వారా డబ్బు, బట్టలు వంపారు. సంపన్న కుటుంబంలో 
వుట్టి కాలేజీలో చదువుకోడానికి యిన్ని పొట్టు పడవలసి వచ్చినందుకు కుటుంబ పెద్దల 
మీద, సమాజం మీద అప్పటికే నాకు తిరుగుబాటుతత్వం ఏర్పడింది. విద్య కోసం 
పేద విద్యార్థులు పడే అవస్తలు నాలో మరింత ఆలోచన, చైతన్యం రేకెత్తించాయి. 
నా క్లాస్‌మేట్‌ గుంటూరు బాపనయ్య పిరావురం మహారాజా వారి జాదార్యంతో 
హరిజన వసతి గృహంలో వుండేవాడు. అప్పటికే దేశ స్వాతంత్ర్య కాంక్ష సోషలిస్టు 
భావాలు నాకు మనస్సులో గాఢంగా నాటుకున్నాయి. కమ్యూనిస్టు పార్టీ నిషిద్దంలోనే 
వుంది. ఉప్పుటేరు ఒడ్డునున్న పీచుకార్మిక సంఘం, స్టీన్‌డోర్‌ కార్మికసంఘం 
ఆఫీసుకు వెళ్ళడం, కార్మిక సమావేశాల్లో జాతీయగీతాలు, విష్ణవగీతాలు పాడటం, 
బోర్డులు వ్రాయడం, వూరేగింవుల్లో పాల్గొనడం, పట్టణ విద్యార్థి సంఘంలో చురుకుగా 
పాల్గొనడం జరిగింది. కొరపాటి పట్టాభిరామయ్య, సి.వి.కెరావు, కాలేజీలో ఇంటర్‌ 
సీనియర్‌ చదువుతూన్న పి. ఎస్‌. శర్మ, ఇంటర్‌ చదివి మానివేసి _ పార్టీలో 
కార్మిక సంఘాల్లో పనిచేస్తున్న పర్వతనేని వెంకటేశ్వరరావు (పెదనందిపాడు పన్నుల 
నిరాకరణ ఉద్యమ నాయకుడు పర్వతనేని వీరయ్యచౌదరి గారి se) 
డాక్టర్‌ వీరయ్య, మహీధర రామమోహన్‌, జగన్మోహన్‌ (వీరు ఇరువురు మాకు 
మార్కిస్టు మూలసూత్రాల గురించి స్టడీ సర్కిల్స్‌ నడిపేవారు) వీరితో పరిచయాలు 
కమ్యూనిస్టు ఉద్యమానికి మరింత సన్నిహితమొనర్చాయి. 


మాకు దేవులవల్లి కృష్ణశాస్త్రి గారు తెలుగు ట్యూటర్‌, పాలగుమ్మి వద్మరాజు 
కెమిస్ట్రీ డిమాన్‌ స్ట్రేటర్‌, సూరి భగవంతంగారు ఫిజిక్స్‌ శాఖాధిపతి (వారు 
అనారోగ్యం వలన నేను కాలేజీకి వచ్చేసరికి సెలవుపై _ వెళ్ళారు). గోపరాజు 
రామచంద్రారావుగారు అంతకుముందు కొద్ది యేళ్ళ వరకు కాలేజీలో వుండేవారు. 
కాలేజీలో బెంగాలీ లెక్కరర్హు ఎక్కువ వుండేవారు బ్రహ్మ సమాజం మందిరంలో 
ప్రార్ధనా సమావేశాలు, కృష్ణశాస్త్రి గారి ఇంట సాహిత్య గోష్టులు, ఏటేటా 
కాలేజీలో ఆంధ్రాభ్యుదయోత్సవాలు, కృష్ణశాస్త్రిగారి మేనకోడళ్ళు పీత, అనసూయల 
భావగీతాలు, జాతీయ గీతాలు, బివి. నరసింహారావుగారి నృత్యాలు, జాతీయోద్యమ 
ప్రముఖులు వేదాంతం వెంకటకృష్మయ్య, వేదాంతం కమలాదేవి, డాక్టర్‌ చెలికాని 
రామారావు మొదలైన వారి సాన్నిహిత్యం, కాకినాడలో జాతీయోద్యమం, సాంఘిక, 
సాంస్కృతిక ఉద్యమాల ప్రభావం మా మీద ఎంతో వుండేది. కృష్ణశాస్త్రిగారు 


సంపాదకుడు: నఠకాల వట్టాభిరామారావు 153 


“స్వాతం త్యం, శాంతి, అభ్యుదయం” అన్న విద్యార్థి డెండా మూడు అశయాలు 
వచ్చేటట్టు “ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార, ఏకాకి నిశీధి నడచు 
తరుణకొంతిధార అని వ్రాసిన గేయం పాడేవారం 

నైజాం సంస్థానంలో “వందేమాతరం” గేయం పాడరాదని నిషేధించితే విద్యారులు 
నాగపూర్‌ తదితర చోట్లకు వెళ్ళిపోయారు. వారికి సంఘీభావంగా కాకినాడలో 
సభ జరిపొం. సర్‌ అక్సర్‌ హెదర్‌ని అంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవానికి 
పిరిచిన వైస్‌ఛాన్సలర్‌ సర్‌ సిఆర్‌, రెడ్డి కాకినాడ వస్తే నిరసన ప్రదర్శనలు చేశాం. 
“స్టూడెంచ్స్బౌ. “కాల” పత్రిక, నేషనల్‌ (ఫ్రంట్‌, నవశక్తి పత్రికలు చదివేవాళ్ళం. 
పాలస్తనా విమోచన పోరాట సహాయ నిధి కూడా వసూలు చేసినట్టు జ్ఞాపకం. 1939 
సెప్టెంబరు 1,2 తేదీలలో కాకినాడలో 16న ఆంధ్రరాష్ట్ర, విద్యార్థి మహాసభ జరిపాం, 
నేను కాకినాడ పట్టణ విద్యార్థి సంఘ కార్యదర్శిగా, ఆహ్వాన సంఘ కార్యదర్శిగా 
ప్రధాన బాధ్యతలు నిర్వహించాను. సభా ప్రారంభకులు శ్ర సుభాష్‌చంద్ర బోసు, 
జొన్నలగడ్డ రామలింగయ్య అధ్యక్షులు, డాక్టర్‌ జి. రామకోటేశ్వరరావు, కె సోమయ్య, 
కుపొ వెంకట్రామశొ స్త్రి గుంటూరు విద్యార్ధి నాయకులు, తదితర రాష్ట్ర విద్యార్థి 
ఫెడరెషన్‌ నాయకత్వం అంతా వచ్చింది. సెప్టెంబర్‌ 1న తేదీన రెండవ ప్రపంచ 
యుద్దం ప్రారంభమైంది. ఆ మరునాడు మహాసభ, వేదిక నుండి అధ్యక్షులు 
శ్రీ రామలింగయ్య యీ విషయం ప్రకటించారు. సభలో పెద్ద సంచలనం 
బయలుదేరింది. ఈ సభలో పాల్గొన్న కొద్దికాలానికే సుభాష్‌చంద్ర బోస్‌ దేశం 
నుండి అంతర్గితుడయ్యాడు. సెప్టెంబరు 7వ తేదీన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే 
మొదటి యుద్ద వ్యతిరేక విద్యార్థి సమ్మె చేశాం. ఆ మరునాడు ఆలిండియా 
రేడియో కాకినాడ విద్యార్థులు యుద్ద వ తిరేక సమ్మె గురించి ప్రముఖంగా 
వార్తాప్రసారం చేసింది. మద్రాసు కాంగెస్‌ మంత్రివర్గం రాజీనామా యిచ్చింది 
కొం(గైసి ఆఫీసులోని సైక్షోస్తయిల్‌ మీద రహస్య కరపత్రాలు, గోడలనిండొ రాతలు 
మొ! వాటితో సామాజ్య వాద యుద్ద వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేశాం, 

పై సిఐ.డిల నిఘా, అరెస్టులు ప్రారంభమయ్యాయి. కామేడ్స్‌ పి.ఎస్‌, శర్మ, 
సి.వి.కె, రావు ప్రభృతులను అరెస్టు చేసి, కేసులు పెట్టి శిక్షలు విధించారు. క్యామే 
కంభంపాటి సీనియర్‌ గారిని ఇంటర్న్‌ చేశారు. తరువాత అరెస్టు చేశారు, 


నేను, పర్వతనేని వెంకళేశ్యరరావు, మహీధర రామమోహన్‌, కొరపాటి, 
పెన్మెత్స అనంతరం తదితర జిల్లా నాయకులందరం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాం. 
నా చదువుకు స్వస్తి చెప్పాను. 

నేను రహస్యంగా వుంటూనే జిల్లా విద్యార్థి సంఘ ఆర్గనైజర్‌ గా తుని నుండి 
రాజోలు వరకు జిల్లాలో ఆ మూల నుండి యీ మూలవరకు పర్యటించుతూ 
విద్యార్థి ఉద్యమ నిర్మాణం చూస్తూ వుండేవాళ్ణి. ఆరునెలలపాటు జిలా పార్టీ 
రహస్య కేంద్రంలో నేను, పర్వతనేని వెంకకేశ్వరరావు కార్యదర్శులుగా పనిచేశాము. 
రాష్ట్ర విద్యార్థి మహాసభ జయప్రదంగా జరిగిన తర్వాత క్యామేడ్‌ న్‌్‌, శర్మ 
నాకు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం యిస్తున్నాం అని చెప్పి సభ్యుడుగా తీసుకొన్నారు. 
అది 1939 అక్టోబరు - నవంబరు అనుకుంటాను. 

1941 జూన్‌ 22న తేదీ సోవియట్‌ సై నాజీ దండయాత్ర జరిగినరోజు. 


154 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అంతకుముందు రాత్రే నేను మా జిల్లా పశ్చిమ గోదావరికి నా పార్టీ సభ్యత్వాన్ని 
బదిలీ చేసుకొని రహస్యంగానే వెళ్ళిపోయాను. నా ప్రియమిత్రుడు కామేడ్‌ పర్వతనేని 
వెంకటేశ్వరరావు సి.ఐడి.ల నుండి తప్పించుకొని వెళుతూ ప్రమాదవశాత్తు పొలం 
బావిలోపడి మరణించడం నా జీవితంలో పెద్ద విషాదం. 1942 జులైలో పార్టీపై 
నిషేధం తొలగేవరకు నేను అజ్ఞాతవాసంలో వుంటూనే పశ్చిమ గోదావరి జిల్లాలో 
విద్యార్థి సంఘం ఆర్గనైజరుగా పని చేశాను. అప్పటికి మూ జిల్లాలో కాలేజీ 
లేదు. 11 ప్టాస్కూళ్ళలో విద్యార్థి సంఘాలను నిర్మించి, జిల్జొలో బలమైన విద్యార్థి 
ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్‌ క్రంద నాపై 
అరెస్టు వారంటు జారీ చేసి, కవిటంలో మా ఇంటిపై (గుడివాడలో మూ అత్తవారి 
ఇంటిపై) పోలీసులు ఒకేసారి దాడి జరిపారు. ఆ సమయంలోనే 1942 మే నెలలో 
పశ్చిమ. గోదావరి జిల్లా ఎండగండిలో విద్యార్థి ప్రచారదళాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం 
అరెస్టు చేసింది. స్వయానా నా తమ్ముడు పరకాల రమణరావు, పరకాల శేషావతరం 
(పినతండ్రి కుమారుడు), వంక సత్యనారాయణ, భూపతిరాజు సుబ్బరాజు, పి. 
సంజీవరావు (ఎస్‌. సి), నండూరి రామారావు, నల్ల సోమరాజులను అరెస్టుచేసి 
6 నెలలు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో విచారణ (అండర్‌ (ట్రయిల్‌) జరిపి 
ఆరు నెలలు కరిన శిక్షలు చో ట్‌ సెంట్రల్‌ డైలుకు పంపారు. మా జిల్లా 
విద్యార్థి ఫెడరేషన్‌ను ప్రభుత్వం నిషెధించింది. వారందరినీ నేను పార్టీ సభ్యులుగా 
రికమెండ్‌ చేసి చేర్చుకోవడం జరిగింది. జైలు నుండి విడుదలైన తరువాత ఎండగండి 
బ్యాచ్‌ అందరూ పార్టీ హోల్‌ 'బైమర్సు అయ్యారు. (పరకాల శేషావతారం ఆ 
తరువాత అల్టూరి సత్యం వలెనే 1952లో కాం గైస్‌లోకి పోయి మంత్రి అయ్యాడు, 
కీర్తి శేషుడయ్యాడు ) 

మా కుటుంబంలో సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకంగా సాంఘిక సంస్కరణల 
కోసం జరిగిన పోరాటం గురించి కూడా కొంచెం చెప్పాలి. నా తమ్ముడు రమణరావు 
(ప్రేమించిన యువతికి బలంవతంగా పెళ్లిచేశారు. ఈ నిర్భ్బంధపూర్వక వివాహాన్ని ఆమె 
ఎదిరించలేకపోయింది. కొపురం చేయడానికి నిరాకరించి ఆత్మహత్యకు ప్రయత్నిచింది. 
ఈ విషయం తెలిసి ఆమెకు ధైర్యం చెప్పి టీచరు (ట్రైనింగ్‌ కు పంపాం. ఈలోగా 
మా తమ్ముడు రమణరావు జైలు నుండి విడుదలై రాగానే పాలకొల్లు కమ్యూనిస్టు 
పార్టీ ఆఫీసులో కా(మేడ్‌ ఉద్దంరాజు రామం, మృత్యుంజయుడు తదితరులందరం 
కలిసి పూలదండల పెళ్ళిచేశాం. ఒక గోత్రంలోకి వెళ్ళిన పిల్లను తెచ్చి మళ్ళీ పెళ్ళి 
చేస్తారా? కుల భ్రమ్టలారా! అని మా పెద్దలు ఒక యేడాది నుమ్మర్ని యింటికి 
రానివ్వకుండా బహిష్కరించారు. అది కుటుంబంలోకి తీవ్ర సంచలనం, వ్యతిరేకత 
తెచ్చింది. ఆమె టీచరుగా పనిచేయడం పెద్ద అవమానంగా, అప్రతిస్టగా మూ వాళ్ళు 
ఎంచారు. ఆ తరువాత యింటికి రానిచ్చినా ఆమెను చాలొకాలం వంట ఇంట్లో 
అడుగు పెట్టునివ్వలేదు. 

అలాగే మా వేలు విడిచిన పినతండ్రి కుమారుడు పరకాల శేషావతారం 
నర్సాపురంలో కాంగ్రెస్‌ వాదులైన (శ్రీ కామన సత్యంగారి కుమార్తె కాళికాంబను 
కులాంతర వివాహం చేసుకొనడం మా కుటుంబాల్లో మరింత గాలి దుమారం 
లేపింది. కాళికాంబ కుటుంబం సెట్టిబలిజ కులస్తులు. పార్టీ ఆధ్వర్యాన ఆ రో జుల్లో 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 155 


నిర్బంధంగా జరిగిన వివాహాలను రద్దుచేసి పునర్వివాహాలు, వర్ణాంతర వివాహాలు 
చాలాచేశాం. కొమేడ్‌ మారెళ్ల కులాంతర వివాహం నేనే జరిపించాను. శేషావతరం 
తండ్రి యీ కులొంతర వివాహానికి భరించలేక దిగులుతో చనిపోయారు. శేషావతరానికి 
చాలాకాలం ఇంట్లో విస్తరివేసి అన్నం పెట్టలేదు. వీధి వసారాలో పెట్టువారు. ఇన్ని 
అవమానాలను, బహెష్కరణలను ధైర్యంతో ఎదుర్కొన్నాం. 


ఇదిలా వుండగా మా ఇంట్లో మా అక్కగారు (అమె 24వ యేట భర్త 
చనిపోయారు) గోపరాజు సీతాదేవి, నా భార్య అహల్యాదేవి, మా తమ్ముని భార్య 
సుశీలాదేవి అందరినీ మహిళా ఉద్యమంలోకి, తరువాత పార్టీలోకి తీసుకురాగల్లొము. 
బెజవాడలో 1943 తొరి మహిళా రాజకీయ పారశాలకు వీరిని పంపాము. సంపన్న 
(బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీలు గడపదాటి బైటికి రావడమే అ రోజుల్లో తప్ప. 
గామాలంట మహిళా సంఘాల నిర్మాణానికి తిరగడం, అన్నికులాల వారి ఇళ్లలో 
భోజనం చేయడం - దీనితో మా ఇంట్లో నిజంగానే పెద్ద విస్టవం వచ్చింది. 
కొన్ని సంవత్సరాలు మేము గృహత్యాగం చేయవలపి వచ్చింది. ఆ రోజుల్లో బ్రాహ్మణ 
కుటుంబాల నుంచి నచ్చి ఎవరైనా కమ్యూనిస్టు పార్టీలో సభ్యు లవ్వాలంటే యింటా 
- బైటా అడుగడునా తీవ్ర పోరాటం చేయనిదే కమ్యూనిస్టులు కాలేదు. 


మా కుటుంబంలో యింతమంది స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడం, కమ్యూనిస్టు 
ఉద్యమంలోకి తీసుకొని రావడం, సంఘ సంస్కరణలను తీసుకురావడం - అందుకు 
“తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందన్న" బిరుదును నేను పొందడం నిజంగానే నౌకు 
గర్వకారణంగా భావిస్తున్నాను. తమ బిడ్డలు ఉద్యోగాలు సంపాదించి పైకి రావాలని 
తల్లిదండ్రులు ఆశించడం సహజమే. మేము స్వాతంత్రోద్యమంలో కష్టజీవుల విముక్తి 
పోరాటంలోకి దూకి జైళ్ళు, అజ్ఞాతనాసాలు, నిర్బంధాలు, చివరకు కాల్పులకు కూడా 
వెరవకుండా త్యాగాలకు, అగ్నిపరీక్షలకు _ గురికావడానికి ఎంతో వైతన్యం వుంటే 
తప్ప సహజంగాన తల్లిదండ్రులు బాధపడతారు. ఆచారవ్యవహారాలు, సంప్రదాయాల 
విషయంలో ఎన్ని పట్టింపులు విధి నిషేధాలు పెట్టినా మాపై వారికి (పేమాభిమానాలు 
లేకపోలేదు. నూ తండ్రిగారికి తన 38వ యేటనే మా అమ్మ చనిపోయింది. మా 
క్షేమం కోరి ఆయన మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా త్యాగంతో వుండిపోయారు. మా 
తండ్రి సూర్యనారాయణగారు, మౌ పినతండ్రి అప్పారావుగారు, ఎన్ని ఒడిదుడుకులు 
వచ్చినా జాయింట్‌ కుటుంబ ఆస్తిని పాడుచేయకుండా, కాపాడుకుంటూ మాకిళ్చి 
పోయారు మూడవతరం విద్యా, విజ్ఞానాలకు ఆ ఆస్తి ఉపయోగపడింది. 


నేడు కమ్యూనిస్టు ఉద్యమం చీరిపోవడం, సాంఘిక, సాంస్కృతిక వివాహ 
రంగాలలో మన ప్రభావం తగ్గిపోవడం, మళ్లీ తిరిగి వరకట్నాల వంటి సాంఘిక దురా 
చారాలు, వాస్తు పిచ్చి వంటి మూఢనమ్మకాలు, కుల, మత, ఛాందసభావాలు పెచ్చు 
పెరగడం, సాంఘిక రాజకీయ విలువలు దిగజారడం - యీ తిరోగమన లక్షణాలు సహ 
జంగానే విచారం కల్గిస్తున్నాయి. బాధాకరంగా వున్నాయి తిరిగి కమ్యూనిస్టు ఉద్యమం, 
వామషక్ష ఉద్యమం సమైక్యమై పూర్వవైభవాన్ని ఎప్పుడు సంతరించుకుంటుందా” 
అని ఎదురుచూడటం, అందుకు చేతనైన కృషి చేయడం, జీవితాంతం దేశభక్తితో 
కమ్యూనిస్టుగా శక్తివంచన లేకుండా పాటువడడం జీవిత పరమావధిగా భావిస్తున్నాను. 





స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





నేను కృష్ణాజిల్లా పాత దివి తాలూకా అవనిగడ్డ దగ్గర మోదుమూడి శివారు 
రామచంద్రపురంలో 1917 సంవత్సరంలో మోదుమూడి వెంకట సూర్యప్రకాశరావు, 
మసహోలక్ష్మమ్మగార్లకు జన్మించాను. నాకు ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు, ఇద్దరు 
తమ్ముళ్ళు వున్నారు. మూడో అన్న పూజ్యులు రామారావుగారు కాంగ్రెస్‌. వాది, 
1941 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని జైలుణిక్ష అనుభవించి విడుదల అయి వ్యాధిగ్రస్తులై 
కొద్ది కాలానికే మృతిచెందారు. నూ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. 
అంటరానితనం మహారాక్రసిగా వున్నది. అక్షరాస్యత చాలా తక్కున భూన్వాముల 
దోపిడీ, వెట్టిచాకిరీ, వ్యవసాయ కార్మికులకు ధాన్యం పిచ్చి ముంతలతో (తక్కువ) 
యివ్వటం, బస్తా ధాన్యం యిచ్చి రెండు, రెండున్నర బస్తాలు వసూలు చేయటం 
నంటి దోపిడీ విధానం యధేచ్చగా సాగుతోంది వ్యవసాయ కార్మికుల కూలిరేట్లు 
చాలా తక్కువ స్వాతంత్రోద్యమ ప్రభానం నాపై బడింది బ్రిటిషు పాలన 
పోతేగాని మోక్షం లేదని, పీడిత ప్రజల కొరకు పోరాడాలనే కాంక్ష వృద్ది చెందింది 





సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 





గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులుగార్ల సంఘ సంస్కరణల ప్రభానంతో 
నూ సమీవంలో పాంసల దీవి దగ్గర సముద్ర స్నానాలకు హరిజనులను తీసుకొని 
వెళ్ళి స్నానాలు చేయించి గుళ్ళో ప్రవేశింపచేశాం. హరిజనులు సముద్ర స్నానం 
చేయకూడదనే ఆంక్ష వుండేది. అవనిగడ్డ బోర్డు హైస్కూలులో 1936 సంలో 
ఎస్‌.ఎస్‌.ఎల్‌.సి. చదువుతున్న రోజుల్లో డిహెన్‌ షన్‌ కు వ్యతిరేకంగా స్కూలు ముందు 
పీకెటింగు. చేస్తుంటే హెడ్‌ మాస్టరు చెంపపై కొట్టి లాగివేశారు. కాంగ్రెస్‌వాది 
ఆ సంవత్సరం డిబన్‌ షన్‌ రద్దు చేశారు. 1930లో - బందరు సమీపంలోని 
చిన్నావురంలో ఉప్పు సత్యాగ్రహ శిబిరం నిర్వహించబడింది. (ఫ్రెంచి "పేటలో 
సత్యాగ్రహానికి వాలంటీర్లను తయారు చేయుటకు శిబిరం నిర్వహించబడింది. అందులో 
అమరజీవి చండ్ర రాజేశ్వరరావుగారు వాలంటీరుగా నిర్వహించిన పాత్ర, హిందూ 
కాలేజీ హాస్టల్‌లో రౌడీలకు వ్యతిరేకంగా నిర్వహించిన వీరోచిత పాత్ర తెలుసుకున్న 
నాకు _ఉత్తేజాన్నిచ్చాయి. 1936 శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జస్టీస్‌ పార్టీ 
జమీందార్లకు వ్యతిరేకంగా కొంగైెస్‌ అభ్యర్థుల గెలుపుకు “దారి డొంకలు లేని 
వూళ్ళన్నాగ్‌ “ఎగరాలి, ఎగరాలి ఎర్రజెండా" అని పాడుకుంటూ ప్రచారం చేశాం. 
1937లో కొత్తపట్నం, 1938లో వంతెనపాలెం రాజకీయ పౌరశాలల సమాచారం నా 
ఉత్తేజాన్ని యినుమడింపచేశాయి. 1938లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి 
మద్రాసు వరకు జరిగిన రైతు రక్షణ యాత్ర - అమరజీవి చలసాని వాసుదేవరావు 
గారు అందులో పాలొన్న వైనం నాలో చైతన్యాన్ని కలిగించాయి. 


1917 అక్టోబరు సోషలిస్టు విష్ణవం ప్రపంచం మొత్తంమీద మానవాళి మొత్తంపై 
చెరగని ముద్రవేసింది. మానవ్నని మానవుడు దోచుకునే విధానం పోవాలని, 
అందరూ సమానులని, సర్వజనులు సుఖంగా అభివృద్ది చెందాలనే కాంక్ష ఆచరణలో 
అమలు జరిపిన విధానం నన్ను (ప్రభావితం చేసింది. గదర్‌ వీరులు, భగత్‌సింగ్‌ 
మొదలైన విష్ణనవీరుల |ప్రాణత్యాగాలు, మీరట్‌ కుట్రకేసు, స్వాతంత్ర్యం కోసం సొగిన 
పోరాటాలు, అందులో కమ్యూనిస్టులు నిర్వహించిన వీరోచిత పాత్ర, కమ్యూనిస్టులు 
మొట్టమొదట సంపూర్ణ స్వాతంత్రం కొవాలని దానికొరకు సాగించిన పోరాటం 
మరువరానివి. ఈఊగిసలాటలు (ప్రదర్శించి నాలు గైదు సంవత్సరాల అనంతరంగాని 
కాంగ్రెస్‌ దీనిని అంగీకరించలేదు. వీటన్నింటి ప్రభావం వల్ల నేను 1038లో 
కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరాను. దివి తాలూకా కోడూరు సమీపంలో 
కృష్ణాపురంలో అమరజీవి తుమ్మల వెంకటరామయ్యగారి ఇంటిలో నేను, సనకా 
బుచ్చికోటయ్య, భాగాది మస్తాన్‌, చల్లపల్లి సూర్యకోటి, సూర్యప్రకాశరావు, గద్దే రాధ 
సమౌావేశమయ్యాం. దివి తాలూకా ఆర్గనైజరు కోనేరు రాజగోపాలరావు, తుమ్మల 
వెంకట రామయ్యగార్హు కమ్యూనిస్టు పార్ట్‌ సభ్యుల విధుల గురించి వివరించారు. 


1939లో రెండో ప్రపంచ యుద్దం ప్రారంభమయింది. సైన్యంలోకి బ్రిటిష్‌ 
వాళ్ళు రిక్రూట్‌ చేస్తున్నారు. నాకు పూనాలో ఎకౌంటు అఫీసులో ఉద్యోగం 
వచ్చింది. సామ్రాజ్య వాద యుద్దానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలని, యుద్దానికి 
డబ్బుకాని, మనుష్య సహాయం కొని చెయ్యరాదని, యుద్దంలో ఎవ్వరూ చేరరాదని 
పార్టీ నిర్ణయించింది. పూనా ఉద్యోగానికి వెళ్ళలేదు. పార్టీ దివిసీమ ఆర్గనైజరుగా 


158 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నియమితుడనయ్యాను. యుద్ధ వ్యతిరేక (ప్రచారం _ చేస్తున్నందులకు కరపత్రాలు 
పంచుతున్నాననే నెపంపై నూజివీడులో ఫోలీసులు అరెస్టు చేసి, 1940 లో బందరు 
సబ్‌ జైలులో నెలరోజులు బంధించారు 


దివి తాలూకా కమిటీ సభ్యునిగా దివి సీమ ఆర్గనైజరుగా పని చేస్తున్న 
సమయంలో నన్ను కృష్ణాజిల్లా _ అర్గనైజరుగా తీసుకొన్నారు. నిర్మాణం అప్పుడు 
కమిటీ సభ్యులు కాకుండా ఓటింగ్‌ లేకుండా అర్గనైజర్డుగా జిల్లా కమిటీ నియమించేది. 
ఆర్గనైజర్డు వారికి నిర్దేశించిన తాలూకాలకు, తాలూకాలో ముఖ్యమైన సెంటర్లకు 
గ్రామాలకు వెళ్ళి, పార్టీ సభ్యుల, సానుభూతిపరుల సమావేశాలు జరిపి, రాజకీయ 
నిర్మాణ పరిస్థితులను వివరించుట, చైతన్యవంతులను చేయుట, కార్యరంగంలో 
దించుట బాధ్యత. బందరు ఆంధ్రా సైంటిఫిక్‌ కంపెనీ (ఇప్పడు బెల్‌) కార్మికులు 
ధరల “పెరుగుదలకు అనుగుణ్యంగా కరువుభత్యం యివ్వాలని సమ్మె చేస్తున్నారు. 
పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉద్యమానికి అవసరం అయితే అక్కడకు వెళ్ళాలని పార్టీ 
నిర్ణయించేది. ఆ నిర్ణయాన్ని కార్యకర్తలు శిరసావహించేవారు. 

దివి తొలూకా నుండి నన్ను బందరు, కోనేరు రాజగోపాలరావును కర్నూలు, 
సనకా బుచ్చికోటయ్యను కైకలూరు, పర్చూరు రామకోటయ్యను నెల్లూరు, కేమి 
శెట్టి కోటయ్యను విసన్నపేట - యింకా కొందరిని వివిధ ప్రాంతాలకు పంపుట 
జరిగింది. దివి తాలూకా కమిటీ ఉద్యమ వ్యాప్తికి కార్యకర్తలను పంపి ఎంతో 
తోడ్పడింది 


నేను 1943 సం॥లో బందరు కుటుంబంతో సహా వచ్చాను నా కుటుంబం 
యావత్తు ఉద్యమాల్లో పాల్గొన్నారు నా సతి (శ్రీమతి లలితాదేవి నాకు అన్ని 
విధాలా సహాయపడుతూ వున్నది. పార్టీ సభ్యురాలు. బందరు కమ్యూనిస్టు పార్టీ 
ఆఫీసుకు కరంటు లేక అవస్థ పడుతూవుంటే చివరకు మిగిలిన బంగారు మంగళ 
సూత్రం తాడు విరాళంగా సమర్శించింది. నా జీవితంలో మూడున్నర సంవత్సరాలు 
అజ్ఞాతవాసం, రెండున్నర సంవత్సరాలు (1949-51) కడలూరు సెంట్రల్‌ జైలులో 
నిర్చంధించబడ్డాను. తర్వాత అనేక ఉద్యమాలలో పాలొని, పలు సందర్భాలలో 
అ రెస్టు కాబడి రెండునుండి నెల రోజులవరకు సబ్‌ జైలులో వున్నాను. 

నేడు దేశం సంక్షోభంలో వున్నది. సామ్రాజ్య వాదులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య 
పోరాటం చేశాం. త్యాగాలు చేశాం. ప్రాణాలు అర్పించాం. కాని, సాధించుకున్న 
స్వాతంత్ర్యం పోగొట్టుకొనే ప్రమాదం ఏర్పడింది. మతతత్వశక్తులు విజృంభించి 
భారతదేశపు (ప్రజాస్వామ్య లౌకిక విలువలను మంట గలిపి మత మౌఢ్యాన్ని 
సెంపొందింపజేసి అధికారానికి రావాలని భారతీయ జనతాపార్టీ కలలుకంటోంది. 
అధికారంలో వున్న కాంగెస్‌ ప్రభుత్వం దేశాన్ని బహుళ జాతి సంస్థలకు తాకట్టుపెట్టి 
ప్రభుత్వ రంగ సంస్థలను (ప్రయివేటు పరంచేసి అర్దిక సంస్కరణల పేరుతో 
వినాశకరంగా తయారయింది. అధిక ధరలు, పరిశ్రమల మూత, నిరుద్యోగం 
పెరుగుతున్నాయి. ఈ _ నేపధ్యంలో దేశంలోని వామపక్ష లౌకిక ప్రజాతంత్రశక్తులు 
సమైక్యమై ప్రత్యామ్నాయాన్ని నిర్మించాల్సిన చారిత్రక బాధ్యత కమ్యూనిస్టుల పై 
వున్నది. సమానత్వం కావాలని దోపిడీ విధానం పోవాలని, సాంఘిక న్యాయం 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 159 


కావాలని, సోషలిజం కావాలని కోరేవారు లక్షలాదిమంది వున్నారు. వారందరినీ 
సమీకరించి సంఘటిత వరచాల్సిన బాధ్యత, ముఖ్యంగా యువతరం కమ్యూనిస్టులపై 
వున్నది 

చరిత్ర మనసై వుంచిన కర్తవ్య నిర్వహణలో భారత కమ్యూనిస్టు పార్టీ తన 
స్వంత (పజొ వునాదిని బలపర్చుకుని సంఘటిత పర్చి విస్తృతవర్చాల్సి “వుంది. 
పార్టీ కార్యకర్తలు సామాన్య జీవితం గడపాలి. శీలం, క్రమశిక్షణ, అంకితభావం, 
పట్టుదలలతో ప్రజలను అంటి షె పెట్టుకొని నీటిలో చేవలొ మెలగాలి. (ప్రజా సమస్యల ఫ్రై 
త్యాగాలతో కూడిన పోరాటాలు నడపాలి. కమ్యూనిస్టు ఉద్యమంలో మొదటి 
తరం, దాదాపు రెండోతరం కూడా వృద్దావ్యంలో పడింది. యువతరం, ముఖ్యంగా 
యువ కమ్యూనిస్టులు కమ్యూనిస్టు ఉద్యమం నుండి గుణపారాలు తీసుకోవాలి. నా 
కమ్యూనిస్టు జీవితం మొదటి దశలో పార్టీ మీటింగులలో పూజ్యులు, అమరజీవులు 
చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య గార్డు పార్టీ మీటింగులలో సభ్యుల చేత నా కుటుంబ 
సభ్యులను, నా సతీమణిని రాజకీయ 'వైతన్యం కలిగించి పార్టీలోకి తీసుకు వస్తానని 
ప్రతిజ్ఞ చేయించేవారు. చాలా మంది పార్టీలోకి వచ్చారు. “అదేశాల, నిర్ణయాలు 
చేయటం మాత్రమే కాదు. వాటిని అమలు వర్చుటలో వారు కూడా స్వయంగా 
పాలొని ఉత్సాహాన్నిచ్చేవారు. ప్రజలలో పార్టీ కార్యకర్తలతో కలసి వుండేవారు 

వివిధ స్టాయిలలోని నాయకులు పార్టీ మీటింగులకు హాజరై హడావిడిగా 
వెళ్ళుటకాక పార్టీ సభ్యులతో ప్రజలతో కలసి ప్రత్యక్ష సంబంధాలు “కలిగి వారితో 
జీవించుట వారి అభిప్రాయాలను తెలుసుకొనుట తదనుగుణంగా వ్యవహరించుట 
జరగాలి. పని విధానంలో మార్చు, గ్రామీణ, పట్టణ ప్రాంత పరిస్టితులలో చాలా 
మార్పులు వచ్చాయి. వీటిని అధ్యయనం చెయ్యాలి. మార్కిజం పిడివాదం 
కాదు. పరిస్థితులకు అన్వయించాలి. భారతదేశ పరిస్థితులు త్వరితగతిని మార్పు 
చెందుతున్నాయి. దేశ సామాజిక పరిస్థితుల్లో మార్క్సిస్టు సిద్దాంతాన్ని అన్వయించాలి. 
భారత కమ్యూనిస్టు పార్టీ 70వ వార్షికోత్సవ సందర్భంగా పార్టీ స్వతంత్ర పునాదిని 
బలపర్చుకుంటూ విస్త స్తత పరుస్తూ (ప్రజా సంఘాలను ప్రజా సమస్యలపై పె సమీకరిస్తూ 
నిజమైన ప్రజొసంఘాలుగా రూపుదిద్దుతూ సూత్రబద్ధ ప్రాతివదికపై కమ్యూనిస్టు 
ఉద్యమ సమైక్యతకు కృషి చేస్తూ, వామవక్ష (ప్రజాతంత్ర శక్తులు చోదకశక్తిగా 
తృతీయ ప్రత్యామ్నాయం కొరకు కృషి చెయ్యాలి. 70వ పార్టికోత్సవ సందర్భంగా 
ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోవోరు లర్చిద్దాం. వారి ఆశయ 
సాధనకు సోషలిజం సాధించుటకు పూనుకుందామని శపధం చేద్దాం. 


160 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


g ఇందుకూరి సుబ్బరాజు 








ను, i 


నేను సంవన్న రైతు కుటుంబంలో జన్మించాను. క్షత్రియ భూస్వామ్య 
కుటుంబంలో వుండే రాచమర్యాదలు, గుర్రపు స్వారీలు, పటాటోపాలు, ఆడంబరాల 
మధ్య బాల్యం గడిచింది. మా కుటుంబాలలో భార్యలు కూడా వగలు కంటపడరాదు. 
అంత ఘోషా వుండేది. తణుకు ప్తాస్కూలులో 1930-34 మధ్య చదువుకొంటుండగా 
జాతీయోద్యమ ప్రభావం నాపైన పడింది. 1030లో మహాత్మా గాంధీ అంధ్ర దేశ 
పర్యటన సందర్భంలో తణుకు వచ్చారు. పాస్కూలు ఆనరణలోనే ges 
బహిరంగ సభ జరిగింది. హరిజన నిధికి గాంధీజీ చేసిన విజ్ఞప్తి పురస్కరించుకొని స్త్రీలు 
తను ఒంటిమీద బంగారు ఆభరణాలు యిచ్చారు. గాందీజీ ప్రబోధం విద్యార్థులలో 
దేశభక్తిని జాతీయాభిమానాన్ని రేకెత్తించాయి. మాకొద్దీ తెల్లదొరతనము వంటి పాటలు 
ఎంతో ఉత్తేజాన్ని కల్గించాయి. 1931 మార్చిలో భగత్‌సింగ్‌ను ఆయన సహచరులను 
ఉరితీసిన వార్త తెలియడంతోనే హైస్కూలు విద్యార్హులందరమూ క్లాసులనుండి 
బయటికి వచ్చి నిరసన సమ్మె చేశాము. బ్రిటీష్‌ వాళ్ళను పారద్రోలడానికి సాయుధ 


సంపాదకుడు: సరకాల వట్లాభిరామారొవు 161 


పోరాటం చేయాలనే భావాలు నాలో కలిగాయి. వినాయక సావర్కార్‌ జీవిత చరిత్ర, 
భగత్‌సింగ్‌ ఉరిశిక్ష అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటు నాలో విస్ణవ 
భావాలు రేకెత్తించాయి. సత్యాగ్రహ పోరాట విధానం సరిపోదనీ అంతకంటే తీవ 
పోరాట మార్గం అవసరమనీ నాలో ఆలోచనలు _ ప్రారంభమయ్యాయి. అయితే 
మార్గం ఏమిటో తెలియలేదు. సైన్యంలో చేరి సాయుధ శిక్షణ పొంది తరువాత 
వివ్లవ పోరాటాలలో పాల్గొనవచ్చుననే భావాలు కూడా కలిగాయి. 


1934లో చదువుకు స్వస్తిచెప్పాను. 1936లో కాంగ్రెస్‌ సభ్యుడుగా చేరాను. 
1937 మద్రాసు శాసనసభ ఎన్నికలలో కాంగెస్‌ పక్షాన ప్రచారానికి గ్రామ గ్రామాన 
తిరిగాను. 

కాంగ్రెస్‌ సతా సగ్రహాల్లో జైలు కెళ్లిన యువకులు, జైళ్లలో విప్ణవకారులతో సన్నిహితత్వం 
ఏర్పడి బైటకు వచ్చి సోషలిజం ద్వారానే నూతన సమాజం ఏర్పడుతుందని భావించారు. 
కాంగైెసిలో వుంటూనే సోషలిస్టులుగా, కమ్యూనిస్టులుగా మారి కాంగ్రెస్‌ సోషలిస్టు 
పార్టీని స్థాపించారు. విష్ణవ పోరాట మార్గం గురించి ఆలోచిస్తున్న నాకు కాంగ్రెస్‌ 
సోషలిస్టు పార్టీలో చేరాలని తోచి సభ్యునిగా చేరాను. 1939 నిడదవోలులో జరిగిన 
కొం గైస్‌ సోషలిస్టుపార్టీ సమావేశానికి ఉద్దరాజు రామం, అల్లూరి సత్యనారాయణ 
మొదలగువారితోపొటు కాకినాడ బాంబుకేసులో శిక్షించబడి అండమాన్‌ జైలు 
జీవితం గడిపిన భయంకరాచారి కూడా వచ్చారు. వారందరి పరిచయంతో 
మరింత ఉత్సాహం, కార్యదీక్ష కలిగాయి. 1939 సెప్టెంబరులో రెండో ప్రపంచ 
యుద్దం వచ్చింది. బ్రిటిష్‌ [ప్రభుత్వం కాం(గస్‌ మంత్రివర్గాలతో సంప్రదించకుండానే 
భారతదేశాన్ని యుద్దంలో భాగస్వామిగా చేర్చింది. కాంగ్రెస్‌ మం|త్రినరాలు రాజీనామా 
యిచ్చాయి. ఈ యుద్దానికి తోడ్సడరాదని కొం(గైెస్‌ సోషలిస్టుపార్టీ, రహస్య కమ్యూనిస్టు 
పార్టీ నిర్ణయించాయి. క్యామేడ్‌ సంస్థకు అప్పారావు నాయకత్వాన తాడేపల్లిగూడెం 
తాలూకాలో యుద్ద వ్యతిరేక ప్రచారం ప్రారంభించాము. 


1939లోనే నన్ను కమ్యూూనిస్టుపార్టీలో సభ్యునిగా _ చేర్చుకున్నారు. కేశవరం 
పార్టీ సెల్‌లో సభ్యునిగా ప్రతీవారం జరిగే సమావేశాలకు రామాగ్రామం మారంపల్లి 
నుండి రానుపోను 30 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్లి, అప్పటికి నేను తాలూకొ 
కొంగెస్‌ సహాయ కార్యదర్శిగా కూడా వున్నాను యుద్ద వ్యతిరేక ప్రచారం 
ముమ్మరంగా సాగించబడుతున్న మా అందరిమీదా (బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్భంధ విధానం 
ప్రారంభమౌతుంది. అందుచేత మేమందరము అజ్ఞాతవాస జీవితంలోకి వెళ్ళాం. యుద్ధ 
వ్యతిరేక కార్యక్రమాలతోబాటు (గ్రామ గ్రామాన వ్యవసాయ కూలీ సంఘాల స్టాపన, 
జమీందారి, ఈనాందారీ రైతాంగాన్ని సమీకరించడం మా ప్రధాన కార్యక్రమాలు 
1940 యుద్దకాలంలో ఆహారధాన్యాలు, వస్త్రాలు, ఇనుప పనిముట్టకు తీవ్రమైన కొరత 
ఏర్పడింది. వ్యవసాయ కార్మికులకు పనులు లేవు. ఆకలియాత్రలకు పార్టీ పిలువు 
యిచ్చింది. వేలాదిమంది వ్యవసాయ కార్మికులు “పేద ప్రజానీకానికి తిండీ పెట్టండి, 
లేదా పనులు చూపండి” మొదలైన నినాదాలతో జిల్లాలో బ్రహ్మాండమైన అకలి 
యాత్రలు జరిగాయి. అందులో భాగంగానే తాడేపల్లి గూడెం ప్రభుత్వ కార్యాలయం 
వద్దకు 38 (గ్రామాలన్లుండి 4000 మందితో పెద్దయెత్తున ఆకలి యాత్ర జరిపాము 


162 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కరుగోరుపల్లిలో జరిగిన జిల్లా వ్యవసాయ కార్మిక సభలో నేను కార్యదర్శిగా 
ఎన్నుకోబడ్డాను. సభ జరుగుతుండగానే పోలీసు దాడి జరిగింది. నేను, మృత్యుంజయుడు 
తప్పుకున్నాం. తరువాత చించినాడలో ఒకరోజు రాత్రి మమ్మల్ని అరెస్టు చేసి, 
ఆకరి యాత్రలు నడిపి కూలీలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నామని 
మాపై కేసులు పెట్టారు. కేసు వాయిదాకు వెళ్ళి, మళ్లీ నేను రహస్య జీవితంలోకి 
వెళ్లిపోయాను. 

ఆనాడు కమ్యూనిస్టు పార్టీలో క్రమశిక్షణ, నైతిక విలువలు, చెప్పినవి ఆచరణలో 
చేయడం కట్టుదిట్టంగా అమలు జరువబడేవి. దేశభక్తికి, త్యాగనిరతికీ మారు పేరుగా 
కమ్యూనిస్టుపార్టీ గురించి ప్రజలు చెప కొనేవారు. రొజకీయ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ 
కాంగైెస్‌నారు, దేశభక్తులందరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యుల త్యాగదీక్షలను ఎంతో 
ప్రశంసించేవారు. అజ్ఞాతవాస కాలంలో కమ్యూనిస్టులకు కొం(గెసివారు ఆశ్రయం 
యిచ్చేవారు. కమ్యూనిస్టులను ఆదర్శ (ప్రజా సేవకులుగా చూసవారు. నేడు దేశ 
పరిస్థితులు మారాయి, కుల, మత తత్వాలు పెచ్చుమీరుతూ, (క్రమశిక్షణ, ఆదర్శ (ప్రజా 
జీవిత విధానాలు, సంప్రదాయాలు క్రీణించుతున్నాయి. జాతీయోద్యనుం, కమ్యూనిస్టు 
ఉద్యమం నెలకొల్పిన విలువలను తిరిగి పునరుద్ధరించడం. నేడు ఎంతో అవసరం 
కమ్యూనిస్టు పార్టీ వురోగమించాలంయే, ప్రజల అండదండలు సంపాదించాలంటే 
ఈ విలువలను కాపాడుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ 70వ వార్షికోత్సవ సందర్భంలో 
ప్రతి కమ్యూనిస్టు తీసుకోవలసిన |ప్రతిజ్ఞి అదే. 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 163 





అలూరీ వెంకట్రామరాజు 


తూర్పు గోదావరి జిల్లా, 
రాజోలు తాలూకా [గ్రామంలో 
నేను 1018లో జన్మించాను. 
తండ్రి బాల్యంలోనే కొలం 
చేశారు. తల్లి ఆదరణలో పెరి 
గాను. పెద్దన్న శీతారామరాజు 
గారు 1929-30 ఉప వో సత్యా 
[గ్రహంలో పాల్గొని జైలుకి 
వెళ్ళారు. అ విధంగా నాకు 
చిన్నతనంలోనే మా కుటుం 
బంలో దేశభక్తి సంప్రదాయం, 
జొతీయోద్యమ వాతావరణం, 
కాకినాడ సత్యాగ్రహ శిబిరంకు 
రాకపోకలు, కాం (గైస్‌ వొలంటీ 
ర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. 
కాకినాడ బాంబుకేసు [పము 
ఖులు భయంకరాచారి (వతి 
/ వాద భయంకర వెంకటాచారి), 
 కాలనాధ భట్లు కామేశ్వరరావు 
కాంగ్రెస్‌ వాదులు శైవం పెద్దు పార్వతీశం మొదలైనవారితో నా 14వ యేటనే 
పరిచయాలు ఏర్పడ్డాయి. 1932-33 ఆ ప్రాంతాల్లో ఖాదీ ఉద్యమంతో నాకు 
సంబంధం ఏర్పడింది. 1934లో గాంధీజీ తూర్పు గోదావరి జిల్దాలో వర్యటించారు. 
గాంధీజీ ప్రబోధాలు సహజంగానే నావంటి యువకులలో మరింత దేశభక్తి జాతీయ 
భావాలను కల్షించాయి. 

1935 ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌లో అతివాద భావాలు, సోషలిస్టు భావాలు 
కల్గినవారు, కమ్యూనిస్టు సిద్దాంతాల _వైవు ఆకర్షించబడినవారు కాంగ్రెస్‌ సోషలిస్టు 
పార్టీ ఏర్పరచి అందరూ కలిసి వని చేస్తూండేవారు. నేను 1935-36లో కాంగ్రెస్‌ 
సోషలిస్టు పార్టీలో చేరాను. 

ఆనాటి హరిజన వ్యవసాయ కార్మికుల దుర్భర జీవిత పరిస్థితులు, వారిపై 
జరుగుతున్న అమానుష దౌర్జన్యాలు నాలో ఎంతో ఆవేదన కల్షించుతూం డేవి. 
ఇక్కడ (బ్రతుకు తెరువు లేక 20 సంవత్సరాలు వచ్చిన ప్రతి హరిజన వ్యవసాయ 
కూలీ యువకుడు బర్మాలో కూలి నాలి పనులకోసం వెళ్ళిపోయేవాడు. భూస్వామ్య 








# tt Te ము యూ 


164 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వర్గాలు గ్రామ మున్సబులు హరిజన వ్యవసాయ కొర్మికుల వట్ల అమానుషంగా 
ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో మగవారికి రోజు కూలీ రెండు ఆణాలు, ఆడవారికి 
ఒకటిన్నర అణాలు (అణా అంటే ఆరు పైసలు). సంవత్సరంలో ఆరు నెలలు 
వనులుండేవి. ఆరు నెలలు వస్తులుండేవారు. 

మరోవైపు సామాన్య రైతాంగ పరిస్టితి కూడా అధ్వాన్నంగా వుండేది. ధరల 
మాంద్యం. బస్తా ధాన్యం రెండున్నర -మూడు రూపాయలుండేది. రైతాంగం 
అప్పులపాలై భూములను అమ్ముకొనేవారు. రుణాలపాలైన రైతులు దివాళా 
(ఇన్‌ సాల్వెన్సీ పిటీషన్‌ లు) తీసేవారు. అత్మహత్యలు చేసుకొనేవారు ఎక్కువయ్యారు. 

ఈ రైతు కూలీల జీవిత పరిస్థితులను చక్కజేయడానికి కార్మిక, కర్షక సంఘాలను 
ఏర్పరచాలన్న కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ విధానాలు నన్ను 
అకర్షించాయి. 

1937లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చాయి. ఈ 
ఎన్నికలలో జమీందారీ వరాల పార్టీలు జస్టిస్‌ పార్టీ, పీవుల్‌. స పార్టీలు ఒకవైపున 
- జాతీయతా కాంగ్రెసు మరో ఒకవైపున - తీవ్రమైన రాజకీయ పోరాటం 
జరిగింది. ఈ పోరాటంలో కాంగెస్‌ సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కొం గైస్‌ 
షక్షాన నిలబడి జమీందారీ నరాలను ఓడించడానికి తీవ్ర ప్రచారం చేశాయి. ఈ 
ఎన్నికల పోరాటంలో నేను చురుకుగా పాల్గొన్నాను. జమీందార్లు ఓడిపోయారు. 
కాంగెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. 1937లో నుద్రాసులో కొంగగెస్‌ ప్రభుత్వం 
ఏర్పడింది. రాజాజీ మంత్రివర్గం రైతాంగం ఆందోళనను దృష్టిలో పెట్టుకొని రుణ 
నివారణ చట్టం చేసింది. ఆంధ్రరాష్ట్ర, రైతుసంఘం ఆధ్వర్యాన ఇచ్చాపురం నుండి 
మద్రాసు వరకు కాలినడకన రైతు రక్షణ రా జరిగింది. జమీందారి రైతాంగాన్ని 
మేల్కొల్పింది. జమీందారీ ఎంక్వయిరీ కమిట రెవెన్యూ మంత్రి టంగుటూరి 
ప్రకాశం గారి నాయకత్వాన రాష్ట్ర మంతటా పర్యటించింది ఈ సందర్భంలో 
రాజమండ్రిలో పదివేల మంది రైతాంగాన్ని సమీకరించి వందలాది మహాజర్లు ప్రకాశం 
కమిటీకి సమర్శించడం జరిగింది జమీందారీ విధానాన్ని రద్దుచేయాలని యాత్రలు, 
ఆందోళనలు జరపడమే గాక, అనేక జమీందారి వ్యతిరేక పోరాటాలు రాష్ట్రంలోని 
జిల్లాల్లో జదిగొయి, 

వ్యవసాయ కార్మికుల దుర్భర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, వారి కోర్కెలకై 
ఆందోళన ప్రారంభించాము. వ్యవసాయ కూలీ సంఘాలను ఎక్కడికక్కడ ఏర్పరచాము. 
కూలీ రేట్లు 'పెంచాలనీ, వారిపై దౌర్జన్యాలు ఆపాలనీ ఆందోళన ప్రారంభించాము. 

1938 డిసెంబరులో అంతర్వేది పాలెంలో జిల్లా వ్యవసాయ కూలీ మహాసభ 
జరిపాము. కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకులలో ఒకరైన కామేడ్‌ ది టి. 
రణదీవే మహాసభను ప్రారంభించడానికి వచ్చారు. ఆయన ప్రసంగాన్ని సోషలిస్టు పార్టీ 
నాయకులు (శ్రీ) జొన్నలగడ్డ రామలింగయ్య తెలుగులోకి గొప్పగా అనువదించారు. 
వర్గ దోపిడీ ఎలా సాగించుతున్నారో. దీనిని ఎలా అరికట్టాలో, సోషలిస్టు 
సమాజ నిర్మాణానికి ఎలా కృషి చేయాలో రణదీవే చెప్పారు. ఈ ప్రసంగం 
నన్ను ఎంతో ఉత్తేజపరిచింది. 1939 మే నెలలో రాజకీయ వేసవి పారశాల 


నంపొదకుడు: వఠకాల వట్టాభిరామారావు 165 


మా పొలంలో పశువుల చావడిలో జరిగింది. ఈ స్కూలు నిర్వహణ బాధ్యతను 
సమర్హవంతంగా నిర్వహించాము. స్కూలు ముగింపు రోజున నాకు కమ్యూనిస్టు 
పార్టీ సభ్యత్వం యివ్వబడింది. కార్మిక, కర్షక పోరాటాలలో పాలొనడం ద్వారానే 
నేను కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చాను. అనేక వ్యవసాయ కార్మిక పోరాటలలో 
(ప్రత్యక్షంగా పాల్గొన్నాను. 

1939లో రెండవ ప్రపంచ యుద్దం వచ్చింది. 1941లో మన దేశంపై 
జపాను దండయాత్ర ప్రమాదం ఏర్పడింది. బర్మా మొదలైన ప్రాంతాలు జపాను 
వశమయ్యాయి. ఈ పరిస్తితుల్లో మా రాజోలు తాలూకానుండి, తూర్పు గోదావరి 
జిల్లా నుండి వ్యవసాయ కార్మిక యునకులు పెద్ద యెత్తున వచ్చి వడ్డారు. బర్మా 
శరణార్హుల సమస్య తీవ సమస్యగా పరిణమించింది. పైగా యుద్ద సమయం, ఆహార 
ధాన్యాలకు, ఇతర నిత్య జీవితానసర వస్తువులకు కొరత ఏర్పడింది. కంటోళ్ళు, 
రేషనింగ్‌ వచ్చి పడ్డాయి. తిండికి, బట్టకు; కిర్పనాయిలు, కాగితం, వ్యవసాయ 
పనిముట్టకు కటకటలాడనలసివచ్చేది. గ్రామీణ పరిస్థితులు అస్తవ్యస్థమయ్యాయి. 

ఇదిలా వుండగా గ్రామీణ భూస్వామ్య పెత్తందారీ వర్గాలు తమ మధ్య కక్షలు 
సాధించుకోవడానికి బర్మానుండి తిరిగి వచ్చిన మిలిబుంటు వ్యవసాయ కూలీ 
యువకులను వినియోగించి తమ ప్రత్యర్హులపై దాడులు, ఖూనీలు జరిపించడం 
మొదలుపెట్టారు. రెండు వైపులా వ్యవసాయ కూలీ యువకులే బలికావడం జరిగింది. 
వీరిని కేసులలో యిరికించడం జరిగింది. రెండు సంవత్సరాలకాలం ఇలా రాజోలు 
తాలూకా అల్లకల్లోల పరిస్టితుల్లో కొనసాగింది. 

ఈ పరిస్థితులు నాలో తీవ్రమైన ఆవేదన కల్లించాయి. భూస్వామ్య వర్గాలు 
బర్మా శరణార్థులను తమ పాచికలుగా వినియోగించుకోకుండా చేయాలి. దీనికి 
ఒకటే మార్గం వర్గ కోర్కెల ప్రాతిపదికపై వారిని సంఘటీతపరచడమే. కూలీ 
రేట్లను పెంచాలన్న నినాదంతో వ్యవసాయ కూలీ సంఘాన్ని పోరాట సంస్థగా 
రూసొందించాము. దీనితో బర్మానుండి వచ్చిన మిలిబంటు యువకులు కూడా 
ఉద్యమంలోకి వచ్చారు ఆ విధంగా వారు భూస్వాములకు పాచికలుగా వుండే 
స్టీతినుండి తప్పించ గల్లాము. సంఘటిత వ్యవసాయ కార్మికోద్యమం రాజోలు 
తాలూకా గ్రామీణ ప్రాంతంలో కష్టజీవులకు ఆశాజ్యోతిగా వెలుగొందింది. అరాచక 
విధానాల నుండి మళ్ళించి వారిలో వర్గ చైతన్యానికి పునాదులు వేసింది. ఇది 
జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన కేంద్రంగా మారింది. 

కమ్యూనిస్టు ఉద్యమంలోకి నన్ను తీసుకొని వచ్చింది ఈ పీడిత ప్రజల విముక్తి 
పోరాటమేనని సగర్వంగా _ చెప్పగలను. 

1943లో విజయవాడలో జరిగిన రాష్ట్ర పార్టీ మహాసభలో పాలొన్నాను. 1944 
నుండి 1992 వరకు జిల్లా కమ్యూనిస్టు పార్టీలో వివిధ బాధ్యతాయుత స్టానాలు 
నిర్వహించాను. 1947లో, 1949లో రెండు సార్లు అరెస్టయి జైలు జీవితం గడిపాను. 
1952లో, 1954లో శాసనసభకు పోటీచేసి గెల్పొందాను. 1940 దశకంలో వ్యవసాయ 
కార్మిక కామేడ్స్‌, పార్టీ కామేడ్స్‌ అనేక కేసులలో యిరికించబడినవుడు, పార్టీ 
ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారైనవుడు వారిని కేసులనుండి తప్పించడానికి 
నా ఆస్తిని అమ్మి పార్టీ నిధికి యిచ్చాను. 


166 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శ్రీ ముళ్ళపూడి సూర్యనారాయణ 








1929-30 సం॥రాలలో వచ్చిన ఆర్థిక సంక్షోభంవల్ల ధరలు విపరీతంగా పడి 
అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. వెయ్యి కొబ్బరికాయలు 13 
రూపాయల నుండి 15 రూ.ల వరకు, ధాన్యం బస్తా 167 పౌనులు (75 కేజీలు 
రూ.2-75 లేక రూ.3 నెలకు మాత్రమే అమ్మేవి. 


కుటుంబాలు గడవటం, పిల్లల చదువులు సాగటం దుర్భరమైపోయింది. ఆ 
పరిస్థితులలో మా కుటుంబ ఆస్తి అప్పులకు తెగనమ్మవలసి వచ్చింది. 1937 
సం॥లో మద్రాసు రాష్ట్రంలో కాం్యస్‌ ప్రభుత్వం రైతు బుణ విమోచన చట్టం 
తెచ్చేవరకు కూడా అప్పుల బాధ తీరే అవకాశం లేకపోయింది. అప్పటికే మా 
తల్లితండ్రులకు తొమ్మిది మంది సంతానం. తర్వాత మరో చెల్లెలు కలిగింది. మొత్తం 
10 మందిమి. ఆస్తి పోయాక, మా నాన్నగారు కాలంచేశాక గ్రామం చేరాము. 


ఆ టైములో హైస్కూలు చదువుకు వెళ్లే వయస్సులో వున్న నా చదువుకు 
శాశ్వతంగా అంతరాయం _ ఏర్పడింది 1939 జనవరి ఆరంభంలో మా తండ్రిగారు 


కాలం చేశారు. నిరాశాజనక నిస్పృహ వాతావరణంలో మార్తాన్వేషణ ప్రారంభమైంది. 
ఈ అన్వేషణలో గతం కొంత నెమరువేయాలి. 


సంపాదకుడు: వరకాల పట్టాభిరామారావు 167 


మా తండ్రిగారు తాలూకా కాంగ్రెస్‌ కమిటీ మెంబరు. కోఆపరేటివ్‌ ఉద్యోగంలో 
కూడా చురుగ్గా వుండేవారు. 1931 సం॥[రంలో అమలాపురం గాంధీజీ వచ్చినపుడు 
మా నాన్నగారు, మా పెద్దక్క, కొందరు అన్నలు వెళ్ళారు. చెను వస్తానని మారం 
చేసినా చిన్నవయసువల్ల నన్ను వదిలి వెళ్లారు. అదే భైములో సర్దార్‌ భగత్‌సింగ్‌ ని 
ఉరితీయటం, వాడవాడలా ఆయన త్యాగాన్ని గురించి గొప్పగా చెవ ఎకోటం జరిగింది. 
మిడిల్‌ స్కూలు విద్య పూర్తిచేస్తున్న మా పెద్దన్న ఎం. వి. భద్రం (విశాఖజిల్లా 
కమ్యూనిస్టు ఉద్యమంలో అకళంక త్యాగమయ జీవితం గడిపినవారిలో ఒకరు) ఇంట్లో 
రాజకీయ విశేషాలు వివరించడం, పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఖద్దరు టోపీ ధరించి 
వెళ్లినట్టు గర్వంగా చెప్పటం... మా నాన్నగారు సానుకూలంగా స్పందించేవారు. 
కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరైనా వస్తే వారికి భోజనాలు పెట్టి ఆదరించటం జరిగేది. 


అయినా రాజకీయ భావాలకి, సాంఘీక భావాలకి పొంతన కుదరలేదు. పొలంలో 
దళిత పాలేరు మంచినీళ్ళు యిస్తే మా పెద్దన్న త్రాగటం చూచిన మా నాన్నగారు 
అవేశం ఆపుకోలేకపోయారు. చెయ్యిచేసుకోటానికి మా పెద్దన్నమీద వున్న (ప్రేమ 
అడ్డం వచ్చింది. కాని ఈ పావ పరిహారానికి (ప్రాయశ్చిత్తంగా 1600 సారు 
రావిచెట్టుకి ప్రదక్షిణ చేయమని ఆ హుకుం జారీచేసి, హుకుం అమలుజరపటానికి 
మరో (బాహ్మణ బంధువుని అజమాయిషీ చెయ్యమన్నారు. 

1937 జనరల్‌ ఎన్నికలలో మా అన్న కళా వెంకటరావుకి విశ్వాసపాత్రుడు. 
తర్వాత అమలాపురం తాలూకా కాంగ్రెస్‌ ఆఫీసు నిర్వహణ బాధ్యత చూచాడు. 
ఆ కాలంలో కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ 
కోనసీమలో పర్యటించారు. ఆయనతో కూడా మా అన్న భద్రం వున్నాడు. 
అప్పటికే జయప్రకాశ్‌ “సోషలిజం ఎందుకు” అన్న (గ్రంథం వ్రాశారు. స్ఫూలంగా 
సోషలిజం అంటే సమానత్వం, అందరికి అవకాశాలుంటాయని, పార్టీలో పరస్పరం 
సహకరించుకుంటారని, పేదవారిని ఆదరిస్తారనే అస్పష్టభావాలు మొరటు రూపంలో 
నా మనస్సులో నాటుకున్నాయి. బ్రిటీష్‌ సామ్రాజ్య వ్యతిరేక భావాలూ నా 
మనస్సులో నాటుకున్నాయి. 1937 సం॥రం జనరల్‌ ఎన్నికలలో పసుపు టోపీ 
ధరించి ఫుసుపుపెట్టులో వోటు వేయమని ప్రచారం చేసిన స్కూలు పిల్చ్లకాయ దళంకి 
నేను బాధ్యుళ్లి, 

ఆస్తులు పోయి హైస్కూలు చదువుకు కూడా నోచుకోని నాకు చదువుకొనే 
అవకాశాలు లేకపోయూయనే బాధ చాలా పీడించింది ఒక రకమైన మొరటు 
రూపంలో తాత్త్విక చర్చ నాలో జరుగుతూండేది. మేధస్సులో నాకంటె 
నాసిరకంవారికి చదువుకునే అవకాశాలుండగా నాకెందుకు లేకుండా పోవాలి? ఎవరు, 
దీనికి కారకులు ఎవరు? అనే ప్రశ్న పదేపదే మనస్సుని దొలిచేది. దీనికి జవాబు 
అస్పష్టంగా పై భావాలలో నాకు కనిపించి వూరట కలిగించేది. 

బ్రిటిషువాడుపోతే స్వాతంత్ర్యం వస్తుందనే భావం, సోషలిజంలో అందరికీ 
అవకొశాలుంటాయనే భావం క్రమేపీ బలపడటం ప్రారంభమైంది. రాజోలులో మా 
బావ బైండింగ్‌ షాపులో మాక్సింగోర్కీ “అమ్మ నా కంటపడింది. గోర్కీ ఎవరో 
నాకు తెలియదు. అది సోషలిస్టు ఉద్యమానికి సంబంధించిన నవల అని నాకు 


168 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


తెలియదు. 15 గంటలు వరుసగా చదివి పూర్తిచేశాను. పేజీ తరువాత పేజీ చదవాలనే 
ఉత్సుకత ఆ నవల రేకెత్తించింది. ఈ నవల నా భావాలకు పరివుష్టీ చేకూర్చింది. 
అప్పటికే మా వూరు ప్రక్కనే ముంగండ గ్రామంలో విశ్వసాహిత్యమాలద్వారా 
సోషలిస్టు పుస్తకాల (ప్రచురణ, మహీధర  బ్రదర్చుతో పరిచయం, వీరికి మంచి 
బంధువు, కమ్యూనిస్టు సరస్వతుల సోమేశ్వరరావుతో పరిచయం, అన్నింటికి మించి 
మా నాన్నగారు కాలం చేశాక కుటుంబ పేదరికాన్ని కూడా ఖాతరుచేయక, మా 
పెద్దన్న భద్రం విశాఖపట్నంజిల్హాలో పార్టీ పుల్‌ క్రైమ్‌ కార్యకర్తగా పని ప్రారంభించటం 
నా భావాలకు మరింత పరిపుష్టం చేకూర్చాయి. కుటుంబంలో పెద్దవాడుగా 
కుటుంబ పేదరికాన్ని గమనించకుండా _ పార్టీ కార్యకర్తగా వెళ్లటం విషయంలో 
భద్రంగారి వైఖరిపై నాలో తర్ణనభర్ణన జరిగేది. 

సామ్రాజ్య వ్యతిరేక జాతీయోద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమన్వయంగా 
ఆలోచించేకంటే ఆ రెండింటిని వేరువేరుగా ఆలోచించే తప డు వైఖరి, 
జాతీయోద్యమం కంబు కమ్యూనిస్టు ఉద్యమం గొవ్పదనే అధిక్యతా భావం నాలో 


శశ్చేరియన్‌ భావాలకు బీజొలు నాటింది. ఈ ధోరణి తర్వాత చాలా నష్టం 
కఠిగించింది 


ఆ కాలంలోనే రాజోలులో మా బావగారు అద్దెకు పుచ్చుకున్న బైండింగ్‌ (పెస్‌లో 
'స్వతంత్ర భారత్‌” అచ్చయ్యేది. ఈ వత్రిక అర్హంటుగా ప్రింటు చెయ్యాలనే తపన 
నాలో వుండేది. (ప్రెస్‌ స్వంతదారు అనుమానిస్తున్నాడు, జాగ్రత్త అని మా బావగారి 
హెచ్చరికను పెడచెవిన పెట్టి పేపరు తయారుచేస్తుండగా పోలీసులతో సహా (ప్రెస్‌ 
యజమాని దాడి చేయటం జరిగింది. మా బావగారు, సరస్వతుల సోమేశ్వరరావు 
ముద్దాయిలు. నన్ను పోలీసులు నా నయసునుబట్టి సాక్షిగా వేసుకున్నారు. నాకు 16 
సం|॥రాలు. నా మీద సోమేశ్వరరావు చాలా వత్తిడి తెచ్చేవాడు. మా అమ్మగారు 
సహజంగానే అల్లుడికోసం తాపత్రయపడేది. పోలీసులు బెదిరించేవారు. నా సాక్ష్యం 
పోరాటాలకు విరుద్దంగా జరిగింది. అయినా వారిద్దరికి సం॥రం కరినశిక్ష విధించారు. 

1941 సం॥రంలో హిందీ మాస్టారు (రామిశెట్టి పార్థసారధి అప్పారావు) నాతో 
రెగ్యులర్‌ కాంటాక్టులో వుండి సాహిత్యం యిచ్చేవాడు. 1941 సం॥రంలో మా 
(గ్రామంలో పార్టీ సెట్ల _ ఏర్పరచాము. మహీధర జగన్‌ మోహనరావు వచ్చాడు. 
సామ్రాజ్యవాద యుద్దాలు, పార్టీ ప్రజా యుద్ద నినాదాలు, అని వారు చెబితే 
నాకేం అర్హం కాలేదు. అంతా గందరగోళంగా వుండేది. హిందీ మాస్టారు 
అంత గందరగోళంగా వుండేవాడు. బ్రిటిషు సామ్రాజ్య వ్యతిరేక భావమే ప్రధాన 
చోదకశక్తిగాని, ప్రజా యుద్ద నినాదం |క్రిందిస్టాయిలోనే లేదు. 1942 చివర మాత్రమే 
నాకు పూర్తి పార్టీ సభ్యత్వం యిచ్చారు. 

తర్వాత నేను ఉదరపోషణకి విశాఖ వెళ్ళాను. అక్కడ పార్టీ కమ్యూన్‌ తో 
వుండేవాళ్ల. జొన్నలగడ్డ రామలింగయ్య అంటే అందరికి గురుభావం వుండేది. 
అందుచే ఎవ్వరూ లోపాలు గురించి మాట్లాడేవారు కాదు. ఆయన చెప్పినట్లు 
చేయటం లేదనేది లేదు. “పార్టీ వాల్‌ పేపరు మీద వ్రాశాను - నేను చాలా |కిటికల్‌ గా 
వుంటానని రామలింగయ్య అన్నారు - నేను స్వయంగా ఆలోచించుకుంయేనేగాని 
ఎవరిమాట అనుసరించే అలవాటు లేదు. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 169 


భద్రం చిట్టివలసలో 1943లో అరెస్టు అయ్యక అక్కడ నాయకత్వ సమస 
ఏర్పడింది చిట్టేవలసవారు కోరినట్లు ఎవ్వరూ పోలేదు నన్ను హోల్‌ 'బైమర్‌గా 
రమ్మన్నారు. చిట్టివలస వెళ్లనున్నారు. నేను రెడీగా అంగీకరించాను తర్వాత శె 
వెంకటేశ్వర్లు (ఒంగోలులో నేడు ప్రముఖ లాయరు) కాలేజీ చదువుకు స్వస్తి చెప్పి 
చిట్టివలస వచ్చాడు. జైలులో వున్న భద్రంకి నేను హోల్‌ బైనుర్‌గా వచ్చానని వై. 
విజయకుమార్‌ వ్రాయగా, నన్ను విశాఖపట్నం తీసుకువచ్చిన పని పూర్తియిందని 
భద్రం జనాబు వ్రాశాడు. 

కాని మా అమ్మగారు ఒక లేఖ వ్రాయించారు. నా తర్వాత యింకా ర్‌గురు 
చిన్నవాళ్లు ఆనా, చదువులు పూర్తికావాలి. అడపిల్లలకు 'పెండ్లిండ్డు కావాలి. 
కుటుంబం పస్తులు అనుభవిస్తూంది. పెద్దాయన (భద్రం), నువ్వు “(శేను) దేశం 
కోసం పార్టీ పని చేస్తే కుటుంబాన్ని ఆరుకొనేవారెవరు? పస్తులు పడుతూంశే 
అదుకునేనొరెవరు? అని ప్రశ్నించి, మా నిర్ణయాన్ని మరింతగా యీసడించారు 
ఈ జాబు చాలా హృదయావేదన కలిగించింది. దేశం కోసం మనం సమష్టిగా 
పోరాడినా, ఎవరి కుటుంబ సమస్య వారుకుంటుంది కదా? ఈ పోరాటంలో యూ 
బాధలనుండి పారిపోలేం. 

చిట్టివలసలో నన్ను, వెంకటేశ్వర్లుని అరెస్టుచేసి డిటెన్యూలుగా తంజావూరు 
పంపారు. విడుదలయ్యాక _ విశాఖజిల్లా సరిహద్దులలో అడుగు పెట్టనద్దని నిషేధాజ్ఞలు 
జారీచేశారు. 

రాష్ట్ర పార్టీని కలిస్తే నన్ను మా జిల్లాకి, ఆయన్ను ఆయన జిల్జాకు వెళ్ళనున్నారు 
జిల్లా కార్యదర్శి జగన్‌ మోహనరావుని కలిస్తే, ఉద్యోగానికి వెళ్లటం మంచిదన్నాడు 
కాని, ఇనుగంటి నారాయణరావు ఎట్టి పరిస్థితులలోను నన్ను ఉద్యమంలో వుంచాలని 
తాపత్రయ పడ్డాడు. 

ఆ విధంగా తూ.గో.జిల్చాలో 1944 సం.చివర నుండి పార్టీ ఫుల్‌ బుమ్‌ కార్యకర్తగా 
పనిచేస్తున్నాను. ఆ రోజున దేశ స్వాతంత్ర్యం కోసం, పరపీడన విముక్తి కోసం 
యువత ఎనలేని త్యాగాలు చేయటమే కాదు, ఉరికంబాలు ఎక్కింది ఎవరి కోసం? 
స్వార్థంకోసం కొదు, బానిస భారత సమాజ విముక్తి కోసం. 

స్వాతంత్ర్యం సాధించాక దేశం ఎంతో వురోభివృద్ది సాధించింది కొని నాయకుల 
కలలు కల్లగానే మిగిలిపోయాయి. 

అవినీతితో, దౌర్దన్యంతో, నేరస్ట్ర్య హంతక రాజకీయాలతో, పెద్దలు కోట్లు 
కొజేసే కుంభకోణాలతో, మూఢవిశ్వాసాలతో, మతో ద్రేకాలతో, కులతత్వ ప్రకోపాలతో, 
పార్లమెంటరీ రాజకీయ పదవుల అన్వేషణతో, నైతిక విలువలు కోల్పోయి మన 
సమాజం దుర్గంధం వెదజల్లుతూంది. ఈ రుగ్మతలకు వ్యతిరేకంగా, నాటి 
యువతరం బ్రిటిషు సామ్రాజ్య వ్యతిరేక పోరాటంలో చేసిన త్యాగాల స్పూర్తితో, 
యీానాటి యువతరం నవ్యసమాజ స్టావనకు, శాస్త్రీయ దృక్పధంతో ప్రభావితమైన 


నవ్యసమాజ స్థాపనకు నడుములు బిగించాలి. ముందుకురకొలి ఇదే దేశం 
వారినుండి అశిస్తున్నది 


xx ఈ 


170 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శ్రీ సి.వి.కె. రావు 








నేను 1912లో కాకినాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను నాకు 
ఏడుగురు తమ్ముళు, 5గురు తోబుట్టువులు పెద్దకుటుంబం. నా తండ్రి సి రాజు 
కాకినాడలో ఒక ఇంగ్లీషు వ్యాపార సంస్థలో ఎక్కౌం మెంటుగా పనిచేసేవారు. 
తరువాత విదేశాలకు ఎగుమతి దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు. నేను 
మూడవ తరగతిలో వుండగానే కబీరు మొదలుకొని జయదేవుని వరకు భక్త కవుల 
చరిత్ర నా చేతిలో వడింది. వారి ఆధ్యాత్మిక చింతన నాలో చాలా ప్రభావం 
కల్పించింది. నేను నాల్గవ తరగతి నుండి పిరావురం రాజా హైస్కూలులో 
కాకినాడలో చదివాను. గాంధీజీ సహాయ నిరాకరణోద్యనుం గురించి మా తండ్రి 
స్నేహితుడు. బెల్లంకొండ సీతాపతిగారు నాకు చెప్పేవారు. స్వరాజ్య సంపాదన 
అనే భావం నా మనస్సులో అప డే నాటుకుంది. త్రివిధ బహిష్కరణ గురించి 
విద్యారులు నినాదాలు చేస్తూ ఊరేగింపు చేస్తుంటే అందులో పాల్గొన్నాను. ఆ 
పూట క్లాసులు మానివేశాము. మధ్యాహ్నం క్లాసుకు వెడితే క్లాసు టీచరు 


నంపొదకుడు: వరకాల వట్టాభిరామారావు 171 


మమ్మల్ని నిలబెట్టి స్కూలు నుండి వెళ్లగొట్టారు. ఇదినా రాజకీయ జీవితంలో 
ప్రధమ పారము. నా తండ్రి దేశభక్తి గలవాడు. అందుచేత నేను స్కూలునుండి 
వెళ్లగొట్టబడినందుకు నన్ను నిరుతా హపరచలేదు. కాకినాడలో ప్రముఖ న్యాయవాది 
బులుసు సాంబమూర్తిగారు గాంధీజి పిలువునందుకొని తన న్యాయవాద వృత్తికి 
రాజీనామా యిచ్చి స్వాతంత్రోద్యమంలో దూకి ప్రఖ్యాతి వహించారు ఆ తరువాత 
కాకినాడలో ప్రారంభించబడిన జొతీయ పొరశాలలో చేరాను. విదేశీ వస్త్ర, దహనంలో 
నా దుస్తులు కూడా పడవేసి దహనం చేశాను. రాట్నం వడకుతూ ఖద్దరు బట్టలు 
ధరించాను. జాతీయ నాయకుల అరెస్టులు, చౌరాచౌరీ సంఘటనలు, ప్రభుత్వ 
నిర్బంధ విధానం మధ్య మా జాతీయ పారశాల మూతబడింది. (ప్రైవేటు మాష్టారు 
వద్ద చదువు సాగించాను. 


1923లో కాకినాడలో జరిగిన జాతీయ కాం(గ్రస్‌ మహాసభకు 11యేళ్ల బాలునిగా 
వెళ్లి జాతీయ నాయకుల ఉపన్యాసాలు విన్నాను. సామర్లకోట హైస్కూలులో 
చదువుతూండగా బుద్దుని పారం నన్ను ఎంతో ప్రభావితం చేసింది నేను శాకాహారిగా 
మారాను. స్కూలు వుస్తకాలేకాక నవలలు, జీవిత చరిత్రలు, భారత భాగవతాలు, 
వెంకట పొర్వతీశ్వరకవుల [గ్రంధాలు బాగా చదివేవాళ్లో. శరీర వ్యాయామం కూడా 
చేసేవాళ్ణీ. ఇది ఇలా వుండగా మా తండ్రికి ఐరిష్‌ లాటరీలో 1 లక్ష 30 వేల 
రూపాయలు వచ్చాయి. దానితో మా తండ్రి ఉద్యోగం మాని రైస్‌మిల్లు, బోనుమిల్లు 
పెట్టి, ఎగుమతి వ్యాపారంలో బాగా అభివృద్ది చెందారు. అయితే, నాకు ఈ అకాల 
సంపద ఒక రకమైన నిరాషేక్రత్రాభావం కల్గించింది. అయితే, ఈ సంపదయే ఆ 
తరువాత నా ఇంగ్లాండు చదువుకు ప్రాతిపదిక వేసింది. 

కాకినాడ పిఆర్‌ కాలేజీలో 1932లో నేను బి.ఎస్‌సి. ప్యాసయ్యాను. గోపరాజు 
రామచంద్రరావు, ఉప్పల లక్ష్మణరావుగార్డు అప్పుడు మా కాలేజీలో అధ్యాపకులుగా 
ఉండేవారు. వారి హేతువాద దృష్టీ శాస్త్రీయ దృక్పధం నాపై ఎంతో ప్రభావం 
కల్షించాయి. నాకు 18వ ఏట, 1930లో పెండ్లి జరిగింది. నా భార్య మాణిక్యాంబకు 
అప్పుడు 11 సంవత్సరాలు. ఉన్నత విద్యకోసం, జీవశాస్త్రంలో పరిశోధన కోసం 
ఇంగ్జాండు వెళ్ళాలని మా తండ్రిగారితో చెప్పగా ఆయన అంగీకరించారు. మా 
కుటుంబ ఆర్డిక పరిస్టితి అందుకు తోడైంది. ఏడాదికి లక్షరూపాయలు మా తండ్రి 
వ్యాపారంలో సంపాదించేవారు 

1932 డిసెంబరు 10 న ఇంగ్లాండ్‌కు ఓడమీద బయలుదేరాను. పారిస్‌, 
లండన్‌లలో మూ తండ్రిగారికి వ్యాపార రీత్యా పరిచయస్టులున్నారు. వారు 
భారతీయ విద్యార్థుల హాస్టల్‌ లో నాకు తగు ఏర్పాట్లు చేశారు. వేల్పు ప్రాంతంలో 
ఎమ్‌.ఎస్‌సి చదువుతూ మా తండ్రిగారికి యిచ్చిన మాట ప్రకారం ఐ.సియస్‌ 
పరీక్షకు కూడా తయారవ్వాలని అనుకొన్నాను. కాని మనస్కరించలేదు. కొంత ఫీజు 
కట్టికాడా మానివేశాను. పండిట్‌ నెహ్రూ లండన్‌ వచ్చినప్పడు వారి సభలకు 
వెళ్ళాను. వారి గంధాలు కూడా చదివాను. మీరట్‌ కమ్యూనిస్టు కుట్ర కేసు 
గురించి కూడా చదివాను. రజనీ పామీదత్తు, సకలత్‌ వాలాలతో నాకు పరిచయాలు 
కలిగాయి. వారు బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీలో (ప్రముఖులు. భారతీయ విద్యార్థుల 
సమావేశాలలో పాల్గొంటూ వచ్చిన వి.కె. కృష్ణమీనస్‌, సజ్జాద్‌ జహీర్‌ మున్నగు 


172 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వారితో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. భారత జాతీయ కాం(గైస్‌లో ఉంటూనే 
సోషలిస్టు భావాలుగల అతివాద కాంగ్రెస్‌ వాదులు వో అండతో కొం (గైస్‌ 
సోషలిస్టు పార్టీని ఏర్పరిచారు. ఈ పార్టీ నర “కాం గెస్‌ సోషరిస్టు"కు లండన్‌ 
నుండీ న్‌ వ్యాసాలు వ్రాసేవాలి “రిట్‌ మ్యూజియం లైబరీలో చార్లెస్‌ 
షై జీవపరిణామ సిద్దాంత (గంధాలు, కారల్‌ మార్క్‌ సమాజ వరిణోమ్‌ 
సిద్దాంతాలు తదితర గ్రంధాలను చదివాను. ఈ రెండూ సోషలిస్టు సిద్దాంత 
అవగాహనకు నాకు తోడ్పడ్డాయి మార్క్‌ ఏ బ్రిటిష్‌ మ్యూజియమ్‌ లైబరీలో 
కూచుని అధ్యయనం చేసి తన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో, కాపిటల్‌ గ్రంధాల్ని, 
శాస్త్రీయ సోషలిజం మూల సూత్రాలను రూపొందించారో & ఆ బ్రిటిష్‌ మ్యూజియమ్‌ 
లైబరీలోనే నేను మార్‌ py oy గ్రంధాలను చదనడం నాకు గొప్ప అదృష్టమని చెప్పాలి. 
అప్పటి నుండే నేను గ్రా సిద్దాంతాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి పూర్తిగా 
అంకితమయ్యాను. భారతీయ విద్యార్థులం కలిసి లండన్‌లో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ 
ఏర్పాటుచేసి ప్రతినెల చారిత్రక, రాజకీయ, అర్దిక సమస్యలు చర్చించేవారం. నేను 
బ్రిటిష్‌ (టేడ్‌యూనియన్‌ సమావేశాలకు కూడా హాజరయి, బ్రిటీష్‌ కార్మికుల 
స్థితిగతులను కూడా వరిశీలిం చేవాళ్ల, రష్యా గురించి వెబ్‌ దంపతులు రచించిన 
(గ్రంధాన్ని అక్కడే చదివాను. నేను 1937లో తిరిగి భారతదేశం చేరాను. 1938లో 
హరిపుర కాంగ్రెస్‌ మహాసభకు వెళ్ళాను. 1938లో వేసవిలో మంతెనవారి పాలెంలో 
జరిగిన నెలరోజుల రాజకీయ పారశాలలో మార్క్సిస్టు తత్త్వశా,స్త్రాన్ని, అర్ధిక 
శాస్త్రాన్ని బోధించాను. 1939 సెప్టెంబరు, 1,2 తేదీలలో కాకినాడలో ఆంధరా ష్ట్ర 
వదారబుడరేషణ సభకు సుభాష్‌చంద్ర బోసిను త అలు సెప్టెంబరు 1వ 
తేదీన రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. సుభాష్స్‌చంద్ర బోస్‌ ఆ తరువాత 
దేశం నుండి అంతర్హితుడయ్యాడు. యుద్ద వ్యతిరేక ప్రచారం చేసినందుకుగాను 
నన్ను, యితర క్యామేడ్‌, ఎను 1939లో బ్రిటిష్‌ పొలకులు అరెస్టు చేసి జైలులో 
నిర్బంధించారు. కాకినాడ కార్మిక పోరాటాలలో అటుపిమ్మట అనేకసార్లు నొ 
అరెస్టులకు ఇది నాందీవాచకం. 


సంపాదకుడు" నరకాల పట్టాభిరామారావు 173 


వ. క్‌"ల్లా నెంకయ 








| 


నేను 1936వ సంవత్సరమునుండి కమ్య్యూనిస్టుని. అంతకుముందు కాం(గ్రెస్‌వాదిని, 
నా కుటుంబము, మా గ్రామము పరిస్థితుల (ప్రభావము నాపై వుంది; వుంటుంది. 


మా గ్రామం పెదనందిపాడు ఈ ప్రాంతములో 1921-1922 సంవత్సరములలో 
సాగిన వన్నుల నిరాకరణోద్యనూనికి మా గ్రామము కేంద్రం. పర్వతనేని వీరయ్య 
చౌదరి గారి నాయకత్వాన మా గ్రామ రైతులు శాంతి సైన్యంగా రూపొందారు 
“స్వరాజ్యం మన జన్మహక్కు”, “మహాత్మాగాంధీకి జై", “హిందూ, ముస్టింలు ఏకం 
కొవాలి,” “అంటరానితనం అంతం గావారి”, “పన్నులు నిరాకరించండి” మొదలగు 
నినాదాలతో చుట్టుపట్ట [గ్రామాలలో పాదయాత్రలు చేశారు. వుసలూరు గ్రామములో 
1921 డిసెంబరులో జరిగిన బహిరంగ సభలో ఆ ప్రాంత (గ్రామకరణాలు తను 
ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మా (గామకరణం సంకా 
సీతారామయ్యగారిని (గ్రామస్తులు పల్లకీ ఎక్కించి వూరేగించి గౌరవించారు మా 
గ్రామములో వున్న రెవిన్యూ ఇన్‌ స్పెక్టరుకు చెరులో నీరు ముంచుకోకుండా సాంఘిక 
బహిష్కురణను విధించారు. మా గ్రామములో మాలలూ, మాదిగలు అప్పటివరకు 





స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





వూరు చెర్వులో దిగి నీరు ముంచుకునేవారు గాదు. రైతులే వారిని చెర్వులో దిగి 
నీరు ముంచుకోమని ప్రోత్సహించారు. మా గ్రామములో వున్న ఒకే ఒక సారా 
దుకాణాన్ని రైతులు మూయించారు. పన్నులు నిరాకరించిన రైతుల అస్తులు జప 
చేయుటకు వచ్చిన అధికారులకు గ్రామములో ఆశ్రయము ఇచ్చేవారు లేక వూరి 


చెర్వు కట్టమీద రావి చెట్టుక్రింద విశ్రాంతి తీసుకునేవారు. అప్పటికి నా వయస్సు 
10-11 సంవత్సరాలు, 


నేను యీ ఉద్యమములో భాగస్వామిని కాను. కాని, ఆ సంఘటనలు నాకు 
మరవురౌవు. 

మాది ధనిక రైతుకుటుంబం. మాకు యిద్దరు పాలేర్లు వుండేనారు. మా అమ్మ 
వారిని “శేషయ్య అన్న”, “అబ్బాయి రాఘవులు” అని మర్యాదగా పిలిచేది. మా 
నాన్నగారు వారియెడ కరినంగా వ్యవహరించేవాడు. ఇది నాకు నచ్చేది కాదు. మా 
గ్రామములో 1926వ సంవత్సరములో మాధ్యమిక పారశాలను ప్రారంభించారు. 
దానిలో చేరాలని నాకు బుద్ది పుట్టింది. వీధి బడికి పంపుతూ వచ్చిన మా 
నాన్న యిందుకు తిరస్కరించాడు. గ్రామ పెద్దలచేత ఆయనకు నచ్చజెప్పించి నేను ఆ 
పొరశాలలో చేరాను. 


మా గ్రామములో లావు అంకమ్మగారు ప్రముఖ కాం(గెస్‌ వాది. ఆయన నన్ను 
దగ్గరకు దీసి కాంగైస్‌ పనిలో కలువుకెళ్ళేవారు. 1928లో గాంధీగారు మూ 
(గ్రామము వచ్చినపుడు అంకమ్మగారే విరాళాలు వసూలు చేసి సభ ఏర్పాటు చేశారు. 
నేను అందులో వారికి తోడుగా వున్నాను. 1929 చినర తూర్పు గోదావరి జిల్లా 
సీతానగరంలో జరిగిన వాలెంటీరు శిబిరానికి వెళ్లనుని ఆయన నన్ను ప్రోత్సహించారు. 
నేను వెళ్ళాను. వారంరోజుల తరువాత ప్రభుత్వం ఆ శిబిరాన్ని నిషేధించి పాకలు 
పడగొట్టింది. నేను 1931లో బాపట్ల వెళ్లి హైస్కూలులో చేరాను. అక్కడ ఖాదీ 
భండారును నిర్వహిస్తున్న బొడ్డుపల్లి సుబ్బయ్యగారి కోరిక (ప్రకారము నేను కావూరు 
(గ్రామము వెళ్లి యిద్దరు మహిళలను వ్యక్తిగత సత్యాగ్రహానికై తీసుకు వచ్చాను. నేను 
మా గ్రామము నుండి బాపట్ట వెళ్లేటప్పుడు తోవలో వున్న కొండపాటూరు, 
ఉప్పరపాలెం మొదలగు (గ్రామాలలో గాంధీగారి సిద్దాంతాలను ప్రచారం చేసేవాడిని. 
1934లో నేను గుంటూరులో ఎ.సి.కాలేజీలో చేరాను. బొడ్డుపల్లి సుబ్బయ్యగారు, 
లావు అంకమ్మగారు నన్ను పిలిపించి బొంబాయి కాం గెస్‌కు ప్రతినిధిగా వెళ్లమని 
నిర్ణయించి నన్ను ప్రతినిధుల జాబితాలో చేర్చారు. 1934 అక్టోబరులో రాజేంద్రప్రసాద్‌ 
అధ్యక్షతన జరిగిన బొంబాయి కాంగ్రెస్‌లో నేను పాల్గొన్నాను. గాంధీగారి అహింసా 
సిద్దాంతము ఆ కాంగ్రెస్‌లో చర్చకు వచ్చింది. మదన్‌ మోహన్‌ మాలవ్యా, యం.యస్‌, 
ఆనె గార్డు ఆ సిద్దాంతాన్ని వ్యతిరేకించారు. నేను ఆ సిద్దాంతానికి అనుకూలంగా 
చెయ్యి ఎత్తాను. ఆత్యధిక సంఖ్యాకులు ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 


శ్రీయుతల నండూరి ప్రసాదరావు, పులుపుల శివయ్య, పోలేపెద్ది నరసింహ 
మూర్తిగారలు గుంటూరు పట్టణం బ్రాడీ పేటలో ఫ్రెండ్‌, హోం అనే భోజనశాలను 
పెట్టి పార్టీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ సమీపములో వున్న నా గదికి పార్టీ 
కార్యకర్తలు నచ్చి తమ సాహిత్యాన్ని దాచి, సిద్దాంత వివాదాలను సాగించేవారు. 


సంపాదకుడు నరకాల నట్టాభిరామారావు 175 


రాజేంద్రప్రసాదు, నెహ్రా గారలు గుంటూరు వచ్చినప్పుడు జరిగిన సభలలో వీరి 
ప్రవర్తన నాకు గిట్టలేదు. మా గ్రామమములో హైస్కూలులో తెలుగు పండితులుగా 
వున్న వెంకటకృష్ణయ్యగారు అభివృద్ది కాముకులు శాంతియుత పోరాటము ద్వారా 
స్వతంత్రం సాధ్యమయ్యేది గాదని వాదిస్తూ వుండేవారు. ఈ వాదనలతో నా 
వైఖరిలో మార్పు వచ్చి, 1936లో కమ్యూనిస్టు పార్టీలో ప్రాధమిక సభ్యునిగా చేరాను, 
కాలేజీలో చదివే సమయములో (గ్రామాలు తిరిగి రైతు, కూలీల సమస్యలు తీసుకొని 
పనిచేసేవాడిని. 1937లో కొత్తపట్నంలో పార్టీ జరిపిన రాజకీయ పారశాలకు 
పోజరైనాను. ప్రభుత్వం చివర ఆ పారశాలను నిషెధించి లారీచార్జీ జరిపింది. ఆ లారీ 
చార్జీకి తట్టుకోలేక నేను సమావేశం నుండి బయటకు వచ్చాను. ఇది తవ? అనీ, 
సర్వత్యాగాలకు _ సిద్దముగావలసిన కమ్యూనిస్టులకు యిది తగదనీ, తప్పు చెశాననీ, 
పార్టీకీ, నేను పనిచేసే రైతులకు స్పష్టం చేశాను. ఇది నా జీవితానికొక పారమైంది. 

కమ్యూనిస్టు పార్టీ కార్మికవర్గ పార్టీ మార్క్సిజం - లెనినిజం కార్మి కవర్గ 
సిద్దాంతం. ఈ సిద్దాంతము వూహించి రూపొందించింది గాదు. సమాజము ఆదిను 
కమ్యూనిస్టు దశ, ఫ్యూడల్‌ భూస్వామ్య దశ, పెట్టుబడిదారీ దశ, సోషలిస్టు దశ - 
ఒక దశనుండి మరియొక దశకు పరిణామము చెంది కమ్యూనిజంకు పయనిస్తుంది. 
కార్మికనర్గము, కమ్యూనిస్టు పార్టీ యీ పరిణామమునకు దోహదము చెయ్యటమేగాక, 
సోషలిస్టు విష్ణవానికీ, సోషలిస్టు నిర్మాణానికీ నాయకత్వం వహించి కమ్యూనిజం వైపు 
ఫురోగమించారి. మార్క్‌, ఎంగెల్స్‌ మహాశయులు ఆయా దశలలో సాగిన 
పరిణామమును ఆధ్యయనము చేసి, ఆయా దశలయొక్క స్వభావాన్ని, ఆయా దశలలో 
కార్మికవర్గ్షము చేబట్టవలసిన వ్యూహము, ఎత్తుగడలను వివరించారు. పెట్టుబడిదారీ 
విధానము మొదటి దశలో శాంతియుత విప్లవానికి అవకాశం యిచ్చినా 1850నుండి 
అది దమనకాండకు పూనుకొన్నదనీ, కార్మికవర్గము హింసాయుత విప్పవము ద్వారానే 
ఫురోగమించగలదనీ వారు స్పష్టం చేశారు వారి కాలములో పెట్టుబడిదారీ 
విధానము సామ్రాజ్యవాద దశకు ఎదగలేదు. లెనిన్‌ మహాశయుడు పెట్టుబడిదారీ 
విధానము ఉన్నత దశకు, అంటే సామ్రాజ్యవాద దశకు ఎదిగిందనీ కమ్యూనిస్టు 
పార్టీ జాతీయ పెట్టబడిదార్లను కలుపుకొని సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘటనను 
నిర్మించి బూర్జువా ప్రజాతంత్ర విష్ణవనం వైపు, కార్మికవర్గ నాయకత్వాన, సోషలిజం 
వైపు వురోగమించాలనీ (ప్రబోధించారు. 

కమ్యూనిస్టు పార్టీ సభ్యులమైనంత మాత్రాన సరిపోదు. ఈ విప్లవ సిద్దాంతము 
అందించే కార్మిక వర్గం దృక్పృధముతో ఎప్పటికవ డు ఆత్మవిమర్శ చేసుకుంటూ 
మనలో వ్యక్తమయ్యే అన్యవర్గ ధోరణులను అధిగమిస్తూ ఆ సిద్దాంతమును ఆయా 
దేశ పరిస్థితులకు అన్వయించుకొని విప్లవ పంధాను కార్యక్రమాన్ని రూపొందించుకొని 
పురోగమించాలి. విస్ణ్లవ సిద్దాంత అవగాహన లోపమే అనేక తప్పులకు దోవతీస్తుంది. 
భారతదేశంలో కులవ్యత్యాసాలు, సాంఘిక అసమానతల సమస్య ఒక మౌలికమైన 
సమస్య కూడా. భూమికోసం, సాంఘిక అసమానతల తొలగింపుకు పోరాడే 
ప్రజాస్వామిక శక్తులను - ఎన్ని లోపాలున్నా వాటిని ఎత్తిచూపిస్తూనే సమైక్యం 
చెయ్యటం మౌరిక అవసరం 


176 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత 

ఎన్నటికంటే నేడు కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత (ప్రవంచములోనూ, దేశంలోనూ 
ప్రధానమైంది ఈ సంవత్సరములో (1995) జరిగిన సిపిఐ, సి ఫి.ఐ.(ఎం.) 
పార్టీ మహాసభలు సూత్రబద్దమైన ఐక్యత అవసరమని వ్యక్తం చేశాయి. వివిధ 
సిపిఐ (యం ఎల్‌) పార్టీలూ సిపిఐ, సిపి.ఐ(యం)లు మార్కిజం- లెనినిజం 
తమ సిద్దాంతమని ఆమోదిస్తున్నాయి మార్కిస్టు - లెనినిస్టు మహోపాధ్యాయుల 
ప్రబోధాలను గమనంలో తీసుకొంటూ తాము చేబట్టిన విధానాలపై విమర్శ - 
ఆత్మవిమర్శలను సాగించి _ విష్ణవ రాజకీయాలు, విష్షవ పంధాపై ఐక్యంగావటం, 
యిందుకు యువతరము వట్టుదలతో కృషి చేయటము నేటి అవసరము. 


«x kK 


సంపాదకుడు వరకొల వట్టాభిరామారావు 177 


శ్రీ కోడుగంటి గోవిందరావు 








చిన్నప్పటినుండి నాకు సంగీతమన్నా, నాటకాలన్నా ఆసక్తి ఎక్కువ నేను 
4,5,6 ఫారములు చదువుతుండగా (ఇప్పటి 8,9,10వ తరగతులు) జిల్లాలో ఏటా 
జరిగే “గ్రిగ్‌' స్పోర్ట్స్‌లో, షేక్‌స్పియర్‌ వగైరా నాటకాలలోని భావయ్యుక్తమైన 
విభాగాలలో నటించడం (రెసిశేషన్‌)లో వరుసగా 3 సార్దు మొదటి బహుమతి 
గెల్చుకున్నాను 

విశాఖపట్నంలో ఇంటర్‌ లోనికి వచ్చిననాటికి ఆంధ్రాయూనివర్సిటీలోనూ, మెడి 
కల్‌ కాలేజీలోనూ విద్యార్థి ఉద్యనుం జోరుగా నడిచేది. కామేడ్స్‌ వల్లభరావు, 
సీతారామయ్య వగైరాలు యూనివర్సిటీ నుండీ; డాక్టరు లక్ష్మ, రామదాసు, 
సూర్యనారాయణ, వెంకటరామ శాస్త్రి వగైరాలు మెడికల్‌ కాలేజీ నుండి ఉద్యమ 
నాయకత్వం వహించేవారు. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తుగా సాగుతున్న రోజులవి. 

1939లో రెండవ ప్రపంచ యుద్దం ప్రారంభమవడంలో విద్యార్హి ఉద్యమం యుద్ద 
వ్యతిరేక ఆందోళన కొనసాగించింది ఆ రోజులలో విశాఖపట్నం టౌన్‌ హాలులో 
ప్రఖ్యాత ఇంగ్లీష్‌ నాటక రచయిత జార్జి బెర్నార్డ్‌షా రచించిన యుద్ద వ్యతిరేక నాటిక 
ఒకటి విద్యార్ది ఉద్యమ నాయకులు (ప్రదర్శించడం జరిగింది కాలేజీలో నాకేదో 
కొంత ఆసక్తీ ఉందని తెలుసుకొని, వారు దానిలో నాకొక చిన్న పాత్ర యిచ్చారు 


అడి 


178 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అంతవరకు నాకు విద్యార్హి ఉద్యమం గురించిగాని, కమ్యూనిస్టు పార్టీ గురించి గానీ 
ఏమీ తెలియదు. నాటకం మాత్రం రక్తి కట్టింది. విద్యార్ది నాయకులతో నాకు 
కొంత పరిచయం మాత్రం ఏర్పడింది 


సుమారుగా అదే రోజుల్లో టౌన్‌ వోలు బీచ్‌లో ఉన్న శ్ర బెజవాడ గోపాలరెడ్డి 
ఆ సభకు విచ్చేశారు అధ్యక్టులు (శ్రీ, తెన్నేటి విశ్వనాధం. అదే సమయానికి 
కొద్ది రోజుల ముందు చిట్టినలస కార్మికులపై జరిగిన పోలీసు కాల్పులపై విచారణ 
జరిపించనుని కోరుతూ పిటీషన్‌ మంత్రిగారికి యిచ్చుటకు (శ్రీ జొన్నలగడ్డ 
రామలింగయ్య నాయకత్వాన రెండు, మూడు వేల కార్మికులు కాలినడకన చిట్టినలస 
నుండి విశాఖపట్నం వచ్చారు. సభా ప్రారంభంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ 
సభకు నొతోసహా వందలాది విద్యార్థులు, ఇతరులు హాజరయ్యారు 

సభ ప్రారంభమవుతూనే వేలాది మంది కార్మికుల సంతకాలతో తయారైన 
పిటిషన్‌ ను మంత్రిగారికి అందించుటకు లేవగానే విశ్వనాధంగారు పరిస్తితిని గమనించి 
టౌనుహాల్‌లో టీ పార్టీకి మంత్రిగారు వెళ్లవలసి ఉన్నదనే సాకుతో వెళ్లిపోవుటకు 
ఉద్యుక్తులయ్యారు. 

ఇది చాలా అన్యాయమని, కార్మికుల ప్రాణాలకన్నా టీ పార్టీ ముఖ్యమనడం ఎంత 
మాత్రం సమంజసంగాదని (శ్రీ, రామలింగయ్య పట్టుపట్టినా మంత్రిగారు వినలేదు. 
ఆ వెంటనే రామలింగయ్యగారు అమాంతంగా సాష్టాంగపడి మంత్రిగారి రెండు 
కాళ్లు వట్టుకొని విడవలేదు. అయినా వారు తోసుకొని టీ పార్టీకి వెళ్లిపోయారు. 


ఆ వెంటనే (శ్రీ, రామలింగయ్య లేచి ఒక గంటసేపు యిచ్చిన మహో(దేకమైన 
ప్రసంగంలో కార్మికులవట్ట _ కాం(గస్‌ నాయకుల వైఖరిని బట్టబయలుచేశారు. 
(పేక్షకులంతా ఉద్రేకంతో ఊగిపోయారు నాలాటి యునకులందరిపై ఈ సంఘటన 
చెరిగిపోని ముద్రవేసింది. కాంగ్రెస్‌ నాయకులకు కార్మికులపట్ట ఎలాంటి వ తిరేకత 
ఉన్నదీ స్పష్టమైనది. కమ్యూనిస్టు అన్నమాట నాకు అప డే తెలిసింది. వీరంతా 
పేదల తరపున పనిచేస్తారని అర్హమయినది. కమ్యూనిస్టులపట్ట అభిమానం ఏర్పడ్డది. 

ఇంటర్‌ విశాఖపట్నంలో పూర్తిచేసి బిఏ చదువుకు విజయనగరం వెళ్ళాను. 
అక్కడ ప్రభాత్‌ లాడ్జిలో ఉండగా ఆ ప్రక్క గదిలో బి.ఎస్‌సి. 2 వ సంవత్సరం 
చదువుతున్న క్యామేడ్‌ విజయకుమార్‌తో స్నేహం ఏర్పడింది. ఆయన అప్పటికే 
అజ్ఞాతవాసంలో ఉంటున్న జొన్నలగడ్డ రామలింగయ్యవద్దకు నన్ను తీసుకువెళ్ళి పరిచయం 
చేశాడు. 

ఆయన నాకు 'గోర్కి” వ్రాసిన “అమ్మ” నవల యిచ్చి చదననున్నారు. అంతేగాక 
ఆయన, నాకు నేర్చిన మొదటి పారం ఏమంటే - రాత్రి పాఠశాల నడపమని. 
ఇతర సోషనిస్టు భావాలు కలిగిన (శ్రీ) కె. ఎస్‌. తిలక్‌ మొదలగు విద్యార్దులతో 
కలిసి విజయనగరంలో “జున్నగుడ్డి' అనే హరిజన పేటలో రాత్రి పారశాల ప్రారంభించి 
5,6 మాసాలు నడిసాము. ఆ రోజులలోనే హరిజనులు - వారి కుటుంబాలతో 
సన్నిహిత సంబంధం ఏర్పడింది. వారి సమస్యలపట్ట అవగాహన ఏర్పడ్డది. 

రామలింగయ్యగారి డెన్‌ లో ఒకరోజు చీకటిలో ఒక నిక్కరుతో వున్న బాగా 
పొడవాటి ఫెంచికట్‌ యువకుడిని చూశాను ఆయన నాతో ఒక్కమాట కూడా 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 179 


మాట్లాడలేదు. ఎవరీయన? ఆయన కా(మేడ్‌ రాజేశ్వరరావు అన్నసంగతి కొన్నాళ్ల 
తరువాతగాని తెలియలేదు. 


ఆ తర్వాత కామ్రేడ్స్‌ సుందరయ్య, రాజేశ్వరరావుగార్హ జీవిత విశేషాలు, వారి 
త్యాగనిరతి, క్రమశిక్షణ, నిరాడంబరత్వం - అంతటిగూర్చి తెలిసిన తర్వాత, దోపిడీ 
సమాజానికి మారుగా, కార్మిక, కర్షక రాజ్యం కోసం పోరాడడమే కమ్యూనిస్టు 
లక్ష్యం అని తెలుసుకున్నాక పార్టీలో సభ్యునిగా చేరాలనిపించింది. పార్టీరహస్య పత్రిక 
పంచిపెట్టే పని అప్పజెప్పారు నాకు. 

ఇంతలోనే 1942 ప్రారంభంలో అనుకుంటాను - విజయనగరం దగ్గరగా వున్న 
“అలమండి గ్రామంలో భూస్వాములు భూముల నుండి కౌలుదార్లను బలవంతంగా 
వెళ్లగొట్టేందుకు కాల్పులు _సాగించారనీ, ముగ్గురు రైతుకూలీలు అక్కడికక్కడే 
చనిపోయారనే వార్త దావానంలా వ్యాపించింది. ఇంతక్రితం ఎన్నడూ యింతటి 
ఘోరం జరగలేదు - విశాఖజిల్లాలో. 


కొ[మేడ్‌ రామలింగయ్య నన్ను అక్కడకు వెళ్లమని ఆదేశించారు. నేను ఒకవైపు 
నుండి ఆ ఊరు వెళ్లగా మరొక వైపు నుండి కొందరు సోషలిస్టు యునకులుకూడా 
వచ్చియున్నారు. మేమంతా ఆ (గ్రామానికి వెళ్లేసరికి చుట్టుప్రక్కల [గ్రామాలనుండి 
న్‌ లు 
వచ్చి చెల్లాచెదురుగా భయంతో వున్న రైతుకూలీలంతా సుమారు 2,3 వేల మంది 
మా చుట్టూతా చేరారు. ఏ ఇతర రాజకీయ నాయకులు కూడా ఆ గ్రామానికి 
అప్పటికి రాలేదు - జంకుతో. 


సరే, మాకూ ఏమీ అనుభవం లేదు - యిలాంటి సందర్నాలలో ఏం చేయాలో. 
మొత్తం మీద మేమంతా కూడబలుక్కొని 50, 60 మంది రిజర్వు పోలీసులతో 
సహా మకాం చేస్తున్న డి.ఎస్‌.పి. వద్దకు ఊరేగింపు లేవదీసి ఒక మెమోరాండం 
యిచ్చాము. కాల్పులు జరిగి 24 గంటల తర్వాత గూడ, పాత్యగావించినవారి 
పెరు తెలిసికూడ ఎందుకు అరెస్టు చేయలేదనీ, వారి తుపాకు లెందుకు స్వాధీనం 
చేసుకోలేదనీ దబాయించి అడిగాం. అక్కడ నెలకొనివున్న ఉద్రిక్తతను గమనించి 
డి.ఎస్‌.పి. మా కోరిక నంగీకరించి శ్నతియ భూస్వాములవద్దనున్న తుపాకులన్నింటిని 
స్వాధీనవరుచుకొని, ముద్దాయిలనందరిని అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు 
పంపివేశారు. విశాఖజిల్లా రైతు పోరాటాలలో యిదొక ముఖ్యమైన పోరాటంగా 
నిలిచిపోయింది. ఆ దెబ్బతో ఒక్క ఎకరం భూమిని కూడా రైతులు విడిచి పెట్టకుండా 
ధైర్యంతో నిలబడగలారు. 


ఈ విధంగా (ప్రజా ఉద్యమాలలో, రైతు పోరాటాలలో నాకు ఎపెంటిస్‌ చేసే 
అవకొశం లభించింది. 


ఇంతలో 1942 ఆగస్టులో కిట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. 
బొంబాయిలో కిట్‌ ఇండియా తీర్మానం పాసయిన వెంటనే దేశ నాయకు 
లనేకులను అరెస్ట్‌ చేసి నిర్బంధించడంతో దేశ వ్యాపితంగా ప్రజలలో ఆగ్రహావేశాలు 
పెల్లుబికింది. విజయనగరంలో విద్యార్డులంతా ఈ ఉద్యమంలో ముందుభాగాన 
నిలిచారు బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏ పద్దతులు అనుసరించాలని మార్గాలు 


180 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వెతకసొగారు విద్యార్థులంతా (బ్రహ్మాండమైన ప్రదర్శనలు వ్రతిరోజూ చేసి పార్కులో 
ఉపన్యాసాలు సాగించారు దానికి నాయకత్వం నహించినవారిలో నేనుకూడా ఒకడిని. 
కోర్టులు, మార్కెటు, స్కూళ్లు మొత్తం బంద్‌ అయినవి. 

విద్యార్థుల సమ్మె విచ్చిన్నం చేయడానికి పోలీసులు విశ్వప్రయత్నం సాగించినా 
ఫలితం దక్కలేదు. చివరకు నాతో సహా మొత్తం 12 మంది యువకులను అరెస్ట్‌ 
చేసి 4 మాసాల కరిన శిక్ష విధించి బళ్లారి జైలుకు వంపివేశారు. నాతోబాటు 
సోషలిస్టు యువకులు (వారే తర్వాత పి.వి.జిగ్రూపు అయ్యారు) శ్రీ క. ఎస్‌, 
తిలక్‌, సత్యనారాయణ శ్వా స్త్రి, పద్మనాధరాజు వగైరాలు కూడా అరెస్టయ్యారు. 

అలీపూర్‌ కాంపు జైలులో (బళ్ళారి) పెద్ద నాయకులంతా 'బి' క్లాసు ఖైదీలుగా 
వేరేచోట వుంచబడగా సామాన్య కార్యకర్తలంతా 'సి క్లాసు ఖైదీలుగా కరిన శిక్షకు 
గురయ్యారు 

జైలు నుండి విడుదలైన వెంటనే సోంపేటలో టీచరుగా పనిచేస్తున్న మా 
నాన్నగారినీ, మిగతా కుటుంబ సభ్యులను కలపటానికి వెళ్ళాను. 

ఇక్కడే మా కుటుంబ పరిస్టితి గూర్చి కొద్దిగా చెప్పాలి. ఇనాందార్హుగా మా 
కుటుంబానికి వచ్చిన యావదాస్తిని విజయనగరం ఎస్టేట్‌లో భాగంగా ప్రభుత్వం 
వశపరచుకున్నది. 

మా పెద్ద కుటుంబం అంతటిని మొ తండ్రిగారు చిన్న టీచరు ఉద్యోగంతో 
మోయవలసి వచ్చింది జీతం నెల 18 60 రూలు మాత్రమే. విజయనగరంలో 
మా యింటిని అమ్మివేసి అప్పులు తీర్చివేశారు. ఇద్దరు మగపిల్లలు - నలుగురు 
ఆడపిల్లలు వీరికి చదువులు, పెళ్ళిళ్ళు, రోగాలు, మందులు - వీటితో చితికిపోయిన 
మధ్యతరగతి కుటుంబం మాది. మా చదువులకు విశాఖపట్నంలోని మా తాతగారు 
చొలొ ఆదుకున్నారు. 

మా నాన్నగారు వట్టభద్రులైనా చాలా భగవత్‌ భక్తులు - ఇంట్లో ఆయన 
మాటకు ఎదురులేదు. ఆచార వ్యవహారాలలో వరమ శ్రోత్రియమైన కుటుంబం అని 
చెప్పాలి చాలా ఎగ్రసివ్‌ బ్రపి, ఒక చిన్న ఉదాహరణ. 

మా అన్నయ్య విశాఖపట్నంలో ఇంటర్‌ చదువుతున్న కాలంలో ఒకరోజు విశాఖపట్నం 
మా తాతగారింట్లో ఏదో పెళ్ళిలో అంతా కలిసి ఉన్నప డు భగవంతుని ఉనికిని 
గూర్చి మా అన్నయ్య సందేహం వెలిబుచ్చుతూ, నిజంగా భగవంతుడే ఉంచే 
సమాజంలోని ఏ కొద్దిమందో దుర్మార్గులు బాగువడటమేమి, కోటానుకోట్ల జనం 
కష్టపడుతూ కూడా బ్రతకలేకపోవడ మెందుకని వాదన లేవదీశాడు. అంతే, మా 
నాన్నగారు మా అన్నయ్యను కొట్టినంత పనిచేయడం సరిగదా - మళ్ళీ చాలా 
సంవత్సరాలపాటు అతనితో మా కుటుంబానికి ఎట్టి సంబంధం లేకుండా పోయింది. 
ఇక నేనైనా చదువుకొని కుటుంబానికి సహాయపడతానన్న ఆశతో మా నాన్నగారు 
చాలా (ప్రేమతో చదువు చెప్పించారు. కాని నేను జైలుకి వెళ్లి వచ్చేసరికి 
ఆయన భరించలేకపోయారు ఇకనైనా రాజకీయాలు విడిచిపెట్టి తిన్నగా ఉండమని 
గట్టిగా చెప్పారు. అంతగట్టిగానే నేను కూడా నా మార్గం ఎంచుకున్నానీ, నేను 
కమ్యూనిస్టు పార్టీలో పని చేయదలచుకున్నాననే తెగేసి చెప్పాను అంతే ఇంటికి 


నంపాదకుడు' వరకాల వట్టాభిరామారావు 181 


వెళ్లిన 15 నిముషాలలోనే తిరిగి వచ్చేశాను. విశాఖపట్నంలో టాన్యా కమ్యూన్‌లో 
వుండిపోవడానికి చిన్న సంచీ పట్టుకొని వచ్చేశాను. వెంటనే రాష్ట్ర పార్టీ సర్కిలుకు 
హాజరై వచ్చాను. 

"ఇంతలో విశాఖపట్నంలో నొపైన చిన్నప టినుంచి ఎంతో అభిమానంతో వున 
మా మేనమామ (శ్రీ టకునుళ్ళ 1 రామారావు (ఎవి.ఎన్‌. కాలేజీ వైస్‌ ప్రినిపాల్‌ 1 
గారు నాకు కబురు స నన్ను తన యింట్లో వుంచుకుని ఇంటర్‌ చదివించి 
పైకి తేవాలనుకున్న వ్యక్తి కావడంవల్ల ఆయనపట్ట “నాకుకూడా చాలా గౌరవభావం 
ఉండేది. ఎలాగన్నా నా మనసు మార్చడానికి 'ఆయన అఖరి ప్రయత్నం చేశారు 
నాకు తెలియకుండా ఒక దరఖాస్తు వ్రాసి పూనా అబ్టైర్వేటరీలో తన స్నేహితు 
డెవరో వుంటే - వారి సహాయంతో ఉద్యోగానికి ఆర్డరు వేయించి, వెంటనే పూనా 
వెళ్లిపొమ్మని చాలా వత్తిడి చేశారు. నాకు ఆయనపై ఎంత గౌరవం, అభిమానం 
వున్నప్పటికిని ఆయనతో నా నిర్ణయం మార్చుకోమని “కోరడం అనవసరం - లాభం 
లేదని ఖండితంగ చెప్పివేశాను. 

ఆయన చాలా సంస్కారవంతులు. పిహెచ్‌డి. కోసం ఇంగ్లాండు వెళ్ళి వచ్చినవారు. 
చొలా మృదుభాష్కి, నొ సంగతి ఆయనకు అర్హమైపోయింది. చివరకు ఆయన 
నాకు రెండు సలహా లిచ్చారు: నీకంత పట్టుదల ఉంటే పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి 
వచ్చిన తిరుగుబోతులాగా మళ్ళీ వెనక్కు రాకు. అంతేగాదు, చివరిదాకా నమ్మిన 
విశ్వాసానికి కట్టుబడి ఉండు అన్నారాయన. ఇంగ్లీషులో ఒక కధను ఉదహరించి, 
‘Don’t get back home like a prodigal son and be truthful to the cause 
you have chosen til the very last’ అన్నారు. 


ఆయన యిచ్చిన సలహాలు నా చెవులలో యిప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి 


ఆ తర్వాత జిల్లా కమిటీ నన్ను హోల్‌ బైమ్‌వర్కర్‌గా తీసుకుని అనకాపల్లి 
పంపివేసింది. అది జరిగి యిప్పటికి 52 ఏండ్లు గడిచినవి యువ కామేడ్సుకు నో 
సందేశ మేమిటి? 

“మీరంతా రాజకీయాల్లోకి వచ్చిన పరిస్తితులు వేరు. కాబట్టి అనాటి క్రమశిక్షణ, 
నైతిక విలువలు - యివ వ్పడు కొనసాగాలనడం పొరబాటొఅనే వాదన చాలా 
చోట్ల వింటున్నాం. 

నిజమే. పరిస్థితులలో కొన్ని మార్పులు వచ్చిన మాట వాస్తవం. ఉదాహరణకు 
పోల్‌ బైమ్‌ వర్కర్ల వేతనం తప్పనిసరిగా పెంచాలి, ధరల పెరుగుదల కారణంగా, 

తగినంత చేతనం యివ్వలేకపోతే చేరే ఉద్యోగం మరొకటన్నా చూసుకుపోవాలి. 
లేదా ఏదో ఒక క్రనుమార్గంలోకన్నా దిగాలి, 


కాని పరిస్థితుల్లో వచ్చిన మార్చును సాకుగా తీసుకొని కమ్యూనిస్టు నైతిక 


సూత్రాలకు పూర్తిగా తిలోదకా లివ్వడం సమంజసమవుతుందా? కమ్యూనిస్టు పార్టీకి 
మిగిలిన బూర్జువా పార్టీలకు తేడా ఏమిటి” గుర్తించండి. 


నొ ఉద్దేశ్యంలో కమ్యూనిస్టు పార్టీలో వుండి అవినీతి, లంచగొండితనం 
కొనసాగించడానికి ఏ పరిస్టితుల్లోను, ఏ స్టాయిలోనూ, ఏ ఒక్కరు. చేసినా అది 
తప్పే అవుతుంది. 


182 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 










క్రీశే. కారుమూడి 
సత నారాయణరెడ్డి 





పశ్చిమ గోదావరి జిల్హా చింతలపూడి తాలూకాలోని య్మర్రగుంటవల్లి గ్రామంలో 
1921 సంవత్సరం 20న తేదీన జన్మించిన నేను అనాడు గ్రామంలో వున్న 
ప్రాధమిక పారశాలలో 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను నా బాల్యం 
తీరకముందే తల్లిదం|డ్రులిరువురూ గతించటం, పెద్దమ్మలు శీతమ్మ - రామమ్మగారలు 
గారాబంతో పెంచుటవలన, ఉన్నత విద్యను అభ్యసించటం సాధ్యపడలేదు ఐనప్పటికీ 
16 సం.రాల వయసులోనే, ప్రాధమిక విద్య మాత్రమే చదివినా, గ్రామంలోని 
కొంతమంది స్నేహితుల సహకారంతో ఒక చిన్న  [గ్రంధాలయాన్ని ఏర్పాటు చెసి, 
దానికి దేవాలయం (ప్రక్కనే ఒక గదిని కట్టించడం, ఆ (గంధాలయాన్ని నడుపుతూ, 
ఆంధ్ర వారపత్రికను తెప్పించి చదవటం ప్రారంభించాను. అనాడు ప్రతి ఆంధ్ర వార 
ప|తికలోనూ జాతీయ ఉద్యమాన్ని గురించి, అస్పృశ్యతను గురించి మహాత్మా గాంధీజీ 
వ్యాసావళి వస్తూ వుండేది దానిని విడువకుండా చదువటవళల్ల గాంధీజీ మీదా, 


నంపొదకుడు నరకాల నట్టాభిరామారావు 183 


కాం(గెస్‌ మీద అభిమానం ఏర్పడి 1936-40 సం.రాల మధ్య నూలువడకటం, ఖద్దరు 
మాత్రమే కట్టాలనే నియమం పొటించటం చేస్తూ కాం్టగెసు రాజకీయాల వైపు 
ఆకర్షితుడనై ధర్మాజిగూడెంలో మాగంటి బాపినీడు, వడ్డపట్ట గంగరాజు మొ!న 
వారు ఏర్పాటు చేసీన కాం|గైెసి మీటింగులో పాల్గొన్నాను. 


కొం(గైెస్‌వొదులుగానే కొనసాగుతున్న కొంతమంది అప్పటికి నిషేధంలో వుండి 
రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్న కామేడ్స్‌ 
మాదాసు వీరవెంకయ్య, మాదాసు శేషగిరిరావు, కంచన కాశీ విశ్వనాధ రావులతో 
నాకు పరిచయం ఏర్పడి, వారికి రహస్యంగా వస్తున్న “స్వతంత్రభారత్‌ ” షక్రప త్రికను 
తీసుకువెళ్ళి చదవటం ప్రారంభించాను. అందులో సోవియట్‌ రష్యాలో విస్టనం 
జయ|ప్రదమై కొర్మిక వో కర్థక రాజ్యం ఏర్పడటం, అలాగే (పపంచ వ్యాప్తంగా 
కమ్యూనిస్టు ఉద్యమ పురోగమన వార్తలు చదువుతూ అంతకు ముందు కాంగ్రెసు 
అభిమానిగా వున్న నేను క్రమంగా కమ్యూనిస్టు ఉద్యమం పట్ట అకర్షితుడనయ్యాను. 
దానికితోడు కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు చెందిన సాహిత్యం చదివాను. అనాడు 
పార్టీ ఆర్గనైజర్సు తరుచు ఏలూరు నుండి చింతలపూడి వచ్చి, అక్కడ ఒక 
సెలును ఏర్గాటు, చేసి సమావేశాలు జరుపుతూ వుండేవారు. ఆ సమావేశాలకు 
కామ్రేడ్స్‌ అన్నే వెంకటేశ్వరరావు, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, దూసనపూడి 
విరాట్రాజు మొదలైనవారు వచ్చి పార్టీ కార్యకలాపాల గురించి, నిర్మాణాన్ని గురించి, 
క్రమశిక్షణ గురించి, ప్రతి పార్టీ సభ్యుడు ఎలా పని చేయాలో, నీతి నియమాల్ని 
ఎలా పాటించాలో మొదలైన విషయాలను సవివరంగా చెప్పేవారు అనాడు 
య(ర్రగుంటపల్లి నుండి చింతలపూడి 6 మైళ్ళు దూరం వుండి, మట్టి రోడ్డుకూడా 
లేకపోయినా కాలినడకనగాని, సైకిలుమీదగాని, సమావేశానికి అనుకున్న ప్రకారం 
'బైముకు చేరి అంతర్జాతీయ గీతంతో ప్రారంభించే సమావేశంలో పాల్గొనటం 
ఆనాటి [క్రమశిక్షణకు నిదర్శనం. అంతేగాకుండా, ఆనాటి నాయకత్వం [క్రమశిక్షణ 
నేర్చటంలోనూ, పొటించటంలోనూ ఎంతో ఆదర్శంగా వుండేది ఆ కారణంగానే 
ఆనాటి కామేడ్స్‌, అంటే 1942 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలో చేరిన వారు 
యీనాటికి క్రమశిక్షణలో ముందు భాగాన నిలబడటం, ఆదర్శ కమ్యూూనిస్టులుగా 
కొనసాగటం మనం యీనాటికి చూస్తున్నాం. అంతేగాకుండా, అనాడు పార్టీలోకి 
ఎలా కొత్తవారిని తీసుకురావాలి, వారిని ఉత్తమమైన ఉన్నతమైన కమ్యూనిస్టులుగా 
తీర్చిదిద్దాలి అనే ఆలోచన, తవన ఎంతో వుండేవి ఆటువంటి కృషి ఆనాడు, 
యీనాడు, ఏనాటికైనా అత్యంత అవశ్యం పైన వివరించిన కృషి ఫరితంగా 
1942న సం.రంలో కమ్యూనిస్టు పార్టీలో క్యాండిడేటు సభ్యుడిగా చేరి, ఆ తర్వాత 
పూర్తి సభ్యుడి నయ్యాను 1944వ సం.రంలో బెజవాడ పట్టణంలో జరిగిన 
చారిత్రాత్మక ఆలిండియా రైతు మహాసభకు రాష్ట్ర్రం నలుమూలలనుండి చేలాది 
రైతులు రెండెడ్డ బండ్లపై కుటుంబాలతో తరలఠిరానటం జరిగింది. బెజవాడకు 70 
మైళ్ళ దూరంలో వున్న యర్రగుంటపల్లినుండి రెండెడ్డ బండిపై 6 మాసాల వయసు 
కలిగిన మా రెండవ అమ్మాయితో సహా కుటుంబ సభ్యులం వచ్చి పాల్గొన్నాం 


184 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఇంతకు ముందు మా యింటికి ఆర్గనైజరుగా వున్న కామేడ్‌ ఈడ్పుగంటి 
పూర్ణచంద్రరావు వస్తుండేవారు తమ పెంపుడు కొడుకు యీ రాజకీయాల్లో 
చేరి, వ్యవసాయం చేయక, ఎక్కడ పాడైైపోతాడేమోననే బెంగతో ఒకరోజు భోజనం 
పెట్టకుండా మానివేస్తే ఆయనకు నేనే స్వయంగా భోజనం పెట్టి, మా పెద్దమ్మల 
వెఖరికి నిరసనగా ఒక పూట భోజనం తినకుండా మాని, వారి వైఖరిలో మార్పు 
తీసుకువచ్చాను. 


ఈ విధంగా చింతలపూడి తాలూకాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాత్మక 
వైఖరివల్ల పార్టీ 15-20 గ్రామాలలో మాత్రమే వున్నా తాలూకాలో వున్న 100 
గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీపట్ట ప్రజలకు మంచి స్పందన, సానుభూతి ఏర్పడ్డాయి. 


20 సం.రాల వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరిన నేను తాలూకా కమ్యూనిస్టు 
పార్టీ కార్యదర్శిగానూ, జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడిగానూ, రాష్ట 
కమ్యూనిస్టు సమితి సభ్యుడుగానూ, అలాగే రైతు సంఘంలో కూడా తాలూకా, 
జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలలో సభ్యుడిగానూ వుండి, క్రియాశీల కార్యకర్తగా పని 
చేస్తూ ఎన్ని కష్టాలెదురైనా, పార్టీ ఎన్ని అటు పోట్లకు గురైనా, ఎత్తు పల్ఫాలలో 
ప్రయాణించవలసి వచ్చినా అచంచల విశ్వాసంతో 74 సం.రాల వయసు వచ్చేవరకు 
మాత్రమే కాకుండా, అంతిమ శ్వాస వరకు పార్టీ పతాకచ్చాయల్లో అమరవీరుల 
ఆశయ సాధన కొరకు కృషి చేయదలచుకున్నాను. యీ వయస్సులో గతంలో 
లాగా పని చేయలేకపోతున్నందున 3 సం.రాల క్రిందటి నుంచే 4 ఎకరాలలోని 
జీడిమామిడి తోటలోని పంటను దాదాపు 10 వేల రూ.ల విలువ కలిగిన దానిని 
ప్రతి సంవత్సరం వని చేసే కామేడ్స్‌కు అలవెన్సు రూపంగా సహాయ మందిస్తున్నాను 


యువతరం కామేడ్‌ ఎకునా విజ్ఞప్తి 


గతించిన కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం అనేక ఆటుపోట్లకు గురై గుణపారాలు 
నేర్చుకొని, ప్రపంచ  వ్యాపితంగానూ, దేశ వ్యాపితంగానూ మంచి మార్పులతో 
పురోగమిస్తూంది కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకంకావాలని ప్రగతి శీలురు ముక్తకంరంతో 
కోరుతున్నా, యింకా సమయమాసన్నం కాలేదని కొందరు కాలయాపన చేస్తున్నా, 
కలసి వని చేయటానికి ముందుకు వస్తున్నందు కైనా, సంతోషిద్దాం. అదువల్ల కామేడ్స్‌ 
నిరాశా; నిస్పృహలకు లోనుకాకుండా, నీటిలో చేపలాగా, నిత్యం ప్రజలతో 
వుండి, ప్రస్తుత పరిస్తితుల కనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకొని, ప్రజల 
సమస్యల పైనా (ప్రభుత్వం అమలు జరువబూనుకున్న కోట్లాది రూపాయల అమలు 
పధకాలు, దళారీల వశంకాకుండా, లంచగొండుల పొలుకాకుండా, (శ్రద్ద తీసుకొని, 
ప్రజలకు చేరేలా చేయటంలోనూ, (ప్రజల్లో చైతన్యం కల్పించటంలోనూ, ఇతరులు 
కల్పించే (భ్రమలను తొలగించుటలోనూ, నేర్చుతోనూ, ఓర్పుతోనూ, ప్రజా(శ్రేణుల్లోకి 
వెళితే, మనతో ప్రజలు, ప్రజలతో మనం వుంటాం వారిని చైతన్యవంతులను చేయటం 
మాత్రమే గాకుండా వారి నుండి వాస్తవాలేమిటో మనం అర్ధం చేసుకోవటానికి 
చక్కని అవకాశాలు ఏర్పడతాయి 


సంపొదకుడు: పరకాల వట్టాభిరామారావు 185 


వామవక్ష ఉద్యమం అనైక్యత వల్ల దేశంలో ఒక బూర్జువా పార్టీపట్ట [ప్రజలకు 
విముఖ కలిగితే మరో బూర్జువా పార్టీ తప్ప, వామవక్ష ప్రజాస్వామ్య లౌకిక 
(ప్రత్యమ్నూయం లేని కారణంగా ప్రజలు ఘోరంగా మోసగించబడుతూ, అనెక రకాల 
దోపిడీకి గురౌతున్నారు. 

దేశం నేడెదుర్కొంటున్న అనేక రుగ్మతలను తొలగించి అభివృద్ది పధంలో 
నడిపించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం సకల వామషక్ష - ప్రజాతంత్ర లౌకిక 
వాదులను ఐక్యం చేయుటకు నేటి కమ్యూనిస్టులు, ముఖ్యంగా యువ కమ్యూనిస్టులు 
కర్తవ్యంగా భావించి పని చేయాలని అశిస్తూ, కోరుతూ ముగిస్తున్నాను 


186 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


$ీ శే. మోటూరు పరంధామయ్య 





నా wore we సాజ్యం అనరా సాధ్యా. తలగా. rm చరం nm wom wer vam భీ 
> క్‌ లో 
ళో 


pry 


ఖే 
శ్వ సి 


చ 
జి 
జ 
ఇ 
షన. స్త 
వు న్వు వ అ ఇ 
రన్న టా నె 





ఖీ 
ప 
CD A లి 
a (are ల 
యే 
గ ‘4 
4 


f 


# ళ్‌ 

భయా. 
త సట కట, హా a3 
Wa 
4 


"ళ్‌ 


శో 


సే జ్‌ 3 


సుద స్ట సళ మ లు సీటీ 

వూ. గ్రామం గుంటూరు జిల్జా వెల్లటూరు పొరశాలలో 8 వ తరగతి 
చదువుకొంటున్నాను జాతీయోద్యమ జెండాలతో |ప్రచారదళం మా వూరికి 
వచ్చింది పాటలు పాడుకొంటూ నినాదాలిస్తున్నారు అల్లూరి సీతారామరాజు మీద 
పాట పాడుతున్నారు. అది చూసి దళంతోపాటు ఆరోజు తిరిగాను ఆ దళం 
(పక్క (గ్రామాలకు వెళ్ళిపోయింది. 


విదేశీ వస్తు బహిష్కరణోద్యమానికి చీరాలలో సత్యాగ్రహ శిబిరం ప్రారంభించినట్టు 
బజారులో చెప్పుకొంటున్నారు. అది విని చీరాలకు పోవాలనిపించింది మా యింట్లో 
ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా చీరాలకు పోయాను. సత్యాగ్రహ 
శిబిరానికి చేరాను శిబిర నాయకులను కలుసుకొన్నాను 


సంపాదకుడు" వరకాల వట్టాభిరామారావు 187 


విదేశీ వస్త్ర దహనం: 


బజారులో సత్యాగ్రహం పికెటింగు నడుపుతున్న దళంలో కలిశాను. బట్టలషాపుల 
వద్ద విదేశీ వస్త్రాలు కొనడానికి వస్తున్న జనాన్ని అడ్డగించి - విదేశీ గుడ్డలు 
కొనవద్దని, ఖద్దరు ధరించమని వారిని ప్రార్థిస్తున్నాను. కాదని తోసుకొని 
వస్తున్నవారిని అమాంతంగా వారి రెండు కాళ్ళను పట్టుకొని పెనవేసుకొన్నాను 
వారు కదలలేకపోయారు. నన్ను బలవంతంగా నెట్టివేయడానికి గుంజారు కాని, నేను 
పట్టు విడనలేదు. అంతటితో ఆ వచ్చిన ఆయన గుడ్డలు కొనకుండా షాపువదరి 
తిరిగపోయారు. 

ఈ దృశ్యాన్ని చూసిన శిబిర నాయకులు ఒకరు, శిబిరం వద్ద నన్ను దగ్గరకు 
తీసుకొని ముద్దు పెట్టుకొన్నారు అది నన్ను ఉత్తేజపర్చింది. 

మా వూళ్ళో నాకోసం మా తల్లిదండ్రులు అదుర్దాగా అంతటా వెదికారు. 
తుదకు ఎలాగో జాడ తెలుసుకొని మా నాయన చీరాలకు వచ్చాడు. సత్యాగ్రహ 
శిబిర నాయకులను కలుసుకొని, నన్ను తన వెంట పంపించివేయనుని బతిమాలుతూ 
చెప్పుకొన్నాడు. 

తుదకు మౌ తండ్రి విజ్ఞప్తిని శిబిర నాయకులు అంగీకరించి, నన్ను మా నాయన 
వెంట పొమ్మన్నారు. గత్యంతరంలేక మా నాయన వెంట తిరిగి ఇంటికి వచ్చాను. 


బర్మాలో కమ్యూనిస్టు నయ్యాను: 


తర్వాత రేపల్లె హైస్కూలులో చేరి 1933లో ఎస్‌.ఎస్‌.ఎల్‌ సి. పాస్‌ అయ్యాను, 
అనంతరం మచిలీపట్నంలో పైనింగ్‌ కాలేజీలో చేరాను. కొన్నాళ్ళకు సముద్రప్రయాణం 
ఆకర్షణలో 1935లో రంగూన్‌ (బర్మా)కు వెళ్ళాను. అక్కడ మొదట ఒక (ప్రైవేట్‌ 
పాఠశాలలో టీచరుగా పనిచేశాను. క్రమేపి పరిచయాలు పెరిగాయి. కార్మికులతో 
కూడా సంబంధాలు కలిగాయి. అక్కడ తెలుగు యువజన సంఘం వారు “ఐరావతి! 
అనే తెలుగు వార వత్రిక నడుపుతున్నారు. ఆ పత్రికలో సహాయ సంపాదకునిగా 
నన్ను చేర్చుకొన్నారు. పత్రికలో పనిచేస్తుండగా కార్మిక సంబంధాలు మరింత 
ముమ్మరంగా పెరిగాయి కమ్యూనిస్టు కరపత్రాలు కూడా అందుకొన్నాను. 

స్పెయిన్‌లో తిరుగుబాటు-అధికారం ప్రజల చేతుల్లోకి రావడం వగైరా స్పానిష్‌ 
విష్ణవ పోరాట గాధలు పత్రికలో చదివాను. మాడ్రిడ్‌ రాజధానిమీద సామ్రాజ్యవాదులు 
దాడులు చేసి, విష్థవ ప్రభుత్వమును పడగొట్టి, తిరిగి జనరల్‌ ఫ్రాంకోను నిలబెట్టారు. 
ఈ ఘటనలను ఖండిస్తూ జవహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన ప్రకటనలను కూడా చదివాను. 

ఫ్యాక్టరీలు, మిల్లులో తెలుగు కార్మికులు కూడా గణనీయంగానే వున్నారు. వీళ్ళు 
కాంట్రాక్టర్ల ద్వారా మిల్లులలో పనిచేస్తూ వుంటారు. వారికి వేతనాలు ప్రతివారం 
ఒకరోజు కంట్రాక్టర్ల ద్వారా బట్వాడా చేస్తారు ఒక ఫ్యాక్టరీలో పనిచేయిస్తున్న 
ఒక కాంట్రాక్టర్‌ ఆ కూలీలను ss కోసం ఫలానాచోటుకు వచ్చి కూర్చోమని 
చెప్పాడు కార్మికులంతా అలాగే అద సమయానికి వచ్చి కూర్చున్నారు “పెము 
గడచిపోతోంది. పొద్దుగూకింది. ఎదురు చూశారు కాని, కొంట్రాక్షరు అంతులేడు 


188 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మర్నాడు కార్మికులు నన్ను కలుసుకొని ఈ విషయం చెప్పారు. ఫ్యాక్టరీ 
వారినుండి మొత్తం డబ్బు కాంట్రాక్టరు వసూలు చేసుకొని, అదేరోజు ఉదయమే 


పోయిన ఓడలో ఎక్కి ఆంధ్రకు వెళ్ళిపోయాడు. అందుమీదట కార్మికులు పడిన 
ఇబ్బందులు అనేకం. 


అప్పి గ్రా వ్రత్రిో పత్రిక సంపాదకత్వం: 


ఈ సమస్యపై కాంట్రాక్టరు మోసాన్ని వివరిస్తూ పత్రికలో ప్రకటించాను. ఆ 
సమయంలో పత్రిక సంపాదకుడు వేరే పనిమీద వెళ్ళినందున యాజమాన్యం 
సంబంధీకులు ఆఫీసులో లేరు. వత్రికలో వచ్చిన ప్రకటనను చూచి కాంట్రాక్టర్లు 
మండిపడ్డారు. తర్వాత “ఐరావతి” పుత్రిక సంపాదకుడు ఓడరేవు సమీపంలోకి వేరే 
పనిమీద వెళ్ళగా కాంట్రాక్టర్లు ముట్టడించారు. ఆయనకు వత్రికలో ప్రకటనను 
చూపించి, “ఇందుకేనా నీకు చందా రూపంలో డబ్బు ఇచ్చింది? అంటూ 
ఎడిటర్‌ ను నిలదీసి కాంట్రాక్టర్లు నిందించారు. 

ఎడిటర్‌ వత్రికా కార్యాలయానికి వచ్చాడు. కాంట్రాక్టర్ల సమస్య మీద నాతో 
గొడవపెట్టాడు. వాదోపవాదాలు ఘర్ణణరూపంలో జరిగాయి. ఈ గొడవలు వారం 
రోజులు పైగానే జరిగాయి. పత్రిక కర్తవ్యాన్ని సరిగానే నిర్వహించానని, అలాగే 
వాసి ప్రకటిస్తానని నేను ఎదురు తిరిగాను. అలా అయితే నా అవసరం తమకు 
దని, నన్ను రాజీనామా చెయ్యమన్నారు. దానిపై కమ్యూనిస్టుగా నా కర్తవ్యాన్ని 
వివరించాను. రాజీనామా చేసి కమ్యూనిస్టుగా బైటకు వచ్చాను. ఆనాడే ఆ 
జీవితాని కమూ నిస్టు ఆశయానికి అంకితం కశాను ఓడ ఎక్కి తిరిగి ఆంధ్రకు 
వచ్చాను wm 

తూర్పుగోదావరి జిల్జాలో రాజమండ్రి కేంద్రంగా కొంతకాలం కొరపాటి పట్టా 
భిరామయ్యతో కలిసి వనిచేశాను. కంభంపాటి సీనియర్‌, మద్దూరి అన్న పూర్ణయ్య, 
ప్రసాదరావు తదితర కామేడ్స్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీపై 
నిషేధం వున్నందున కాంగెస్‌ సోషలిస్టు పార్టీ (సి ఎస్‌.పి) పేరుతో పనిచేశాం. 1938లో 
పాలకొల్లు మహాసభలో ఆంధ్రా కమ్యూనిస్టు బృందంలో కలిశాను, రాజమండ్రిలో 
వుండగా మద్రాసునుండి వెలువడే 'జనవాణి పత్రికలోను, వాహినీ వత్రికలోను 
వ్యాసాలు వ్రాశాను. 


మునగాల జమీందారీ వ్యతిరేక పోరాటంలో: 


తర్వాత మునగాల, లింగగిరి పరగణాల జమీందారీ వ్యతిరేక పోరాటాలు 
సాగించాం. 1939 నుండి యుద్దకాలం. నన్ను మునగాలలో అరెస్టు చేసి ఏడాదిపాటు 
రాజమండ్రి జైలుకు పంపారు. నాతోపాటు నండూరి ప్రసాదరావు, జోస్యభట్ల 
సత్యనారాయణగార్హను కూడా పెట్టారు. 1942లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం 
ఎత్తివేయబడింది. గుంటూరు జిల్లాలో పనిచేస్తుండగా 1942లో అరెస్టు చేసి 
ఆరునెలలపాటు బళ్ళారి క్యాంపు జైలులో నన్ను పెట్టారు. విడుదల _ తర్వాత 
గుంటూరు జిల్టాలోని చీరాల కార్మికులలో - ఒంగోలు ప్రొంతాలలో పనిచేస్తూ 


సంపాదకుడు. వరకాల వట్టాభిరామారావు 189 


క్రీ శే, మహ్మద్‌ రజబలీ 








పొత ఖమ్మం తాలూకా ప్రస్తుత ఖమ్మం అర్బన్‌ మండలంలోని పావటపల్లి 
గ్రామంలో 1920 జనవరి ఒకటవతేదీన వతందారీ మధ్యతరగతి రెతుకుటుంబంలో 
జన్మించాను నా తల్లిదండ్రులు శ్రీమతి అమీనా, (శ్రీ, మహబూబ్‌ అలీ. 

ప్రాధమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించాను. తర్వాత 9 న తరగతి వరకు 
ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌లలో చదివాను. అంతటితో చదువు చాలించి, 
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఊట్కూరు గ్రామంలో ఒక సంవత్సరంపాటు పని 
చేశాను తర్వాత ఆ వృత్తిని వదిలి పదంలద్‌లో ప్రభుత్వ (పెస్‌లో తెలుగు, 
ఉరూ _ అనువాదకునిగా సంవత్సరం “వని చేశాను ఆ తర్వాత కొంతకాలానికి 
స్వగ్రామం చేరుకుని, (గ్రామ కరణంగా వృత్తిని [ప్రారంభించాను ఏ ఉద్యోగంలోను 
స్తిరవడలేకపోయాను. గ్రామకరణంగా వుంటుండగానే జీవితం ఒక మలుపు తిరిగింది. 
కరణం పనిచేస్తూనే ఆంధ్ర మహాసభ కార్యక్రమాలకు తోడ్సాటునందిస్తూ వుండేవాడిని 


ఆంధ్ర మహాసభకు సహకరిస్తున్నాననే నెప్టంతో ప్రభుత్యం నన్ను మూడున్నర 
సంవత్సరాలపాటు 'డిటన్యూ'గా నిర్భంధించీంది. ae క ద స్త్రాలను 


192 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆంధ్రమహాసభ అధ్వర్యంలో కాల్పివేస్తున్న తరుణంలో నాడు వట్వారీగా పనిచేస్తున్న 
ఖమ్మం తాలూకాలోని గోకినేపల్లి గ్రామానికి చెందిన (శ్రీ మచ్చా వీరయ్య ఆంధ్ర 
మహాసభలో చేరారు నా రాజకీయ జీవిత స్ఫూర్తికి నిజాం నిరంకుశ విధానాలను 
ఎదిరించి పోరాడిన (శ్రీ మచ్చా వీరయ్య కారకులు. ఆయన బాటలోనే నేను 
ఆంధ్రమహాసభలో చేరాను ఖమ్మం తాలూకా అధ్యక్టులుగా (శ్రీ వర్చా (శ్రీనివాసరావు 
పనిచేస్తున్న కాలమైన 1944లో ఖమ్మంలో ఆంధ్రమహాసభ సమావేశం జరిగినపుడు నౌ 
24వ ఏట ఆంధ్రమహాసభలో (ప్రవేశించాను తర్వాత ఆంధ్రమహాసభ నిర్వహించిన 
అనేక భూమి-భుక్తి పోరాటాల్లో ప్రత్యక్ష నాయకత్వం వహించాను ఖమ్మం తాలూకా 
ప్రాంతంలో వేలాది మంది ప్రజలను ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల వైపు 
ఆకర్షించేందుకు పాటువడ్డాను 


నైజాం వ్యతిరేక పోరాటం - జైలు శిక్షలు: 


తెలంగాణా సాయుధ పోరాటం సాగిన సమయంలో భూమి విముక్తి పోరాటంలో 
పాల్గొని చురుకైన పాత్ర నిర్వహించాను 1946లో నైజాం సేనలు నన్ను అరెస్టు 
చేసి మూడు మాసాలు వరంగల్‌లో నిర్బంధించాయి 1947లో కమ్యూనిస్టు పార్టీ 
సభ్యత్వం స్వీకరించాను అదే సంవత్సరం నన్ను అరెస్టు చేసి మూడు సంవత్సరాల 
మూడు మాసాలు వరంగల్‌, చంచల్‌గూడ, ముషీరాబాద్‌ జైళ్ళలో బంధించారు. 
జైలు గోడల మధ్య నికృష్టంగా గడిపి క్షయవ్యాధి సోకి అనేక యిబ్బందులకు 
లోనయ్యాను తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం అనంతరం యూనియన్‌ 
మిలిటరీ నన్ను, నాతోపాటు నా సహచరులైన పావటపల్లి గ్రామానికి చెందిన 
రైల్వే ఉద్యోగి కుమారుడైన సోమానాయక్‌, నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి 
చెందిన రాంరెడ్డి అనేవారిని అరెస్టు చేసి మూనుకోట కార్‌ సెంశేషన్‌ క్యాంప్‌లో 
వుంచి, ఆ ఇద్దరిని కార్చి చంపింది ఈ సమాచారం తెలిసి నా ప్రాణాలపై ఆశ 
వదులుకున్నాను నావద్దకు పోలీసులు వచ్చి “నిన్ను జైలుకు వంపుతున్నాగమని చెప్పిన 
సంఘటన  మరవురానిదే 

1052లో దేశంలో మొదటిసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం ప్రచార 
బాధ్యతను భుజాలపై వేసుకుని నిర్వహించాను మా వ్రచారదళంలో శ్రీయుతులు 
రావెళ్ళ సత్యం, జోజెడ్డ వెంకటనారాయణ, కొండబోలు వెంకయ్య లాంటివారు 
వున్నారు 

కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన నందికొండ ప్రాజెక్టు సాధన ఉద్యమంలో 
చురుకుగా పాల్గొన్నాను జిల్లా వ్యాప్తంగా ఉద్యమ వ్యాస్తికోసం గోడరాతలు, విస్త్రత 
(ప్రచారం జరిపి, పాదయాత్ర ఉద్యమాలకు నాయకత్వం వహించి, (గామ గ్రామాన 
ప్రజల్ని కదిలించి, చేలాదిమందిని ఉద్యమ భాగస్వాములను గావించడంలో కృషి 
చేయడం జరిగింది ప్రాజెక్టు సాధనకు తొలుత ఖమ్మం తాలూకా గోళ్ళపాడులో 
జరిగిన రైతు సదస్సులో పాల్గొన్నాను. కమ్యూనిస్టు పార్టీ 1955లో జగ్గయ్య పేటలో 
నిర్వహించిన బ్రహ్మాండమైన “రైతుయాత్ర'కు ఖమ్మం జిల్లా నుంచి వేలాదిమందిని 
సమీకరించడంలో పాత్ర నిర్వహించాను శ్రీయుతులు తెన్నేటి విశ్వనాధం, వావిలాల 


నంపొదకుడు. వరకాల వట్టాభిరామారావు 193 


గోపాలకృష్ణయ్య, చలసాని వాసుదేవరావు, కళా వెంకట్రావు తదితర ప్రముఖులు 
ఈ ప్రాజెక్టు సాధన యాత్రలో పాల్గొన్నారు 

“నందికొండ-వందికొండ” అని కాంగెస్‌ వారు అవహేళన చేసి దుష్ప్రచారం 
గావించినా మొక్కనోని దీక్షతో “పాణాలైనా అర్పిస్తాం-నందికొండను సాధిస్తాం” 
అని నినదిస్తూ పాటలు పాడుతూ ఊరూరా నమహోద్యమానికి నాయకత్వం 
వహించడం జరిగింది. 


కౌలుదార్హ హక్కుల పోరాటం: 
న్న 


శ్రీ బూర్గుల రామకృష్ణారావు ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా వున్నపుడు 
భూసంస్కరణల చట్టంలో వచ్చిన మార్చు కనుగుణంగా 38-ఇ (క్రింద ఖమ్మం 
తాలూకాలోని సుమూరు ఒక లక్షా 80 వేల ఎకరాలు భూమిపై దాదాపు 60 చేల 
కుటుంబాలకు చెందిన కౌలుదార్లకు యాజమాన్య హక్కులు కల్పించడంలో ప్రధాన 
పాత్ర నిర్వహించాను 

చైనా దురాక్రమణ సందర్భంగా దేశంలో ఏర్పడిన అత్యవసర పరిస్టితి సమయంలో 
1964 సెప్టెంబర్‌ 31 భారత _ ప్రభుత్వం మరోసారి అరెస్టు చేసే 18 మాసాలు 
వరంగల్‌ జైలులో నిర్బంధించింది 

1964లో కమ్యూనిస్టు ఉద్యమ చీలిక సందర్భంగా నేను సిపిఎంలోకి వెళ్ళాను 
1967లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా విజయం 
సాధించాను 1967, 69లో ర్వాస్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణా 
వేర్పాటువాద ఉద్యనూలకు వ్యతిరేకంగా సమైక్య ఆంధ్రావనికోసం విశాలాంధ్రలో 
ప్రజారాజ్యం కావాలంటూ జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నాను 

1971లో నేను నా అనుచర మిత్రులు వందలాది నుంది సిపిఎం అనుసరిస్తున్న 
విధానాలపై ధ్వజమెత్తి అమ్మపాలెంలో సమావేశం జరిపి, ఖమ్మం తాలూకా 
కమిటీగా ఏర్పడ్డాం. నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు ఈ కమిటీ ఆధ్వర్యంలో 
ఖమ్మం వట్టణంలో వేలాదిమందితో బ్రహ్మాండమైన “ఆకరి యాత్ర” నిర్వహించి, 
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతివత్రం సనుర్చించాం 1972లో జరిగిన శాసనసభ 
ఎన్నికల్లో కంకి - కొడవలి గుర్తుపై పోటీ చేసి విజయం సాధించడం జరిగింది 
తర్వాత విజయవాడలో కామేడ్‌ తమ్మిన పోతరాజు నాయకత్వాన విజయవాడ 
పట్టణ కమిటీ, ఖమ్మం జిల్లాలో నా నాయకత్వాన వున్న “ఖమ్మం తాలూకా కమిటీ” 
ఒకేసారి మాతృసంస్త అయిన సిపీఐలో విలీనం కావడం జరిగింది 

1070, 1980వ దశకాలలో ఖమ్మం తొలూకాలో వేలాది ఎకరాల (పభుత్వ 
బంజరు భూములకై కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిపిన పేద ప్రజల పోరాటానికి 
నాయకత్వం వహించి వందలాది కుటుంబాలకు ఆ భూములు దక్కేలా కృషి 
చెయడం జరిగింది 

1978లో ఒకసారి ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చదిచూశాను 
1983, 1985, 1989, 1904లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుజాత నగర్‌ 
నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా ఎన్ని'కై 11 మండలాలతో ఖమ్మం 

194 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభకులు 


జ. 
ద 


నుంచి కొత్తగూడెం వరకు విస్తరించిన నియోజకవర్గ అభివ ద్దికీ, (ప్రజా సమస్యల 
పరిష్కారానికి శాయశక్తులా కృషి సల్ఫాను జిల్లా పారి నిర్వహించిన అనెక 
పోరాటాలకు నాయకత్వం వహించాను. 

కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యునిగా, రాష్ట్ర సమితి సభ్యునిగా, 
రాష్ట్ర వ్యనసాయ కార్మిక సంఘ ఉపాధ్యక్టునిగా, జిల్లా సంఘ క 
శాసనసభా సిపిఐ వక్ష నాయకునిగా, ఉపనాయకునిగా, బిప్‌గా, రాష్ట్ర సిపిఐ 
కంట్రోల్‌ కమీషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తించాను అట్టడుగున వడివుండి 
నిరక్షర్రాస్యులుగా అనాగరికంగా (మగ్గిన గిరిజన లంబాడి ప్రజల మధ్య మెలిగి, వారి 
జీనన పరిస్టితుల మెరుగుకోసం ఎనలేని కృషి చేశాను. వారి హృదయాలలో నాకు 
స్థానం కల్పించి “లంబాడి నాయకుడి”గా నన్ను ఆప్యాయతతో పిలుచుకుని అక్కున 
చేర్చుకోవడం నౌ రాజకీయ ప్రస్థానంలో ఒక మధురానుభూతిగా భావిస్తాను ఖమ్మం 
జిల్లాలో వ్యవసాయ కార్మికుల, గిరిజనుల అభ్యున్నతికోసం నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న 
సేవలకు గుర్తింపుగా అఖిల భారత ఉర్దూ సొసైటీ, ఆంధ్రప్రదేశ్‌ ఉర్దూ అకాడమీ 
అంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌, ఎ సంస్థ సంయుక్తంగా 1992 జులై 19న హైదరాబాద్‌ లో 
జరిగిన ఒక కార(|కమంలో కేంద్ర పార్లమెంట్‌ వ్యవహారాల శాఖమంత్రి శీ 
గులాంనబీ అజాద్‌ చేత గౌరవ పురస్కారం అందజేసి సత్కరించారు. 

భారత కమ్యూనిస్టు పార్టీ 70వ వార్షికోత్సవాల సందర్భంగా 1995లో, పార్టీ 
పుట్టిన రోజైన డిశంబర్‌ 26న పాదరాబాద్‌లో రాష్ట్ర పార్టి అధ్వర్యంలో, 1996 
జనవరి 1న ఖమ్మంలో జిల్హా పార్టీ "ఆధ్వర్యంలో స సత్కరించడం జరిగింది 


| సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 105 


కంభంపాటి మాణిక్యాంబ 





నేను 1913లో జన్మించాను మాది తూర్పుగోదానరి జిల్లా అమలావురం 
తాలూకా తొండనరం మేము నల్గురం తోబుట్టువులం ఒకామె చనిపోయింది. మేము 
ముగ్గురం మిగిలాం నేను మా గ్రామంలోనే నాల్గవ తరగతి వరకు చదువుకున్నాను 

నూ జిల్లాకే చెందిన తొండనరం గ్రామస్తులు కంభంపాటి సత్యనారాయణ 
(సీనియర్‌)గారితో 1926 మేలో నా వివాహం జరిగింది అవ్పటికి నా వయస్సు 
13 సంవత్సరాలు. సీనియర్‌గారి వయస్సు 18 సంవత్సరాలు _ కాకినాడలో 
ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు ఆ రోజులో సంపన్న బ్రాహ్మణ కుటుంబాలలో 
5 రోజుల వివాహాలు జరిగేవి మా వివాహం అలాగే జరిగింది నూ కుటుంబానికి 
30 ఎకరాల భూమి ఉండేది సీనియర్‌గారి కుటుంబానికి 10 ఎకరాల ఆస్తి ఉండేది 
ఆయన తండ్రి సోనునాధంగారు తుని ఎస్టేట్‌లో దివానుగా ఉండేవారు 


196 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


] 


సీనియర్‌ గారు కాకినాడలో బి.ఎ చదివి, మద్రాసు లయోలా కాలేజీలో ఎంఎ 
చదవడానికి వెళ్ళారు అవి 1930 ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజులు ఎంఎ 
పరీక్ష వ్రాయకుండా నే సత్యాగ్రహంలో పాల్గొనడానికిగాను సీనియర్‌ గారు నిర్ణయించుకుని 
తండ్రికి ఉత్తరం వ్రాశారు. ఆయన మద్రాసు పరుగెత్తి, పరీక్ష వ్రాస్తానని సీనియర్‌గారి 
చేత వాగ్దానం చేయించుకుని తుని వెళ్ళిపోయారు... సీనియర్‌ గారు. పరీక్ష ఎలాగో 
వ్రాసి, అదే కాలేజీలో అవ పడు ఇంటర్‌ చదువుతున్న పుచ్చలపల్లి సుందరయ్యగారితో 
కలసి వశ్చిమనగోదావరి జిల్లా ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్ళిపోయారు 
ఈ విషయం తెలిసి తండ్రిగారు నర్ఫావురం తాలూకా తూర్చుతాళ్ళు సత్యాగ్రహ 
శిబిరంలో ఉన్న సీనియర్‌గారి వద్దకు వెళ్ళి “మీ తల్లి నీకోసం ఏడుస్తున్న”దని చెప్పి 
ఎలాగో తుని తీసుకువెళ్ళారు. అయితే సీనియర్‌గారు రాత్రికి రాత్రే చెప్పకుండా 
తిరిగి నర్చాపురం వెళ్ళిపోయారు ఈ సమయంలో “రణదుందుభి”, “వీరభారతి” 
అనే రహస్య పత్రికలను నడిపారు అప్పుడే తొలిసారి అరెస్టయి జైలులో ఉన్నారు 

వివాహం అయిన దగ్గరనుండి నన్ను రాజకీయంగా అభివృద్ది చేయడానికి 
(గ్రంధవరన అలవాటు చేశారు గృహలక్ష్మి, అబలాసచ్చరిత్రమాల (బండారు 
అచ్చమాంబగారు-కొమర్రాజు లక్ష్మణరావుగారి సోదరి రచించిన (గంధం) మున్నగు 
పుస్తకాలు యిచ్చి చదివించారు ఉత్తరాల ద్వారా స్వాతంత్ర్య పోరాటం గురించి 
వ్రాసేవారు 

1031లో గాంధీ ఇర్విన్‌ ఒడంబడిక తరువాత సీనియర్‌ గారు జైలునుండి విడుదలై 
కరాచీ కాంగైస్‌ మహాసభకు వెళ్ళారు తిరిగి వచ్చి నన్ను తీసుకుని 3 వెళ్ళి పాలకొల్లులో 
కాపురం. పెట్టారు మేము ఖద్దరు ప్రచారం చేస్తుండేవారం. 


అమీర్‌ హైదర్‌ ఖాన్‌ రాజకీయ గిక్ష్యం: 


ఆ సమయంలోనే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి 
మీరట్‌ కుట్ర కేసు నిందితులలో ఒకరు అయిన అమీర్‌ హాదర్‌ ఖాన్‌ అరెస్టు 
తప్పించుకుని రహస్యంగా మద్రాసు వచ్చారు ఉప్ప సత్యాగ్రహంలో పాల్గొన్న కాం(గైెస్‌ 
యువకులతో సంబంధాలు పెట్టుకుంటూ, సినియర్‌ గారి గురించి సుందరయ్య గురించి 
వాకబు చేసి కబురంపారు సీనియర్‌గారు మద్రాసు వెళ్ళారు కాంగ్రెస్‌ వాలంటీరు 
తల్పొప్రగడ ప్రసాదరావు నన్ను పాలకొల్లు నుండి బెజవాడ తీసుకుని వచ్చి మద్రాసు 
రైలు ఎక్కించారు నాకు అదే మొదటిసారి మద్రాసు ప్రయాణం. సీనియర్‌ గారు 
సెషన్‌ కు వచ్చి నన్ను తీసుకువెళ్ళారు. మేము చింతా[ద్రి పేటలో ఒక (ట్రామ్‌చే వర్కరు 
యింట్లో కాపురం పెట్టాం మొదటి రోజు హోటల్‌ నుండి భోజనం తెప్పించారు 
రెండవరోజు నుంచి వంట పాత్రలు కొనుక్కుని వంట చేసుకునేవారం అప్పుడప్పుడు 
ప్తాదర్‌ ఖాన్‌ వస్తుండేవారు (బబ్రాహ్మబేతరులైన ట్రామ్‌వే నర్కరు యింట్లో చేపలు, 
మాంసం నండుకొ నేవాళ్ళు సనాతన (దాహ్మాణ కుటుంబం ఆహారపు అలవాట్టనుండి 
వచ్చిన నేను ఆ మసాలా కూరల ఘాటువాసన భరించలేకపోయేదాన్ని హైదర్‌ ఖాన్‌ 
రష్యాలో జరిగిన విష్టవం గురించి చెప్పేవారు స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో కష్టాల 
పడాలని చెప్పేవారు. నున దేశంలోని వివిధ కులాల ఆహారపు అలవాట్లు సురుచి 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 197 


చెప్పి, సర్దుకుపోవాలని నచ్చచెప్పేవారు తాను బ్రహ్మచారి అయినా మాకు ఎన్నో 
గృహ సందర్భాలు. చెప్పేవారు. సుందరయ్యగారు కూడా అక్కడకు వచ్చేవారు 
మాతో కలసి పవ చారు అన్నం - నిరాడంబర భోజనం "సేవారు హైదర్‌ ఖాన్‌ 
నాకు చెప్పే విషయాలన్నీ సీనియర్‌గారు తెలుగులో అనువదించి చెప్పేవారు. ఆయన 
అరవవాళ్ళవలేనే గూడ కట్టు కట్టుకుని, బ్రాహ్మణుని నలే యజ్షోపవీతం చేసుకుని 
ఉండేవారు రాజావడివేలు, ఎ.ఎస్‌.కె అయ్యంగారు, వికె. నరసింహం మొదలైన 
వారికి హైదర్‌ ఖాన్‌ క్లాసులు తీసుకునేవారు 

కొన్నాళ్ళ తరువాత మేము తాంబరంలో వి కె నరసింహం యింటికి మారాము 
(వి.కె. నరసీంహం బిఎ. ఆనర్స్‌ చదువుతుండేవారు అటుపిమ్మట అరెస్టు అయి 
జైలు నుంచి వారి బంధువులచే విడిపించబడి హిందూ పత్రికలో చాలా సంవత్సరాలు 
పనిచేశారు.) 

ఆ తరువాత మేము త్యాగరాయనగర్‌ లోని హిందీప్రచార సభ డాబా పైన పాకలో 
కొన్నాళ్ళు వున్నాం. 

తరువాత తిరిగి మేము భీమవరం వచ్చాము సినియర్‌ గారితో సత్యాగ్రహ 
శిబిరంలో ద్రోణరాజు లక్ష్మీబాయమ్మ. ఎల్టాప్రగడ Saas తల్గొ ప్రగడ 
నారాయణమూర్తి, కాళీపట్నం కొండయ్య, కాళీపట్నం శేషశాయి, ఉద్దరాజు రామం 
మొదలైనవారు ఉండేవారు. పుచ్చలపల్లి సుందరయ్యగారు కూడా వచ్చి ఈ సత్యాగ్రహ 
శిబిరంలోనే వలంటీర్లకు |డ్రిల్లు అవీ చేర్చేవారు. అక్కడే అరెస్టు అయ్యారు 


స్వాతంత్ర్య సమరంలో క్రియాశీలపా త్ర: 


ఈ సమయంలోనే (1932 జూన్‌లో) భీమవరంలో జిల్లా రాజకీయ మహాసభ 
జరిగింది కాంగ్రెస్‌ సభలు జరుపరాదని బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధించింది. నిషేధాజ్ఞలను 
ధిక్కరించి సభ జరపాలి. ముందుగానే సభ గురించి ప్రభుత్వానికి నోటీసు యివ్వాలి 
ఆ విధంగానే జిల్లా కలెక్టర్‌కు నోటీసు యిచ్చారు పోలీసులు అదనపు బలగాలను 
సమీకరించి భీమవరం నలువైపులా కావలాలు పెట్టారు సత్యాగ్రహులం రెండు 
రోజులు ముందుగానే అడ్డదారులంట భీమవరం పరిసరాలలో చేరి తెల్లవారేసరికి 
భీమవరం. చేరాము ఒక్కుమ్మడిగా కొత్తగా కట్టిన డిప్యూటీ కలెక్టర్‌ ఆఫీసుకు 
చేరాం కొళీపట్నం కొండయ్యగారు బ్రిటిష్‌ యూనియన్‌ జాక్‌ జెండా లాగినేసి 
దానిస్టానంలో కాం(గెస్‌ జెండా ఎగురవేశారు. అంతకుముందే అచ్చు చేసుకుని ఉంచిన 
పసల కృష్ణమూర్తిగారి అధ్యక్షోవన్యాసం కాగితాలు వెదజల్లి సుమారు 150 మందిమి 
వూరేగింపుగా బయలుదేరాం తాలూకా ఆఫీసు వద్ద మమ్మల్ని అరెస్టు చేశారు 
అరెస్టయిన వాళ్ళలో నేను, ఉద్దరాజు మాణిక్యాంబ, గుజ్జు నాగరత్నం, తదితరులం 
ఉన్నాం ఇంకో దళం అరెస్టు కాకుండా గునువుడినరకు వెళ్ళి, రధం ఎక్కి జాతీయ 
జెండా కట్టి శంఖం వూదుతూ కరపత్రాలు వెదజల్టారు. ఇందులో ఇవటూరి 
శరభరాజు కూడా వున్నారు. చాలామందికి ఏడాది శిక్షవేసి ముందు రాజమండ్రి 
జైలుకు తరువాత బళ్ళారి జైలుకు పంపారు. మమ్మల్ని (మహిళలను) కొవ్వూరు 
సబ్‌ జైలులో 15 రోజులు ఉంచి తరువాత విడుదల చేశారు. 


198 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అంతకుముందే ఏలూరులో విదేశీ బట్టల దుకాణాల వద్ద పికెటింగ్‌ జరిగినపుడు 
నన్ను అరెస్టు చేసి ఏలూరు సబ్‌ జైలులో ఉంచారు. విడుదలైన తరువాత 
జిల్లాలోని జాతీయోద్యమ కేంద్రంలో ఒకటైన ఉంగుటూరు వెళ్ళాను. తల్గాప్రగడ 
నరసింహాంగారు, వారి భార్య విశ్వసుందరమ్మగారు ఉండేవారు. విశ్వసుందరమ్మ 
కవయిత్రి డాక్టర్‌ మల్లవరపు _ వెంకటకృష్ణారావు (తరువాత కాం్యగెస్‌ మంత్రి 
అయ్యారు), మల్లవరపు విశ్వేశ్వరరావు (ప్రముఖ కవి) సోదరి. వారితో కొన్నాళ్ళు 
వున్నాను 

సీనియర్‌గారు అప్పుడు రహస్యంగా పనిచేస్తూ కాళీపట్నం కొండయ్య, ఉద్దరాజు 
రామం మున్నగువారితో కలసి వీరభారతి అనే రహస్య పత్రికను తీసుకుని వస్తుండేవారు 
నేను తెనాలి రాజకీయ మహాసభకు అధ్యక్షత వహించాను నిషేధాజ్ఞలను ధిక్కరించి 
సభ జరిపినందుకు నన్ను అరెస్టు చేశారు. తెనాలి సబ్‌ జైలులో ఉంచి మెజిస్ట్రేట్‌ 
కోర్టులో విచారించి 6 నెలలు శిక్ష చేసి రాయవెల్టూరు సెంట్రల్‌ జైలుకు పంపారు 
నేను విడుదలై వచ్చేసరికి సీనియర్‌ గారిని “వీరభారతి” కేసులో పాలకొల్దులో అరెస్టు 
చేసి ఏలూరులో విచారణ చేస్తున్నారు విచారణ అనంతరం శిక్షవేసి బళ్ళారి జైలుకు 
పంపారు వారు విడుదలై వచ్చే వరకు నేను తునిలో ఉన్నాను సీనియర్‌ గారు విడుదలై 
వచ్చి తునిలో ఉంటూ, మద్రాసు వెళ్ళి ఎమ్‌ఎ. పూర్తిచేశారు. ఆ సమయంలోనే 
మద్రాసులో యంగ్‌ వర్కర్స్‌ లీగ్‌, లేబర్‌ ప్రొబక్రన్‌ లీగ్‌ నిర్మాణంలో పాలొన్నారు 
“ధనప్రభావం” అనే వ్యాసం వ్రాసినందుకు సీనియర్‌ గారిని అరెస్టు చేసి ఆరునెలలు 
గిక్షవేశారు విడుదలైన తరువాత 1936లో తునినుండి కాకినాడ వచ్చి అక్కడ మకాం 
పెట్టాం కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో పనిచేయడం జరిగింది 1936లో ఎన్నికలు 
వచ్చాయి బులుసు సాంబమూర్తిగారు అర్బన్‌, మళల్లిపూడి పల్లం రాజుగారు రూరల్‌ 
నియోజకవర్గాల నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు నేను గుమ్మిడిదల 
దురాబాయమ్మ గారితల్లి కలిసి, మొసరివంటి తిరుమలరావుగారి భార్య, వేముగుంట 
పాపాయమ్మ, వేదాంతం కమలాదేవి మున్నగువారితో ఎన్నికల (ప్రచారం గ్రామాలలో 
చేశాం. 

బాలాంత్రపు సత్యనారాయణగారింట్లో మకాం భోజనం కూడా అక్కడే రావు 
జగ్గారావు, బాలాంత్రపు సత్యనారాయణ, పుత్సల సత్యనారాయణ తలో అయిదు 
రూపాయలు యిస్తే కారియర్‌ తెప్పించుకొని తినేవాళ్లం. 

1937లో కొత్తపట్నం రాజకీయ పారశాలకు సీనియర్‌ గారు అధ్యాపకులుగా 
నేను విద్యార్థినిగా వెళ్ళాం. ఈ రాజకీయ పారశాలను మద్రాసు రెడ్డినాయుడు 
మంత్రివర్గం నిషేధించారు. ముఖ్యులందరిని అరెస్టు చేశారు 

అరెస్టయిన వారిలో నేను కూడా ఉన్నాను. మమ్మల్ని బాపట్ల సబ్‌ జైలులో 
పదిరోజులు ఉంచి, మహిళల వరకు విడుదల చేశారు. 

1938లో రాజమండ్రిలో ప్రారంభించబడిన రాష్ట్ర, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ 
వారపత్రిక “నవశక్తి” 1939లో బెజవాడకి మార్చబడింది సీనియర్‌ గారు సంపాదకవర్షంలో 
చేరారు. మేము ప్రజాశక్తి నగర్‌లో కాపురం పెట్టాము పార్టీ పత్రికలను గవర్నరు పేటలో 
అమ్మేవారం కమ్యూనిస్టు వ్యతిరేకుల వల్ల అనేక అవమానాలు ఎదుర్కొ నేవాళ్ళం 


| సంపాదకుడు వరకొల వట్టాభిరామారావు 199 


1939 సెప్టెంబరులో రెండన ప్రపంచ యుద్దం వచ్చింది సంపాదకులందరూ 
సెమిలీగర్‌గా ఉంటూ యుద్ద వ్యతిరేక ప్రచారం చేసేవారు సీనియర్‌గారిని తుని 
సమీపంలోని అల్లిపూడిలో ఇంటర్న్‌ చేశారు ఇంటర్న్‌ చేశారుకనుక ఎలవెన్సుకోసం 
పిటీషన్‌ పెట్టాం. ఎలవెన్సు యివ్వకుండా ఎగగొట్టుడానికి సీనియర్‌ గారిని తునిలో 
తండ్రియింటివద్ద ఉండమని చెప్పి, తుని బదిలీ చేశారు తునిలో ఉండగానే సీనియర్‌ 
గారిని డిటుయిన్‌ చేసి రాయనెల్లూరు జైలుకు వంపారు 

1939-42 నిర్భంధ కాలంలోను, అ తరువాత 1948-52 నిర్భంధ కాలంలోను 
వ తుని, రాజమండ్రి, నిడదవోలులలో తలదాచుకుంటూ, కుట్టుమిషన్‌ నేర్చుకొని 
వించాను 


200 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


క్రీశ 








నేను కైకలూరు తాలూకా చెవ్యూరు గ్రామంలో పుట్టాను నా తండ్రి శ్రీ, 
యలమంచిలి నాగభూషణంగారు; తల్లి మాణిక్యమ్మ గారు నేను మా తల్లిదండ్రులకు 
6 వ సంతానాన్ని నా ముందు 5 గురు పుట్టే మరణించారు. వారి తరువాత 
నేము జన్మించాను. పిల్లలు బ్రతకలేదని మా తల్లిదండ్రులు వూజలు, వునస్కారాలు, 
సాధు సంతర్పణలు చేసిన అనంతరం నేను బ్రతికాను నన్ను సాధువులకు దానం 
ఇచ్చి, మరలా వారి నుండి ప్రతిదానం పొందారు ఆ సందర్భంగా నాకు సాధుమణి 
అని నామకరణం చేశారు మా నాన్నగార్కి ఆ పేరు నచ్చక “సా” అనే అక్షరాన్ని 
కలిపి, సావిత్రీదేవిగా పేరు పెట్టారు 

నన్ను చిన్నతనం నుండి అతి గారాబంగా, అతి సుకుమారంగా పెంచారు ఆ 
రోజుల్లోనే మోడరన్‌ డ్రస్సులు (మగ, ఆడపిల్లలకు వేసే |డ్రస్సులన్నీ) వేసేవారు 
అడిగీ అడగగానే ఏది కోరితే అది ఇచ్చి నా కోరిక తీర్చేవారు. నన్ను ఊళ్ళో వున్న 


సంపాదకుడు పరకాల వట్టాభిరామారావు 201 


ఎలిమెంట్రీ పాఠశాలలో చదువుకు పంపిస్తే బాగోదని మాస్థారును పిలిచి యింట్లోనే 
పొరాలు నేర్పించేవారు 

మా నాన్నగారు చనిపోయిన తరువాత మా అమ్మగారు నన్ను తీసుకొని 
వెంట్రప్రగడకు తీసుకొని వచ్చారు నా బాల్యం అక్కడ ప్రారంభమైంది 

నా చిన్నతనంలో గాంధీగారు మూ గ్రామం వెంట్రప్రగడకు వచ్చిన సందర్భంగా, 
గాంధీగారి. పిలువు ననుసరించి గ్రామంలోని పెద్దలు అందరూ నగలు, బంగారం 
యిస్తుంటే నేను స్పందించి నా చేతిన వున్న రెండు జతల గాజులు, ఉంగరాలు 
యిచ్చాను. నేను చేసిన ఈ పనికి మా బంధువులు అందరూ అభినందించారు ఆ 
విధంగా నాలో దేశభక్తి భావాలు (ప్రారంభమైనాయి 

మా మేనమామ శేషయ్యగారు, మద్దుకూరి చంద్ర శేఖరరావుగారు గాంధీజీ 
సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు వ్యునిటివ్‌ పన్ను వేసేవారు అది 
కట్టకపోతే ఇళ్ళ తలుపులు ద్వార బంధాలు పీక్కుపోయేవారు ఆ విధంగా సహాయ 
నిరాకరణోద్యనుందు ఆకర్షితురాలినైై ఉద్యమం ఎడల ఆసక్తి చూపించాను 

ఆ రోజులలో వయస్సు వచ్చిన ఆడపిల్లల్ని పొరుగూరు పంపించి చదివించేవారు 
కాదు అందువల్ల, ఇంట్లోనే వుండి (ప్రైవేటుగా, హిందీ పరీక్ష విశారద చదివాను 
ఇంగ్లీషు, హిందీ వ్రాయడం, మాట్లాడటం నేర్చుకున్నాను సంగీతంలో కూడా 
హార్మోనియం, వైలన్‌ వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాను. తరువాత వాటిని 
ప్రజానొట్యమండలికి ఇచ్చేశాను 

నా తమ్ముడు సూర్యచంద్ర ప్రసాదరావు చనిపోయినప్పుడు మరణించిన సమయంలో 
తిధివారాలు నక్షత్రాలు బాగోని కారణంగా ఇల్లు వదిలివేశారు. ఆ ఇంట్లో “స్వతంత్ర 
భారత్‌” అనే రహస్య పార్టీ పుత్రికను ముద్రించేవారు. ఈ ముద్రణ కార్యక్రమంలో 
మా మేనమామ శేషయ్యగారు, చంద్రంగారు, ఇతరులు వనిచేసేవారు. వారికి నేను 
టీలు కాచి అందించేదానిని. వారు చేస్తున్న పనిని చూసి, మనవాళ్ళు దేశం కోసం 
ఏదో మంచి పని చేస్తున్నారు అనే భావన నాలో బయలుదేరింది 

నా చిన్నవ్వుడు నేను చూసిన పురుషాధిక్య సమాజంలో స్త్రీల అస్వతంత్రం, 
పరాధీనతగా బతకడం చూసి, నేను చదువుకొని స్వతంత్రంగా బ్రతకాలన్న క్రోర్రిక 
నాలో ఉదయించింది మా బంధువులు, మిత్రులు అయిన గద్దె లింగయ్యగారు 
వారి (పెస్‌ (ఆదర్శ [గ్రంధమండల్సిలో “అన్ము' నవల ముద్రించారు ఆ నవల నాకు 
ఇచ్చి, దినిని చదవమన్నారు. నేను దానిని తదేక దీక్షగా నిద్రహారాలు మాని రెండు 
రోజులు చదివాను అందులో అమ్మ పాత్ర ఫిలోగినిలోనా, లూడ్మిలనటాషాల 
మాదిరిగా నేను కూడా దేశ సౌభాగ్యం కొరకు వనిచేయాలన్న బలీయమైన కోరిక 
నాలో ఉద్భవించడానికి ఆ నవల (ప్రభావం నామీద ఎంతో వుందని చెప్పవచ్చు 

ముఖ్యంగా చెప్పాలం కే, నన్ను రాజకీయాలలోకి ప్రోత్సహించినది మా మేనమామ 
శ శేషయ్యగారు 

1937 ప్రారంభ దశలో శాంతినికేతన్‌ వెళ్ళి చదువుకోవాలని అనుకున్నాను. 
ఇంతలో మే లో కొత్తవట్నంలో జరిగిన వేసంగి రాజకీయ పారశాలకు మా 
మేనమామ శేషయ్యగారి ప్రోద్బలంతో వెళ్ళాను. నేను రాజకీయ పారశాలకు 


202 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వెళుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, pi మా మేనమామగారికి తప్ప. ఇంట్లో 
స్కూలుకి వెడుతున్నానని _ చెప్పేదాన్ని. శెషయ్యగారు నన్ను బెజవాడ తీసుకొని 
వెళ్ళి, సోషలిస్టు పార్టీ నాయకులు గీ అల్లూరి సత్యనారాయణరాజుగారు, ఆయన 
భార్య అన్నపూర్షమ్మ, వాసిరెడ్డి శివలింగప్రసాద్‌, వారి భార్య హనుమాయమ్మ 
గార్లకు అప్పగించి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు సర్‌ కుర్మా వెంకటరెడ్డి 
నాయుడు (ప్రధానమంత్రిగా ప్రభుత్వం వుంది. రాజకీయ పారశాలకు (శ్రీ, అన్నావ్రగడ 
కా మేశ్వరరావుగారు ప్రిన్సిపాల్‌ గాను, చండ్ర రాజేశ్వరరావుగారు డ్రిల్లు, షూటింగ్‌ 
టీచర్లుగా వ్యవహరించారు. అప్పటికి రాజేశ్యరరావుగారు విశాఖపట్నంలో రెండన 
సంవత్సరం మెడికల్‌ విద్యార్తిగా వున్నారు అప్పటికి నాకు 16 సం॥లు ప్రప్రధమంగా 
నాకు (శ్రీ) రాజేశ్వరరావుగారితో తొలి పరిచయం ఈ పారశాలలోనే జరిగింది 
ప్రభుత్వం మా రాజకీయ పారశాలను నిషేధించి, 144వ సెక్షన్‌ విధించింది 
దానిని వ్యతిరేకించాలని నిర్ణయంచాము ప్రిన్సిపాల్‌, ఇతర పెద్దలు, అందరూ 
కలిసి గొడవలు, లారీఛార్జీలు జరుగుతాయన్న ఉద్దేశ్యంతో ఆడవాళ్ళందర్నీ వెనుకకు 
పంపివేశారు నన్ను కూడా వెనక్కు పంపాలని నిర్ణయించారు నేను వారితో 
పోట్లాడాను నాతోపాటు పుచ్చలపల్లి సుందరయ్యగారి చెల్లెలు (కజిన్‌ _ సిస్టర్‌) 
పుచ్చలపల్లి గోవిందమ్మగారు మరికొందరు వున్నారు. అవ్వడు ఓటింగ్‌ పెట్టారు. 
మొదటిసారిగా నేను అనుకూలంగా చెయ్యి ఎత్తి ఓటుచేశాను. నాతోపాటు 
గోవిందమ్మ మరో ఇద్దరు మహిళలు వున్నారు. ఆ రోజు లారీఛార్డి జరుగుతుందని 
వూహించి అందరం ఖద్దరు చీరలు ధరించాము 


ఆ రోజు రాజేశ్వరరావుగారు నా దగ్గరకు వచ్చి, మీరు ఎందుకు పెళ్ళి 
చేసుకోలేదని అడిగారు పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళకు స్వేచ్చ, స్వాతంత్ర్యం 
వుండవు, మగదాళ్ళకు అణగి మణగి వుండాలనే ఉద్దేశ్యంతో పెళ్ళి చేసుకోలేదని, 
బాగా చదువుకొని, దేశానికి సేవలు చేయాలన్న ఉద్దేశ్యంతో పెళ్ళి చేసుకోలేదని 
చెప్పాను దానికి రాజేశ్య్వరరావుగారు సమాధానం చెపుతూ, “సోషలిస్టు సమాజంలో 
ఒకరి స్వేచ్చ, మరొకరు అరిక స్టైదికాదు. ఎవరి స్వేచ్చ వారిది అలాంటి సమసమాజ 
స్తాపనకోసం కలసి పనిచేద్దాం మీకు అభ్యంతరం లేకపోతే వివాహం చేసుకుందా”నుని 
నన్ను అడిగారు. నాకు కొద్దిపాటి వ్యవధి కావాలని, తరువాత మీ ప్రశ్నకు జవాబు 
చెబుతానని చెప్పాను ఆ మరుసటి రోజే స్కూలుపై పోలీసు దాడి చేసి మగవాళ్ళ పై 
బాగా లారీఛార్జి చేశారు ఆడవాళ్ళను ఎర్రటి మండుబుండలో కాలే ఇసుకలో 
కాలినడకన కొత్త పట్నం నుంచి ఒంగోలు సబ్‌ జైలు వరకూ తీసుకువెళ్ళి జైల్లో 
పెట్టారు. మా మీద కేసులు పెట్టారు ఈ వార్తలు పేపర్లో ఇంటి దగ్గర వాళ్ళు 
చూసి, భోజనాలు చేయక నానా గొడవలు చేస్తే శేషయ్యగారు, బంధువులు 
ఒంగోలు సబ్‌ జైలుకు వచ్చి, నాకు జామీను ఇచ్చి ఇంటికి తీసుకువచ్చారు అదే 
సమయంలో శేషయ్యగారు రాజేశ్వరరావుగారిని జైల్లో పరామర్శించారు. తొలిసారిగా 
వారిద్దరూ కలుసుకున్నది కూడా అప డే 


తరువాత కొద్ది రోజులకు కాట్రగడ్డ నారాయణరావుగారు, శేషయ్యగారు, 
తుమ్మల వెంకట్రామయ్యగారు, వులుపుల శివయ్యగారు ఇతర బంధుమిత్రులు కలిసి 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 203 


రాజేశ్వరరావుగారితో నా వివాహం చేస్తే బాగుంటుందని అభిప్రాయవడి నన్ను 
అడిగారు, ప్రోత్సహించారు కూడా 

1937 జులైలో మా వూరు వెంట్రవ్రగడలో పెళ్ళి చూపులకు రాజేశ్వరరావుగారు 
వచ్చారు ఆగస్ట్‌ 11వ తేదీన బంధువులు, పెద్దల సమక్షంలో మా వివాహానికి 
నిశ్చితార్హం జరిగింది. అదే సమయంలో రాజేశ్వరరావుగారు సంస్కరణ వివాహం 
కావాలని పట్టుపట్టడంతో మావాళ్ళు అంగీకరించడం జరిగింది మా వివాహానికి శ్రీ 
మద్దూరి అన్నవూర్థయ్య గారు ఆచార్యత్వం వహించారు మా వివాహానికి రాజకీయ 
పారశాల ప్రిన్సిపాల్‌ శ్ర కామేశ్వరరావుగారు కూడా వచ్చారు నూది మొట్టమొదటి 
సంస్కరణ వివాహం కనుక చూడటానికి చుట్టుప్రక్కల (ప్రాంతాలనుండి లెక్కకు 
మించిన జనం మా వివాహానికి హాజరయ్యారు 

మూ వివాహానికి ముందు నేను శాంతినికేతన్‌లో విద్య పూర్తి చేయాలని, 
రాజేశ్వరరావుగారు మెడిసిన్‌ విద్య పూర్తి చేయాలని అనుకున్నాం కాని, చదువులకు 
స్వస్తి చెప్పి పార్టీకి హోల్‌ 'బైమర్హుగా వనిచేయాలని పార్టీ నిర్ణయించడంతో చదువులకు 
స్వస్తి చెప్పాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి, వెంట్రప్రగడలో నొకు సొంత ఇల్లు 
వుంది - దానిని జిల్లా పార్టీ కార్యాలయంగా చేసుకొని, కామేడ్‌ సిఆర్‌ పార్టీ 
బాధ్యతలు, నేను యువజన సంఘం, మహిళా సంఘాల బాధ్యతలు వహించాం. ఆ 
రోజులలో పొలం ఎకరం 200 రూపాయలకు యావదాస్తి అమ్మి పార్టీ నిర్మాణ 
కార్యక్రమాలకు వెచ్చించాము. 

మౌ వివాహం అయిన కొత్తలో గుంటూరులో యూత్‌ గార్డ్‌ నిర్వహించారు. 
దానికి నేను, సీ ఆర్‌. వెళ్ళి, పులువుల శివయ్యగారించ్లో దిగాము ఆర్దికంగా ఒక 
మనిషికి ఒకరు భారం కాకూడదు కనుక వారికి కొంత ధనం, భోజనానికి 
కావలసిన వస్తువులు నేను నా వెంట తీసుకెళ్ళాను. నాలుగైదు రోజులు వారు 
ఆతిధ్యం యిచ్చారు ఆరవరోజు వారు అకస్మాత్తుగా వేరే ప్రాంతానికి బదిలీ 
అయి వున్నఫళంగా బయలుదేరి వెళ్ళిఫోవడంతో నా అవస్తలు మొదలయ్యాయి. 
నాకు పొయిలో నివ టో ముట్టించడంగాని, వంటగాని, కూరగాయలు తరగడంగాని 
ఏ వనీ చేతకానందువల్ల ఏమిచేయాలో తోచక పక్కవాళ్ళ సహాయంతో పొయి 
వెలిగించి వంట (ప్రారంభించాను. కొని, వండిన నంట వశువులు కూడా తినలేని 
పరిస్టితిలో వుండగా వాసిరెడ్డి పానుమాయమ్మగారు వచ్చి, వారింటికి తీసుకొని వెళ్ళి, 
మాకు భోజన సదుషాయాలు చేశారు దాని తరువాత కష్టపడి నాలో మార్చు 
తెచ్చుకొని, ఇంటివని, వంటవని, పొలంవని సమస్తం నేర్చుకొని, వందమందికి రుచిగా 
భోజనం తయారుచేయగల శక్తిని సంపాదించి, అందర్నీ ఆశ్చర్యపరచాను, 

తరువాత మరణించిన మా తమ్ముడు పేరుతో మా గ్రామంలో ఇద్దరు కుర్రాళ్ళకు 
ధనసాయం చేసి చదివించాము నారు ప్రజానాట్యమండరిలో చేరి, పార్టీకి ఎంతో 
సేన చేశారు 

బొంబాయిలో జరిగిన పార్టీ ప్రధమ మహాసభకు నేను, సి.ఆర్‌ వెళ్ళాము 
కామేడ్‌ సిఆర్‌ నా దగ్గర 400/- తీసుకొని బ్యాండ్‌ కొన్నారు ఆ బ్యాండుని 
మా వూరుకి తీసుకొని వచ్చి ట్రూపును తయారుచేసి ఆ భ్యాండ్‌ వాయిస్తూ 
పెరెడ్‌ చేయించేవారు. 1943లో అఖిల భారత రైతు మహాసభలో తొలిసారిగా 


204 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1943 లో విజయవాడలో 


వడవు రాష్ట్ర 
మహిళా రాజకీయ శిక్షణా 


జరిగిన 


తరగతులు నిలచినవారతో 
రెండవ వరుస విడమనుంచి 


కుడికీ మోటూరి ఉదయం, 
జోన గట్ల నుబ్బను 


శ్ర 
, అన్నే 


ల్యాడేవి 


వరకాల ఆహ 


(ఇనుగంటి) 
రానముతులశ్లవు 


పేరు తెలి 


శ (ఇద్దరి 

యవు) కాట్రగ 
భానుంవ౮ూయొంనవు 
మూనికొండ సూరా 


ళ్‌ 


తైః 


భా 


వతి 


మొదటి 


5 


నిలబడినవారిలో 


వరున 





ళీ 


వెలం 
+ కడియాల 


భా 


నక్కుబాయ్‌ 


రాజురత్నాం, వూకీనేని 
జగదాంబ, చండ్ర సాని 


టి 


త్ర, 


సావిత్రి, గోపరాజు 


శాదేవి, 


కి అన్నపూర్ణ 


చెల్లం 


ఫీ 


ల 


గ 
h 
ty 
g 
i 
ఖు 
స 


కోటను టై 


pn 


పడ 


కొమర్రాజు 


చలస్తొని 


(ముక్తేవి), 


! 


వాసుదేవరావు, మదుకూరి 
చెంటడదోశోఖర్ల్డావ్యు, 


(క 
అలీ స bh pit 


ills 


పుచ్చలపల్లి సుందరయ్య, 
చండ రాజేశ్వరరావు, 
గోపరాజు సీతాదేవి, కుమార్తె 


చే లపై 


మణీమూల 





పందిరి 


ఆగచాంబ, వుహీద్గర 


కూర్చున్నవారు 
నీతాదేవి, 





దుర్భా హనుమాయమ్మ 


205 


అఆ బ్యాండ్‌ వాయించారు. ఈ మహాసభలో మగవాళ్ళకు కొష్టన్‌ గౌ సిఆర్‌, 
ఆడవాళ్ళకు కాష్టన్‌గా నేను బాధ్యతలు స్వీకరించాము 

కృష్ణాజిల్లా మహిళా సంఘం కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాను 

అ రోజులలో జిల్లాలో పార్టీ ప్రచారానికి వెళ్ళడానికి కాలినడకన, ఎడ్డబండ్లమీద 
వెళ్ళేవారం పిల్లల్ని ఇంటివద్ద పెద్దవాళ్ళకు అప్ప చెప్పి మేము ప్రచార కార్యక్రమాలకు 
వెళ్ళేవాళ్ళం నూమూలుగా పార్టీ ప్రచారానికి వెళ్ళేటవ దు ఉదయం వెళ్ళి 
సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకునేవాళ్ళం. అట్లాకాకుండా ఎన్నికల 'సైములో 
గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ బంధువులు, మిత్రులు మాకు భోజన సదుపాయాలు 
ఏర్పాటు చేసేవారు 

ఒక్కొక్కప్పుడు పార్టీ కార్యక్రమాలకు వెళ్ళినపుడు భోజనం దొరకక చాలా 
ఇబ్బందులు ఎదుర్కొ నేవారం. ఎన్ని యిబ్బందులు ఎదు రైనప్పటికికూడా పార్టీ 
నిర్మాణంకోసం, దీర్హపటిష్టతకోసం పార్టీ కోసం ఎంతో దీక్ష పట్టుదలతో పనిచే సేవాళ్ళం. 
పొర్టీ ప్రచార కార్యక్రమాలకు గ్రామాలకు వెడితే, అక్కడి స్టానికులు మాకు 
సహకరించేవారు. 

నేను 1937లో కొత్తపట్నం రాజకీయ పారశాలకు హాజరైన తరువాత పాలకొల్లులో 
జరిగిన మూడన రాష్ట్ర, సోషలిస్టు మహాసభ, ఆ తరువాత మంతెనవారిపొ లెంలో 
జరిగిన వేసంగి రాజకీయ పారశాలకు కూడా హాజరయ్యాను. 

1938లో మువ్వలో జరిగిన యూత్‌ మహాసభకు కామ్రేడ్‌ హాజరాబేగం, కామ్రేడ్‌ 
బాట్టినాల హాజరయ్యారు ఆ సభకు నేను కూడా వెళ్ళాను. హాజరాబేగం, 
బాట్టివాలాకు నేను ట్రాన్‌ లేటర్‌ గా ఉండేదాన్ని. వారు హిందీలో నూట్టాడితే పను 
తెలుగులో అనువదించేదాన్ని. అదేవిధంగా వారి ఆంధ్ర పర్యటనలో వారికి హిందీ 
ట్రాన్‌ ఎలేటర్‌గా పనిచేశాను. 

పార్టీలో క్రమశిక్షణ ఎలా వుండేదంటే - 

దుస్తుల విషయంలో మగవారు చొక్కా, నిక్కరు; ఆడవారు కోటాచీర (రు 125) 
ధరించాలి. ఒకరు, ఇద్దరు మించి పిల్లలు వుండకూడదు మాకు అప్పచెప్పిన 
బాధ్యతను ఎటువంటి వారైనప్పటికి వట్టుదలతో నిర్వహించేవాళ్ళం 

బెజవాడలో అ రోజులలో రౌడీల దౌర్జన్యం, ఆగడాలు ఎక్కువగా ఉండేవి 
రౌడీలను ఎదిరించడంలో నున పార్టీ మంచి పాత్ర నిర్వహించింది నేను, నాతోపాటు 
ఇతర మహిళా కామేడ్స్‌ కూడా రౌడీలను ఎదరించి పోరాడాను. రౌడీలు, 
ఏ 'బైములో దాడులు చేస్తారో అని రాళ్ళు, కర్రలు, రోకళ్ళు, కారం ముద్దలు 
దగ్గరవుంచుకొ నేవారం 

ఒకరోజు కొసరాజు (శ్రీరాములు హోటల్‌లో గొడవ పడ్డారు రౌడీలతో సి ఆర్‌. 
తమ్మారెడ్డి బొంబాయి ప్రసాద్‌. గొడవ అయి వెళ్ళిపోయారు సి.ఆర్‌ వాళ్ళ 
ర్నాస్ట్ర కమిటీ మీటింగులలో వున్నారు. రౌడీలకు ర్నాస్ట్ర కార్యాలయం తెలియక జిల్లా 
పార్టీ ఆఫీసు మీద దాడిచేశారు ఆ సమయంలో నేను వార్తాపత్రిక చదువుకోవడానికి 
పార్టీ ఆఫీసుకి వచ్చాను రౌడీలు నన్ను ముట్టడించారు నేను రౌడీల మీద తిరగబడి 
కొట్టాను. అప్పుడు చలసాని జగన్నాధరావు, సెర్విసెట్టి సుబ్బారావు అఫీసు 


సంపొదకుడు. నరకొల వట్టాభిరామూరావు 206 


వున్నారు ఈ దాడివార్త ర్యాష్ట్ర కమిటీ సమావేశంలో వున్నవారికి అందింది 
వెంటనే కర్రలు తీసుకొని జిల్లా పార్టీ ఆఫీసుకి వచ్చేసరికి రౌడీలు పరారయ్యారు 
పోలీసులకు మనవారు కర్రలతో కనిపించడంతో కేసులు పెట్టారు అప్పుడు కామేఢ్‌ 
సిఆర్‌ తో నన్ను కూడా సాక్ష్యంకోసం పెట్టారు 
సాంస్కృతిక స్తాయి, సంస్కారం: 

నేడు మనకు కావలసినంత సాహిత్యం చదువుకోవటానికి అందుబాటులో వుంది. 
దానిని వినియోగించుకోవారి నేటి యువతరం 

నేటి యువతరంలో సాంస్కృతిక స్తాయి, సంస్కారం సాయి పెరగాలి. 
ఆడంబరాలు, అతిశయోక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇవన్నీ తగ్గించుకొని 
ఉద్యమాల ద్వారా (ప్రజా సమస్యలను పరిష్కరించి, పార్టీని బలో పేతమైన శక్తిగా 
మార్చడానికి నేటి యువత కంకణం కట్టాలి. కమ్యూనిస్టులు శారీరక (శ్రమను 
గౌరవించాలి వృద్దతరం వారిని (పేమాభిమానాలతో చూడడం ఎంతో అవసరం. 
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, పూర్వులు చేసిన త్యాగాలను మననం చేసుకుంటూ 
పొర్టీయందు అంకిత భావంతో పనిచేయాలని నా అభిప్రాయం. 

ఇక మహిళా సంఘాల విషయానికొస్తే - ఆ రోజులలో పార్టీ నాయకులతోపాటు 
నాయకుల భార్యలు మూడా (పతి పార్టీ కొర (క్రమాలలో పాల్గొనాలన్న కట్టుబాటు, 
సంప్రదాయం వుంది. అందరూ విధిగా పాల్గొనవారు కూడా చాలామంది నయసు 
మళ్ళిన మహిళలు కూడా శిబిరానికి వచ్చి కర్రసాము చేర్చుకునేవారు. ప్రస్తుత పార్టి 
కార్యక్రమాలలో మహిళలు తక్కువ సంఖ్యలో పాల్గొనడం కనిపిస్తోంది. 

మహిళా ఉద్యమాలు బలో పేతంగా తయారు చేయాలంటే మహిళా సమస్యలపై 
కేంద్రీకరించి వాటిని ఉద్యమాలద్వారా పరిష్కరించాలి వరకట్నాలు, ఆడంబర 
వివాహాలు మనవరకైనా సాధ్యమైనంతగా తగ్గించాలి సమస్య పరిష్కారం కోసం 
పట్టుదల, దృఢ సంకల్పం ఎంతో అవసరం వాటిని దృష్టిలో పెట్టుకొని మహిళా 
సంఘాలు పనిచేయాలని నా అభిప్రాయం. 

రాజేశ్యరరావుగారి విన్షవ (ప్రస్థానంలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో వున్నాయి. ఆ 
ఘట్టాలు మాసిపోకుండా వాటిని వెలుగులోకి తీసుకురావడానికి ఇక ప్రయత్నించాలని 
కోరుకుంటున్నాను 56 సంలు సహజీవితంలో కొన్నింటిలో పాలుపంచుకున్నాను 
సాధ్యమైనంత సహాయసహాకారం పార్టీకీ అందించడానికి జీవితమంతా అర్పించాను 
వైవాహిక జీవితంలో ఏనాడు 10 రోజులు (ప్రశాంతంగా జీవించలేదు. సిఆర్‌. 
స్మృతులతో జీవిస్తున్నాను. 


kx 2 


207 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 








నేను వుట్టింది - నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని నుంతవురి గ్రామంలో - 
1920లో మా నాన్న ఎల్లా వెంకట్రామరెడ్డి, తల్లి లక్షీ నర్భమ్మ మధ్యతరగతి రైతు 
కుటుంబం నాకు రుక్మిణి అని పేరు పెట్టారు ఆ రోజుల్లో (గ్రామాల్లో పాఠశాలలు 
లేవు ఆడపిల్లలు చదువుకునే ఆలోచనే లేదు అందువల్ల ఇంటిపనులు చూస్తూ 
అందరి ఆడపిల్లల్దా ఇంట్లోనే వుండేదాన్ని నాకు 11 సంవత్సరాల వయస్సులో, 
మా మేనమామ కొడుకు ఆరుట్ట రామచంద్రారెడ్డి గారితో వినాహం జరిగింది 
వాళ్ళది కొలనుపాక (గ్రామం అప్పటికి రామచంద్రా రెడ్డిగారు, హైదరాబాదు- రెడ్డి 
హాస్టల్లో వుంటూ చదువుతున్నారు అనాడు దేశమంతటా స్వాతంత్ర్య ఉద్యమం 
ముమ్మరంగా సాగుతున్నది గాంధీగారి నాయకత్వాన శాసనోల్లంఘనోద్యమం - 
మరోప్రక్క భగత్‌సింగ్‌ - రాజగురు-సుఖదేవుల ఉరిశిక్ష - మీరట్‌ కుట్రకేసు 
- దేశమంతటా సంచలనం కలిగిస్తున్న రోజులు హైదరాబాదు సంస్థానంలో 


నంపొదకుడు చరకాల వట్టాభిరామారావు 208 





మాత్రం నిరంకుశత్వం - దొరలు, దేశముఖ్‌లు, పెత్తందార్ల దోపిడీ సాగుతున్నది 
మాతృభాషకు విలున లేదు ఉర్దూ భాషలోనే చదువు - అది కూడా అందరికీ 
అందుబాటులో లేదు 

జాతీయోద్యమం ఎడల నా భర్త రామచంద్రారెడ్డిగారు ఆకర్షితులై, దేశభక్తి 
ఆదర్శభావాలు అలనరచుకున్నందున నా పెళ్ళిలోనే నా పేరు కమలాదేవిగా మార్చు 
చేశారు ఆ రోజుల్లో జాతీయ మహిళా నాయకులుగా కమలాదేవి ఛటోపాధ్యాయ, 
సరోజినీ నాయుడుగార్ల పేర్చు బహళ ప్రచారంలో వుండేవి అందుకే నా "పేరు 
కూడా ఆ విధంగా . మార్పు చేశారు అనాటి నుండి కమలాదేవి నయ్యాను. నా 
పెళ్ళికి రామచంద్రారెడ్డి గారు కొన్ని ముందు షరతులు విధించారు ఒకటి వైదిక 
మంత్రతంత్రాలతో గాక ఆర్యసమాజ పద్దతి వివాహం; రెండు నన్ను చదివించడం. 
మావాళ్ళు అంగీకరించారు 

నా పెళ్ళయిన తర్వాత నాకు చదువు చెప్పించాలని - రామచంద్రారెడ్డి 
గారనుకున్నారు హైదరాబాదులో ఆంధ్ర గరల్స్‌ ప్తాస్కూలు ఒక్కతే వుండేది 
తెలుగు భాషలో బోధన - మహిళలకు ప్రత్యేకంగా వున్న స్కూలు. దాన్ని 
మాడపాటి హనునుంతరావుగారు స్థాపించి నడుపుతున్నారు నిజాం (ప్రభుత్వం ఆ 
పారశాలను గుర్తించనందున మహారాష్ట్రలోని కార్వే యూనివర్శిటీకి అనుబంధంగా 
నడుస్తుండేది నన్ను ఆ స్కూల్లో చేర్పించారు కానీ - వుండటమెక్కడా? 
అన్న ప్రశ్న ఎదురయ్యింది బాలికల హాస్టల్‌ వుంకే బాగుంటుందని, నా భర్త 
రామచంద్రా రెడ్డిగారు వెంకట్రామ రెడ్డిగారిని సంప్రదించారు చెంకట్రామ రెడ్డిగారు రెడ్డి 
హాస్టల్‌ నిర్మించి, నడుపుతున్నారు రామచంద్రా రెడ్డిగారు - వారిని వొప్పించి - రెడ్డి 
హాస్టల్‌ కు అనుబంధంగా బాలికల హాస్టల్‌ ఏర్పాటు చేయించారు అందులో నేను 
మొదటి విద్యార్థినయ్యాను. నాతోపాటు మరో 15 మంది వుండేవాళ్ళం వాళ్ళు 
కూడా - రాజకీయ చైతన్యం పొందినవారి కుటుంబాల నుండి - (ప్రయత్నించి 
చేర్చించినవా ళ్ళే 

నేను హైస్కూల్లో చదువుకున్ననాటికే రామచంద్రా రెడ్డిగారు ఆంధ్ర మహాసభలో 
ముఖ్యమైన కార్యకర్తయ్యారు అంధ్ర మహాసభ మహాసభల్లో పాల్గొంటున్నారు 
రాజకీయాల్లో ఎక్కువగా పనిచేస్తున్నారు అందువల్ల-1934 నుండి ఆంధ్ర మహాసభ 
నుహాసభలకు నన్ను వెంట తీసుకుని పోతుండేవారు నేను వలంటీరుగా వనిచేస్తుండేదాన్ని, 
రామచం ద్రారెడ్డిగారికి నన్ను జీవిత భాగస్వామినే గాకుండా, రాజకీయాల్లో కూడా 
భాగస్వామిని చేయాలనే కోరిక వుండేది ఆంధ్ర మహాసభ మహాసభల సందర్భంలోనే 
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మొదలైనవారితో పరిచయం కలిగింది. ఆరుట్ల 
లక్షీ శ్రనర్సింవో రెడ్డిగారు బంధుత్వరీత్యా, రామచంద్రా రెడ్డిగారి సోదరుడుగా - రాజకీయ 
సహచరుడుగా అంతకుముందే తెలుసు 

స్కూల్‌ ఫైనల్‌ -హెచ్‌ ఎస్‌సి పాసయిన తర్వాత కొలనుపాక వెళ్ళాను 
అప్పటికి మా వూళ్ళో బడిలేదు అది జాగీరు [గ్రామం బడి పెట్టాలన్నా- గ్రంధాలయం 
స్టాపించాలన్నా నిషేధం అందువల్ల రహస్యంగా ఆరుట్ల సోదరుల చొరవతో రహస్య 
(గ్రంధాలయం స్థాపించారు దానికి (గంధాలయమంశే నిషేధం కాబట్టి 'వంటశాలి అని 


209 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పేరు పెట్టారు దానికి తలువులు, ధర్వాజాలు లేని స్థలం. అక్కడ నేను విద్యార్దులను 
పోగుజేసి పొరాలు చెపుతూ, గ్రంధాలయం నడుపుతుండేదాన్ని కొంతకాలానికి 
అది వంటశాల కొదు, గ్రంధాలయమని జొగీర్దారు. కనిపెట్టాడు. ప్రభుత్వం దాన్ని 
మూసివేసింది కొలనుపాకలో పెద్ద జైన దేవాలయముంది జాగీర్దారు చేసిన పనిని 
జెన్‌నుందిరం నిర్వాహకులు తెలుసుకొని - ఆ దేవాలయంలో స్థలమిచ్చి పాఠశాల 
నిర్వహించడానికి అనునుతించారు అక్కడ: ఒక సంవత్సరంపాటు స్కూలు నడిపొను. 


ఆంధ్ర మహాసభ చిలుకూరు మహాసభలో పాల్గొన్నాను అప్పుడు (ప్రపంచ యుద్దం, 
హిట్టర్‌ ఫాసిజం కొనసాగుతున్నాయి. నిజాం సంస్థానం, ముఖ్యంగా తెలంగాణా 
ప్రాంతంలో - అందులో నల్లగొండ జిల్లాలో, ఆంధ్ర మహాసభ ఒక ఉద్యమంగా 
మారింది స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని - 1943లో విజయవాడలో కమ్యూనిస్టు 
పార్టీ నాయకత్వాన “మహిళా ఆత్మరక్షణ శిక్షణా శిబిరం” నిర్వహించారు. దానికి 
వోజర్రై శిక్షణ పొందాను. తిరిగొచ్చిన తర్వాత - భువనగిరిలో ఆంధ్ర మహాసభ 11 వ 
మహాసభ జరిగింది. దాని నిర్వహణలో రామచంద్రా రెడ్డిగారు ప్రముఖపాత్ర వహించారు 
వారితోపాటు నేనూ గ్రామాల్లో ప్రచారం చేశాను. భువనగిరి నువోసభారాజకీయ 
పోరాట వేదికగా మారింది. వెట్టిచాకిరి దొరల, దేశముఖుల దౌర్జన్యాలు; నిర్బంధపు 
వసూళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం నడపటానికి పిలుపునిచ్చింది 


నేను ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలో సభ్యురాలిగా, నా భర్త రామచంద్రారెడ్డి 
గారితోపొటు ఉద్యమంలోకి వచ్చాను. దేవులవల్లి వెంక టేశ్వరరావుగారు రాజకీయ 
తరగతులు నిర్వహించేవారు. 


1944లో మాకు సంతానం కలిగింది. విప్లన్‌ పుట్టాడు. 1945లో రామచంద్రారె 
డ్హిగారు అరెస్టయ్యారు. 1946లో నల్లగొండ జిల్లాలో నూర్తల్‌లా, నిర్భంధం పెరిగింది 
విడుదల కాగానే రామచం ద్రారెడ్డిగారు రహస్య జీవితంలోకి వెళ్ళారు మా పిల్లవాళ్లో 
కొంతకాలం కృష్ణాజిల్లాలో వున్న మా అన్నవద్ద - మరికొంతకాలం మధిరలో ఉద్యోగిగా 
వున్న మా మేనబ్లడినద్ద వదిలిపెట్టి - ఉద్యమంలో పనిచేశాను నేనూ రహస్యంగా 
వుండక తప్పలేదు. కొంతకాలం కృష్ణాజిల్లా పల్లెటూరిలో (వెల్లటూరు?) వున్నాను. 
ఎఆర్‌ గారికి తుపాకి దెబ్బ తగిలిందని తెలిసి, హైదరాబాదు వచ్చాను. 1947లో 
తెలంగాణా ప్రాంతాలలో - భువనగిరి - ఆలేరు ప్రాంతాల్లో ఎ.ఆర్‌. గారితోపాటు 
దళాల్లో పనిచేశాను. తుపాకి శిక్షణ పొందాను యూనియన్‌ సైన్యాలు వచ్చిన 
తర్వాత - కమ్యూనిస్టు పార్టీ మీద దాడులు పెరిగాయి. దళ నిర్మాణం దెబ్బతిన్నది. 
(ప్రజల సహకారం (ప్రభుత్వ నిర్భంధం క దౌర్చన్యాల కారణంగా - అందకుండా 
దూరం అయ్యింది కొంతమంది చనిపోయారు కొంతమంది ఆత్మరక్షణ కోసం 
అడవుల్లోకి పోయారు ఎఆర్‌ గారు, నేను భువనగిరి ప్రాంతంలోనే వున్నాం ఒకరోజు 
చల్లూరు గుట్టల్లో మేమిద్దరమే వున్నాం మా కొరియర్‌ కూడా పారిపోయాడు. 
మిలిటరీ చుస్టేసీంది. ఎ ఆర్‌ గారు వట్టుబడితే ప్రాణాపాయమనుకున్నాను. వారిని 
పొరిపొమ్మన్నాను కానీ - నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళడానికి అంగీకరించలేదు. 
ఎలాగో వాళ్ళ కంటబడకుండా తప్పించుకున్నాం 


నంపొదకుడు* వరకాల నట్టాభిరామారావు 210 


కొన్ని రోజుల తర్వాత - నేను జ్వరంతో బాధపడుతున్నాను. నన్ను మా 
అమ్మగారింట - మంతవురిలో వదిలి వెళ్ళడానికి రామచంద్రా రెడ్డిగారు నిర్ణయించుకొని 
నన్ను తీసుకునిపోతున్నారు. ఆలేరు వద్ద పోలీసులకు చిక్కాము 

ఎఆర్‌ గారిని ఖమ్మం క్యాంపుకు - నన్ను వరంగల్‌ జైలుకు పంపారు 
కేసుబెట్టారు వరంగల్‌ జైల్లో సంవత్సరం వున్నాను అక్కడ నుండి జౌరంగాబాదు 
జైలుకు మార్చారు అక్కడ దాదాపు సంవత్సరం పైన వున్నాను తిరిగి సికింద్రాబాదు 
జైలుకు తీసుకొచ్చారు. మా యిద్దరి మీద - ఆయుధాలు కలిగి వున్న నేరం మోపి 
స్పెషల్‌ కోర్టులో కేసు నడిపారు అది రుజువు కాలేదు 

1951 చివరిలో నేను విడుదలయ్యాను. విడుదల కాగానే ఎన్నికల రంగంలో 
పాల్గొన్నాను 

1952 మొదటి ఎన్నికల్లో భువనగిరి నుండి శాసనసభకు ఎన్నికయ్యాను ఆ 
తర్వాత వరుసగా మూడుసార్జ్హు శాసనసభ్యురాలిగా ఆలేరు నుండే ఎన్నికయ్యాను 
1967 వరకు ఎం ఎల్‌ ఎగా వున్నాను. 1962లో (ప్రధాన, బలమైన ప్రతిపక్షంగా 
పార్టీ విజయం సాధించింది. సుందరయ్యగారు ప్రతిషక్ష నాయకులుగా - నేను 
డిప్యూటీ నాయకురాలిగా పనిచేశాను. సుందరయ్యగారు మాస్కోకు చికిత్సకు 
వెళ్ళినపుడు ్రతిషక్ష నాయకురాలిగా పనిచేశాను. పార్టీ చీలిన తర్వాత డిప్యూటీ 
లీడరుగా వున్నాను. నల్లగొండ జిల్హా సమితి, రాష్ట్ర) సమితి సభ్యురాలిగా 
చాలాకాలం పనిచెశాను 1966 తర్వాత రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా 
కొంతకాలం పనిచేశాను 1955లో బల్లేరియా, చెకొస్తవేకియా, జి.డి.ఆర్‌, ఆస్ట్రియా 
దేశాలు పర్యటించాను తిరిగి 1983 నా భర్త ఎ.ఆర్‌.గారితోపాటు సోవియట్‌ 
యూనియన్‌ వెళ్ళాను ఓపిక వున్నంతకాలం పార్టీలో నా శక్తి కొలది పనిచేశాను 
ఎఆర్‌ .గారు చనిపోయారు నాకు వృద్దాప్య మొచ్చింది. అనారోగ్యం కూడా అందువల్ల 
అప్పుడప్పుడు - ఎక్కడికైనా పిలిస్తే - ఆరోగ్యం అనుమతిస్తే వెళుతున్నాను 

మేము చేసిన పోరాటం ద్వారా ఎంతో కొంత మేలు ప్రజలకు చేశామన్న 
సంతృప్తి వుంది అయితే, మేము ఆశించిన ఫలితాలన్నీ రాలేదు అన్నిటికంటే నాకు 
బాధాకరమైన విషయం - తెలంగాణా విముక్తి పోరాటాన్ని భారత స్వాతంత్ర్య 
సమరంలో భాగంగా గుర్తించకపోవడం! 

నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా - వెట్టిచాకిరికి వ్యతిరేకంగా - నైజాం 
ప్రాంతాన్ని విముక్తి చేసి - స్వాతంత్ర్య భారతంలో విలీనం చెయ్యాలని, విశాలాంధ్ర 
స్థాపించాలని సాగించిన పోరాటంలో నాలుగు వేలమందికి పైగా చనిపోయారు 
వేలాదిమంది ఎన్నో త్యాగాలు చేశారు చివరికి సాధించుకున్నాం. కానీ - స్వాతంత్ర్యం 
వచ్చి యిన్ని సంవత్సరాలైనా తెలంగాణా పోరాటాన్ని స్వాతంత్ర్య పోరాటంలో 
భాగంగా (ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. ఇన్నాళ్ళు కాంగెసు పొలకులు 
కాదన్నారు. కనీసం యిప్పటి (ప్రభుత్వాలైనా - తెలంగాణా పోరాటాన్ని - 
స్వాతంత్ర్య పోరాటంగా గుర్తిస్తారని - వారి త్యాగాలని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. 


«xX 


211 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కీ శే. మానికొండ సూర్యావతి 








కృష్ణాజిల్దా కమ్యూనిస్టు పార్టి ప్రముఖులు, రైతు సంఘనాయకుడు శ్రీ, కడియాల 
గోపాలరావుగారు మా _ పెదతల్లి భర్త. నేను అక్కడే వుండేదాన్ని గుంటూరుజిల్లా 
మంతెనవారిపాలెంలో అన్నా ప్రగడ కామేశ్వరరావుగారు ఆదర్శవంతమైన గురుకుల 
పారశాల ఒకటి నడిపేవారు ఆ స్కూలు నిర్వహణలో కొంతకాలం మా పెదతండ్రి 
వనిచేశారు 

అదే కొత్తవట్నంలో 1937లో రాజకీయ పారశాల జరిగింది ఆ మరుసటి 
ఏడు మంతెనవారి పాలెంలో కూడా రాజకీయ పారశాల జరిగింది ఈ రెండు 
పారశాలలకు కడియాల గోపాలరావుగారు హాజరయ్యారు. చండ్ర _ రాజేశ్వరరావు 
మొదలైన నాయకులందరూ అవ్బడు కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీగా వ్యవహరించేవారు. 


1936-37 సంవత్సరాలలో కాటూరులో స్త్రీలకు రాజకీయ శిక్షణ్రా తరగతులు 
నడిపారు ఆ రోజుల్లో స్త్రీలు యింటిగడపదాటి బైటకి రావడమే ఆక్షేపణగా 


నంపాదకుడు పరకాల పట్టాభిరామారావు 212 


ఉండేది అట్టి పరిస్తితుల్లో (స్త్రీలలో విజ్ఞానం తీసుకురావడానికి ఈ శిక్షణా 
తరగతిని పెట్టారు చండ్ర. రాజేశ్వరరావు గారు, అన్నే అంజయ్యగారు, కడియాల 
గోపాలరావుగారు పారాలు చెప్పారు అసలు దేశం అంక ఏమిటి? స్త్ర పరిస్టితులు 
ఏమిటి” మున్నగు విషయాలు చెప్పారు సోవియట్‌ చాల స్ర్రాలు పొందిన 
అభివృద్ది గురించి చెప్పేవారు సోషలిజం వచ్చినప్పుడే (స్త్రీలకు నిజమైన వ 
వస్తుంది అని చెప్పేవారు రెండు మూడు రోజులు జరిగిన ఈ క్లాసులో సపేవరు 
చదవడం, గోడ వార్తాపత్రిక నడవడం వ పా లగా స్త్రీలలో "విజ్ఞాన వికాసం 
కల్షించారు వివిధ విషయాలపై చర్చలు నడిపేవారు నేను ఈ పారశాలలో ఎన్నో 
విషయాలు నేర్చుకున్నాను 


రాష్ట్రస్థాయి మహిళా పొరశాల;: 


తరువాత 1943లో బెజవాడలో రాష్ట్రస్తాయి మహిళా రాజకీయ పారశాల 
జరిగింది అక్కడ రాజకీయ భూగోళం, చరిత్ర, జాతీయోద్యమం, సోషలిజం 
మున్నగు విషయాలపై పారాలు చెప్పేవారు శరీర శాస్త్రం మున్నగు విషయాలు 
కూడా డాక్టర్‌ అచ్చమాంబ మున్నగువారు చెప్పేవారు. ఫాసిస్టు ప్రమాదం, జపాన్‌ 
దండయాత్ర ప్రమాదం దృష్ట్వా కర్రసాము, అత్మరక్షణోపాయాలు, విమానదాడి 
రక్షణలు, ప్రధమ చికిత్స మున్నగునవి నేర్పేవారు క్లాసుకు వచ్చిన మహిళలందరూ 
కాకి నిక్కరు, కాకి షర్టులు ధరించి గవర్నరు పేటలో ప్రదర్శనకూడా చేశారు చండ్ర 
కా మద్దుకూరి చంద్రశేఖరరావు, చలసాని వాసుదేవరావు, కంభంపాటి 
సీనియర్‌, కంభంపాటి జూనియర్‌ మొదలైనవారు పాఠాలు చెప్పారు 

నాకు 1937లో కొత్తపట్నం క పారశాలలోనే వివాహం అయింది 
వరుడు క్యామేడ్‌ మానికొండ సుబ్బారావు గారు అప్పటికే ఆయన కమ్యూనిస్టు 
wun పనిచేస్తున్నారు మంతెనవారి పాళెం గురుకుల పాఠశాలలో కూడా 
టీచరుగా పనిచేసేవారు ఆయన మా పినతాత కుమారుడు దగ్గర బంధుత్వం 
ఆయన మేననూనా వాళ్ళు కాంగైస్‌ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు 
మా అత్తగారు మానికొండ బుల్లెమ్మ గారు కూడా జాతీయాభిమాని నల్లురిని 
కూచోబెట్టి రాట్నాలు వడకడం వగైరా కార్యక్రమాలు చేసేవారు తరువాత నూ 
అత్తగారు “కమ్యూనిస్టు ఉద్యమంలోకి . నచ్చారు. ఆమెను గోర్కీ “అమ్మ” ననలలోని 
అమ్మతో పోళ్ళేవారు 

అ రోజుల్లో మా అందరిచేత చదివించే వుస్తకాలలో గోర్కీనవల “అమ్మ” 
తప్పనిసరిగా ఉండేది రష్యాలో విప్లవ పోరాటంలో గోర్కీ నవలలో “అమ్మ” 
ఎటువంటి పాత్ర నిర్వహించిందో ట్ర. ఆదర్శవంతంగా తీసుకొనేవారం ఆ విధంగా 
నెను కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షించబడ్డాను 


గ్రామసీమలకు మహిళా ఉద్యమ వ్యాప్తి: 


అప్పటికి గ్రామ సీమలలో (స్త్రీలకు మహిళా సంఘాలంటూ ఉండేవికావు 
౯ ఆం క్‌ క్ర 9 
కొం గస ఆధ్వర్యాన పట్టణ 'ఆ/లకు, వద 9ంతురాళం ఇలకు మాత్రం మబూళా 


213 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సంఘాలు ఉండేవి. ఉద్యోగస్తుల భార్యలు, ధనిక వర్షాల (స్త్రీలు స్త్రీల క్రబ్బులని 
పెట్టేవారు సామాన్య (స్త్రీలకు వాటిలో ప్రవేశం ఉండేదికాదు మహిళా ఉద్యమాన్ని 
(గ్రామసీమలకు, పేదవరాల మహిళలకు, రైతాంగ మహిళలు - వ్యవసాయ కార్మిక 
మహిళల వరకు - వ్యాపింపజేయాలనే ఆలోచన కమ్యూనిస్టుపార్టీకి వచ్చింది 1936లో 
కృష్ణాజిల్టా మహిళా సంఘం ఏర్పడింది చండ సావిత్రి, కాట్రగడ్డ హనుమాయమ్మ, 
వెల్లంకి అన్నపూర్ణ మున్నగువారు కార్యకర్తలుగా ఉండేవారు అప్పటికి నాకు మహిళా 
సంఘాల గురించి తెలియదు నాగళ్ళ రాజేశ్వరమ్మ ద్వారా నాకు మొదటిసారి 
మహిళా సంఘాల నిర్మాణం, వాటి ఆవశ్యకత తెలిసింది కాటూరులో పార్టీ 
జరిపిన రాజకీయ క్లాసుకు హాజరై, ఆ తరువాత నేనుకూడా కార్యకర్తగా పనిచేయడం 
మొదలు పెట్టాను 

1939లో నాకు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం యిచ్చారు మా స్వగ్రామం 
నందమూరు ఈ గ్రామం మీద పోలీసుల దృష్టి ఎక్కువ ఉండేదికాదు అందుచేత 
రహస్య జిల్హా పార్టీ అఫీసు మా వూళ్ళో, మా యింట్లో ఉండేది నా భర్త 
మానికొండ సుబ్బారావుగారు రవాస్యంగా ఉంటూ, ఒక ముఖ్య కమ్యూనిస్టు కార్యకర్తగా 
పనిచేసేవారు కొంతకాలానికి మొ యింటిపై పోలీసు నిఘా వచ్చింది దానితో 
రహస్యజిల్లా కేంద్రాన్ని అక్కడ నుండి మార్చివేశారు. 


కమ్యూనిస్టు పార్టీ నేర్పిన నిరాడంబరత; 


1941లో నన్ను జిల్లా మహిళా సంఘ కార్యదర్శిగా ఎన్నుకొన్నారు అనేక 
[గ్రామాలలో పర్యటించి మహిళా సంఘాలను నిర్మించేవారం మహిళా సంఘాలు 
ఎలా నిర్మించాలో, ఏయే సమస్యలను ముందు తీసుకోవాలో చండ్ర రాజేశ్వరరావు 
గారు, కడియాల గోపాలరావుగారు మాకు చెప్పి మార్గదర్శకులుగా ఉండేవారు 
మహిళా కార్యకర్తలు ఆడంబరంగా ఉండకూడదని, నగలు అవీ ధరించి ఆర్భాటంగా 
ఉండరాదని, నిరాడంబరంగా ఉంటేనేగాని సామాన్య స్రీలు మనలను విశ్వసించరనీ 
నాయకులు ఎంతో క్రమశిక్షణను, నిరాడంబరతను నేర్పేవారు సామాన్య ప్రజలతో 
కలిసిపోయే విధంగా నున వేషభాషలు ఉండాలిగాని, నగలు, నాణ్యాలు ధరించి 
పటాటోపంగాను ఫ్యాషన్‌గాను ఉండరాదని చెప్పేవారు ఆ రోజుల్లో ఆరుచీరల 
కంటే మించి, బాధ్యత స్థానాల్లో ఉన్నవారికి, ముఖ్య కార్యకర్త లెనరికీ ఉండరాదన్న 
నియమం పార్టీ పెట్టింది నా పెళ్ళికి పెట్టిన పట్టుచీరలు అమి చేసి మామూలు 
చీరలు కొనుక్కొన్నాను నాటి నుండి నేటి వరకు నేను పట్టుచీరలు కట్టలేదు 
పదిహేను, పద్దెనిమిదేళ్ళ వయస్సులో ఉన్న _ యువతులం అయినప్పటికీ మేము 
అలంకారాలు చేసుకోవడంగాని, వూలు కూడా పెట్టుకోవడంగాని చేసేవాళ్ళం కాదు. 

పూలు, నగలు పెట్టుకొని షోకు చేసుకొని మీటింగులకు వెడితే 'భోగం సానుల్లా 
తయారై వచ్చారు! అన్నమాట వస్తుందేమోనని మేము అటువంటి జాగ్రత్తలు 
తీసుకొ నేవాళ్ళం పార్టీ కూడా ఈ విషయంలో మాకు హెచ్చరికలు చేసేది. ఒకసారి 
ఏమి జరిగిందంటే - నేను, కాట్రగడ్డ హనుమాయమ్మ మిగిలిన అన్ని బంగారు నగలు 
తీసివేసి మాకు చాలా యిస్ట్రంగా ఉండే లోలకులు పెట్టుకొని ఒక వూరు వెళ్ళాం 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 214 


ఆ లోలకులు చూసి చాలా బాగున్నాయని అక్కడి స్రీలు ఒక కమసాలిని ఆ 
మోడలు చూసిరమ్మని వంపారట. ఆ వూళ్ళో జిల్లా పార్టీ నాయకులు రహస్యంగా 
ఉన్నారు ఈ విషయం వాళ్ళకు తెలిసింది ఆ తరువాత జిల్లా పార్టీ కార్యదర్శి నుండి 
మాకు యింత పొడుగు ఉత్తరం వచ్చింది. మీరు ఫ్యాషన్లు ప్రచారం చేయడానికి 
వెడుతున్నారా? లేక మహిళల సమస్యలను ప్రచారం చేయడానికి వెడుతున్నారా? 
అని మమ్మల్ని సాగదీశారు ఆ ఉత్తరం హనునాయమ్మకు చూపించాను. ఆ 
మరుసటి రోజునుండి మేము లోలకులు ధరించడం మానివేశాం. ఆ రోజు నుండి 
ఈ రోజు వరకు మళ్ళీ లోలకులు పెట్టుకో లేదనుకోండి! ఇటువంటి చిన్న న 
వ(కిగత ' విషయాలు దగ్గరనుండి కూడా పార్టీ చాలా కరినంగా ఉండేది వ్యక్తిగత 
నడవడిక (క్యారెక్టర్‌ ) దగ్గరనుండి, వేషభాషల దగ్గరనుండి జాగ్రత్తలు తీసుకునేవారు 
అన్ని విషయాలలోను (ప్రజలకు ఆదర్శంగా పరకాల నిర్రేశించేవారు. ముఖ్య 
కార్యకర్తలు, బాధ్యత స్థానాలలో ఉన్నవారు ఇటువంటి విషయాలను ఖచ్చితంగా 
పాటించేవారు. చెప్పడమే కాదు - ఆచరణ ముఖ్యంగా చూసేనారం 


అధ్యయనం తప్పనిసరి: 


మీటింగులలో ఎవరెవరు ఏమి మాట్లాడాలి” అని ముందుగానే చర్చించుకోవడం, 
మాట్లాడిన తరువాత సరిగా చెప్పావా” లేదా? అని విమర్శించుకొ నేవాళ్ళం. మా 
ఉపన్యాసాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మగవారు ఏమనుకుంటున్నారు? 
మున్నగునవి తెలుసుకొని గుణపారాలు తీసుకొ నేవాళ్ళం. ఆ రోజుల్లో బస్సులు 
ఉండేవికాదు. కాలినడకన వెళ్ళేవాళ్ళం రిపోర్టులు విధిగా వ్రాసి పార్టీకి యిచ్చేవాళ్ళం 
రాజకీయ, సిద్దాంత విషయాలపై ప్రతినెల వీధిగా ఒక పుస్తకం వరహా నియమం 
ఉండేది. నెలసరి పార్టీ శాఖ సమావేశాలలో ఎవరు ఏమి చదివారు? రాజకీయ 
సిద్దాంత పరిజ్ఞానం పెంపొందించుకోడానికి చదివారా” లేదా” రిపోర్టులో తప్పక 
చెప్పాలి అధ్యయనం కూడా విధిగా చేయాలి అన్న నియమం ఉండేది 


ఆ రోజుల్లో నా ఎక్కువగా ఉండేది ఆడవాళ్ళు ప్రయాణాలు వేయవలసి 
వస్తే బండి రెండువైపులా తెరలు కట్టుకోవాలి గ్రామాల్లో, వీధుల్లో నడిచి వెళ్ళడం 
కూడా తప్పుగా ఎంచేవారు ఆరుగురు మీద పెద్దలు కూచుంటే ఆ వీధిలో అసలు 
వెళ్ళకూడదు ఎగతాళి, వెక్కిరింపులు ఎదురయ్యేని. ఆడవాళ్ళు కూడా నుమ్మల్ని 
తి'స్టైవారు చెడిపోయిన వాళ్ళ[క్రింద చూసేవారు మీరు చెడిపోయింది కాక మా 
యింట్లో వాళ్ళని కూడా చెడగొట్టడానికా ఈ సంఘాలు? అని దూషించేవారు 
అలా ఒకసారి మమ్మల్ని నానా “మూటలు అంటుంకే నాకు ఏడుపు వచ్చి 
అక్కడే ఏడ్చేశాను. ఆ తరువాత చండ్ర రాజేశ్వరరావుగారు అజ్ఞాత వాసంలో 
ఉండగా కలుసుకొని 'ఆ అవమానాలు భరించలేము. ఇక మేము మహిళా సంఘ 
ప్రచారానికి వెళ్ళను" అని ఏడ్చి మొరపెట్టాను. 'మన స్రీలు, మన పురుషులు, 
మన సమాజం యింకా ఎంతో వెనుకబడి ఉంది అందుచే మనం యింకా వట్టుదల 
పట్టి _వనిచేయాలి. వాళ్ళలో మార్పు తీసుకురావాలి లేకపోతే మన సంఘాల 
అవ్‌సరం ఏముంది? అని రాజేశ్వరరావు గారు మమ్మల్ని బుజ్జగించి, ధైర్యం చెప్పి, 
నూకు ఆత్మవిశ్వాసం కల్షించారు 


215 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సాంఘిక సంస్కరణల ఉద్యమం; 


గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మేము “వితంతు (స్త్రీలు వివాహాలు చేసుకోవాలనీ, 
విడాకుల చట్టం అవసరమనీ, (స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలనీ” చెప్పేవాళ్ళం. ప్రసూతి 
సౌకర్యాలు ఉండాలనీ చెప్పేవాళ్ళం. మహాసభలు జరిపినప్పుడు ఆరోగ్యవంతమైన 
పిల్లల ప్రదర్శనలు ఏర్పాటు చేసి, బహుమతులు యిచ్చేవాళ్ళం. ఆరోగ్యకర మైన 
బలవర్తక ఆహారం గురించి వివరించి, ఉప్ప, పులుపు తగ్గించి తినాలని చెప్పవౌాళ్ళం 
వంటావార్పు, బిడ్డల పెంపకం మొ! వాటిలో శాస్త్రీయ పద్ధతులు, ఆహార విజ్ఞానం, 
పసూతి శిశుపోషణ మున్నగునవి చెప్పేవారం. వీటిని మన పార్టీ కుటుంబాలలో 
అమలువరచేవాళ్ళు వాళ్ళను చూసి యితరులు చేసేవారు. 

కాని, సాంఘిక సంస్కరణల విషయం వచ్చేసరికి చాలా వ్యతిరేకత వచ్చేది 
ఇంతకీ మీరు చెప్పొచ్చేదేంటి. ఆడాళ్ళు మగాళ్ళకు వండి పెట్టకుండా బజార్లమ్మట 
తిరగండనీ, వెధవ ముండలకి పెళ్ళిళ్ళు చేయాల నేకదా!” అనేవారు అప డు రాజా 
రామమోహనరాయ్‌ సహగమనం మాన్పించడం దగ్గరనుండి, వీరేశలింగం వరకు సంఘ 
సంస్కరణ ఉద్యమం గురించి చెప్పేవాళ్ళం. అలాగే (స్త్రీలకు ఆస్తి వాక్కు లేకపోవడం 
వలన కుటుంబంలో, సమాజంలో వారి హైన్య పరిస్టితి గురించి చె ప్పేవాళ్ళం. 

బిఎన్‌ రావు కమిటీ విజయవాడ వచ్చినప్పుడు హిందూ వివాహం - వారసత్వం, 
దత్తత మున్నగు విషయాలపై (స్త్రీల హక్కులు పార్లమెంటు బిల్లులో చేర్చాలని 
మెమొరాండం సమర్చించాం హిందూకోడ్‌ బిట్ల గురించి ఒక పుస్తకం కూడా 
ప్రచురించాం భర్త చనిపోతే భార్యకు ఆస్తిపై ఏమీ హక్కు ఉండేదికాదు. బిఎన్‌. 
రావు కమిటీ బిల్లు వలన మొదటిసారిగా భర్త ఆస్తిపై భార్యకు హక్కు వచ్చింది. 

ప్రతీ గ్రామంలో శిక్షణ పొందిన నర్సు ఉండాలనీ, (స్త్రీలకు మరుగుదొడ్డి 
ఉండాలనీ, (ప్రతీ నాలుగు గ్రామాలకు ఆస్పత్రి ఉండాలనీ ఆందోళన చేసేవారం. 
తీర్మానాలు చేసి పంచాయితీకి, ప్రభుత్వానికి పంపడం, కొన్ని కొన్నిచోట్ల చందాలు 
వసూలుచేసి మరుగుదొడ్డు కట్టించడం కూడా జరిగేది 


రౌడీల దాదులు - మన ప్రతిఘటన: 


1942 ఏప్రిల్‌ లో ఒకసారి జిల్లా మహిళా సభ జరుగుతుం టే వితంతు పునర్వివాహం 
చేసుకుంటామని ఒక జంట వచ్చారు ఒక ఆశ్రమం ఉంటే అందులో పెళ్ళి 
జరిపించాం ఆశ్రమం మైలవడిందని చెప్పి సనాతనులు, ఛాందసులు రౌడీలను 
తీసుకొచ్చి దాడి చేయించారు ఆ వివాహం చూడటానికి ఆడమగ, పిల్తాజెల్లా 1200 
మంది వరకు వచ్చారు రౌడీల దాడిలో అందరూ చెల్లొచెదురయ్యారు తరువాత 
మన పార్టీ యువకులు వచ్చి, రౌడీలను ప్రతిఘటించి పారద్రోలి, ఎల్లాగైతేనేమి 
వివాహం జరిపించి, ఆ మరుసటి రోజు సభ పూర్తిచేశాం 

కమ్యూనిస్టు పార్టీకి స్వంత ఆస్తులు అమ్మి యిచ్చేయడం ఒక ఉద్యమంగా పార్టీ 
చేపట్టినప్పుడు నేను, నా భర్త సుబ్బారావుగారు కలిసి మా యిద్దరి వాటాలు 
అమ్మి పార్టీకి యిచ్చేశాం అప్పట్లో మా యిద్దరికి కలిపి నెలకు 20 రూ॥ అలవెన్సు 


సంపొదకుదు వరకొల వట్టాభిరామారావు 216 


యిచ్చేవారు. పార్టీ ఆఫీసులోనే ఉండేవాళ్లం. పది రూపాయలు అద్దె, చెరి అయిదు 
రూపాయలు యిచ్చేవారం. కమ్యూన్‌ లో భోజనం పూటకు అర్హరూపాయి, నెలకు 
13 రూపాయలు భోజనానికి అయ్యేది నేను ఎక్కువ గ్రామాల ప్రచారానికి 
వెళ్లేదానిని గనుక 13 రూపాయలయ్యేదికాదు అద్దె, భోజనం ఖర్చులు పోను నెలకు 
రెండో, మూడో రూపాయలు ఉంచుకొని, బట్టలు కొనుక్కొ నేవాళ్ళం. ఏమైనా 
మిగిలితే పార్టీకే యిచ్చేవాళ్ళం. 

పూలదండల పెళ్ళిళ్ళు జరిపేవారం. ఆ రోజుల్లో వాటిని (ప్రడిలు గాంధీ పెళ్ళిళ్ళు 
అనేవారు మంగళ సూత్రాలు లేవు దండలు మార్చుకోవడం జరిగేది. (స్త్రీల మధ్యకు 
వెళ్ళాలిగనక ఆ తరువాత సూత్రాలు కట్టుకొనేవారు. కమ్యూనిస్టులు భార్యలను 
తిట్టరు, కొట్టరు, గౌరవంగా చూస్తారు; తాగినా సెక్స్‌ తప్పులు చేసినా పొర్టీలోంచి 
తీసివేస్తారు అని ప్రజలలో బాగా వినికిడి అవడం వలన కొం (గైస్‌ కుటుంబాలలోనివారు 
కూడా కమ్యూనిస్టులకు తమ పిల్లలను యిచ్చి వేయాలని ఉవ్విళ్ళూరేవారు ఎవరైనా 
భార్యను కొడితే, పార్టీకి రిపోర్టు చేస్తే వెంటనే ఎంక్వయిరీ పెట్టి క్రమశిక్షణా చర్య 
తీసుకోవడం జరిగేది 
మహిళా ఉద్యమ వ్యాప్తి: 

మహిళా ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు వ్యాపింప చేయాలిగనుక కృష్ణాజిల్లా నుండి 
బయలుదేరి గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, 
నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలకు ఉద్యమాన్ని వ్యాప్తి చేశాం గోదావరి 
జిల్లాల్లో క్షత్రియ కుటుంబాలలో (స్త్రీలకు మరీ ఘోషా ఉండేది పగలు భర్తకు 
కూడా కనవడకూడదు భార్యా-భర్త కలిసి సినిమాకు కూడా వెళ్ళకూడదు. అట్టి 
స్టితిలో సమావేశాలకు అసలే వచ్చేవారు కాదు అట్టి స్టితిలో భార్యల్ని వెంట 
బెట్టుకొని సినిమాలకు తీసుకువెళ్ళమని, పుట్టింటికి తీసుకు వెళ్ళేటప్పుడు భర్తలు 
వెంటబెట్టుకొని తీసుకు వెళ్ళవలసిందనీ, సమావేశాలకు తీసుకు రావలసిందనీ పార్టీ 
సర్క్యులర్లు జారీ చేసేది 

కందుకూరి వీరేశరింగం గారి వర్హంతులు జరిపి, ఆయన నడిపిన సంఘ సంస్కరణ 
ఉద్యమాన్ని గురించి చెప్పి, స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి 
చేశాం మూఢ విశ్వాసాలు, అభివృద్ది నిరోధక సాంఘిక కట్టుబాట్లు తొలగించడానికి 
ఎంతో ఓపికతో, ఓర్మితో కృషి చేసేవాళ్ళం. కులపట్టింపులు ఎక్కువగా ఉండేవి 
వివిధ కులాలకు చెందిన మహిళా కార్యకర్తలకు అందరికీ కలిపి ఒకే చోట భోజనం 
పెస్టువారు కాదు సహవంక్తి భోజనం పెట్టాలని పట్టుబట్టి మరీ అన్ని కులొలతోను 
భోజనం చేసేవాళ్ళం 


25 వేలమంది స్త్రీల సమీకరణ: 


1944 అఖిల భారత రైతు మహాసభ విజయవాడలో జరిగినపుడు వేలాది 
స్త్రీలను సభకు తీసుకు రావడం రాష్ట్ర మహిళా ఉద్యమ చరిత్రలోనే ఒక గొప్ప 
విషయం. నేను స్త్ర వాలంటీరు దళ కమాండర్‌గా పనిచేశాను గ్రామ గ్రామాల 

217 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అటి 


నుండి బళ్ళు కట్టుకొని, మహాసభకు బియ్యం బస్తాలు, బానల కొద్దీ పచ్చళ్ళు పెట్టి 
పట్టుకొని కుటురబాలకు కుటుంబాలు మహాసభకు తరలివచ్చారు మహిళా ఉద్యమం, 
కమ్యూనిస్టు ఉద్యమం ఆంధ్ర మహిళల్లో - ముఖ్యంగా గ్రామీణ స్త్రీలలో, కార్మిక 
కర్షక మహిళల్లో తీసుకొని వచ్చిన సాంఘిక రాజకీయ చైతన్యానికి ఆది ప్రతిబింబం 
అనీ చెప్పాలి, "తెలుగుజాతి చరిత్రలో 25 వేల మంది తలు ఒక సభకు రావడం 
అంతకుముందు సి జరగలేదు వివిధ జిల్లాలకు మహిళా ఉద్యమం విస్తరించిన 
తరువాత రాష్ట్ర మహిళా సంఘ నిర్మాణం చేయవలసిన అవసరం, సమయం 
రాడా వశ్చింది, ఈ సందర్భంలో అంతవరకు కొం(గెస్‌ ఆధ్వర్యాన నడుస్తున్న 

రాష్ట్ర మహిళా సంఘానికీ మన మహిళా సంఘానికీ ఉన్న సంబంధ బాంధవ్యాలు 
గురించి చెప్పాలి 


శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ, (శ్రీమతి కొండా పార్వతీదేవి, తదితర 
కొం! గిన (ప్రముఖ నాయకురాండ్ర ఆధ్వర్యాన ఉన్న రాష్ట్ర మహిళా సంఘం, అఖిల 
భారత మహిళా సభను కాకినాడలో జరిపింది. జిల్లా రాష్ట్ర మహిళా సంఘంలోనే 
మన సంఘాల్ని అనుబంధ సంఘాలుగా మార్చుకోవలసిందని కోరాం. వారిది పొవలొ 
సభ్యత్వం. మన జిల్లా సంఘాలది అణా సభ్యత్వం. సామాన్య స్త్రీలందరూ (కార్మిక 
కర్షక మహిళలు) సభ్యులుగా చేరడానికి వీలుగా అణా సభ్యత్వం పెట్టాం. సుమారు 
ఇరవై రెండువేల సభ్యత్వం మన జిల్లా మహిళా సంఘాలకు ఉంది సై వేలమందిని 
పావలా సభ్యత్వంలో చేర్చించాం కాకినాడ అఖిల భారత మహిళా మహాసభకు నెహ్రూ 
సోదరి విజయలక్ష్మి పండిట్‌ మున్నగు ప్రముఖులందరూ వచ్చారు 


కాని మన సభ్యత్వాన్ని తీసుకోడానికి గాని, మన సంఘాలను అనుబంధ 
సంఘాలుగా చేర్చుకోడానికిగాని వారు అంగీకరించలేదు కనీసం 2వేల మంది 
పొనలా సభ్యత్వాన్నెనా చేర్చుకొని వారి తరపున ప్రతినిధులకు ప్రవేశం కల్పించాలని 
కోరాం దానికీ అంగీకరించలేదు శ్రీచుతి కొండా పార్వతి గారు మన తరపున 
కొంత ప్రయత్నం _ చేశారుగొని అదీ నెరవేరలేదు. డాక్టర్‌ అచ్చమాంబగారు మన 
సంఘంలో (పధాన బాధ్యత స్థానంలో po ఆమె ద్వారా హసన్‌ కం 
కూడా ఫలించలేదు ఆ విధంగా కాంగెస్‌, కమ్యూనిస్టు భావాలుగల మహిళా 
సంఘాలను సమైక్యంగా నడిపించడానికి మనం చేసిన ప్రయత్నం విఫలమైంది “ఇది 
సద వాళ్ళకు సంబంధించిన సంఘం వీళ్ళను అనుబంధ సంఘంగా చేర్చుకొన్న కొలదీ 
కూలినాలి వాళ్ళందర్నీ తీసుకొచ్చి కూర్చోబెడతారు' అన్నది వాళ్ళ భయం చివరికి 
సమైక్య మహిళా ఉద్యను నిర్మాణానికి చేసిన యత్నం విఫలమైంది 


రాష మహిళాసంఘ స్థాపన: 


ఆ తరువాత గుంటూరు జిల్లా చిలువూరులో మన జిల్లా మహిళా సంఘాన్ని 
స్టాపించాం. డాక్టర్‌ అచ్చమాంబగారు అధ్యక్టుర్రాలిగా, నేను ప్రధాన కార్యదర్శిగా 
ఎన్నుకోబడ్డాం. మమతలు అన్ని జిల్లాల్లోను బలమైన మహిళా సంఘాలను 
ఏర్పరిచాం. [గ్రామ స్దాయి వరకు మన మేళా సంఘ శాఖల్ని పటిష్టంగా నిర్మాణం 
చేయడం జరిగింది 


సంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 218 


1947లో స్వాతంత్ర్యం వచ్చింది స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకున్నాం. 
తెలంగాణా సాయుధ పోరాటాన్ని, నైజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 
కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తుంది ఆ పోరాటాన్ని ఆంధ్రా (ప్రాంతానికి విస్తరింప 
చేయాలని, నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించాలని 
కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనితో తీవ్ర నిర్బంధ విధానం ప్రారంభమైంది. 
మద్రాసు ప్రకాశం మంత్రివర్గం ఆర్డినెన్సు జారీ చేసింది. కమ్యూనిస్టు పార్టీ నిషేధానికి 
గురైంది ప్రజాశక్తి దినపత్రిక ఆఫీసు మీద దాడి, అరెస్టులు తీవం అయ్యాయి. 


అరెసులు, డిశెనన్‌ లు: 

మా! ఇమ 

ర్మాష్ట్ర మహిళా సంఘం తరపున ప్రచురించుతున్న “ఆంధ్ర వనిత” పత్రిక 
ప్రజాశక్తి (ప్రెస్‌లో అచ్చవుతుంది. ఆ పత్రికను కూడా ఆపివేశారు _ 'వత్రికను 
ఆపడానికి వీల్లేదు' అని వూరేగింపుగా బయలుదేరాం 144వ సెక్షన్‌ విధించారు. 
144వ సెక్షన్‌ ధిక్కరించి, 1000 మంది స్త్రీలతో వూరేగింపు జరిపాం. మా మీద 
బాష్పవాయువు (ప్రయోగించారు మమ్మల్ని 80 మందిని అరెస్టు చేసి నందిగాను, 
ఏలూరు సబ్‌ జైళ్ళలో పెట్టారు చివరకు నన్ను, అచ్చమాంబగారిని డిటెయిన్‌ చేసి 
రాయనెల్టూరు జైలులో నిర్బంధించారు జైలులో కనీస సౌకర్యాల కోసం అనేక 
పోరాటాలు చేశాం ఒకసారి 15 రోజులు, మరోసారి ఇరవై రోజులు నిరాహారదీక్షలు 
చేశాం. మా అత్తగారు బుల్లెమ్మ గారికి జబ్బు _ చేసినందున, 1949లో పెరోల్‌ పై 
విడుదల చేసి, మద్రాసులో నన్ను ఇంటర్న్‌ చేశారు బెజవాడలో ప్రజాశక్తి కార్యాలయం, 
రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో పనిచేసే క్యామేడ్స్‌కు రాష్ట్ర కేంద్రానికి 
వచ్చిపోయేవారికి కమ్యూన్‌ ఉండేది ఆ కమ్యూన్‌ బాధ్యత అంతా బుల్లెన్ముగారు 
నిర్వహించేవారు ఆ రోజుల్లో అది ఆదర్శవంతంగా _నడుపబడుతూండేదని పేరు 
పొందింది అందర్ని ఆమెగారు స్వంత చిడ్డల్లాగా చూసుకొనేది గోర్కీ నవలలో 
“అమ్మ” అని ఆమెను పిలిచేవారు 


219 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శ్రీమతి బ్రిజిరాణి గౌడ్‌ 








హ్టైదరాబాద్‌లో చాలా వెనుకబడిన కుటుంబం మాది చిన్నతనంలోనే నాకు 
పెళ్ళి చేరు అత్తవారింట నన్ను చాలా బాధలు పెట్టారు అత్తగారు, భర్త నన్ను 
కొట్టడం, తిట్టడం, హింసించడం చాలా చేశారు ఈ బాధలు తట్టుకోలేక. చివరకు 
నేను యింట్లోంచి వెళ్ళిపోయాను అప్పటికే నాకు యిద్దరు పిల్లలు వుట్టారు 
వాళ్ళను మో చిన్నమ్మ కుమారుడు శివప్రసాద్‌ దగ్గర వదలి పెట్టాను కాని నాకు 
ఎక్కడకు ఫోవాలో తెలియలేదు. రుక్మిణి అనే స్నేహితురాలు “వుండేది అమె 
తల్లి మహిళామండలిలో చీపురు పనిచేసేది ఆమె ద్వారా మహిళా మండలివారు 
నాకు చాలా సహాయం చేశారు ఒక సోషల్‌ వర్కర్‌గా నేను అభివృద్ది చెందాను 
కొంత చదువు కూడా నేర్పారు మహిళా మండలిలో ప్రమీలా బెన్‌, యశోదా బెన్‌ 
మొదలైనవారు వనిచేస్తుండేవారు వారు నాకు పరిచయం అయ్యారు చాలా సహాయం 
చేశారు సాంఘిక సేవా కార్యక్రమాల్లో తర్జీదు యిచ్చారు. గ్రామాలలో కూడా 
నేను వనిచేస్తుండేదాన్ని. అవ్వడు నాకు కమ్యూనిస్టు పార్టీతో సంబంధం ఏర్పడింది 
వీరందరికి మొదటి నుండి కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు వుండేవి కమ్యూనిస్టు 
పార్టీ మహిళా యూనిట్‌ లో మహిళా నవజీవన మండలి, అంధ్ర యువతీ మండలి 
మొదలైనవి పనిచేస్తుండేవి. తెలుగు భాష మాట్లాడటం అలవరచుకొ నేవాళ్లం ఆరుట్టు 
కనులాదేవి, నిమ్మగడ్డ సత్యవతి మున్నగువారితో నాకు పరిచయాలు ఏర్పడ్డాయి. 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 220 


నేను ఒక స్కూల్లో హిందీ టీచరుగా ఉద్యోగం చేస్తూ పార్టీలో కూడా 
పనిచేస్తుండేదాన్ని తెలంగాణా పోరాటం ప్రారంభమైంది. పోరాటంలో కామేడ్‌ గె 
గాయపడి వస్తుంటే. వారికి చికిత్స చేయడం ఆరోగ్యం కాపాడటం మున్నగు 
కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం కమ్యూనిస్టు పార్టీ పత్రికలను అమ్మేవారం సైట్‌ 
కాంగెస్‌ మహాసభలో పాల్గొన్నాను నైజాం నవాబు వరిపాలనను కూలదోసి 
హైదరాబాద్‌ సంస్థానాన్ని విడగొట్టి, తెలుగు ప్రజలనందరిని ఏకం చేయాలనే 
ఉద్యమం ప్రారంభం అయింది వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, జాగీర్దారీ విధానానికి 
వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన చివరకు సాయుధ 
పోరాటం (ప్రారంభం అయింది 

రజాకార్‌ దురంతాలు మితిమీరిపోయాయి. ఈ దుండగాలకు వ్యతిరేకంగా 
ఆయుధాలు చేపట్టడం జరిగింది ధూబేపేటలో నివసిస్తున్న మా తల్లిగారి దగ్గర 
వుంటున్నాను నేను పనిచేసే స్కూలులో యువతీ యువకులను రజాకార్‌ దుండగాలను 
ఎదుర్కొనడానికి దళాలుగా తయారుచేశాను. రాత్రింబవళ్ళు ఈ దళాలు కాపలాలు 
కాచేవాళ్ళు ఈలోగా ఆగస్టు 15న భారత స్వాతంత్ర్యదినం వచ్చింది ఎలాగైనా 
జాతీయ జండా ఎగురవేయాలి ఘోషా స్కూలులో జొతీయ జండా ఎగురవేయాలని 
నిశ్చయం చేసుకున్నాం ఎక్కడవాళ్ళు అక్కడ జాతీయజండా ఎగురవేయాలని పార్టీ 
నిర్ణయించింది బస్తీకి బస్తీకి ఆగస్టు 15న స్వాతంత్ర్యం గురించి ముగ్గులు వేయించాం 
పూలు చల్లించాం జైడై ధ్వానాలతో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినం జరిపాం. 
నేను ఘోషాపేట హైస్కూలులో జాతీయ జండా ఆవిష్కరించాను. దీనితో 
రజాకార్‌ దాడులు, పోలీసు దాడులు వచ్చాయి. ధూబేపేటలో ఉద్రిక్త వాతావరణం 
ఏర్పడింది (శ్రీ రామానందతీర్హ మేలో శే, యశోదాబెన్‌ మొదలైనవారు సుల్తాన్‌ 
బజారులో జాతీయ జండా ఎగురచేశారు స్వామీజీని అరెస్టు చేశారు మమ్మల్ని 
బన్సీలాల్‌ స్కూల్లో సోషలిస్టు (గూపువాళ్ళు తీసుకెళ్ళి ఆశ్రయమిచ్చారు తరువాత 
బేగంబజారులో జాతీయ జండా ఎగురవేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు (ప్రజలపై 
లారీదెబ్బలు కొడుతుంటే వారిని ఎదుర్కొని నేను పోలీసులను కొట్టాను ఇది పేపర్లో 
కూడా వచ్చింది ఈ పెనుగులాటలో లారీ దెబ్బలకు స్పృహతప్పి పడిపోయాను 
తరువాత పోలీసు స్టెషన్‌ లో నానా దుర్భాషలాడారు నన్ను కూడా అరెస్టు చేశారు 
ఆరు నెలలు జైలులో వున్నాను జైలులో చాలా బాధలు అనుభవించాను విడుదల 
అయిన తరువాత అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను రహస్య జీవిత కాలంలోనే 
రాజబహదూర్‌గౌడ్‌ గారితో పరిచయం అయింది. చివరకు 1947లో మేమిద్దరం 
పెండ్లి చేసుకున్నాం నాకే కాదు - (ప్రేమలతకు మౌ చెల్లెలు అందరికీ కమ్యూనిస్టు 
పార్టీయే వివాహాలు చేసింది నాకు మొదటి వివాహం జరిగిన సంగతి, పిల్లలున్న 
సంగతి గౌడ్‌గారికి తెలుసును అయినప్పటికి ఆయన నన్ను చేసుకున్నారు గౌడ గారి 
కుటుంబం కూడా నన్ను ఎంతో మర్యాదగా చూస్తారు ఈ రహస్య కాలంలోనే 
నేను గర్భవతినయ్యాను మామరా వుట్టింది ముస్టిమ్‌ కామేడ్స్‌ ఎంతో సహాయం 
చేశారు - కెఫీ అజ్మీ, శబ్నా అజ్మీ, వారి కుటుంబం, అమీనార్‌ గే కుటుంబం 
మొదలైనవారు 


221 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


తెలంగాణా సాయుధ పోరాటం విరమించిన తరువాత నేను మహిళా సంఘాల 
కార్యక్రమంలో పనిచేశాను బస్తీలలో వుండే పేద మహిళలను సంఘటితపరచి వారికి 
ఖా ఆ క్రి ప్న 
కుట్టుమిషను వని మొదలైన వృత్తులు నేర్చి, ఇతర త్త సంక్షేమ కార్యక్రమాలు 
తీసుకుని వనిచేశాం రమీజాబీను పోలీసు స్టేషన్‌ లో ఆగం చేసినవ పడు ఆ సమస్యపై 
నముహిళా సంఘాల ద్వారా తీవ ఆందోళన చేశాం 


సంసొదకుడు* సరకొల వట్టాభిరామారావు 222 





క్రీ శే, ప్రమీలా తాయ్‌ మహేంద్ర 








మా తండ్రిగారు వైద్యనిపుణులు అయితే నా బాల్యంలో ఆయన సన్యాసాశ్రమం 
స్వీకరించి ఇట్ట విడిచి వెళ్ళిపోయారు. మా అమ్మగారు నన్ను, నాకన్నా చిన్నవాడైన 
తమ్ముణ్ణి అనాధాశ్రమంలో విడిచిపెట్టారు నేను సంపాదనకోసం నర్పుగా శిక్షణ 
పొందాను అనాధా శ్రమంలో గడిపిన జీవితం నాపై మానసికంగా తీవ ప్రభావాన్ని 
చూపింది అక్కడ ఎంతో దురవస్థను చవి చూశాను 


నా విద్యాభ్యాసం బొంబాయిలో గడిచింది. ఇరవైన దశకం చివరిలో బొంబాయిలో 
ముత ఘర్షణలు సంభవించాయి ఆ సందర్భంగా జతిన్‌ దాస్‌ నిరవధిక నిరాహారదీక్ష 
చేపట్టి మరణించారు అప్పుడు నేను ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్దులందర్నీ 
తరగతులనుంచి బయటకు తీసుకొచ్చి, పారశాలలో ప్రదర్శన జరపడంలో నేను చొరవ 
తీసుకున్నాను. వూర్తి సమ్మె చేశాం ఇది నాలో బ్రిటిష్‌ వ్యతిరేక భావనలు చోటు 
చేసుకోవడానికి, స్వాతంత్ర్య కాంక్ష పాదుకొల్పడానికి మూలమైంది. 

మేం బొంబాయి నుండి సంఘీకి మకాం మార్చాం ఒకరోజున కృష్ణానది 
(బ్రిడ్జిపై ఒక బ్రిటిష్‌ అధికారిని కాల్చి చంపారు. అవును, ఇది బ్రిటిష్‌ ప్రభుత్వానికి 
వ్యతిరెకంగా పోరాడాలన్న మరింత స్థిరమైన కాంక్షను ఉద్భవింవచేసింది 

మెట్రిక్యులేషన్‌ విద్యపూర్తి చేసిన తరువాత ఉపాధి కోసం ఉద్యోగంలోకి 
ప్రవేశించాను నిజాం రాష్ట్రంలోని జారంగాబాద్‌ జిల్లాలో ఒక పారశాల 
ఉపాధ్యాయినిగా నియమించబడ్డాను అక్కడే నేను గోవిందదాస్‌ ష్రాప్‌, ఎడి దేశ్‌ 


223 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





పాండే, చంద్రగు్త చౌదరీ, వైశంపొయణలతో కూడిన రాజకీయ (గ్రూప్‌లో చేరాను. 
సోషలిజం భ్రాననలను పెంపొందించుకున్నాను. 


కొద్ది నూసాళ తరువాత హ్లౌదరాబాద్‌ లోని బన్సీలాల్‌ బాలికా విద్యాలయ 
ప్రధానోప్రాధ్యాయినిగా నియమించారు. అది మొట్టమొదటి హిందూ బాలికల ఉన్నత 
సారశాల, స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిపేవారి చిహ్నంగా నిలిచిన ఖద్దరునే 
స ఎప్పడూ ధుంచాను. మరాట్వాడా జిల్లాలోని ఒక పొరశాలలో బహుమతి 
ప్రదానోత్సవానికి నన్న అహ్యోనించారు నేను అక్కడకు వెళుతున్నప్పుడు నాతోపాటు 
సిరొజు హాస్సేన్‌ శికీముజా అనే కాం(గెస్‌ నాయకుడు కూడా ప్రయాణం చేశాడు. 
అ సమారేశంలో ఆయన ప్రై చెప్పులు పడ్డాయి. 

1942థో కాంగ్రెస్‌ నాయకులు అరెస్టు అయ్యారు. అప్పుడు పారశాలలో 
నిరసన సమావేశం నిర్వహించాను. తరగతులు రద్దుచెసి పారశాల మూసీవేశాను 
అలొ చేసినందుకు పొరశాల యజమాని, వ్యాపారవేత్త అయిన పామాలాల్‌ పిరి 
నన్ను ప్రల్నించారు “ఏ చర్యకైనా నేను పూర్తి బాధ్యత వహిస్తాను మీరు కంగారు 
చెందాల్సిన పనిలేదు” అని సమాధానమిచ్చాను.' 

1939లో గాంధీజీ వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభించారు. ఈ సందర్భంగా డా॥ 
అధికారి ఒక వ్యాసం రాశాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక జాతీయ 
క్రంట్‌ను రూపొందించాలి; కార్మికులు, రైతులు, విద్యార్దులు, మహిళలతో ప్రజా 
శోరాటాన్ని నిర్వహించాలని సూచించారు అణచివేతకు గురైనవారి కోసమూ, 
గమ్రాజ్యవాదానికి వ్యతి రేకంగానూ నిలబడే పార్టీ ఇదేనని నేను అభి ప్రాయపడ్డాను 
క్యూనిస్టు పార్టీ మాత్రమే రక్షణ కర్పించగలదని _ విశ్వసించాను 


నగరంలోని మోర్నాస్ట్ర్‌ పరిషత్‌లో చేరాను. హైదరాబాద్‌ నగర కమిటీ 
కార్యదర్శి ర్ఫుక్రీతోనూ, ఆర్‌. డి. దేశ్‌ పాండేతోనూ సన్నిహిత సంబంధాలను 
ఫోకొల్పుకొన్నాను, పార్టీతో సభ్యత్వం స్వీకరించాను 


పార్టీలో చేరిన తరువాత, ప్రొవిన్షియల్‌ కమిటీ ఆర్గనైజర్‌ కామేడ్‌ ఎస్‌వికె 
ప్రసాద్‌ మూ ఇంటిలో ఉన్నారు ఆయన వద్ద పార్తీ సాహిత్యం ఉండేది వాటిని 
ఇతరులకు ఇవ్వనని చెప్పారు. దాన్ని నేను చదివేదాన్ని. నా అవగాహనను 
ఫెంపొందించుకొన్నాను. పార్టీ హైదరాబాద్‌ నగర కమిటీలో సభ్యత్వం పొందాను. 
క మేడ్‌ ముఖం, కామేడ్‌ రాజ్‌ తదితరులతో పరిచయం పెంచుకొన్నాను 


యుద్దకాలంలో రేషన్‌ విధానాన్ని (ప్రవేశపెట్టారు ఆ కమిటీకి యువరాజు 
దుగ్రేశ్వర్‌ శైర్మన్‌ గా వ్యవహరించారు. (ప్రజలతో సంబంధాలు పెంచుకోవటానికి 
గొన్ని నేను బాగా ఉపయోగించుకున్నాను మా పారశాలలోని ఉపాధ్యాయులను, 
విద్యార్దులను సమీకరించి, రెండు రోజులలో రేషన్‌ కార్డులను పంపిణీ చేశాను ఆహార 
కమిటీ కార్యదర్శిగా నియమించబడ్డాను 


విమాన దాడుల ముందు డాగ్రత్తల శిక్షణ (ఎయిర్‌ రైడ్‌ (పికాషన్‌)లో చేరాను 
దళాలను ఏర్పాటు చేశాను యునరాజులతో పరిచయం పెంచుకున్నాను అప్పుడు 


నసంపొదకుదు వరకొరి వట్టాభిరామారావు 224 


వారు వీటిపట్ట చాలా ఆసక్తి కనపరిచేవారు స్థానిక ప్రజలతో నిత్య సంబంధాలు 
పెట్టుకొనే అవకాశం కలిగింది దీనివల్ల ఇది నాకంతో దోహదం చేసింది ఎందుకంటే 
నేను. బయటనుంచి వచ్చినదానిని కదా! 


వివేక వర్హని కాలేజి, నిజాం కాలేజి ఇతర విద్యా సంస్తలలో విదా(రినుల 
సంఘాలను ఏర్పాటు చేశాను ఐఎన్‌ ఎ తిరుగుబాటు సందర్భంగా వి వేకవర్హని 
విద్యార్దులు సమ్మె చేశారు 

ఈ సందర్భంగా జరిగిన ఊ రేగింవులో బాలికలు పాల్గొనకుండా చేసేందుకు 
యాజమాన్యం గేట్లు మూసివేసింది నా సలహా మేరకు బాలికలు గోడలు దూకి 
ఊ రేగింవులో చేరారు 


ఈ సమయంలోనే మహిళా నవజీవన్‌ మండలిలో పనిచేయడం ప్రారంభించాను 
ఇది ఒక మహిళా సంఘం ఇందులో హిందీ, మురారీ, గుజరాతీ భాషలు 
మాట్లాడేవారు సభ్యులు మేం మహిళా సమస్యలను చేపట్టాం. నిత్యదరిద్రంతో 
వున్న "నుహిశల పునరావాసానికి ఎంతో సహాయం చేశాం. ఈ "వేదిక నుంచి మేం 
పార్టీ విధానాన్ని (ప్రచారం చేయలేదు. ఐతే, జాతీయ సమస్యలను లేవనెత్తాం ఈ 
మండలి వ్యవహారాలకు సంబంధించి నేను బయటికి వెళ్ళేటవ దు పార్టీ సాహిత్యాన్ని 
కూడా తీసుకువెళుతూ వుండేదాన్ని సాధ్యమైనచోట అమ్మేదాన్ని “" యశోదాబెన్‌) 
సర్ట్దూబెన్‌, నేను ఆనాడు మండలిలో పనిచేస్తూ వుండేవారం కామేడ్స్‌ ఆరుట్ల 
కమలాదేవి, నిమ్మగడ్డ సత్యవతి ఆంధ్ర మహిళా సభలో పనిచేస్తూ వుండేవారు 
మేం ఈ సంఘాల పనిని సమనయం “శసవాళ్ళం అలాగే ఇండియన్‌ వుమెన్స్‌ 
కాన్ఫరెన్స్‌ (భారత్‌ మహిళా సభ్య పనిని అ సమన్వయం చేసేవాళ్ళం ఉమ్మడి 
సమస్యలపై ఇది జరిగేది అకునూరు, మాచిరెడ్డిపల్లై మహిళల పై జరిగిన పోలీసు 
అత్యాచారాలకు వ్యతిరేకంగా మేం ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ సమస్యపై 
అఖిల భారత అందోళన నిర్వహించాం అ విధంగా పార్టీ పనిని (ప్రజా సంఘాల 
పనితో మేళవించాం వివిధ రకాల అభిప్రాయాలు గల మహిళలు ఈ ప్రజా 
సంఘాలలో వుండేవారు ప్రజా సంఘాల ఐక్యత ఏమాత్రం చెడకుండా మా 
కార్యకలాపాలను నిర్వహించాం 


1946 అక్టోబరులో పార్టీని నిషేధించారు వారెంట్లు జారీ చేశారు. హైదరాబాద్‌ 
సిటీ కమిటి సలవో మేరకు నేను జ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. కామేడ్‌ రాజ్‌, 
కామేడ్‌ జావెద్‌ల అరెస్టులు Se కా మేడ్‌ సుహాంరై కార్యదర్శి అయ్యారు 
ఆయనకు చాలా మంది “తెలియదు. నేను డెన్‌లు ఏరాటు చేశాను మేం అకు_డే 
వుండేవాళ్లం ఉస్మానియా ఆసుపత్రికి కామేడ్‌ రాజ్‌ను, కామేడ్‌ జావెద్‌ను ఖైదీలుగా 
తీసుకువచ్చినవ్వుడు వారు తప్పించుకున్నారు వారిద్దర్ని వేరేచోటుకు పంపించడంలో 
నేను సహాయం చేశాను ఆరోజు బాగా అనులులో వున్న పరదా పద్దతిని మేం పూర్తిగా 
వినియోగించుకున్నాం నేను కారులో ఉండి పరదా కట్టించేదాన్ని దాని ద్వారా 

జ్ఞాతంలో వున్న కా[మేడ్‌ ఎను, ఆయుధాలను రవాణా చేసేవాళ్ళం వేరేచోటుకు 
వంపించేంత వరకు నాకు తెలిసిన వారి ఇంట్లో ఆయుధాలు, మందుగుండు 
సామి దాచేదాన్ని మూ డన్‌ లో కామేడ్‌ పి సుందరయ్య నాల్లుమాసాలు 


సము వో వ స్త Rs ఎ 
229 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వున్నారు జైలు నుంచి తప్పించుకున్న కామేడ్‌ అమృత్‌ లాల్‌ షాతో సహా పలువురు 
కొ మేడ్‌ కొంతకాలం మా డెన్‌లో వున్నారు. ఒక ప్రమాదంలో కామ్రేడ్‌ ఆరుట్ల 
రామచంద్రా రెడ్డికి బుల్లెట్‌ గాయాలు తగిలాయి. "అయన నాలుగు మాసాలు 
నూ కేన్‌లో వున్నారు నేనే సేవ చేశాను మరో కామేడ్‌ రామచంద్రా రెడ్డిని 
ఎలుగుబంటి గాయపరిచింది ఆయన మూడు మాసాలపాటు మాతో వున్నారు 
నేను సేన చేస్తుండేదాన్ని క్యామేడ్‌ మహేంద్రకు హైదరాబాద్‌ సిటీ పరిచయం 
లేదు నేను వెంట వెళ్ళి, స్వామి రామానందతీర్హ, గోవిందదాస్‌ ష్రాఫ్‌, దిగంబరరావు 
బిందూ ఇతర కాంగైెస్‌ నాయకులను కలిపించాను వారంతా అప్పుడు అజ్ఞాతంలో 
ఉండేవారు అజొత కాలంలో నాకు అప్పగించిన బాధ్యతలను నెర వేర్చాను 1947లో 
కామేడ్‌ నుహేంద్రను వివాహం చేసుకున్నాను. 


నంపొదకుడు" వరకాల వట్టాభిరామారావు 226 


శ్రీమతి మల్లు స్వరాజ్యం 








వూది భూస్వామ్య కుటుంబం పెద్ద జాగీర్టార్లను, భూస్వాములను అనుకరించి, 
వారినలెనే ధనం, అధికారం పెంచుకోవాలనే పోటీ వుండేది ఇలా వుండగా ఆంధ్ర 
మహాసభ ఉద్యమం వచ్చింది మా అన్నగారు బిఎన్‌ (భీమిరెడ్డి నరసింహారెడ్డి 
నల్లగొండలో పదవ తరగతి చరున్నతూ భారత జాతీయోద్యమంతో ప్రభావితులైనారు. 
నైజాం నవాబుకు, జౌగీర్జార్హకు వ్యతిరేకంగా మనం పోరాడాలని చెబుతూ వుండేవారు 
మా తండ్రిగారు మా చిన్నతనంలోనే మరణించారు నాకు అప్పటికి పదకొండేళ్ళు 
మూ కుటుంబాల్లో విపరీత ఘోషా వుండేది గాజులు చేయించుకోవాలంటే 
తెరచాటున వుండి చేయిచ్చి మా అమ్మ గాజులు వెయించుకొనేదట అలాగే బట్టలు 
ఉతికే చాకరికి కూడా కనబడకూడదు నూ తండ్రిగారు బ్రతికి వుండగా మా 
అన్నయ్యకు, నాకు కూడా గుర్రపుస్వారీ, కత్తి యుద్దం, ఈత యీదడం నేర్పేవారు 
మా అక్కకు, నాకు కూడా నాల్లయిదు తరగతులవరకు చదువు చెప్పించారు 


227 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నూ అన్నగారికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం ఏర్పడింది 
1943లో నన్ను రాజకీయ క్లాసులకు బెజవాడ పంపించారు  రెండన (ప్రపంచ 
యుద్దపు రోజులు జపాను దండయాత్ర ప్రమాదం ఏర్పడిన దృష్ట్యా రాజకీయ 
క్లాసుల్లో ఆత్మరక్షణ ఉపాయాలు, ప్రధమ చికిత్స మున్నగునవి నేర్పారు. ఆ 
రోజుల్లోనే గోర్కీ అమ్మ మ చదివాను మా అమ్మగారికి చదివి వినిపించేదాన్ని 
ఫ పదతి నిరూాలన; ,స్తి, పురుష సమానతం మునుగు సంఘ సంసురణ 
వ. నూకు Bond గై / ల 

మా బంధువుల్లో ఒకమ్మాయిని వృద్దునికిచ్చి వివాహం జరుపదలిస్తే ఆ వివాహాన్ని 
మాన్సించడానికి ఆమెను తీసుకుపోయి మరోచోట దాచిపెట్టి, ఎలాగో అలాగా ఆ 
పెళ్ళి అడ్డం కొట్టడానికి ప్రయత్నించాం కాని మా ప్రయత్నాలు ఫలించలేదు ఆ 
అమ్మాయిని బలవంతంగా తీసుకుపోయి ఆ వృద్దునికే యిచ్చి పెళ్ళి చేశారు గురజాడ 
అప్పారావుగారి పూర్ణమ్మ పాట బాగా (ప్రచారం చేసేవాళ్ళం భీమునిగూడెం అనే 
గామంలో ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది ఒక బ్రాహ్మణ బాలికను వృద్దునికిచ్చి 
స్తుంకే - ౪ అమ్మాయిని బెజవాడ పంపించి, ఆ పెళ్ళి జరగకుండా చేశాం 
ఆ తరువాత ఆ అమ్మాయి మన వచ్చింది ఆంధ్రలో వ్యాప్తిలోకి 
వచ్చిన మహిళా ఉద్యమ ప్రభావం మామీద ఎక్కువగా వుండేది. బాల్యవివాహాలకు 
వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలకు అనుకూలంగా ప్రచారం చేసేవాళ్ళం 

తెలంగాణా ప్రాంతంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పొర్టీల ఆధ్వర్యాన వెట్టి 
చాకిరికీ వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది మా గ్రామంలో కూడా ఉద్యమం 
బాగా వ్యాపించింది. పోలీసుదాడులు మొదలయ్యాయి కూలీరేట్ల “పెంపుదలకు 
వ్యవసాయ కూలీల సమ్మె చేయించాం ఇదే సమయంలో జరిగిన చాకలి ఐలమ్మ 
భూమిపోరాటం చరిత్రాత్మకమైనది విసునూరు దేశముఖుల దౌర్జన్యాలు, క్రూర 
పరిపాలనకు వ్యతిరేకంగా పాటలు బాగా పాడి ప్రచారం చేసేవాళ్లం పోరాటం 
ఉధృతమైంది ఈ సమయంలో చాలామంది స్త్రీలను బెజవాడ పంపించి, (ప్రధమ 
చికిత్స, ప్రసూతి, శిశుపోషణ నేర్పించాం. 

సను ఆంధ్రా ప్రాంతంలో చాలా సభలలో తెలంగాణా పోరాటం గురించి 
విస్తృతంగా ప్రచారం చేశాను విరాళాలు పెద్దయెత్తున పోగుచేశాం అప్పుడు నాకు 
14 యేళ్ళు మాత్రమే. నా ఉపన్యాసాలు విని నేను బిఎ వరకు చదివాను అని 
అనుకునేవారట నన్ను అంధ్రా (ప్రజలు “ముద్దుబిడ్డ" అని పిలిచేవారు. నా ఉపన్యాసంలో 
తెలంగాణాలో జరుగుతున్న ఘోర దురంతాలు; ఆకునూరు మాచిరెడ్డిపల్లి ఘోర 
దురంతాలు చెబుతుంటే సభలోని ప్రజలు ఉద్రేకంతో ఊగిపోయేవారు 

తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతస్టాయినందుకొని, లక్షల ఎకరాల భూమిని 
పంచి, గ్రామ రాజ్యాలు ఏర్పరచే దశ వచ్చింది ఈ గ్రామ రాజ్యాల నిర్వహణ, 
సాంఘిక సమస్యల పరిష్కారం, వైద్య సౌకర్యాలు కల్గించడం, లెవీధాన్యం గ్రామం 
నుండి పోకుండా చేయడం మున్నగు కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం స్రైలు కూడా 
సాయుధ దళాల్లోకి వచ్చి, ఎంతో దైర్య సాహసాలతో పోరాడారు. రాములమ్మ 
వారిలో చెప్పుకోదగింది రాములమ్మ దళం చాలా ప్రఖ్యాతి పొందింది భర్త ముందు 


నం a is లొ 
నంసొదకుడు వరకొల వట్టాభిరామారావు 228 


పోరాటంలోకి వచ్చాడు తరువాత వెనక్కీ పోయాడు రాములమ్మ భర్తకు విడాకులు 
యిచ్చి పోరాటంలో ముందంజ వేసింది స్త్రలను గెరిల్లా దళాల్లోకి తీసుకోవాలా? 
వద్దా” అన్న చర్చ కొన్నాళ్ళు సాగించి, చివరకు పార్టీ అంగీకరించింది చాలానుందిమి 
దళాల్లో పాల్గొన్నాం పోలీసు నిర్బంధాలు, రజాకార్ల దాడులను ఎదుర్కొంటూ 
అనేక గ్రామాల్లో మేము సభలు, సమావేశాలు జరిపాం ప్ర్రలలో ఎంతో చైతన్యం 
తీసుకురాగల్లాం సంఘ సంస్కరణ ఉద్యమం కూడా సాగించాం పోరాట విరమణ 
అనంతరం పోరాటంలో పాల్గొన్న స్రీలకు అనేక ఆర్థిక, సాంఘిక సమస్యలు వచ్చాయి 
వురుషులకం టే (స్త్రలకే ఎక్కువ సమస్యలు వచ్చాయి వివాహ సమస్యలు, వారసత్వ 
సమస్యలు, బిడ్డల పెంపకం, చదువులు, ఉద్యోగాలు, పురుషాధిక్యం మొదలైన అనేక 
సమస్యలు వచ్చాయి వరకట్నం, సాంఘిక దురాచారాల సమస్యలు తీవ్రం 
అయ్యాయి నేడు (స్త్రీలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. దారిద్య సమస్యలు 
సరేసరి సామాజిక పరిస్టితులు మారాలి అప్పుడుగాని (స్త్రీ విముక్తి సాధ్యం కాదు 


229 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు | 





మతి కవులమ్మ 








నేను వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా మైనాల (గ్రామంలో వుట్లాను 
మా అత్తగారిది రాంపురం మాది. ఒక బానిస కుటుంబం నా జీవితం గురించి 
చెప్పాలంటే చాలా బాధ చేస్తుంది మా తల్లి కట్టు బానిసగా దొరల యిళ్ళల్లో 
బతికేది మా తల్లి, ఆమె తల్లి, ఆమె తల్లి - మూడు తరాలు ఇటువంటి బానిస 
జిచితం గడిపారు వాళ్ళకు పెళ్ళిళ్ళు వుండవు నూ తల్లి వొళ్ళది తెలగాలకులం వెనుక 
ఎప్పుడో తిండికి కరువు వచ్చి మా అమ్మమ్మ నూ తల్లిని ఒక సోలెడు బియ్యం, 
ఒక రూపొయికి ఒక బ్రాహ్మణ కుటుంబానికి అమ్ముకొని పోయింది ఆ బ్రాహ్మణ 
కుటుంబం దొరల కుటుంబం (పట్వారీ కుటుంబం ) పట్వారీ కుటుంబంలో దొరలే 
మా అమ్మమ్మను, ఆమె తల్లిని వుంచుకొనేవారు అలాగే మూ తల్లికి వయసు 
రాగానే ఈ బ్రాహ్మణ కుటుంబంలో ఒక దొర మా అమ్మకు కన్నెరికం చేసి 
వుంచుకొన్నారు ఆయనకు నేను జన్మించాను మా అమ్మ 14 మందిని కన్నది 
అయితే, మేము అబిదుగురం మాత్రం |బ్రతికాము . కట్టుబానిసలైనా ఇటువంటి 





ఆడపాపలను రజస్వల అయితే ఎవరూ వుంచుకొనే వారుకాదు రజస్వల అయితే 
ఇది ఎంతమందితో “తవ Wu చేసిందో అని ఎవరూ చేరదీపేవారు కాదు నాకు ఒక 
అక్క వుండేది మా పెదనాయనగారి మేనల్లుడు ఆమె కన్నెరికాన్ని చెడగొట్టాడు 
గర్భవతి అయింది ఆమెను తాను వుంచుకోలేదు. ఎవరూ చేరదీయలేదు ఆమె 
చివరకు చనిపోయింది ఆనాటి పరిస్టితులు అలా వుండేది అసలే ఆడ బానిసత్వం 
ఆడ బానిసత్వంలో కూడా పవిత్రత చూ సేవారన్నమాట! కన్సెరికం చేసినవాడే 
తప్ప యితరులు వుంచుకొనేవారు కాదు అందుచే నాకు ఎనిమిదవ ఏటనే, 
రజస్వల కాకముందే 'సెండ్రి చేసేశారు నా భర్త (బ్రాహ్మణ కులం కాదు - దొరల 
దగ్గర బానిసగా పనిచేసే పేవొడే. 

మా నాయన బ్రాహ్మణ పుట్టుకయినా నూతోనే కలిసి వుండేవాడు వేరే 
పెళ్ళి చేసుకోలేదు ఆయన అభ్యుదయ భావాలు కల్షినవాడు. అందుచేత నాకు, 
మా చెల్లెలికి, మా చిన్న అన్నకు, పెద్దన్నకు అందరకి చదువులు చెప్పించారు 

నేను నా భర్త ఒక రెడ్డిదొర యింట్లో కట్టు బానిసలుగా పనిచేశాం నౌ 
మగడు వయసువాడైనా ఆ రెడ్డి దొరసాని " కొష్టేది, అన్ని పనులు చేయించేది 
నా మగడు రౌడీగా కూడా వనిచేశే సవాడు 


కటుబానిసలుగా 
€ం 


ఈ పరిస్తితుల్లో తెలంగాణా పోరాటం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రారంభమైంది 
కట్టు బానిసలుగా వున్న _ మేమందరము ఈ పోరాటంచే ఆకర్షించబడినాము మా 
పెద్దన్న 20 మంది సభ్యులుగల దళానికి కనాండరు నేను నా భర్త కూడా పోరాట 
Wa, చేరాం నేను కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా చేరాను వైజ్ఞానిక దళంలో 

నిచేసీదాన్ని నా కంరం బాగుంటుందని Gos హరికథలు చెప్పేదాన్ని 
నను కొంతవరకు చదువుకున్నాను గదా, అందుచేత ఏరియా కమిటీ, ప్రాంతీయ 
కమిటీ ఆఫీసుల్లో (బాతవఐని కూడా చే సేదాన్ని గాయాలు తగిలిన కామేడ్స్‌కు 
ప్రధమచికిత్సతోబాటు ఇంజక్షన్‌ లు కూడా యిచ్చేదాన్ని. క్రాసులలో Cas చికిత్స 
నేర్చుకున్నాను. మానుకోట, గార్హ, జర ప్రాంతాల్లో "కూడా వెనిచేశాను నాకు 
మగపిల్లవాడు పుట్టోడు దళాల్లో పనిచేస్తుండటంవల్ల నా బిడ్డను నా దగ్గర 
వుంచుకోవడం సాధ్యముయ్యేదికాదు " నొ బిడ్డని మా “ఆడబిడ్డనద్దకు పంపివేశాను 
ఆమెకు బిడ్డ పుట్టి పోయింది అందుచేత నా బిడ్డకు ఆమె పాలిచ్చి "పెంచింది. 


బిడ్డను త్యాగం చేయవలసిన పరిస్టితి: 


యూనియన్‌ సైన్యాలు వచ్చిన తరువాత నిర్బంధ విధానం ఎక్కువైంది. గెరిల్లా 
దళాలను అడవులలోకి రిట్రీట్‌ అయిపోవలసిందని పార్టీ నిర్ణయించింది ఎను నా 
భర్త కూడా అడవిలోకి వెళ్ళిపోయాం ఆరునెలలపాటు అక్కడే దళాల్లో వున్నాను 
అప్పుడు మళ్ళీ రెండవసారి నాకు గర్భం వచ్చింది అడవిలో వుంటే (ప్రసవం 
అయ్యేది ఎలాగ” ఒక (గ్రామం నుండి నుంత్రపానిని తీసుకువచ్చారు అడదిలోనే 
ఒక పొదశ్రింద మగబిడ్డను కన్నాను ఇక అప్పుడు ఆ పసిబిడ్డను పట్లుకొని 


231 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అడవిలో దళాలతో నేను ఎలా వుండగలను? కొని, అలాగే ఆరునెలలు వున్నాను 
ఆ తరువాత దళాల్లో వున్నప్పుడు బిడ్డను దగ్గర వుంచుకోవడం (ప్రమాదకరం బిడ్డ 
ఏడిస్తే ఆ ఏడువు పోలీసులకు వినబడితే ఇంకేముంది” ఏరియా కమిటీ నాయకులు 
“కనులమ్మా, నీ బిడ్డను ఎవరికైనా మువ్వాలి లేదా, నీవు దళాలనుండి వెళ్ళిపోయి 
ఎక్కడైనా వసిబిడ్డను పెంచుకోవాలి” అని చెప్పారు కోయ కుటుంబాలకు నా 
బిడ్డను యిచ్చివేద్దాముని చూశాను బిడ్డ తెల్లగా, అందంగా వుంటాడు కోయ 
కుటుంబాలలో యిస్తే ఈ బిడ్డ ఎవరి బిడ్డ అన్న (ప్రశ్న తప్పక వస్తుంది ఎనరూ 
తీసుకోడానికి అంగీకరించలేదు “ఈ తెల్లని అందమైన పిల్లగాడు మాలో ఎక్కడ 
కమ్ముతాడమ్మా?"” (యిముడుతాడు) అని వాళ్ళు ఒప్పుకోలేదు పోలీసులు ఈ 
పిల్లగాల్లీ, మమ్మల్ని కూడా చంపిచేస్తారు అని వాళ్ళు అన్నారు 

చివరకు పార్టీ ఒక నిర్ణయం చేసింది “బిడ్డను సాకలేక నదరిపోతున్నాము” అని 
బిడ్డమెడలో ఒక చీటీవ్రాసి, “బొగ్గుట్ట” అనే గ్రామంలో వదిలిపెట్టి రమ్మన్నారు నేను 
ఏడ్చాను మనసొప్పలేదు అయినప్పటికి పార్టీ నిర్ణయాన్ని అమలు జరవదలచాను., 
ఒక కామేడ్‌కు యిచ్చి పంపాను గార్లజాగీరుకు వచ్చాము అక్కడ పార్టీ ఆర్గనైజరు 
మాకు ఒక సలహా యిచ్చాడు. బిడ్డను అలా పారవేయవద్దు, ఎవరికైనా యిచ్చేస్తే 
పెంచుకుంటారు అని చెప్పాడు ఒక బొగ్గుగని కార్మికుడు బిడ్డను పెంచుకుంటానని 
అంగీకరించాడు పిల్లవాణ్ణి ఆయన చేతిల్లో పెట్టి నేను వెళ్ళిపోయాను నా 
శరీరం వెళ్ళిందికాని, నా మనసు అక్కడనే వుంది పిల్లవాణ్లి వదిలిపోతూ కంటికి 
మంటికి ఒకటే ధారగా ఏడ్చాను చివరకు మళ్ళీ దళాల దగ్గరకు పోడానికి 
రెండు రోజులు పట్టింది ఆ పిల్లగాడు ఏమయ్యాడో యిప్పటికీ నాకు తెలియదు. 
36 సంవత్సరాలైంది. (1986 సంవత్సరంలో ఈ ఇంటర్యూ జరిగింది - సం) 
ఒకసారి విప్లవ కమ్యూనిస్టులు వచ్చి, నా జీవిత చరిత్ర అడిగితే నా దుఃఖానికి 
అంతులేకపోయింది 

ఒకసారి క్యామేడ్‌ తీగల సత్యనారాయణగారు అన్నారు “కమలన్మూ, దేశదేశాల 
చరిత్రలు చదువుతున్నాం ఇప్పుడు నీవు మనదేశంలో మన తెలంగాణా పోరాటం 
సందర్భంలో చేసిన త్యాగం ఒక గొప్ప చరిత్రగా మిగిలిపోతుంది, దుఃభించవద్దు” 
అని కాని, కడుపుతీపీ ఎక్కడకు పోతుంది. ఆ బిడ్డకోసం ఇప్పటికీ నా మనసు 
వేదనపడుతూనే వుంటుంది. అ బిడ్డను కడుపుతో వున్నప డు, నేను వేవిళ్ళు 
పడినప్పుడు, దళంలో పనిచేస్తూ పడిన బాధలు చెప్పుకుంటే అదే పెద్ద చరిత్ర 
అవుతుంది పోలీసులు తరుముకొని వస్తుంటే తప్పించుకోడానికి ఎన్నెన్నిపాట్లు 
పడ్డానో నేను చెప్పలేను 

అడవిలో దళాల్లో వుండగానే మళ్ళీ మరోసారి గర్భవతి నయ్యాను 1951-52 
రోజుల్లో పోరాటం ఇక కొద్ది రోజులకు ఆగిపోయే దశ ఆ తరువాత పోరాటం 
ఆగిపోయింది. ఎన్నికలు జరిగాయి. నా భర్త తిరిగి నాగిరెడ్డి నక్సలైటు గూవులో 
చేరి, అరెస్టయి జైలులో వున్నాడు బైటకి వచ్చిన తరువాత ఎంతో దారి|ద్రానస్త 
అనుభవించి పిల్లలను పెంచాను అయినా, నేను కమ్యూనిస్టు పార్టీని వదలలేదు 
వైజ్ఞానిక దళంలో పనిచేస్తూనే వున్నాను 


క. లే అ ళల ta = 


శ్రీమతి కొండపల్లి కో టశ్వరమ్మ 








నేను కృష్ణాజిల్లా పామర్రు (గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాను 
తల్లిదండ్రులు ఆరునుళ్ళ అంజమ్మ, సుబ్బారెడ్డిగార్డు. నాకు చిన్నతనంలోనే 
ల 4 ౮ యణ రొ 
మేనమామతో అతి బాల ల వివాహం జరిగింది నాకు ఊహరాకముందే క్షయవ్యాధితో 
అతడు మరణించాడు నేను బాలవితంతువు నయ్యాను నూ తల్లిదండ్రులు MR 
సంస్కారభావంతో నన్ను బడికి పంపించి చదివించారు 


బ్రిటిష్‌ ప్రభుత్వ జారి చక్రవర్తిని కీర్తిస్తూ ఆ రోజుల్లో పాటలు పాడించి 
వూ రేగింపులు జరిపీంచేవారు “నేను పాటలు బాగా సాడేదాన్ని ఒకసారి 


వూ రేగింవులో పిల్లలం ఈ పాట పాడుతుంటే కొంతమంది యువకులు వచ్చి, 
“తెల్లవాళ్ళు మనదేశాన్ని వశవరచుకొని మన సంవదను కొల్లగొడుతుంటే - గాంధీజీ 


నాయకత్వాన స్వరాజ్యంకోసం పోరాడుతూంకే ఈ బ్రిటిష్‌ చక్రవర్తిని కీర్తిస్తారా?” 


233 స్వాతం త్య సమరంలో కమ్యూనిస్టు దేశభకులు 


క 


అని అడిగారు. ఇలాంటి పాటలు పాడకూడదన్నారు. ఆ సమయంలో నూ 
(గ్రామంలో తమ్మా నాగిరెడ్డి, గడియారం సాంబయ్య అనేవారు “వందేమాతరం” 
వూరేగింవులు. చేస్తుంటే. పోలీసులు వారిని నడివీధిలో లారీలతో కొట్టి జైళ్ళలో 
పెట్టారు. ఇవి నాలో దేశభక్తిని కల్లించాయి. గడియారం సొంబయ్యగారు ఉన్నత 
విద్యావంతులు. ఖద్దరు కట్టుకొని, విదేశీ నృస్త్రదహనం చేశారు నాగిరెడ్డిగారు కాలేజీ 
చదువులు మాని సత్యాగ్రహం చేసినవారు. మా తమ్ముడు సాంబయ్యగారి వద్ద 
ఫెవేటు చదివేవాడు సత్యాగ్రహులు “కల్లు మానండోయ్‌ బాబు, కళ్ళు తెరవండోయ్‌” 
వ “కాల్హాయిగట్టితేనేమీ మా గాంధీ మాలడ్డె తిరిగితేనేమీ!” అన్న పాటలు 
పాడేవారు వాటిని నేను కూడా పాడటం మొదలుపెట్టాను 


గాంధీజీకి నా నగలు: 


గాంధీగారు కృష్ణాజిల్లాలో పర్యటిస్తూ బందరు వెడుతూ నూ పామర్రులో 
పదినిముషాలు ఆగి, స్వరాజ్య సాధనకు రండి అని ప్రబోధించారు. ఆ సభకు నేను 
వెళ్ళాను (స్త్రీలందరూ ఆయనకు తమనంటిమీద నగలు వలిచి యిస్తుంశే నేను 
కూడా నా చెవి కమ్మలు, కాళ్ళ వెండి పట్టాలు తీసి ఆయన చేతిలో పోశాను వారు 
చిరునవ్వుతో నా ఆభరణాలను స్వీకరించారు అది నా జీవితంలో మరపురాని 
విషయం. బోసి చెవులతో, బోసి కాళ్ళతో యింటికి వచ్చిన నన్ను చూసి మా 
అమ్మ “చిన్నతనంలోనే నీకు ఎంత స్వతంత్ర్యం వచ్చిందే! పెద్దవాళ్ళేమంటారో అని 
లేదే నీకు?” అని అడిగితే, మా తండ్రిగారు “పోనీలేవే, మనకు లేని ధైర్యం మన 
బిడ్డకు వచ్చినందుకు సంతోషిద్దాం” అని సర్దిచెప్పారు 


బాల వితంతువుగా వైరాగ గం: 


ఎలిమెంటరీ స్కూలు నుండి హైస్కూలుకు వచ్చాను కాని, మొదటిరోజునే 
స్కూలు ఫిల్లలు నన్ను “నైటింగేల్‌ వచ్చిందిరో!” అని ఆటవట్టిస్తే - నేను బిడియపడి, 
స్కూలు మానివేసి యింటి దగ్గరే చదువుకుంటానని అన్నాను మా తల్లిదండ్రులు 
అలాగే అన్నారు. నాచేత భారత రామాయణాలు, 'స్రీలపాటలు, అధ్యాత్మిక 
రామాయణం మున్నగునవి చదివించేవారు. నేను పెద్దమనిషినైన తరువాత నేను 
బొట్టు, గాజులు, పూవులు పెట్టుకోకూడదన్నారు. వితంతువైన మా అమ్మగారి 
మేనత్త “మనం పూర్వజన్మంలో పాపంచేయబట్టి విధవలమైనామని, నుదుట అలా 
రాసి వుందని, ఈ జన్మలో పారమార్షిక చింతతో వుంటే వచ్చే జన్మలో నైనా 
వున్నిస్త్రీలుగా వుడతామనీ” నాకు వైరాగ్యం బోధించి, భక్తసమాజంలో భజనకు 
తీసుకువెళ్ళేది రామకోటి వ్రాయడానికి మా తండ్రి దస్తాలకొద్ది తెల్లకాగితాలు 
తెచ్చి యింట్లో వడచేశారు 


జాతీయోద్యను (ప్రభావం: 


ఇలా వుండగా మా గ్రామానికి ఖద్దరు అమ్మడానికి కాంగ్రెస్‌ మహిళలు వల్లభనేని 
సీతామహలక్ష్మమ్మ, భారతీదేవి రంగా, వాసిరెడ్డి హనుమాయమ్మ వచ్చి, సభలు 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 234 


పెట్టారు దేశభక్తి ప్రబోధించే పాటలు, సోది మున్నగునవి చెప్పి, సోదిలోకి 
భారతమాత వచ్చి “గాంధీజీ తన ముద్దుల కొడుకనీ, భారత (ప్రజలను విముక్తులను 
చేయడానికి వచ్చాడనీ” అలా జాతీయ పోరాటం గురించి చెప్పేవారు. మా (గ్రామంలో 
దేశభక్తి పవనాలు బాగా వీచనారంభించాయి. మా అమ్మగారు రాట్నంమీద 
సన్నటి నూలు దీయడం, నేను “మాకొద్దీ తెల్లదొరతనము” (గరిమెల్లవారి పాట, 
చిలకమర్తివారి “భరత ఖండంబు చక్కని పాడియావు” పాడేదాన్ని మా తండ్రిగారు 
గొట్టిపాటి బ్రహ్మయ్యగారిని ఎన్నికలలో గెలిపించడానికి మా బంధువులను, స్త్రీలను 
బండికట్టి తీసుకువెళ్ళి ఓట్లు వేయించారు మా కుటుంబం జాతీయాభిమానంగల 
కుటుంబంగా తయా రంది 


హైస్కూలు టీచర్లు తమ్మారెడ్డి రామస్వామిగారు, మిక్కిలినేని అక్కయ్య 
చౌదరిగారు, 'పెదమద్దాలివల్లి గ్రామస్తులు. వారు మా యింటికివచ్చి స్వాతంత్ర్య 
యె గొ జట 
పోరాటం గురించి, కమ్యూనిస్టు విస్తవం గురించి చెప్పేవారు 


నేను పూలు పెట్టుకోడం మానివేయడంవల్ల మూ అమ్మ కూడా మానివేసింది. 
నేను పేరంటానికి వెళ్ళకూడదు గనుక, తానూ వెళ్ళడం మానివేసింది మా 
అమ్మను పిన్నీ అని పిలిచే తమ్మారెడ్డి రామస్వామిగారు “మీ అమ్మాయికి మళ్ళీ 
పెళ్ళి చేయండి ఆమె జీవితం అలా ఎందుకు వృధా చేస్తారూ” అని మా 
అమ్మకు చెప్పేవారు. మా అమ్మలో మార్చువచ్చి, నాకు మళ్ళీ పెళ్ళి చేయాలన్న 
నిశ్చయానికి వచ్చారు నన్ను చూసుకోడానికి నల్లురైదుగురు యువకులు నచ్చారు 
నాలో అప్పటికి వైరాగ్యం కలిగి, నాకిష్టంలేదని చెప్పి, పక్కింటికి వెళ్ళిపోయేదాన్ని, 
మా అమ్మగారు ఎంతో చింతించేవారు 


ఆ రోజుల్లో వితంతువులకు పెళ్ళి అంటే చాలా తప గా ఎంచేవారు. నాకు 
మళ్ళీ పెళ్ళిచేస్తే మా తమ్మునికి ఎవరూ పఫిల్లనివ్వడానికి రారేమోనని మా 
తల్లిదండ్రులు మూ తమ్మునికి 13న ఏటనే పెళ్ళి చేసేశారు. 


మొలకెత్తిన సంఘసంస్కరణ బీజాలు: 


ఇదిలావుండగా కందుకూరి వీరేశలింగంగారు వితంతు వునర్వివాహాలు చేస్తున్న 
విషయం బాగా ప్రజలలోకి వచ్చింది నూ గ్రామంలో కూడా సంస్కరణ వివాహాలు 
మొదలయ్యాయి. ఒక వైశ్య కుటుంబంలో వితంతువుకు పెళ్ళీ జరిగింది అయినా, 
నాలో పురాతన భావాలు పోలేదు. నా నుదుట అలా రాసివుంపే నేను సుమంగళినెలా 
అవుతానని అంటుంటే, రామస్వామిగారు నవ్వి, నాకు బ్రహ్మసమాజం గురించి, 
సంఘసంస్కరణ ఉద్యమాల గురించి చెప్పి, అందుకు సంబంధించిన పుస్తకాలు 
యిచ్చి చదనమనేవారు. ఒకసారి అక్కయ్య చౌదరిగారి భార్య సీతమ్మగారు, 
రామస్వామిగారు నన్ను గుడివాడ తీసుకువెళ్ళి “వితంతువును వివాహమాడిన” ఒక 
టీచరుగారి కుటుంబాని పెట్టారు. ఆయన బిఇడి. టీచరు వారికిద్దరు పిల్లలు. 
“కర్మ అనేది నిజమైతే ఈ వితంతువుకు పెళ్ళి ఎలా అయ్యేది? పిల్లలు ఎలా 
పుర్టేవారు?"” అని రామస్యామిగారు చెప్పి, తమ యింట కొన్నాళ్ళు వుంచారు. నాలో 
పాత భావాలు పోగొట్టారు. నన్ను పెండ్డికూతురని పిలిచేవారు. నాకు పిల్లలంటే 


235 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఎంతో మక్కువగా వుండేది. క్రమంగా నాలో మార్చు వచ్చింది. రామస్వామిగారు 

గోర్కీ 'అమ్మ' నవల తెచ్చి, మా అమ్మకు చదివి వినిపించమనేవారు. నేను 

వారిని “అన్నా” అని పిలిచేదాన్ని. “వారికి నేను స్వంతచెల్లిని కాను. నా గురించి 

ఇంత తాపత్రయం దేనికి? నా పెండ్లి జరిగితే వారికి ఏమిలాభం?' saa 

వారి నిస్వార్థ సంఘసేవా దృక్పధం అర్ధమయింది. అప్పుడు కమ్యూనిస్టులు అం 

నాలో ఎంతో అభిమానం పెరిగింది. వారు వట్టిమాటలు చెప్పరు చేతల్లో న 
పెడతారు అనే భావాలు నాలో కలిగాయి. 


మా అమ్మా, మా తమ్మునితోబాటు మా నాన్నగారు కూడా నాకు మళ్ళీ 
పెళ్ళి చేయడానికి సమ్మతించారు. మౌ అమ్మగారు నాకు రెండవపెళ్ళి ఇతర 
కులాలతో చేస్తే మరీ వ్యతిరేకత మా కుటుంబాల వారితో వస్తుంది గనుక రెడ్డ 
కులంలోని యునకుళ్లే చూడమని రామస్వామిగారికి చెప్పారు. 


సంచలనం కర్షించిన సా పునర్వివాటాం: 


1037లో కొత్తపట్నంలో రాజకీయ పారశాల జరిగింది. రామస్వామిగారు కూడా 
ఆ స్కూలుకు వెళ్ళారు. ఆ రాజకీయ పాఠశాలకు కొండపల్లి సీతారామయ్యగారు 
కూడా వచ్చారట. ఆయన రెడ్డ యువకుడని తెలుసుకొని, 'వితంతువును పెండ్డి 
చేసుకుంటావా?' అని చండ్ర రాజేశ్వరరావుగారిచే రామస్వామిగారు అడిగించారు. 
ఇదంతా అ తరువాత మా అమ్మగారు నాకు చెప్పారు సీతారామయ్య గారికి యిష్ట్రమై, 
ముందు ఒక స్నేహితుని, మలిరెడ్డి కృష్ణారెడ్డి అనేవారిని పంపారట. ఆయన గేదెలను 
వెతకడానికి వచ్చాననే నెపంతో వచ్చి, నా విషయమంతా తెలుసుకొని వెళ్ళారు. 
తరువాత రంగా రెడ్డిగారు సీతారామయ్యగారిని, మరికొందరు పెద్దలను వెంటబెట్టుకొని 
వచ్చి, నన్ను చూశారు. రామస్వామిగారు, అక్కయ్య చౌదరిగారు నా తరపు పెద్దలు. 
చివరకు నా వివాహం సీతారామయ్యగారితో నిశ్చయమెంది శాఖగాని శాఖ, 
అందుచేత ఏమి గొడవలు జరుగుతాయేమోనని చండ్ర రాజేశ్వరరావు, సావిత్రమ్మ 
దంపతులు; మద్దుకూరి చంద్రశేఖరరావు, కొసరాజు శేషయ్య మున్నగు పెద్దలందరు 
వచ్చి, వెంట్రప్రగడలో నా వివాహం జరిపించారు. శెట్టిపల్లి వెంకటరత్నంగారు 
గేయాలు పాడారు. నూతన పద్దతులలో, పూలదండ్లతో, కమ్యూనిస్టు పెద్దల 
ఆగీసులతో మా వివాహం జరిగింది. నాలుగు రోజులు మా నూతన దంపతులకు 
అక్కడే అతిధ్యమిచ్చారు. 


అయితే, నా వివాహం మా గ్రామంలో పెద్ద సంచలనం తెచ్చింది. మా 
కుటుంబాన్ని వెలి వేశారు. మా బంధువులు, కులంవారు మా కుటుంబంతో 
మాట్లాడకుండా బహిష్కరించారు. నేను ఒక రోజున గుమ్మంలో నిలబడి వుంటే 
కులపెద్దలు ఒక వితంతు స్త్రీచే నన్ను కొట్టించారు. “వెధవముండ, పెళ్ళి చేసుకొని 
కులపరువు ప్రతిష్టలు _చెడగొట్టిందని తిట్టించారు కమ్యూనిస్టు యువకులు వచ్చి 
ఘర్షణకు సిద్ధమైతే, మా తండ్రిగారు వారిని వారించి, వెనక్కు పంపారు. నేను 
ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమానికి చేరిక అయ్యాను నా 
భర్తతో కలిసి ఉద్యమంలో పనిచేయడం మొదలు పెట్టాను. 


నంపాొదకుదు: వరకాల వట్టాభిరామారావు 236 


రహస్య కమ్యూనిస్టు ఉద్యమ (శ్రేణులలో: 

అవి (1939) రెండవ ప్రపంచయుద్ధకాలవు రోజులు. కమ్యూనిస్టు పార్టీ 
రహస్యపత్రిక “స్వతంత్ర భారత్‌” వచ్చేది. యుద్దవ్యతిరేక ప్రచారానికిగాను కమ్యూనిస్టు 
నాయకులను అరెస్టు చేస్తున్నారు. మా తమ్ముడు స్వతంత్ర భారత్‌ పత్రికను 
బందరు నుండి జొమవళ్ళ బుట్టలలో పెట్టి మా అత్తవారి వూరు పంపుతూ 
వుండేవాడు. కార్బన్‌ పేపరు పెట్ట రహస్య పత్రాల కాపీలు తీస్తుండేవారు. నాతో 
కూడా తీయిస్తూ వుండేవారు పోలీసులొ స్తే మేం గోడదూకి "పారిపోతాం. నిన్ను 


కొట్టి జైల్లో పెడతారేమో”నచేవనొరు. 'మనవాళ్ళెందరో జైళ్ళ కెళ్ళారు కదా? అది 
కూడా “చూస్తానని నవ్వేదాన్ని. 


స్వతంత్ర భారత్‌ పత్రిక కట్టలతో జోగారావుగారు, కొండేపూడి లక్ష్మీనారా 
యణగారు పట్టుబడ్డారనీ, పోలీసులు ప్రెస్‌ ఎక్కడుందో చెప్పమని చిత్రహింసలు 
పెడుతున్నారనీ, గోళ్ళల్లో సూదులు గుచ్చినా ఆ కా[మేడ్సు చెప్పలేదనీ వారిని 
గూర్చి గొప్పగా చెప్పుకోవడం విన్నాను లక్ష్యసాధనకై ఎంత బాధనైనా భరిస్తారు 
కమ్యూనిస్టు లనుకున్నాను. 

మేడే నాడు ఊరేగింపులో పాల్గొని, ఎర్రజెండా పాటను (ఎగరాలి ఎగరాలి మా 
ఎర్రజెండా) ఉత్సాహంగా పాడాను 1942లో సోవియట్‌ రష్యామీద నాజీలు యుద్దం 
ప్రకటించడం, కమ్యూనిస్టులు దాన్ని (ప్రజాయుద్దమని ప్రకటించడం జరిగింది. జైల్లో 
వున్నవారు, రహస్యంగా వున్నవారు బైటకొచ్చారు. (సీతారామయ్యగారు కూడాను.) 
మాకు చందు పుట్టాడు. వాడ్ని కా[మేడ్సంతా పీవుల్చువార్‌ అని పిలిచేవారు. 


పార్టీ నిర్మాణం కోసం, పత్రికలు నడపడంకోసం సుందరయ్యగారూ, రాజేశ్వర 
రావుగాడూ సొంత ఆస్తినంతా అమ్మి లా 5న పనా విన్నాను. ఎంత త్యాగమనుకున్నాను. 
నేను పెండ్రి చేసుకుంకే నా పేరనేన్న ఆస్తి (మా మేనమామ అవీ) తనకు తిరిగి 
యివ్వాలని మా తాత పట్టుబట్టాడు. తొతకే ఆస్తి అనసరమైతే ఈ యువకులు 
అస్తికంలే ఆశయం గొవ్పదనుకోడం ఎంత గొప్ప విషయమనుకున్నాను. పార్టీ 
కార్యకర్తలంతా తమ ఆస్తులను పార్టీకోసం అమి యివఃడం చూశాను. ఈ 
త్యాగధనుల మార్గం జాతి "విముక్తికి మౌర్గమనుకున్నాను. పొర్షీ ర్రీ చెప్పిన వని చేయడానికి 
సద్దమైనాను 


కన్యాశుల్కం నాటకంలో నా పాత్ర; 


1943లో విజయవాడలో జరిపీన రాజకీయ పొరశాలకెళ్ళాను. సుందరయ్య, 
కంభంపాటి మొదలైన పెద్దలను చూశాను రాజకీయాలను తెలుసుకుంటూ మహిళా 
సంఘాల్లో పనిచేశాను. 1944లో అభ్యుదయ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని 
పార్టీ నిర్ణయించి, అభ్యుదయ రచయితల కాన్టరెన్సు జరిపితే, ఆ కాన్సరెన్‌, లో వేసిన 
కన్యాశుల్కం నాటకంలో వితంతువు మీనాక్షి పాత్రను వేశాను. సంసార స్రీలు 
నాటకరంగంలోకొచ్చే సాంప్రదాయాన్ని ఆ నాటకం ద్వారా ప్రవేశ పెట్టింది పార్టి 
అన్నారు (ప్రముఖులూ, నాటక ప్రియులూ 


237 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





సాంఘిక రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు ఉత్తేజాన్ని, కొత్త 
అర్జాన్ని తెచ్చిన కమ్యూనిస్టుపార్టీ పత్రికలను నేను జోస్యభట్ల సుబ్బమ్మగారు 
మరికొంతమంది కామేడ్సు విజయవాడ వీధుల్లో అమ్మేవాళ్ళం. బండి బుచ్చయ్య 
నడిపే “ములుకోలు” పత్రిక మాపై దుష్ప్రచారం చేసినా, వేశ్యలను వివాహాలు 
చేసుకోమని ప్రోత్సహిస్తున్నామనే కోపంతో రౌడీలు ఇంటిపై కొచ్చి దుర్భాషలాడినా 
అమ్ముతూనే పత్రికల సర్క్యులేషన్‌ పెంచాం 


(ప్రజాహిత కార క్రమాలు: 


కాకులు కూయకముందే లేచి వెళ్ళి చౌక డిపోలవద్ద నిలబడి అందరికీ సరుకులు 
సక్రమంగా అందునట్టు కృషిచేశాం. నగరవాసులతో కమ్యూనిస్టులు ప్రజోపయోగంగా 
పనిచేస్తారనిపించాం. మేం పనిచేయడానికి పార్టీ యిచ్చిన ఉత్సాహ ప్రోత్సాహాలతోపాటు 
మా అమ్మగారి సహకారం చాలా వుండేది. ఆమె నా పిల్లలను సాకటమేగాక 
సీతారామయ్యగారు వెంటబెట్టుకొచ్చిన రోగులను ఆదరించేది. ఇష్టం లేని పెండ్లి 
జరపబోయే తల్లిదండ్రులనుండి పార్టీ రక్షణ గోరి వచ్చిన యువతులకు మా ఇంట్లో 
స్టానమిచ్చేది. ఈ విధంగా (స్త్రీ, ఉద్యమకారులకు సహకరించిన మా అమ్మలాంటి 
అమ్మలెందరో వున్నారు. 


1948లో పార్టీ నిషేధించబడింది. కొంతమంది కా[మేడ్‌ ఎను జైళ్ళల్లో బంధించింది 
ప్రభుత్వం మహిళా "సంఘం నడుపుతున్న పత్రికను కూడా నిషేధించింది 
నిషేధాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా మహిళా కార్యకర్తలు విజయవాడ 
కొచ్చారు అచ్చమాంబగారి నాయకత్వాన వేల సంఖ్యలో స్త్రీలతో ఊరేగింపు జరిపాం. 
ఊరేగింపు చెదిరిపోవడానికి పోలీసులు టియర్‌ గేసు వదిలారు .లారీఛార్డీ చేశారు 
నుమ్మల్నందరినీ అరెస్టు చేశారు. సూర్యావతిని, అచ్చమాంబగార్నీ డిబన్యూలుగా 
తీసుకెళ్ళారు. వందమందిని జైల్లో పెట్టి భయాన్ని కలిగించి, 16 మందిమీద కేసులు 
పెట్టి (నాతోసహా) కోర్టుల చుట్టూ తిప్పి బాధపెట్టారు పార్టీ కార్యక్రమాల్లో 
పాల్గొనకుండా చేయటానికి పోలీసులు పూనుకున్నారు 

కొంతమంది కార్యకర్తులు పట్టుబడితే. పట్టుబడని కామేడ్సు రహస్యోద్యమానికి 
ఉద్యమించారు. ఆ ఉద్యనూనికి ఉపయోగపడడానికి నాలాంటి మహిళలం 
కొంతమందిమి రహస్యంగా వెళ్ళాం. వ్రాయడంలోనూ, వండడంలోనూ ఉపయోగపడు 
టేగాక ఆయుధాలను అందించనుకూడా చేశాం ఉద్యమకారుల ఆచూకీ తెలుసుకోను 
సిఐ డీలు, పోలీసులు దమనకాండకు దిగారు కమ్యూనిస్టునాస నుందనుకున్నవారి 
ఇండ్ల పైబడి సామాను విచ్చిన్నం చేశారు. ఆహార పదార్థాలను తగులబెట్టారు కార్యకర్తల 
జొడ, ఏ అఘాయిత్యం జరిపినా తెలుసుకోలేక, చివరకు కామేడ్‌ అని అనుమానం 
వచ్చినవాళ్ళను కాల్చి చంపారు. ఆ పరిస్టితిలో రహస్యోద్యమాన్ని రాష్ట్రేతర 
'ప్రాంతాలందుండి నడపాలి వచ్చింది కమ్యూనిస్టులున్న డెన్సని తెలియకుండా 
వుండేందుకు . పిల్దాజల్లాతో వున్న కుటుంబంగా అక్కడి జనం భావించేందుకూ . 
పిల్లలున్న తల్లులను కొందర్నీ, మా అమ్మా మా పిల్లలనూ కూడా రహస్య స్థలానికి 
తీసుకువెళ్ళింది రహస్యపు పార్టీ వీధిలో పిల్లలతో ఆడుకోవాల్సిన నా పిల్లలు 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 238 


పెద్దవాళ్ళతో డెన్‌లో ఆడేవారు ఆ ఇంటి నుండి బైటికెడితే తిరిగి ఇంటికొస్తారా? 
రారా? అని సందేహించే సమయంలో మా అమ్మగారు బంగారం బజారులో అమ్మి 
సొమ్ము చేసి బియ్యం గట్రా కొని కామేడ్సుకిచ్చి తిరిగి వచ్చేది. 

పట్టుబడ్డ కామేడ్సు (సుందరంలాంటివాళ్ళు) ప్రాణాలపై తీపితో రహస్యాలు 
బైట పెట్టారని విన్నాగాని, స్త్రీలు బైటపెట్టిన వార్తలు వినిపించక మేమెంతో గర్వవడ్డాం. 


Cn ళు 

1948-51 మధ్య జరిగిన సంఘటనలూ ప్రాణాలర్పించిన మృతవీరుల త్యాగాలూ 
నాపై చెరగని ముద్ర వేశాయి మృతవీరుల వారసులం మేమంటూ, మృతవీరుల 
ధైర్య సాహసాలను కీర్తిస్తూ, మృతవీరులకు నా కానుకగా గేయం. రాశాను. 1952 
ఎన్నికల్లో దాన్ని గానం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశాను. కమ్యూనిస్టు కామేడ్సు 
విజయపరంపరలు విని మనసారా పొంగిపోయాను. కమ్యూనిస్టుల చిత్తశుద్ధికి జయంగా 
భావించాను. 


ఉత్సాహం, ఉత్తేజం, విశ్వాసం, త్యాగం, నిజాయితీ, నిరాడంబరత పదాలకు 
అర్జాలు, వాటికి జరిగిన న్యాయం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల కార్యాచరణలో 
చూసి వైతన్యమొందాను. 

కొన్ని కారణాల వలన మా కుటుంబం ఛిద్రమైంది. మానసిక, ఆర్థిక బాధలు 
తట్టుకోలేక, కాకినాడ మహిళా పాలిటెక్నిక్‌ హాస్టల్లో ఉద్యోగం దొరికింది చేస్తానని 
సుందరయ్యగారితోనూ, చంద్రంగారితోనూ (మద్దుకూరి) చెప్పాను. వారు నా 
ముఖం వంక చూస్తూ 'నీవెక్కడున్నా, ఏ పనిచేసి జీవించాలనుకున్నా ముఖస్తుతికీ, 
ప్రలోభాలకూ, (పై అధికార్ల) వత్తిడికీ లోనుగాక కమ్యూనిస్టు మహిళగా ..నిజాయితీగా 
పనిచేయ'మని చెప్పారు. 

అప్పటికే పార్టీ రెండుగా చీలడానికి రంగం సిద్ధమవుతుంది. అయినా, ఇరువురూ 
నాకాప్తులుగా వెళ్ళి చెప్పాను. పార్టీ రెండుగా చీలిపోయింది. బాధనిపించింది. 
రెండు వైపులవారి ఆడపిల్లలూ వోస్టల్లో వుండేవారు వారందర్నీ ఒకటిగానే చూసేదాన్ని. 
నేను చేయగలిగిన సహాయం, సమంగానే చేసేదాన్ని, మా అమ్మాయి కరుణను 
వివాహం చేసుకుంటానని రమేష్‌ బాబొస్తే - సుందరయ్యగార్కి, రాష్తేశ్వరరావుగార్కి. 
చెప్పి వారి నిర్ణయం నా నిర్ణయంగా తీసుకోమన్నాను వారు నన్ను ఉమ్మడి 
కమ్యూనిస్టు పార్టీ రోజుల్లో చూసినస్టే చూసేవారు. 

మా అమ్మగారి స్మారక సభకు మా అమ్మగారికిస్ట మైన (ఉభయులలోనూ నా 
కందుబాటులోనున్న) ఉభయ పార్టీల వారిని పిలచాను. అమ్మ సేవలను గూర్చి 
వారు మాట్లాడుకుంటుంశేనూ... వేదికపై మాట్టాడితేనూ ఎంతో సంతోషించాను. 
ఉభయ పార్టీల వారు ఒక వేదిక మీదీకి రావడొనికి ఇది నాంది కావాలన్నారు 
మిత్రులు 

నేను రచించిన రెండు పుస్తకాల అవిష్కరణకు ఉభయుల మహిళా సంఘాల 
కార్యకర్తలను పిలిపించి ఆవిష్కరించమన్నాను. ఉభయులు ఒకర్ని ఒకరు పలకరించు 
కుంటూ నా పుస్తకాల నావిష్కరిస్తే వుప్పాంగిపోయాను. ఆ సభకొచ్చిన కమ్యూనిస్టు 
సానుభూతిపరులూ - పెద్దలూ “మంచి పని చేశావమ్మా అన్నారు దీరి కలయిక 


239 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కోసం కళ్ళెట్టుకు చూస్తున్నా మన్నారు. అప్పుడు నేను అనుకున్నాను - వీరంతా 
అనకాశవాదులా” వామవక్షాల ఐక్యత దేశానికి అనసరమని గ్పుర్తించినవారా” అని... 
ఈనాటి కుల కుమ్ములాటలూ . మత కొట్లాటలూ మాయాలన్నా . తలెత్తిన 
రౌడీయిజం తలవంచాలన్నా. స్వార్హపరుల ఆటలు కట్టాలన్నా. అరాజకం వైపుకు 
మొగ్గుతూ యువతరం పెడ మారాలు పట్టకుండా చూడాలన్నా. హాత్యలకూ, 
ర ~ న్‌ 
అత్మహత్యలకూ గ పలు మనగలగాలన్నా... ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల్‌ 
పనిచెసినట్టు పనిచేసే కార్యకర్తలు కావాలి 
చీరిక తరువాత ఏర్పడిన మంచి చెడ్డలను సింహావలోకనం చేసుకొనే వామపక్ష శక్తులు 
దేశ సరిస్పితులనుగూర్చి ఐక్యతతో ఆలోచించాలనీ, వట్ట మూటలు లేకుండా అనాటి 
కమ్యూనిస్టు నిర్మాతలనలే కార్యాచరణ చూపి సమసమాజ _ నిర్మాణం కోసం 
ఉద్యమించాలనీ ఆశిస్తున్నాను; ఈనాటి కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను 


నంసొదకుడు వరకాల వట్టాభిరామారావు 240 





yg చిట్టూరి ప్రభాకరచౌదరి 


మౌ నాన్నగారు కాం గెస్‌ అభినూని మా 
ఇంటిలో గాంధీ, నెహ్రూ, భగత్‌ సింగ్‌, దత్తు ఫొటోలు 
ఉండేవి భగత్‌సింగ్‌ ను ఉరితీసినవుడు నూ ఇంట్లో 
వంట చేసుకోలేదు. నాకు సుమారు 10 సం॥లు. 
నన్ను హోటలుకు తీసు కెళ్ళి టిఫిన్‌ పెట్టించారు 
వాడపల్లి తీర్థంలో గాంధీ ఫోటోపెట్టి ఊరేగించి 
నందుకు మౌ బంధువులు రైతులపై డప్పుల 
సుబ్బారావు (పోలీసు సూవరింటెం డెంట్‌ ) లారీ 
ఛార్జి చేస్తే వారికి మా నాన్నగారు కట్టుకట్టించి 
మొ ఇంటివద్ద ఆశ్రయం ఇచ్చారు రాజమండ్రిలో 
అనాడు కాంగ్రెస్‌ ఎం ఎల్‌ ఎ (శ్రీ బారు రాజారావు 
కువూరుడు నాతోటి విద్యార్థి 1933లో నేను ఇంటర్‌ చదువుతుండగా సుభాస్‌బోసుకు, 


పట్టాభి సీతారామయ్యగార్కి కాం్యగెస్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలో సుభాస్‌బోసుకు 
ఓటు వేశాను 





ఆ రోజులలో రాజకీయ పాఠశాలకు వెళ్ళివచ్చిన బొడ్డు బుచ్చిరాజు అను 
(గ్రాడ్యుయేట్‌ విద్యార్హి మాతోటి విద్యార్థికి ట్యూషన్‌ చెపుతూ పరిచయమయి, 
నాకు సోషలిస్టు సిద్దాంతం గురించి, రష్యా గురించి చెప్పారు “సోషలిజం ఎందుకు?" 
అనే జయ ప్రకొష్‌ నొరాయణ వ్రాసిన వుస్తకం మా టు చదువుతుండగా, ఆ 
పుస్తకం చదివాను. “మన్యం విస్టవం”, “అల్లూరి సీతారామరాజు చరిత్ర" నన్ను 
ప్రభావితం చేశాయి వినాయక్‌ 'హేవర్కార్‌ వ్రాసిన “వధమ భారత స్వాతంత్ర్య 
సంగ్రామము” అను పుస్తకం నన్ను ప్రభావితుళ్లి చేసింది అదేకాలంలో “మాలపిల్ల” 
సినిమా వచ్చింది అంతవరకు స్వామి వివేకానంద అధ్యాత్మిక బోధనల ప్రభావానికి 
లోబడివుండే నాకు, మొత్తం ప్రజలందరికీ న్యాయం చేకూర్చే సమ సమాజం 
కొరకు జీవితాన్ని _వెచ్చించాలనే దృఢ నిర్ణయం కలిగి, 1940లో ఇంటర్‌ పరీక్షలు 
అయిపోగానే చదువుమాని రాజకీయాలలోనికి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. 
“చైనా అరుణతార” అనే వుస్తకం నన్ను కార్యరంగంలోకి దూకడానికి ప్రభావితం 
చేసింది. 1940 జనవరి 26న తేదీన స్వాతంత్ర్య్రదిన ప్రతిజ్ఞ రోజున మద్దూరి 
అన్న పూర్లయ్యగారి సహాయంతో కాలేజీలో సమ్మె చేయించడానికి ప్రయత్నింది, 
సరియైన నిర్మాణ పద్దతులు తెలియక విఫలమయ్యాను. 


ఆటీ 


241 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కార్మికులకు రాత్రి బటి: 


కాలేజీ, యిల్లు తప్ప లోకజ్ఞానంలేని నాకు కార్మికులతో పరిచయం చేసుకోవడం పెద్ద 
సమస్య అయ్యింది ఉల్లీతోటలో రాములవారి గుడి, ఇన్నిసు పేటలో ముత్యాలమ్మగుడీ, 
కొత్తపేటలో రాములవారి గుడి వద్ద వయోజన రాత్రి పాఠశాలలు నడిపినాను 
కారకం సంఘాలు న ప్రచారం మొదలుపెట్టాను అప్పటికి 
“కాంగైస్‌ సోషలిస్టు పార్టీ” పేరుతో 6గురు సభ్యులు ఉండేవారు వారితో పరిచయం 
పెట్టుకున్నాను కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వున్నందువల్ల ఆ పేరుతో వ్యవహరిస్తూ 
“స్వతంత్ర భారత్‌” అనే రహస స్యవత్రికను రహస్యంగా పంచేవాళ్ళము ఎంతో 
నమ్మకం కలిగితేకాని పార్టీ సభ్యత్వం ఇచ్చేవారుకాదు 


1941లో మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ స్థాపించాము అదే సంనతరంలో 
సమ్మె జరిగింది సమ్మె విచ్చిన్నానికి గుంటూరు నుంచి యానాదులను తీసుకుని 
వచ్చారు సమ్మె విఫలమై కార్మికులు లొంగిపోయే ప్రమాదం ఎదురైంది. అంతలో 
నెల్టూరు జైలునుండి పారిపోయి రహస్య జీవితం గడుపుతున్న కొరపాటి పట్టాభిరామయ్య 
వచ్చి, లొంగుబాటుకు సిద్దపడిన ముసలివాళ్ళ నాయకత్వం తొలగించి స్త్రీలను 
రంగంలోకి దింపితే నెగ్గుతారని అలోచన చెప్పినాడు. స్త్రీలను వెంటబెట్టుకుని 
కర్రలు మోసుకునే జట్లు కార్మికుల సపోయాన్ని అర్హించాము వాళ్ళు చీకటి పడ్డాక 
యానాదులను కొంతమందిని కొట్టి అక్కడినుండి “ శరిమిచేశారు. పోటీ కూరీలుగా 
ల పారిపోయాక మునిసిపాలిటీ, కార్మిక సంఘంతో అ|గ్రిమెంటు 
చేసికొంది అప్పటికి నెలకు 10 రూ! జీతంకి ఒక రూపాయి పెంచి అ(గ్రిమెంటు 
చేసికొన్నారు అది నేను నడిపిన మొదటి సమ్మె. అ సమ్మె కాలంలోనే కొరపాటి 
పట్టాభిరామయ్యగారి రికమండేషన్‌ తో నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు అనగా, 
య స. 13 సం॥లు రాజకీయ కార్యకలాపాలలో పాలొన్నాక పార్టీ సభ్యత్వం 
లభింంంటలు. 


పార్టీ జిల్లా ఆర్గనైజర్‌ గా వున్న పార్టసారధిగారు “3 మాసములు నీ కాళ్ళ మీద 
నిలబడి పని పార్టి కొంత అలవెన్సు ఇస్తుంది" అని చెప్పారు బియ్యం, కందులు 
(కందిపప్పు అయితే “ఖరీదు ఎక్కువ) కలిపి కుంపటీమీద వండుకుని తింథే నెలకు 
మూడు రూపాయలలో జీవించవచ్చని లెక్కగట్టి, నాకున్న సైకిల్‌ 10 రూ॥లకు బేరం 
పెట్టి ఒక హరిజన మిత్రునిద్వారా ఒక కారు (డైవర్‌ కు అమ్మినాను మా ఇంటివద్ద 
ఇంక రానని, నా జీవితం పార్టీకి, (ప్రజలకు అంకితమయిపోయాయని చెప్పాను కాని, 

సైకిల్‌ అమ్మిన | నా మిత్రుడు వసూలు చేసుకుని తినివేశాడు. అవ ప్పుడు 
కొలేజీ హాస్టల్‌లో స్వీవరుగా వనిచేసే షాదిరా అను పేరుగల నర్కరు హాస్టల్‌ లో ఏమి 
మిగిలితే “అవి ఇచా డు. (ఒక్కొక్కసారి అన్నం వుండేది, కూరలు వుండేవికావు 
ఇరుగు పొరుగు కార్మికులు పచ్చడి ఇచ్చేవారు దానితో సరిష్పచ్చుకునేవాడిని 
ఒక్కొక్కసారి అన్నం లేకుండా చిలకడదుంప ముక్కలు పులుసు తెచ్చెవాడు. అవి 
తిని ఆకలి చంపుకునేవాడిని.) సంఘం విజయం సాధించాక, బలవడిన తరువాత 
నెలకు రు.5లు అలవెన్సు ఇచ్చేవారు 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 242 


కార్మికోద్యమ తొలి అనుభవాలు: 


అంబళ్ళ అప్పలస్వామి అనే జట్టు కార్మికుని పరిచయం చేసికొని, అతని ద్యారా 
జట్టు మేస్త్రిని కలుసుకుని, “చిప్పురుపుల్లను విరవగలం గాని చీవురుకట్టును విరనలము 
గనుక, మీరు సంఘంగా మారంీడని చెప్పాను కాలికి జోడు లేకుండా నిక్కరు, 
ఆఫ్‌ షర్ట్‌లో నున్న నన్ను చూసి, “మొత్తం 500 మంది కార్మికులను సమ్మెలోకి 
తెస్తాను వారిని ఒక నెలరోజులు పోషించగల శక్తి మీకు ఉన్నదా?” అని అడిగాడు 
నేను “ఇప్పడు సమ్మె చేయమనలేదు గదా” అన్నాను “వెళ్ళవయ్యా, సమ్మె 
లేకుండా కూరి ఎలా పెరుగుతుంది” ఏ రోజు కూలి ఆ రోజు ఇంటికి 
పట్టుకెళ్ళితేగాని గడవని మాకు ధన సహాయం లేకుండా ఎలా సమె చేయగలం 
వెళ్ళు వెళ్ళు” అని తిప్పిపంపి వేశాడు నను చిన్న మొగం చేసికొన్నాను. అప్పడు 
కొంతమంది జట్టు కార్మికుల సలహాపై బండ కార్మికుల ఇండ్లకు పోయి, సంఘం 
పెట్టుకోవాలని, జామి సన్యాసిరావు అనే స్నేహితునితో కలసి ప్రచారం చేశాను 
ఇంతలో గోదావరి ఒడ్డున పడవల రేవులో దిగుతూ బండలో పడి బండి తిరగబడటం, 
ఒక ఎద్దు కాలు విరిగిపోవడం జరిగింది మొత్తం బళ్ళు అన్నీ ఆగిపోయాయి ఆ 
కార్మికుడు తన బ్రతుకు పోయిందని ఎంతో బాధవడుతున్నాడు. పైన చినుకులు 
పడుతున్నాయి. పడవల మీద బస్తాలు రేవులో దింపి ఉన్నాయి. బజారునుండి 
నర్తకులు వచ్చి చూచి, ఆ బండ్లవారితో “మీలో 5గురు పెద్దలు వస్తే, చందా 
వేసి ఎద్దును కొనిస్తా"నుని చెప్పి వెళ్ళిపోయారు 'చందాకాదు, కూలి పెంచమని 
అడగండి అని మేము అన్నాము కార్మికులలో చాలాసేపు తటపటాయింపు జరిగిన 
తరువాత, కూలి పెంచమని అడగాలని మెజారిటీ నిర్ణయానికి వచ్చారు. 5గురు 
పెద్దలు వెళ్ళి “చందా కాదు, కూలి పెంచమని అడిగారు. కూలి పెంచందే బళ్ళు 
కట్టరని వర్తకులకు అర్హమయింది. అప్పుడు (బండికి, బండి తోలేవానిక్రి, జట్టుకు 
కలిపి) ఒక పావలా వుండేది బండివానికి మూడు పైసలు, జట్టుకు మూడు 
పైసలు. పెంచారు అనుకోని విధంగా సమ్మె చేయకపోయినా జట్టుకు, బండ్ల 
కార్మికులకు కూలి పెరిగింది. ఆ రోజునే బండ్ల కార్మిక సంఘం ఏర్పాటుచేసి, 
నాతోడి విద్యార్హిగా ఉంటూ స్వాతంత్ర్యసమర యోధుడుగా జైలుకు వెళ్ళిన సత్తిరాజు 
రామచంద్రరావును అర్షనైజరుగా పెట్టాము మరొక మూడు మాసములలో జట్టు 
కార్మికసంఘం పెట్టాము ఇంతకుముందు సంఘం అక్కరలేదు అని నన్ను వెళ్ళగొట్టిన 
వంగా సూరన్న అనే మేస్త్రి వైస్‌ (ప్రెసిడెంట్‌ అయి, ఆయన |బ్రతికున్నంతకాలమూ 
అనేక ఇతర కార్మికులను సంఘాలు పెట్టుకోండి అని ప్రచారం చేశాడు. 1942-43 


సం॥లలో దాదాపు రాజమండ్రి పట్టణంలో కార్మికులందరిలోనూ (బడ్‌ యూనియన్‌ 
ఉద్యమం వ్యాపించింది 


కాకినాడలో విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తూ రాజమండ్రి వస్తూ మునిసిపల్‌ 
కార్మిక సమ్మెకు సానుభూతి సహకారాలందించే కామేడ్‌ జి.ఎస్‌ బాలాజీ దాసిగారు 
పార్టీ హోల్‌ బైమరుగా వనిచేయడానికి నిశ్చయించుకుని, కొత్తపేట తాలూకా పార్టీ 
ఆర్గనైజర్‌ గా వెళదామా లేక, జిల్లా యువజన విభాగం చూద్దామా అనే ఆలోచనలో 
ఉండగా, రాజమండ్రిలో స్టిరవడి పార్టీ ఆర్గనైజరుగా రమ్మని ప్రోత్సహించినాను 


| 243 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


జిల్లాలోగాని, రాష్ట్రంలోగాని రెండు బాధ్యతలు ఉంటే ఇద్దరం చెరి ఒకటి 
చేద్దామని, ఒకటే ఉంటే అది ఆయనకే ఇవ్వడానికి అంగీకరించి ప్రోత్సహించి 
రాజమండ్రిలో ఉండిపోయేలా చేశాను. 1943 నుండి కృష్ణా సినిమావద్ద పార్టీ ఆఫీసు 
తీసుకొన్నప్పటినుండి బాలాజీ దాసుగారు రాజమండ్రిలో స్థిరపడి, పార్టీ నిర్మాణము, 
ప్రజా ఉద్యమాల నిర్మాణంలో నాతో కలసి పనిచేశారు 


రాజమండ్రీ కార్మికోద్యమ విశిష్ట లక్షణాలు: 

రాజమండ్రిలో 1945లో బ్రహ్మాండమైన !కేడ్‌ యూనియన్‌ మహాసభ జరిగింది. 
అన్ని పేటలకు, అన్ని వృత్తులకు వ్యాపించింది. చండ్ర రాజేశ్వరరావుగారు ఇక్కడ 
కార్మికుల వాలంటీర్ల (క్రమశిక్షణ, మొత్తం కార్మికులంతా పార్టీకి రోజు కూరి 
విరాళం ఇవ్వడం చూచి ముస్తులయ్యారు పార్టీ రహస్య కాలంలో ఉన్న నిబంధనలు 
మార్చి, కార్మికులలో ఎక్కువమందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోమని ప్రోత్సహించారు 
రాజమండ్రిలో పార్టీ ఆధ్వర్యాన నిర్మించబడిన కార్మికోద్యమానికి రెండు విశిష్ట 
లక్షణాలున్నాయి. 1 జట్టు వర్కర్‌, 3 యూనియన్‌ నిర్మాణం. నూటికి నూరుపాళ్ళు 
పార్టీకి రోజు కూలి విరాళం ఇచ్చేవారు. (ఇప్పుడు యూనియన్‌ నుంచి ఇస్తున్నారు.) 
2. జట్టుకు ఒక వ్యక్తిగాని, ఇద్దరుగాని వలంటీర్లు మునిసిపల్‌, అసెంబ్లీ, పార్లమెంట్‌ 
ఎన్నికలలో పూర్తికాలం పార్టికి తోడ్పడతారు. వారికి ఆ నెల రోజులలోనూ కూలిని 
జట్టు ఇండ్లకు పంపుతాయి. 3. ఎవరైనా సభ్యుడు గానీ మాజీ సభ్యుడుగాని 
చనిపోతే జట్టుకొక్క మనిషి వచ్చి కర్మకాండలో తోడ్పడతారు. వెయ్యి రూపాయలు 
కుటుంబానికి ఇస్తారు. 

2. అల్యూమినియం వర్కర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ: లాకౌట్టను ఎదిరించి 
నిలబడడానికి కార్మిక సంఘానికి అండగా ఉండి, మొత్తం లాకౌటకు గురియైన 
కార్మికులందరికి “పోరా” పద్దతిపైన వారానికి రెండు రోజులు పనిచెప్పే, షావుకార్లకు 
లొంగకుండా చేస్తారు అందువలన షావుకారు లాకౌట్ట్లు మాని న్యాయమైన 
పరిష్కారానికి సంప్రదింపుల ద్వారా వస్తారు. 

ఇప్పుడు పార్టీలో కొత్తవాళ్ళు చేరడం తగ్గింది. ఉన్నవాళ్ళ కార్యకలాపాలు 
వలచబడుతున్నాయి. ఇదివరకు రాత్రి పారశాల పెట్టినా, రేషన్‌ కార్డు ఇప్పించినా, 
రోగులకు చికిత్స చేయించడానికి తోడ్సడినా, తారింఖానాలో కసరత్తు ప్రోత్సహించినా 
ప్రతి మంచివనికి పార్టీ గుర్తింపు ఉండేది ఇవ్వడు అలాంటి చొరవను ప్రోత్సహిస్తే 
ముందుకు వెళతాము పై నుంచి నచ్చే పిలుపులకు మొక్కుబడిగా చేసే పనులకే 
గుర్తింపు ఉన్నంతకాలం పార్టీ ముందుకు పోదు. ఇప్పడు సభ్యత్వానికి 5 లేక 6 రెట్లు 
కార్మికులను, యువకులను సభ్యులుగా చేర్చుకోవడానికి నారి భాననలను పరిగణనలోకి 
తీసుకుని కార్యకలాపాలు సాగించితే మార్పు వస్తుంది (డ్‌ యూనియన్‌ 
డెమోక్రసీని, పార్టీ ఆంతరంగిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించితే మార్పు వస్తుంది. 
సహకార ఉద్యమాన్ని కూడా పార్టీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. 


శ శం ఈ 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 244 





కిట్‌ ఇండియా ఉద్యమంతో నా రాజ 
కీయ జీవితం ప్రారంభమైంది నేను ఉద్యమంలో 
10-9-1942న అరెస్టు చేయబడి రామచంద్ర 
పురం సబ్‌ జైలులో 23-9-1942 తేదీ వరకు 
రిమాండులో వున్నాను. తరువాత రాజమండ్రి సబ్‌ 
జైలుకు విచారణకు పంపారు కెక్టే నెలల తరువాత 
విడుదల చేశారు జైలు నుండి వచ్చిన తరువౌత 
రామచంద్రపురంలో ప్రజా నాట్యమండలి ద్వారా 
ఫాసిస్టు వ్యతిరేక కళారూపాలు ప్రదర్శించాం 
1943 చివరిలో పసలపూడి జనరల్‌ బాడీలో 
పార్టీ సభ్యుడుగా తీసుకున్నారు (చింతం దాసు 
తాలూకా నిర్మాణం చేసేవారు ) జనరల్‌ బాడీకి 





రాష్త్ర నాయకులు బసవపున్నయ్య హాజరయ్యారు సీనియర్‌ నాజర్‌ రాజమండ్రి 
వచ్చినప్పడు నన్ను, వి బి రామకృష్ణారావు, బంధకవి రమణమూర్తి ముగ్గురిని 
దళంగా ఏర్పరచి (ట్రైనింగు యిప్పించారు. బుర్రకథ దళం _బైనింగు అయి, 
కష్టజీవి కధ నేర్చుకున్నాం గ్రామాల్లో బుర్రకధలు చెప్పడం మొదలు పెట్టాం కొత్తపేట 
తాలూకాలో జిల్లా రైతు మహాసభ జరిగినవ్వుడు గ్రామాల్లో ప్రచారం చేసి, విరాళాలు 
నసూలు చేశాం తర్వాత జిల్లాలో చాలాచోట్ల కధలు చెప్పాం 


1946 ఎన్ని కల్లో కామేడ్‌ చింతం సత్యనారాయణదాసును క్యాండిడేట్‌ గా పార్టీ 
నిలబెట్టినవ్పడు నియోజకవర్గంలో ఎన్నికల (ప్రచారం చేశాం ఎన్నికలు అయిపోయిన 
తర్వాత జిల్లా కమిటీ బుర్రకధ దళాన్ని రద్దుచేసి, పార్టీ నిర్మాణ _ బాధ్యతలు 
అప్ప చెప్పారు 

అదేకాలంలో ప్రకాశం ఆర్డినెన్సు జారీ అయింది అదే "టైములో అనపర్తి 
ఐ ఎల్‌ టిడి. కార్మికుల సమ్మె, వందలపాక నూలుమిల్లు కార్మికుల సమ్మె, పసలపూడి 
లాకు, పామర్రు ఏరియా గ్రామాల్లో ఉధృతంగా సాగాయి రాష్ట్ర వ్యాపితంగా 
మునిసివల్‌ వర్కర్స్‌ సమ్మె జరిగింది రామచంద్రపురం, మండ పేట మునిసిపాల్టీలో 
సమ్మె ఉధృతంగా _ జరిగింది మండపేటలోను, రామచంద్రపురంలోను భూస్వామ్య 
శక్తులు సమ్మెను విచ్చిన్నం చేయుటకు ప్రయత్నిస్తే, తీవ్రంగా ప్రతిఘటించి సమ్మెను 
కొనసాగించాం అదే సమయంలో వెంటూరులో వ్యవసాయ కూలీ మహాసభ జరిపి 
2000 మంది వ్యవసాయ కార్మికులతో వెంటూరు నుంచి రామచంద్రపురం వరకు 


245 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వూరేగింపు నిర్వహించాం. ప్రభుత్వ నిర్భంధ విధానం తీవ్రంగా వున్నా, పోరాటాన్ని 
నడువుటకు పార్టీని సమాయత్తం చేశాము ఈ సమయంలో యించుమించు పార్టీ 
నాయకత్వం రహస్యంగా పనిచేసింది ఈ కాలంలోనే (1948) బుద్దవరం రాష్ట్ర 
పార్టీ మహాసభ, కలకత్తా కొంగెసు జరిగాయి. కలకత్తా పార్టీ కాంగ్రెస్‌ నుండి 
వచ్చిన తరువాత పార్టీ నిషేధించబడింది రహస్యంగా పనిచేశాం 1948 జూన్‌ 3న 
అరెస్టు చేసి డిటెన్యూగా రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వంపబడ్డాను కొంతకాలం 
తరువాత రాజమండ్రి నుండి కడలూరు జైలుకు మార్చారు 1048 జూన్‌ నుండి 
1951 జులై వరకు కడలూరు జైలులో వున్నాను జులైలో విడుదల అయ్యాను 

జైలు నుండి వచ్చిన తరువాత పార్టీ కార్యకలాపాలు మొదలుపెట్టాం ఆ 
సందర్భంలో నన్ను, చిత్తూరు కామేడ్‌ సితారామయ్యను రైతు మీటింగు జరుగుతుంది 
కలకత్తా రమ్మని నాయకులు కబురు పంపారు కలకత్తా వెళ్ళాం మమ్మల్ని అక్కడే 
రహస్యంగా వున్న నంబూద్రిపాద్‌ వద్దకు పంపారు 3 రోజులు ఆయన మాతో 
చర్చించారు తర్వాత రాజేశ్వరరావుగారు, మద్దుకూరి చంద్రంగారు మరో మూడు 
రోజులు చర్చలు జరిపారు. అప్పటికి జిల్లాకు సంబంధించి చాలామంది కామేడ్‌్‌ 
రహస్యంగా వున్నారు. రాజేశ్వరరావుగారు, చం|ద్రంగారు జిల్లా కాన్టరెన్సు జరిపి 
రహస్యంగా వున్నవారు లీగల్‌ గా వున్న కామేడ్స్‌తో కలిసి జిల్లాలో జరుపుటకు 
వీలులేదుగాని పూరీలో తిరగనున్నారు రహస్య కాన్టరెన్సు పూరీలో జరిగింది 
దానికి రాజేశ్వరరావుగారు హాజరయ్యారు. అందులో రహస్యంగాను, లీగల్‌ గాను వున్న 
కామేడ్స్‌తో కమిటీ వేసి, జిల్హాలో లీగల్‌ కాన్టరెన్సు జరుపుటకు నిర్ణయించారు 
లీగల్‌ కాన్ఫరెన్సు అంతర్వేది పాలెంలో జరిగింది కొన్టరెన్సు కామేడ్స్‌తో సంబంధాలు 
పెట్టుకొనుటకు, యీ మహాసభ జరుపుటకు రహస్యంగా వుంటూ పనిచేస్తున్న భూపతి 
వెంకట నర్భయ్యగారు. కొరియర్‌గా వుంటూ రాష్ట్ర, నాయకులతోను, మాతోను 
మంచి సంబంధాలు పెట్టుకొని, 1111821, legal కాన్టరెన్సులు జయప్రదం అగుటకు 
తడ్చడ్డారు నేను పార్టీ నిర్మాణ బాధ్యత తీసుకున్నాక (ప్రధానంగా వ్యవసాయ 
కూరి. సంఘ బాధ్యత తీసుకుని పనిచేశాను బహుశా 1952 అని గుర్తు, జిల్లా 
వ్యవసాయ కార్మిక సంఘ పెసిడెంటుగా ఎన్నికయ్యాను రాష్ట్ర వ్యవసాయ 
కార్మికసంఘ కార్యవర్గంలోను, జిల్దా వ్యవసాయ కార్మిక (ప్రెసిడెంటుగాను, మధ్యలో 
కొద్దికాలం మినహా (పైసిడెంటుగా వున్నాను జిల్టా పార్టీ కార్యదర్శిగా పనిచేశాను 
ఎప్పుడు ఎన్నికై ఎన్ని సంవత్సరాలు పనిచేసినానో గుర్తులేదు జిల్లా కార్యదర్శిగా 
పనిచేసినంతకాలం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వున్నాను 1979 ఆగస్టులో రష్యా 
వెళ్ళి, 1980 మార్చి నాటికి తిరిగి వచ్చాను తిరిగి వచ్చాక తిరిగి వ్యవసాయ 
కార్మికసంఘం (పెసిడెంటుగా ఎన్నికై పనిచేశాను 

జిల్జాపార్తీ మహాసభలో జిల్లా కార్యవర్గంలోకి ఎన్నుకున్నారు సహాయ కార్యదర్శిగా 
ఎన్ను కోబడ్డాను సెక్రటేరియట్‌. రద్దు అయేవరకు సెక్రటేరియట్‌ లో వున్నాను 
రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడుగా  ఎన్నుకోబడ్డాను. సాధారణ 
సభ్యుడుగా కొనసాగుతూ, యిప్పటినరకు తాలూకా పార్టీ యిచ్చిన కార్యక్రమం నాకు 
అవకాశమున్నంతవరకు చేస్తున్నాను 

kx x 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 246 





డా॥ మాడభూషి భావనాచార్యులు 








మా మాతా పితరులు సంస్త త వండితులు. మా పితృ దేవులు వైయాకరణే 
కూడా. ఎస్టేట్‌ అస్థాన విద్వాంసులు. తండ్రి పండిత (శ్రీమాన్‌ మాడభూషి 
గోపాలాచార్య తల్లి కనకమ్మ మా అన్నరిద్దరూ బిఎ ప్యాసయ్యారు జ్యేస్టుడు 
వినాహమయిన 38 మాసాలకు మరణించాడు. రెండవ సోదరుడు సామర్లకోట ప్యారీ 
కంపెనీలో కమీషనరుగా, ధాన్యం బస్తా రు2లు ధర ఉన్నపుడు, నెల 1కి రు.300 
జీతంతో ఉద్యోగం చేసేవాడు 

మా యింటిలో" మహాభారతారామాయణ-భాగనత, _పదోపనిషత్తులు-దిన్య 
వ్రబంధానుసంధానం-గోష్టులు అనునిత్యం సాగేవి ఆ వరన పారన వృత్తాలు నాకు 
అలవడ్డాయి. 
1 వరోవకారేణ యిదం శరీరం. మానవజన్మ ఉత్తమ జన్మ. దీనిని పరోపకారానికే 

దినియోగించాలి 


247 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


2 “పెరి వంచి కుడుచుట మేలు” అనగా, సంపదను అందరూ పంచుకొని 
అనుభవించాలి అని భీష్ముడు అన్నాడు. ఈ సిద్దాంతం మేరకే కురుక్షేత్ర 
మహాసంగ్రామం జరిగింది. రష్యాలో విస్థవం వచ్చింది 

3౩ రంతిదేవుడు భాగవతంలో - శ్లో! నకొంక్షే రాజ్యం, నన్దుర్గం, నపురర్భ వం, 
కామయే దుఃఖ తప్రానాం అర్హినావనం _ “నేను రాజ్యాన్ని గానీ, స్వర్గాన్ని గానీ, 
మంచి జన్మనుగానీ కోరను. దుఃఖార్తులయినవారి కష్టాలను పారద్రోలాలనే నా 
అకాంక్ష అన్నాడు 

4 మనుధర్మ శాస్త్రంలో - నీ జీవనానికి కావలసినంతే కూడబెట్టు, అంతకం పే 
ఎక్కువ కూడ బెట్టడం దొంగతనమవుతుంది, అది గిక్షొర్లం అన్నాడు. 

ర్‌ ఆత్మవల్‌ నర్హ్యభాతాని - నర్హ భూతర్హ మాత్మనాం ఈర్షతే యోగ యుక్తా 
అనగా - నీలో అందర్నీ - అందర్గో నిన్ను చూడాలని ఉపనిషద్యాక్యం 

6 పురాణాంతర్గత శాంతి పారంలో “లోకాః నమస్తా నుథఖినోభివంతు” - 
“ప్రపంచమంతా సుఖశాంతులలో ఉండాలి” అన్నారు. 

7 వీకోరసక్కరణ వీవ - “అన్ని రసాలలో పైక రసం కరుణ” అన్నాడు భవభూతి 
మానవుడు కరుణ్‌ రపచానం - వివేకానంద - భగవర్గీత అధ్యయనం ఉండేది. 


కమూ వనిస్తు తాత్విక చంతనాఆ చరణ: 


తరతరాలుగా మన మహర్హులూ మూలగ్రంధాలూ సమసనూజం-దారి ద్య దీన 
రహిత సమాజం కొరకు తపించినా, నేటి వరకు అట్టి సమాజం నిర్మించబడ లేదు 
అందుకు నేటి సమాజాన్ని సమూలంగా మార్చాలి అందుకు ఒక సాధనం కావాలి 
అదే మార్క్సిజం. కారల్‌ మార్కు, ఎంగెల్స్‌ కరుణామూర్తులు దోపిడి సహిత 
సమాజంలో రాదిద్సి కార్మిక, కర్షక, పీడిత జనంపై కరుణున్న కార్మిక కర్షక 
నియంతృత్వం కావాలన్నారు 1938లో భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడ 
నయ్యాను భారతీయ తాత్విక చింతననుండి కమ్యూనిస్టు తాత్విక చింతనకు చేరాను 
కాకినాడ, పి ఆర్‌ కాలేజీ హైస్కూలులో చదువుతున్న రోజులవి విద్యార్షి ఉద్యమంలో 
పర్వతనేని వెంకటేశ్వరరావు, పి ఎన శర్మ, పరకాల పట్టాభిరామారావుగార్లు నాయకులు 
డిటెన్షన్‌ కు వ్యతిరేకంగా విద్యార్దుల సమ్మెలో నేను ప్రధమ (శ్రేణిలో ఉన్నాను 
1939 సెప్టెంబర్‌ 3 ,చ తేదీన నేతాజి సుభాస్‌చంద్రబోసను స్టూడెంట్‌ సత రేషన్‌ 
మవోసభకు కాకినాడ ఆహ్వానించాం అది జయప్రదం చేసేందుకు అహర్నిశలూ 
పనిచేశాం ఆ రోజునే రెండవ ప్రపంచయుద్దం ప్రారంభమైంది భారత స్వాతంత్ర్య 
పోరాటాన్ని ఉధృతం చేసేందుకు యిదే తరుణమని నేతాజీ కాకినాడ టౌన్‌ వోలులో 
జరిగిన విద్యార్ది మహాసభి చేదికనుండి గర్జించాడు తరువాత విద్యార్హి నాయకుడు 
పర్వతనేని _ వెంక మేశ్వరరావుకు పా వారంటు జారీ చేసింది అతను అరెస్టు 
నం పరారయ్యాడు (ప్రభుత్వం కాకినాడను రెడ్‌ ఎలర్ట్‌ చేసింది మా యిల్లు 
కూడా పోలీసులు సోదా చేశారు సివికె రావు, పిఎస్‌ శర్మ అరెస్టయ్యారు, 
కొరపాటి వట్టాభిరామయ్య, మహీధర, వర్వతనేని, పరకాల తదితరుల అజ్ఞాత 
సాహసగాధలు నన్ను ఉత్తేజవరిచాయి 1937లో వ్యనసాయ కూలీ మహాసభ రాజోలు 
తాలూకాలో కొరపాటి నాయకత్వాన జరిగింది (శ్రీ ఎటి రణదీవే వచ్చాడు 


నంపాదకుదు* వరకొల వట్టాభిరామారావు 248 


రాజోలు తాలూకా వ్యవసాయ కార్మిక పోరాటాలు: 


రాజోలు తాలూకా వ్యవసాయ కూలీలకు ఒక విశిస్టత ఉంది. అచ్చట కూలీలు 
చాలామంది రంగూన్‌ వెళ్ళి, ధనం సంపాదించి తిరిగి వచ్చేశారు వారు గోరిలను 
వదలి ప్యాంటు, చొక్కాలను ధరించారు రాజోలు తాలూకాలో భూమి కేంద్రికరణ 
హెచ్చు భూకామందులకు అది కన్నెరకు కారణమైంది. వ్యవసాయ కూలీ సంఘ 
నాయకుడు రాపాక సత్యనారాయణను పాములరాజు హత్య చేయించాడు 15 
రోజులు తిరగకుండా పొములరాజు కతం చేయబడ్డాడు కందికుట్ట నాగభూషణం, 
కోనేటి రామమోహన్‌ రావు, కొరపాటి, నాపై కేసు పెట్టారు. నేను చాలా చిన్నవాళ్లే 
అగుటచే విడిచిపెట్టారు కొరపాటి అజ్ఞాతవాసం, కందికుట్ట్ల, కోనేటివారికి శిక్షలు 
పడినాయి పోలీసుల (క్రూర నిర్భంధం మితిమీరింది కొరపాటిని (ప్రభుత్వం 
అరెస్టు చేసింది రాయవెల్లూరు జైలునుండి తప్పించుకుని, మరొక నలుగురితో 
పరారి అయ్యాడు కొరపాటి తర్వాత అంతర్వేదిపాలెంలో జైలునుండి పరారి అయిన 
కొరపాటి, కందికుట్ల, నేను వ్యవసాయ కూలీ మహాసభ పెట్టి, తుపాకి-పిస్తోలు 
బాంబుల ఆయుధ (పధర్శనం చేశాము. మితిమీరిన ఉత్సాహంతో కొబ్బరిచెట్టు 
యెక్కి, అన్ని కొబ్బరికాయలను తీసి అందరికి పంచి, ఈ సంపదంతా మన 
అన్నాం ఇది సాహసకృత్యాలే కాని మార్క్సిజం కాదని రాష్ట్ర పార్టీ భావించి, 
మాపై చర్యలు తీసుకుంది 

1940లో గాంధీ వ్యక్తి సత్యాగ్రహం పెట్టాడు పార్టీ ఆదేశం ప్రకారం సత్యప్రమాణ 
పత్రంపై సంతకం చేశాను. 1940 మార్చిలో పోలవరంలో రాజకీయ మహాసభలు 
జరిగాయి దానికి రాజగోపాలాచారి, బులుసు సాంబమూర్తి, యింకా అనేకమంది 
రాజమండ్రి నుండి నచ్చారు బులుసు సాంబమూర్తిగారు నన్ను రాజాజీకి పరిచయం 
చేస్తూ, సత్యాగ్రహ వత్రం మీద నేను సంతకం చేశానని చెప్పారు రాజాజీ నన్ను 
ఆదరంగా దగ్గర కూర్చోపెట్టుకొని, పేరు, ఇంటిపేరు అడిగారు చెప్పాను మీరు 

వెష్షవులో' అన్నారు కులం అడగడం, చెప్పడం ఆ రోజుల్లో అనాగరికం 

ర్య నేను యిలా క “నా తల్లిదండ్రులు స్తీ (శ, వైష్ణవులు i రాజాజీ పెద్దగా 
నవ్వి “నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్దమా?” అన్నారు అవు నన్నాను 

1947 జనవరిలో కమ్యూనిస్టులను ప్రభుత్వం అరెస్టు చేసింది. అ దశలో నేను 
అజ్ఞాతవాసంలో కి పోయాను కలకత్తాలో జరిగిన భారత కమ్యూనిస్టు మహాసభకు 
హాజరయ్యాను ఆ మవోసభ కాం గైస్‌ ప్రభుత్వాన్ని ఆయుధాలతో కూల్చొలని 
ne నేను అజ్ఞాతంగా కోనడివిలో ప్రవేశించి, రైతాంగ పోరాటాలను 
చేపట్టాను ప్రభుత్వం నన్ను, సుమసుందర్‌ ని, మరొక 50 మంది రైతుల్ని అరెస్టు 

సింది నేను తప్పించుకున్నాను నా ఆచూకీ తెల్పినవారికి 10 వేలు బహుమతి 
అని (ప్రకటించింది 

సాయుధ పోరాటం వ్యక్తిగత హింసావాదంగా దిగజారింది దానితో పార్టీతో 
నాకు విభేదం వచ్చింది. న నాగలాపల్లెలో నే ఉండమని పార్టీ ఆదేశించింది. 
పోరీసులకు నా అచూకీ తెలిసింది 4 లారీలతో పోలీసులు వచ్చారు నేను ఒక 
మేడమీద ఉన్నాను. ఆ మేడనుండి దూకి ప్రక్కకు వెళ్ళేను పోలీసు సార్జంటు 

249 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అటే 


పిసల్‌తో కాల్పాడు నేను గోడప్రక్కకు తప్పుకోవడం చేత ఆ పిస్టల్‌ గుండు నాకు 
(2) 

తగలకుండా తిన్నగా పోయింది అరెస్టుచేసి, రాయవెల్లూరు, కడలూరు, మద్రాసు, 
పెనిటన్‌ షరీ, ఢిల్లీలోని తీహార్‌ జైళ్ళలో ఉంచారు 


జెలులోను, తదుపరి జైలు బయటకు వచ్చాక పార్టీ ముందు నేను కొన్ని 
అభిప్రాయాలను ఉంచాను అందులో ముఖ్యమైనది 


1. చట్టసభలలో పార్టీ ముఖ్యకార్యకర్తలు చొరబడరాదు వారు వర్గ చైతన్యాన్ని, 
ప్రజా పోరాటాలను చేపట్టాలి ప్రజా ఉద్యమాలు ప్రధానం కాని, ఎన్నికలు ప్రధానం 
కాదు. 2. పార్టీలో అంతర్గత (ప్రజాస్వామ్యం ఉండాలి. 3౩ మార్క్సిజం ఒక 
నిధానమే కాదు పిడివాదం కాదు. చిలక పలుకుల మార్క్సిజం కమ్యూనిజానికి 
వినాశహేతువు 4. భారతీయ తాత్వికతను మార్క్సిజాన్ని మిళితం చెయాలి 
5. గురజాడ-వీరేశరింగాలు నేటికీ ఆంధ్రావనిలో సజీవులుగా ఉండేందుకు కమ్యూనిస్టు 
పార్టీ కృషి చేయాలి 6. స్వామి వివేకానందను విస్మరించరాదు స్వామి వివేకానంద 
భావాలను పరిగణనలోకి తీసుకోనిదే భారతదేశంలో సోషలిజం రాదు వచ్చినా 
బ్రతకదు. 


అలాగే మన వేదాలలో సమాజ (శ్రేయస్సుకు చెప్పబడిన విషయాలను మనం 
పురస్కరించుకుని, ఆ పరిభాషలో మనం సోషలిజం గురించి, కమ్యూనిజం గురించి 
ప్రజలకు చెప్పాలి. అనగా - మన చరిత్ర, సంస్కృతి, మన తత్పశాస్త్రాల వేళ్ళు 
(Roots) పట్టుకోవాలి అక్కడినుండి మార్మిజంను అన్వయించి చెప్పాలి. 

నాకు మార్కిజంలో అచంచల విశ్వాసం ఉంది. మన దేశానికి కమ్యూనిజం 
వచ్చి తీరుతుంది అయితే, దానిని మన భారతదేశ విశిష్ట తాత్విక చింతనకు 
జోడించాలి 

మూడు సంవత్సరాల క్రితం కామేడ్‌ చండ్ర రాజేశ్వరరావు గారితో ఈ విషయాలే 
ముచ్చటించాను మఖ్దుంభవన్‌లో వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నాను 
అప్పుడు వారు నాతో- “మీరు మన భారతదేశ చరిత్ర, సంస్కృతి, తత్వశా,స్త్రాలను 
మార్కిస్టు దృక్కోణంనుండి పరిశోధన చేయండి అది పార్టీకీ చాలొ అవసరం 
ఈ విషయాన్ని మనం అశ్రద్ద చేశాం. అందుకే మనం భారత ప్రజల మనస్తత్వాన్ని, 
ఆలోచనా _ విధానాన్ని అవగాహన చేసుకోలేకపోయాము' అని అన్నారు నేను 
జైలునుండి వచ్చిన తరువాత నా దృష్టిని ఈ విషయంపైననే కేంద్రీకరించాను. 


నను పార్టీ సభ్యత్వం కొనసాగించకపోయినా, కమ్యూనిస్టుగా నే కొనసాగుతున్నాను 
వేదాలు, ఉపనిషత్తులు, భారత రామాయణాలు, పురాణాలు, వివేకానంద, అరవింద 
మొదలైన వారి రచనలను, తాత్విక చింతనను మార్కిస్టు దృకృధంలో అధ్యయనం 
చేస్తున్నాను రుగ్వేదం-ఉవనిషత్తులు, భారతీయ తత్వశా,స్త్రాలపై పరిశోధన చేసి 
డిప్లామా పొందాను సామాజిక ఉత్పత్తిలో సంబంధం లేకుండా, ప్రజలతో సంబంధం 
లేకుండా కేవలం అధ్యయనం ఒక్కటే చాలదు అని చెరకు రైతుల సమస్యలపై 
గత ౩౦ సంవత్సరాలుగా కృష చేస్తున్నాను ఒక దశలో చెరకు రైతుల 
సంఘం వని మానివేద్దామని, తత్వశాస్త్ర, అధ్యయనానికే నౌ కాలం అంతా 
వినియోగిద్దానుని అనుకొని, చండ్ర రాజేశ్వరరావుగారితో సంప్రదించాను వారు 


సంసొదకుడు' వరకాల వట్టాభిరామూరావు 250 


'రైతాంగంతో సంబంధాలు వదులుకోవద్దు ప్రజల సమస్యలతో కూడా మనం 
దగ్గర సంబంధం కల్లి ఉండా'లని సలహా యిచ్చారు అందుకే రాష్ట్ర, చెరకు రైతుల 
సంఘంలో కషి చేస్తున్నాను. 

“సిద్దాంతం లేని ఆచరణ గుడ్డిది ఆచరణలేని సిద్దాంతం గొడ్డుది” అన్నాడు 
మార్కు మహర్షి. (శ్రీ హరుడు 'అధీతి బోధా వరణైః' అన్నాడు నైషధంలో అధీతి 
అంటే చదివి దానిని బోధపరుచుకోవడం, తాను ఆచరించడం- దానిని (ప్రచారం 
చేయడం - అవే విద్యఅంశే అన్నాడు విజ్ఞతగల పండిత హృదయుడు కమ్యూనిస్టు 
అవ్వాల్సిందే! అని నా విశ్వాసం. 

మహాభారతంలో సుభద్ర గర్భవతి- అత్త కుంతికి నమస్కరించింది. కుంతి 
యిలొ ఆశీర్వదించింది: 


శ్లో! భాగ్యవంతం (వనూమేధా మా వారం మాద వండీతం 

శూరా శ్చక్పుత విద్యాళ్చ మనువుతాః వశంగతాః. 

“అమ్మా! సంపన్నులైన సంతానాన్ని కను శూరుల్నిగానీ - పండితుల్నిగానీ 
కనకు శూరులూ, పండితులూ అయినా నా కుమారులు యావజ్జీవం కష్టాలనూ, 
అరణ్య వాసాలనూ అనుభవించారు.' అంటే, మేధా సంపన్నులైన పండితులూ, 
శూరులైన తాడిత పీడిత ప్రజలు కాలదోషం పట్టిన ధర్మాలను పారద్రోలి, నూతన 
ఆగత ధర్మాలకొరకు సంగ్రామాలను సాగిస్తారు మృత్యోన్ముఖమైన గత ధర్మం, 
వీరిని కాటు వేస్తుంది అందుకే శూరులూ, పండితులూ నిరంతర బాధలకు 
గురి అవుతారు పిరాఫపురంలో కవి పండిత కుటుంబీకుల నందరినీ కమ్యూనిస్టు 
పార్టీ ఆకర్షించింది. ‘SIMple [208 and high thinking’ అన్న మిల్లన్‌ సూక్తి 
కమ్యూనిస్టులకు వర్తిస్తుంది నేను కమ్యూనిస్టుగానే పుట్టాను, కమ్యూనిస్టుగానే 
జీవించాను, కమ్యూనిస్టుగానే మరణిస్తాను. 


251 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


yg భూపతి వెంకట నర్పయ్య 








నేను నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాను తల్లిదండ్రులైన 
తాతయ్యా, సుబ్బమ్మగార్హు కష్టజీవులు; జీవనానికి రెక్కలు కష్టం తప్ప మరొక 
ఆధారం లదు. అ రోజులలో వ్యవసాయ కూలీ కుటుంబాలలో. పస్తులు 
సర్వసాధారణం మాదీ అదే వరిస్టితి కుటుంబంలో నేనే 'పెద్దవాడను తల్లిదండ్రులు 
ఇరువురు కూలి వనులకు వెళితే, నాకంటే చిన్నవారైన చెల్లెళ్ళ దగ్గర యుండుటకు 
గాను ఇంటివద్దనే వుండేవాడిని బడికి వెళ్లినా, పుస్తకాలు కొనగలిగే స్టితి లేదు 

మాది తూర్పు గోదానరి జిల్లా అంతర్వేది పాలెం ఫిర్కా మల్లిపురం గ్రామం 
మర్కిపురం అంతర్వేది పాలెం ఫిర్కాకు కూడలి గానం రాజోలు తాలూకా 
కమ్యూనిస్టు ఉద్యమానికి గుండెకాయ లాంటిది 

రాజోలు తాలూకా కమ్యూనిస్టు పార్టీ ప్రజాసంఘాలు చురుకుగా వ్యాప్తి చెందుతున్న 
కొలనుది (గౌను (గ్రామాన బాలసంఘాలు ఏర్పాటుగాబడుచున్న వి బాలబాలికలలో 
ఆటల పోటీలు జరిగేవి చదువుపై ఆసక్తీ కలిగించేవి “బాల సంఘ సభ్యులం-భరత 


స we Pr గొ 
సంపాదకుడు వరరకాల వట్టాభిరామారావు 252 


మాత వుత్రులం” లాంటి పాటలతో పల్లెసీనులు మారు[మోగుచుండేవి నేను 
బాలసంఘాలవైపు ఆకర్షించబడ్డాను ఇటీవలనే మరణించిన నా బాల్యస్నేహితుడు, 
ఆప్తమిత్రుడు కీ॥శే॥ శేదెల సోమేశ్వరరావు మూ (గ్రామ బాల సంఘానికి అధ్యక్షుడు, 
నేను కార్యదర్శిని 

మా ప్రక్క (గ్రామమైన అంతర్వేది పాలెం గ్రామానికి చెందిన గెడ్డాడ నాగ 
భూషణంగారు బాల సంఘ సమావేశాలకు వచ్చి ఉపన్యసించేవారు ఉత్సాహపరిచేవారు 


వారు చెప్పే విషయాలు నాకయితే అర్హం అయ్యేవిగాదు గాని, చదువుకోవాలనే 
అసకి కలిగించేవి 


ఎవి 


మేము ఉండే పేటలోనే రాజోలు తాలూకా కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు, జిల్లా 
వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీసు యుండేవి రాజోలు తాలూకా పార్టీ నిర్మాతలలో 
ఒకరు, పార్టి వ్యాప్తికి సర్వస్వం ఒడ్డి పనిచేసి, ఇప్పటికి ఆ కృషిని కొనసాగిస్తున్న 
కా[మేడ్‌ అల్లూరి వెంకట్రామరాజుగారు; ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, వ్యవసాయ 
కార్మికోద్యమనేత, ప్రియతమ నాయకుడు, అమరజీవి కందికట్ట నాగభూషణం, తదితర 
నాయకులు తరచుగా ఆఫీసుకు వచ్చేవారు. నేను ఆఫీసు దగ్గరకు వెళ్ళేవాడిని 
కామేడ్‌ అల్లూరు వెంకట్రామరాజుగారు, కందికట్ట నాగభూషణంగారు నన్నుమంచిగా 
చూచేవారు మల్కిపురంలో యున్న పార్టీ ఆఫీసుకు దాదాపు 3 మైళ్ళ దూరంలో 
యున్న తులావారికొట్టువద్ద చిన్న కాఫీ హోటల్‌ యుండేది. ఆ హోటల్లో బూరెలు 
వండేవారు నాగభూషణంగారు సైకిలుపై నన్ను కూర్చుండబెట్టుకుని హోటల్‌కు 
తీసుకు వెళ్ళేవారు బూరెలు తినమనేవారు నన్ను అంత అత్మీయతతో చూచేవారు 
ఆయన సైకిల్‌ ఇంకా నాకు గుర్తుంది. ఆయన సైకిలు (బ్రేకు కుడిచేతివైపు ఉండేది 

మా అన్నయ్య భూపతి నారాయణమూర్తిగారు అప్పటికి కమ్యూనిస్టు పార్టీ 
కార్యకర్త, నాయకులు, పార్టీ హోల్‌ బుమరు నూ వదినగారైన (శ్రీమతి కమలమ్మగారు 
పార్తీ సభ్యురాలు వీరందరి (ప్రభావం, ముఖ్యంగా బాల సంఘాలు కమ్యూనిస్టు 
పార్టీకి నన్ను దగ్గర చేర్చాయి 
విద్యార్థి ఉద్యమ (ప్రభావం: 

మా చెల్లెళ్ళు కాస్త పెద్దవారయ్యారు నాకు చదువుకోవాలని వుంది చదువు 
కునేందుకు పుస్తకాలు కొనే స్తితి మా కుటుంబానికి లేదు వెంకట్రామరాజుగారు, 
నాగభూషణంగారు ప్రోత్సహించారు. సఖినేటిపల్లి లూధరన్‌ మిషన్‌ హయ్యర్‌ 
ఎలిమెంటరీ స్కూలులో చేరాను దాదావు 6 మైళ్ళు రోజూ నడిచి బడికి వెళ్ళేవాడిని 
ఈ పారశాల ప్రధానంగా దళితులలో విదా ివృద్తిక అపారమైన కృషీ చేసింది అప్పటి 
అంతర్వేది పాలెం ఫిర్కా విద్యార్ధి ఫెడరేషన్‌ పటిష్టంగా పనిచేస్తూ ఉండేది బీర 
ఆశీర్యాదంగారు ఈద దేనదానంగారు, కోట ఇమ్మానియేలు గారు, ఈద జాషువగారు, 
తదితరులు ఉద్యమ నాయకులు. వారితో నాకు పరిచయం కలిగింది ఫిర్కా విద్యార్తి 
ఫెడరేషన్‌ మహత్తర చరిత్ర గలిగింది అంతర్వేదిపాలెం ఫిర్కాలో విద్యాభివృద్ధికి, 
అందునా పేదలు, దళితులు నిద్యొభివృద్దికీ ఆదర్శవంతమైన, అపూర్వమైన కృషి 
చేసింది (ప్రతి సంవత్సరం పెక్కు వేసవి పారశాలలు నిర్వహించేది ఎంతోమంది 
విద్యార్దులను పాఠశాలలోనూ, కళాశాలలోనూ చేర్సించింది చాలామంది డాక్టర్లు, 


253 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఇంజనీర్లు, ఉన్నత _ విద్యావంతులుగా అభివృద్ధి గావడానికి ప్రశంసనీయంగా దోహదం 
చేసింది" నేను విద్యార్ది ఫెడరేషన్‌ సభ్యునిగా చేరాను సంఘ సభ్యత్వం చేర్చించే 
వారిలో నేను కూడా ఒకడను భీమవరంలో జరిగిన రాష్ట్ర, విద్యార్ది “ఫెడరేషన్‌ 
మహాసభకు రాజోలు తాలూకా నుండి హోజురైనవారిలో నేను యున్నాను. ఆ సభలోనే 
తొలిసారిగా వంకా _సత్యనారాయణగారిని, మారెళ్ళ నరసింహారావుగారిని చూశాను 


మల్కిపురం హయ్యర్‌ ఎలిమెంటరీ స్కూలులో 6 వ తరగతి ere 
ఒకరోజున పారంచెప్పే మాష్టారు రాలేదు క్లాసు రూంలో అల్లరిచేసేవారి పేర్పు 

సి మాష్టారు వచ్చినపుడు చూపించాలి అల్లరి చేసేవారి పేర్లు వా సేవానిగా) 
న దగ్గర నిలబడి డిబన్లన్‌ విధానం రద్దును గూర్చి ఉపన్యాసం చెపుతున్నాను 
పారశాల ప్రధానోపాధ్యాయులు గ్ర శ్రీ ముష్టి “నరసింహమూర్తిగారు వచ్చి నా వెనుక 
నిలబడీ ఎంత సేపటి నుండి వింటున్నారో తెలవదు “ఒరే భూవతీ నన్ను పారం 
చెప్పనిస్తానా లేదా” అన్నారు నేను చప్పున కూర్చుండిపోయాను భయంగా 
వుంది ఆయన పారం ముగించి వెళ్ళి నాకు కబురు చేయించారు “ఏరా, నీవు 
ఎటూ పాడయిపోయావు. బయట ఏలాగూ మీటింగులు పెడుతున్నావు ఇక క్లాసు 
రూంలో గూడా ఉపన్యాసాలు చెప్పి మిగిలినవారిని కూడా పాడుచేయడ మెందు'కని 
మందలించారు. ఆయన మంచి టీచరు క్రమశిక్షణకు మారుపేరు ఆయన అంటే 
అందరకు భయం అంతకుమించి గౌరవం. 


కాసు రూమ్‌లో అంటరానితనం: 


అప్పుడు అంటరానితనం అమలులో వుంది య. కులాల విద్యారులు 
వేరుగా కూర్చోవాలి పారశాలకు ఎదురుగా వున్న మంచినీరు బావిలో నీళ్ళు 
తోడుకోరాదు ఎవరైనా నీరు తోడిపోస్తేనే త్రాగాలి దీనివల్ల ఏదో తెలియని బాధ 
యుండేది. మూ పేటకు వచ్చే కమ్యూనిస్టు నాయకులు అంటరానితనం పోవాలని 
చెపుతూ ఉండేవారు ఇది నాకు మంచిగా ఉండేది 


అదే కాలంలో యువజన సంఘాలు గ్రామ గ్రామాన ఏర్పడి వని చేస్తున్నవి 
రాజోలు తాలూకా యువజన  మవోసభలు నూనేవల్లిలో జరిగాయి నా వయస్సు 
తక్కువగా నున్నందున ప్రతినిధుల సభకు నన్ను రానీయలేదు ఆటల పోటీలు 
చూశాను బహిరంగసభలో ఉపన్యాసాలు విన్నాను అల్లూరు బుచ్చిరాజుగారు బరువైన 
బియ్యమో, ధాన్యమో బస్తా పండ్లతో ఎత్తి పెకి వేశారు సైకిలు స్టో పందెంలో 
కడిమి చిన సుబ్బారావుగారు ప్రధను విజేత బహిరంగ సభలో ఉత్తేజకరమైన 
(ప్రసంగాలు చేసిన వావిలాల గోపాలకృష్ణయ్యగారు, పరకొల పట్టాభిరామారావుగారు 
నాకు గుక్తున్నారు మర్కి పురంలో జరిగిన యువజన నుహాసభలో, ఆటలపఫోటీలు 
జరిగాయి. ప్రముఖ విష్ణ కీరుడు అందీకా చక్రవర్తిగారు సభలో ఉపన్యసించారు 
అప్పటికి కమ్యూనిస్టు నిస పార్టీతో సాన్నిహిత్యం "పెరిగింది 

'ప్రజొ నాట్యమండలి. దళాలు (గ్రాము (గ్రామాన చెరిశాయి వ్యాప్తి చెందాయి 
పాలేరు నాటకంలో నల్లి సంసదరాను, నల్లి కుటుంబరావు మా భూమి నాటకంలో 
కడిపి నారాయ ణమూర్తి, కనుమూరి రంగరాజు ఏకదేశం నాటకంలో కొల్పొబత్తుల 


| సందొదకుడు వరకాల దట్టాభిరామారావు 254 


చినవెంకన్న, కొల్గొబత్తుల వెంకట్రావు, బూసి దామోదరరావు; పోతుగడ్డ నాటకంలో 
కుసుమ సుందరరావు, భూపతి బేబీ సరోజిని, మరెందరో కళాకారులు వివిధ 
రూపాల కళా (ప్రదర్శనలు యిచ్చేవారు “నూ తెలుగు తల్లికి మల్లెపూదండ” 
పాటను తాడి కృష్ణమూర్తిగారు (శ్రావ్యంగా పాడేవారు అప్పారి చిన్నబ్బాయి, గెడ్డం 
వెంకటరత్నంగార్ల బుర్రకథ దళాలు ప్రజలను ఉర్రూతలూగించేవి. 


(ప్రజానాట్యమండలి ఉద్యమంలో: 


బెంగాలు కరువును గూర్చి తెలిపే (ప్రతిన నాటకం అనేక (ప్రజానాట్యమండలి 
దళాలు |ప్రదర్శించేవి గుడిమెళ్ళంక, మూలపోడు, మర్కిపురం వారితో కలిసి 
ఒక (ప్రజానాట్యమండలి సమాజం యుండేది ప్రతిమ నాటకం ప్రదర్శించాలని 
పొత్రధారులను ఎంపిక చేయడానికి ఆలోచన చేస్తున్నాం. అన్ని పాత్రలు ఎంపిక 
జరిగినవి. (ప్రతిమ పాత్ర ఎవరు వేయాలి? సమర్హులైన నటులు కూడా స్తీ 
పొత్ర గనుక వేయమన్నారు. సమస్య ప్రతిష్టంభనలో పడింది. నాటకం వేయడం 
మానివేయడం మినహా మరోమార్గం కనిపించలేదు. ఆ స్థితిలో నేను ప్రతి పొత్ర 
వేయుటకు అంగీకరించాను రెండు మూడు ప్రదర్శన లిచ్చాం నేను తప్ప మిగిలిన 
వారంతా సమర్ధులైన నటు లగుటవలన నాటకం రక్తి కట్టింది. 'నీ పాత్ర 
చూచిన తరువాత ఎవరూ (స్త్రీలను కన్నెత్తి చూడరని సందర్భం వచ్చినపుడల్లా 
వెంకట్రామరాజుగారు అనేవారు. మా దళం ఏకదేశం నాటకం |ప్రదర్శించేది. ఆ 
నాటకంలో భార్య చనిపోయిన నడివయస్సు దాటిన రామయ్యపొత్ర నాకిచ్చారు 
నాటకం చూచి, వీడప్పుడే ముసలివా డయ్యాడని మా చినతాతయ్యగారు భూపతి 
ముత్యాలు అనేవారు. మా గ్రామం బాల సంఘం తరపున ఒక బుర్రకథ దళం 
ఉండేది. ఆ దళంలో నేను రాజకీయం చెప్పేవాడను ఆ రోజులలో రాష్ట్రంలో 
చాలా బాల సంఘాలు యుండేవి. ఉప్పుగుండూరు బాల సంఘం బుర్రకథ దళం 
ప్రసిద్ది చెందింది. 
భూస్యాముల దౌర్గన్యాలు: 

బడికి వెడుతూనే పేదరికం వలన కూలిపనులకు వెళ్ళేవాడను. కామారు 
వెంకన్న, కొల్దాబత్తుల చిన వెంకన్న గారలు బంటామే స్త్రీలుగా ఉండేవారు. వారి 
బంటాలో వరి కోతలు, తదితర కూలి పనులకు వెళ్ళేవారము “పచ్చపచ్చగా _ పెరిగి 
పండి ఒరిగున్నాను”, “కార్తీక మాసాన కరువంత భరియించి” మొదలగు ఉత్తేజకరమైన 
పొటలు వంట పొలాలలో మారు[మోగేవి. రాజోలు తాలూకాలో 1942లో వ్యనసాయ 
కూలీలు పాచ్చు కూలికై పెద్ద ఎత్తున పోరాటాలు జరిపారు. చాకలిపాలెంలో 
కుటుంబ తగాదాల వలన జరిగిన గృహ దహనాలను అవకొశం తీసుకుని, తాలూకాలోని 
భూస్వామ్య వర్గాల వ్యవసాయ కూలీల పైన - పేటల పైన తీవ్రమైన దమనకాండను 
అమలు జరిపారు. ఇండ్లలో ప్రవేశించి కుండలు పగులకొట్టారు వ వసాయ కూలీ 
యువకుల తలలు, మీసాలు గొరికించారు నాయకులను అరెస్టు ఒశారు. "కేసులు 
బనాయించారు. పెద్దపులి-చినవులి అనే వారిపై చాకలిపాలెం గృహదహనం కేసు 
బనాయించారు. పెద్దపులిని ఉరితీయగా, చిన్నవులిక్రి మరికొందరకు యావజ్జీవ శిక్ష 
పడింది. మా పేటపై కూడా పోలీసులు దాడి జరిపారు భయభ్రాంతులను చేశారు 


255 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నేను చిన్నవాడిని. ఇలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు తాలూకాలో 
వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని అణచివేయుటకు నిరంకుశ భూస్వామ్య వర్గం ఎంత 
ప్రయత్నం చేసినా తిరిగి 1944 నాటికి సంఘం పునర్శిర్మించబడింది. బర్మానుండి 
కొందిశీకులుగా చాలామంది తిరిగివచ్చారు. రాపాక సూర్యనారాయణ, తదితరులు 
ఉద్యమానికి నాయకత్వం వహించారు “ఎగరాలి, ఎగరాలి మన ఎర్రజెండా”, “డైదైదై 
అరుణా పతాకుకు డై” అను పాటలు ప్రతి పేటలోను ప్రతిధ్వనించేవి. వ్యవసాయకూలీల 
సమ్మెలు జరిగాయి బ్టేలంకలో మూడు మాసములు వ్యవసాయ కూలీ సమ్మె 
జరిగింది. సమ్మెకు సహాయంగా తాలూకా అంతటి నుండి బియ్యం తదితరాలు 
వసూలు చేయబడ్డాయి. మా [గ్రామం నుండి కూడా వసూలు చేసి సహాయం చేశాం. 
సమ్మె సందర్భంగా వ్యవసాయ కూలీ సంఘం నాయకులు గంజి నాగేశ్వరరావుగారిని 
అరెస్టు చేసి రాజోలులో వుంచారు. నాగేశ్వరరావుగారిని విడుదల చేయాలని 
రెండువేల మందితో సఖినేటిపల్లి నుండి రాజోలు వరకు సుమారు 10 మైళ్ళ కాలి 
నడకను పెద్ద ఊరేగింపు జరిగింది. (ప్రదర్శనలో నినాదాలిస్తూ పాల్గొన్నాను 

పొలాలలోను, ఇండ్లవద్ద గూడా తమకంటే పెద్ద వయస్సున్న కూలీలను కూడా 
ఒరే, ఒసే అనే పిలిచేవారు. అలా ఎందుకు పిలిచేవారు? ఏమిటదనిపించేది. 
కమ్యూనిస్టు పార్టీ నాయకులు తరచుగా కూలీల పేటలకు వచ్చేవారు కూలీలను 
గారవంగా  చూచీవారు. మర్యాదగా పిలిచేవారు. అంటరానితనం పాటించేవారుగారు. 
కలసి మెలసి తిరిగేవారు. ఆ వ్యత్యాసం కూడా నాకు తెలి సేదికాదు. 

ఆనాడు బస్సు సౌకర్యం లేదు. తాలూకా కేంద్రమైన రాజోలుకు వెళ్ళడానికి 
కాలి నడకయే మార్గం. సఖినేటిపల్లి నుండి రాజోలుకు ఒక పడన వచ్చి వెళ్ళేది 
దానిని మెయిల్‌ బోటు అనేవారు. పడవ ఉదయం సఖినేటిపల్లిలో బయలుదేరి 
మధ్యాహ్నం రాజోలు చేరి, తిరిగి రాత్రికి సఖినేటిపల్లి చేరేది సుమారు 10 మైళ్ళ 
దూరం ఉండేది. ప్రయాణీకులు రాజోలు వచ్చి వెళ్ళేవారు సరుకుల రవాణా 
జరిగేది. మా తండ్రి ఆ వడవను లాగేపని చేసేవాడు. ఆ వడవకు కట్టిన తాడు 
భుజాన వేసుకుని రాను పోను 20 మైళ్ళు బరువైన వడవను లాగటం కష్ట మైన 
పని. ఆ పనిలో నేను గూడా చేరాను. మెయిల్‌బోటు వస్తున్నట్టుగా ఒక బూర 
ఊదేవారు భుజాన తౌడు వేసుకుని, ఒక చేతో బూర పట్టుకుని ఊదుతూ పడన 
లాగేవాడిని. పొలాలలో పనిచేసినపుడు నేను చిన్నవాడనగుటచే తక్కువ కూలి - 
అడవారికిచ్చే కూలి ఇచ్చేవారు 

కొత్తపేట తాలూకా ర్యాలిలో జిల్లా రైతు మహాసభ జరిగింది. జిల్లా రైతు 
మహాసభకు రాజోలు తాలూకా నుండి చాలామంది వెళ్ళారు సభకు వాలంటీరుగా 
వెళ్ళుటకు నాకు వీలు కలిగించారు. సభకు వెళ్ళేముందురోజున మా ప్రక్క 
గ్రామమైన అంతర్వేదిపాలెం వెళ్ళి, సభకు సంబంధించిన ఒక కబురు ఏదో చెప్పి రమ్మని 
పంపారు. సైకిలుపై వెడుతూ పడిపోయాను కాలు బెణికింది. నడవలేకపోయాను. 
కాలి బాధకంయే, మహాసభకు వెళ్ళలేకపోయాననే బాధ చాలాకాలం మిగిలింది. 


1946 ఎన్నికలు: 


1946 శాసనసభ ఎన్నికల్లో శాసనసభకు రిజర్వు స్తానం నుండి కందికట్టు 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 256 


నాగభూషణంగారు, జనరల్‌ స్తానం నుండి నిమ్మకాయల బావన్న నాయుడుగారు 
కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీకి - 
ఎర్రపెట్టకే ఓట్లు వేయవలసిందిగా వాలంటీరుగా గ్రామగ్రామాన ప్రచారం చేశాను. 
మర్కిపురం  పోలింగు స్టేషన్‌ లో కామేడ్‌ కందికట్ల నాగభూషణంగారిపై జరిగిన 
అకృత్యంపై తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది అ వార్త _ తెలిసినవెంటనే అని 
(ప్రాంతాలనుండి, స ఏ అంతర్వేదిపాలెం ఫిర్కా అంతటినుండి చేతికందినది 
తీసుకుని ప్రజలు, ప్యా కార్యకర్తలు, నాయకులు మళల్కిపురం చేరారు. కామేడ్‌ 
నాగభూషణంగారిని అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదల 
పెరిగింది. రెండు శిబిరాలుగా మోహరింపబడియున్నారు ఏ క్షణాన ఏమి జరుగుతుందో 
తెరియకుండౌ వుంది రెండు శిబిరాలకు మధ్యన కమ్యూనిస్టు నాయకులు అలూరు 
వెంకటకృష్ణంరాజు (మెంబరుగారు), వలువల సుబ్బారావుగారు నిలిచి, అతికష్టం మీద 
పరిస్టితి చక్కపర్చారు ఘర్హణ నివారించబడింది ఎన్నికల |ప్రచారాని'కై ఉదయం 
వెళ్ళి, సాయంత్రం వరకు యుండి ఈ ఘటనంతా చూస్తూ యున్నాను 
పార్రీ సాహిత్యం యిచ్చిన ఉత్తేజం: 
ళం లీ 

1945న సంవత్సరమని గుర్తు కామేడ్‌ అల్లూరు వెంకట్రామరాజుగారి ఇంటి 
వద్ద తాలూకా పార్టీ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది సమావేశానికి 
నేనూ, గేదెల సోమేశ్వరరావుగారు గూడా వెళ్ళాం. సోమేశ్వరరావుగారిని, నన్ను పార్టీ 
సభ్యులుగా తీసుకున్నారు, తాలూకా పార్టీ కార్యదర్శి అల్లూరు వెంకట్రామరాజుగారు. 
ఆనాటికి నాకు మైనారిటీ తీరలేదు అప్పటికే నాకు పార్తీ సాహిత్యం చదవటం 
అలవాటయింది ప్రప్రధమంగా నేను చదివిన పుస్తకం సర్దార్‌ పృధ్సీసింగ్‌ జీవిత 
చరిత్ర. అది నన్ను ఎంతో ఉత్సాహపరిచింది అనాడు పార్టీ హోల్‌ "సైమర్వు 
దగ్గర ప్రజాశక్తి (ప్రచురణాలయం వారి వుస్తకాలు అమ్మకానికి యుండేవి. మా 
అన్నయ్య నారాయణమూర్తి గారి యొద్ద పుస్తకాలుండేవి పుస్తకాలు కొనలేదు మా 
వదినగారితో చెప్పి, మా అన్నయ్యకు తెలియకుండా వుస్తకాలు కట్టువిప్పి పట్టుకు 
వెళ్ళి నలగకుండా చదివి మరలా కట్టుకర్చేవాడిని ఇది తెలిసి నన్ను మందలించేవారు 
నేను కూరి పనులకు వెళ్ళి పుస్తకాలు కొనేవాడిని. అలా చాలా పుస్తకాలు 
కొన్నాను 1948లో పార్టీపై సాగిన నిర్బంధ కాలంలో, పోలీసులకు భయపడి మా 
పెదనాన్నగారు పుస్తకాలన్ని తగులబెట్టారు. వ్లుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోవాలనే 
తపనతో పోలీసు ప్రమాదాన్ని లెక్కచేయకుండా నేను ఇంటికి వచ్చాను. అపుటికే 
వుస్తకొలు అన్నీ అగ్నికి ఆహాతి అయి, బూడిద మిగిలింది కండ్లవెంట నిళ్ళు 
జలజల కారాయి దుఃఖిస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయాను పైన పేర్కొన్న పరిస్థితుల 
పూర్వరంగంలో నేను కమ్యూనిస్టనయ్యాను 

మహత్తరమైన కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరగలిగినందుకు నాకెంతో గర్వంగా 
వుంది ఆనాటికి యువకులుగా ఉన్న పార్రీ నాయకుల అపూర్వ త్యాగమయ 
ఆదర్శజీవితాలు ఇప్పటికి మేను వులకింపచేస్తుంటాయి. ప్రస్తుత పరిస్టితి ఏమిటి” 
ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుని, పార్టీని - ప్రజా ఉద్యమాలను ముందుకు 


తీసుకుపోవడానికి యువత ప్రయత్నం చేయగలదని ఆశిద్దాం. 
శ శ ఈఓ 


257 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మారెళ్ళ నరసింహారావు 








$ 


నేను 1925 నవంబరు 25 వ తేదీన | శ్రీ మారెళ్ళ కృష్ణమూర్తి సూర్యకాంతమ్మ 
గార్లకు జన్మించాను మా [గ్రామం జాతీయోద్యమంలో అగ శ్రేణిలో వున్న భీమవరం 
తాలూకాలో ఉంది ఆ రోజుల్లో భీమవరం వెళ్ళే ప్రతి జాతీయోద్యమ నాయకుడు 
మా గ్రామం మీదుగా వెళ్ళవలసి వచ్చేది ఆ విధంగా వెళ్ళేవారినందరినీ మా 
గామం వద్ద, అపి, కొద్దిసేపు ఉపన్యాసం చేయించేవారు ఆ మీటింగులన్నింటికీ 
చిన్న నయ స్ఫెనవ్పటికీ నేను వెళుతూ వుండేవాళి 


పెద్దన్నలు యిద్దరూ ఆ రోజుల్లో ఇంగ్లీషు ట్విల్‌ షర్టులు, డ్రిల్లు ప్యాంట్లు 
తొడుగుతూ వుండేవారు జాతీయోద్యమ ప్రభావంతో, గాంధీజీ “విదేశీ వస్తు 
బహిష్కరణ” పిలువుతో వారు కడుతున్న ఇంగ్లీషు |డ్రిబ్ల, ట్విల్‌ బట్టలను గుట్టగా 
చేసి తగులబెట్టారు. 1936-37లో అసెంబ్లీ జిల్లా బోర్డు ఎన్నికలకు మూ చేతికి 
కాం్యగెసు జెండా ఇచ్చి ఊరేగింపులు చేయించేవారు 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 258 


జాతీయోద్యమ (ప్రభావం: 


ఆ రోజుల్లో ఈనాడు కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా వున్నవారు కూడా 
కాంగైసులోనే వుండి, జిల్లా తాలూకా నాయకత్వ స్థానాల్లో వుండేవారు. సంపూర్ణ 
స్వరాజ్యం కొవాలని, సమానత్వం, అంటే అందరికీ సమాన అవకాళాలు కావాలనీ 
ఉపన్యాసాల్లో చెబుతూ వుండేవారు. 37, 38 సోలీ బాట్టివాలా ఆంధ్రదేశ పర్యటనలో 
ఉండి, మౌ గ్రామం కూడా వచ్చారు. అవ్వడు మా ప్టాస్కూలులోని పెద్ద క్లాసుల 
వారి నాయకత్వంలో క్లాసులు విడిచి బాట్టివాలా మీటింగుకు హాజరయ్యాం. ఆయన 
మిగతా రాజకీయాలతోపాటు విద్యార్దుల హక్కులు, విద్యావిధానంలో మార్పు కోసం 
“విద్యార్థి ఫెడరేషన్‌” పోరాడుతోందని, అందులో చేరి, గుంటూరులో జరుగుతున్న 
మహాసభకు హాజరుకమ్మని చెప్పారు. అచ్చటకు వెళ్ళేవారి ఖర్చుల కోసం జోలెలు తీసి 
చందాలు వెయ్యమంటే, అప్పటికి ఎవరికి అందుబాటులో వున్నది వారు చందాలు 
వేశారు, గుత్తా అంజనేయ చౌదరి నాయకత్వాన అ తరువాత సంవత్సరం 
మా హైస్కూలులో హిందీ టీచరుగా వచ్చిన కీ॥శే గుత్తా ఆంజనేయ చౌదరి 
గారు నాతోబాటు మరికొందరిని చేరదీసి విద్యార్ది ఫెడరేషన్‌ స్థాపించేలా చేశారు. 
పాలకొల్లులో జరిగిన విద్యార్థి ఫెడరేషన్‌ జిల్లా ప్రధమ మహాసభకు ప్రతినిధులుగా 
హాజరయ్యాం. ఆ తరువాత సం॥ మౌ ఊరిలోనే రెండవ మహాసభ జరిపాం. దానికి 
&r# శ్రీయుతులు మద్దూరి అన్నపూర్ణయ్య, అల్లూరి సత్యనారాయణ రాజులు, పి 
ఎస్‌. శర్మ (ఎర్ర శర్మ), ఎర్రమిల్లి నరసింహారావులు హాజరయ్యారు. (ప్రతినిధుల సభ 
తరువాత బహిరంగసభ జరుగుతుండగా ఆనాటికి కాంగెసు హంట్‌ బహిష్కరించిన 
నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌ నాయకత్వంలో ఫార్వర్జుబ్బాక్‌లో వున్నారని, క్రీ! శే! 
శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్యగారు ఉపన్యాసం ప్రారంభించగానే, మా అన్నగారు, 

నబ్లుడు, మరికొంతమంది కాం(గెసు వాదులం, గాంధీజీ అనుచరులం అనుకొనేవారు 
అడ్డు ప్రశ్నలతో అసమ్మతిని తెలియజేయడమేగాక, మీటింగు వారితో జరగనివ్వమని 
ఆటంకపరచబోయారు. అప్పుడు నేను లేచి, వారికి వ్యతిరేకంగా తమకిష్టం లేకపోతే 
మీటింగు నుండి వెళ్ళిపోవచ్చనీ, వాక్స్వాతంత్ర్యం అందరికీ ఉందనీ, మీటింగు జరిగి 
తీరుతుందనీ ఎదిరించటంతో వారు సద్దుమణిగారు. మీటింగు జయప్రదంగా జరిగింది 
తరువాత ప్రతినిధుల భోజనాల వద్ద అల్లూరి సత్యనారాయణ రాజు, మద్దూరి 
అన్న పూర్షయ్యగార్లు నన్ను కౌగలించుకొని ముద్దుపెట్టుకొని ప్రశంసించటంతోపొటు, 
ఆ చైతన్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళి ప్రజా సేవతో సోషలిజం సాధించాలని, 
అందుకు నీలాంటివారు గట్టి కృషి చేయాలని చెప్పారు 


అ మాటలూ, రోజూ కీ॥శే! గుత్తా ఆంజనేయ చౌదరిగారు విన్షనవీరులను 
గురించి, సోవియట్‌ ను గురించి చెప్పిన మాటలు మనస్సుకు హత్తుకొని, చెరగని 
ముద్ర వేశాయి. ఆ రోజుల్లో ఉండి హైస్కూలు హెడ్మాష్టరుగా వున్న శ్రీ పి 
లూధరు గారు విద్యార్దులకు చేసే అన్యాయాలకు, ప్రత్యేకించి హరిజన హాస్టలులోని 
విద్యార్హులకు తిండి సరిగా పెట్టకుండా పొలంలోకి తీసుకువెళ్ళి పని చేయించుకోవటానికి 
వ్యతిరేకంగా ఉద్యమం నడిపి, సమ్మె కూడా చేయించాం. 


259 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


యుద్దవ్యతి రేక ప్రచారం: 
ళా 


ఆ రోజుల్లో జరుగుతున్న. రెండవ ప్రపంచ యుద్దంలో బ్రిటిషు మ 
యుద్దానికి వ్యతిరేకంగా పోస్టర్లు, కరపత్రాలు కార్బన్‌ పేపర్లతో వ్రాసి పంచుతూ 
వుంజేవారు. ఒక రాత్రి మా ౌస్కూలు గోడలు లోపల, 'బయట కూడా యుద్ద 
వ్యతిరేక నినాదాలు వ్రాశాం. ఆకివీడు వరకు నడిచి వెళ్ళి, పోలీసు స్టేషను మీద్‌ 
సహితం యుద్ద న్యతిరేక పోస్టర్లు అంటించి, ముగు స్కూల్‌ కు హోజరయ్యాం, 
ఎంత కడిగినా ఆ రాత్రి గోడల మీద వ్రాసిన సిరా చేతికంటినది వదలకపోవటం, 
నిద్రలేమి వల్ల బడలికతో వుండటంతో స్కూలు విద్యార్థులు, టీచర్లు నన్ను, నాకు 
సపోయం చేసీన ఆయనను బాధ్యులుగా అనుమానించారు. నురో ఒకటీ రెండు 
రోజుల్లో మమ్ములని యిద్దర్ని స్కూలుకు రావద్దన్నారు. అవ పడే ఏలూరులో 
“ఆంధ్రరాష్ట్ర కాంగెసు” పు జరుగుతున్నాయి. అచ్చటకు పార్టీ నాయకులు, 
ఫెడరేషన్‌ నాయకులు వస్తారని, వారి సలహా పొందాలని, యింట్లో చెప్పకుండా ఒక 
జత బట్టలు, దుప్పటి చంకన బెట్టుకొని, ఉదయమే వచ్చే రైలు క్కి కః కెకలూరులో 
దిగ, 14 మైళ్ళు నడచి మధ్యాహ్నం మూడు గంటలకు వీలూరు చేరాం. అచ్చట 
నాయకులే మాకు భోజనానికి, పడుకునేందుకు వాలెంటీరు క్యాంపులో ఏర్పాటు 
చేశారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోసు మీటింగును కూడా అతివాదులు ఏర్పాటు 
చేశారు. దానికి కూడా హాజరయ్యాం. మహాసభల అనంతరం ఉండి తిరిగి వచ్చి మా 
నాన్నగారు, యితర గ్రామ పెద్దల సహాయంతో స్కూలుకు తిరిగి వెళ్ళగలిగాం కాని, 
ఆ సంవత్సరం యాన్యువల్‌ పరీక్షలు బాగా వ్రాసినప్పటికీ, నాతోపాటు మరో 15 
మందిని, విద్యార్థి ఫెడరేషన్‌ కార్యకర్తలను ఫెయిల్‌ చేశారు. ఆ Fuss 
వ్యతిరేకంగా విద్యాశాఖ డైరెక్టరు గారికి, మద్రాసు, డిఇ, ఏలూరులకు అప్పీలు చేశాం 
విచారణాధికారులు వచ్చినా, “మాకు న్యాయం కలుగలేదు వీటన్నింటి ఫలితంగా 
40-41లో నన్ను తిరిగి 5 ఫారం చదువుటకు స్కూలులో చేర్చుకోలేదు నన్ను 
స్కూలులో చేర్చుకుంటే కడివెడు పాలలో విషపు చుక్క వేసినబట్టేనని, నాకోసం 
హెడ్మాష్టరు లూధరు గారి వద్దకు వెళ్ళిన పెద్దలతో వ్యాఖ్యానం చేశారాయన. 


అందుచే ఆ సంవత్సరం yg గుత్తా ఆంజనేయులు గారితో కలిసి ప్రయివేటుగా 
మెట్రిక్యులేషన్‌ వెళ్ళాలని చదివాం దానితోపాటే హిందీ రాష్ట్రభాష వరకు చదివి, 
పరీక్షలకు హాజరై పాసయ్యాను. ఆ రోజుల్లోనే పొర్టీవారి సూచన మేరకు కా(మేడ్‌ 
కోయ బాపిరాజుతో కలసి, నిడదవోలులో 3౩ వ “జిల్లా విద్యార్హి మహాసభ జరిపాం. 
దానికి కామేడ్‌ ఎస్‌ వి కె (ప్రసాద్‌, బేగ్‌ వచ్చారు వారిని ల వున్న 
జిల్లా పార్టీ నాయకులతో కలి సేందుకు తీసుకు వెళ్ళారు రహస్యంగా వచ్చే “స్వతంత్ర 
భారత్‌” పత్రికలు వంచుతూ, రహస్యంగా వచ్చే మేడ్‌ ఎస్‌ ఆర్‌ కు చేయట 
గాక, (గూవు మీటింగులు కూడా ఏర్పాటు చేశాను అది 1940 సంవత్సరం, ర 
న ఫారం యాన్యువల్‌ పరీక్రలైపోగానే ఏలూరులో ర్యాలీ జరుగుతుంటే దాంట్లో 
పాలొన్నాను అవ ప్పుడే క్రీ॥శే॥ కా(మేడ్‌, ఎ ఉద్దరాజు రామం, మృత్యుంజయుడు, 
సంకు అప్పారావు మొ॥ వారితో పరిచయ మేర్చడింది 


సంపాదకుడు" వరకాల వట్టాభిరామారావు 260 


వేసవి వయోజన విద్యాశిబిరం: 


అదే సంవత్సరం కాకినాడలో వేసవి సెలవులలో విద్యార్డి, యువజన కార్యక్తర్తలకు 
క్లాసులు జరుప తలపెట్టారు దానికి వెళ్ళాను అచ్చపే కా[మేడ్‌ పరకాల 
పట్టాభిరామారావు, కీ॥శే॥ వర్వతనేని వెంకటేశ్వరరావు మొ! వారితో పరిచయమైంది 


తరువాత పరకాల అజ్ఞాతవాసంలో ఉంటూ, స్వంత జిల్లా వశ్చిమగోదావరికి విద్యార్ధి 
ఆర్గనైజరుగా వచ్చారు 


స్కూలునుండి బహిష్కరణ; సఐి.డీ.ల నిఘా; 


1941-42 విద్యా సంవత్సరంలో తిరిగి ఉండి స్కూలులో చేరుటకు మరో 
ప్రయత్నం చేస్తే, అది కూడా విఫలం అనటంతో “టిసి” తీసుకుని కైకలూరు వెళ్ళి 
అచ్చట ప్తాస్కూలులో చేరాను. అచ్చట కూడా విద్యార్థి ఫెడరేషన్‌ కార్యకర్తలతో 
పరిచయం ఏర్పడింది మా జిల్లా నుండి ఒక స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్‌ కైకలూరు 
వచ్చి హెడ్మాష్టరు గార్ని కలసి, సను కమ్యూనిస్టునని, ఉద్యమాలు నడుపుతానని, 
అందుచే స్కూలులో వుంచవద్దని చెప్పాడు పౌడ్మాస్టరు గారు నన్ను తమ గదికి 
పిలిపించి, స్పెషల్‌ (బ్రాంచి వారి రిపోర్టు వచ్చిందని, అయినప్పటికి స్కూలు నుండి 
పంపించివేయుటలేదు, బాగా చదువుకోమని చెప్పారు మా బావగార్కి జడిసినా, 
వేరే వంకలు చెప్పి ఆ సమావేశాలకు హాజరయ్యే వాడిని. కామేడ్‌ తమ్మారెడ్డి 
కెకలూరు వచ్చి, తనకు పరిచయమైన కార్యకర్తల ద్యారా నాకు కూడా కబురుచేసి, 
మీరందరూ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, మీరందరూ కలసి పనిచేయాలని చెప్పారు. 
నేను సభ్యుణ్ణి కాదంటే, కాదు - మీ జిల్టా కమిటీ మిమ్మల్ని 41లోనే సభ్యుణ్లోగా 
చేసినట్లు యీ జిల్టా కమిటీకి కబురు చేసిందని చెప్పారు పార్టీ మీద నిషేధం 
తొలగగానే కైకలూరు తాలూకాలో పార్టీ నిర్మాణం కోసం క్యామేడ్‌ యార్లగడ్డ 
బసవయ్యగారు వచ్చారు అచ్చట ఆఫీసు దొరకటం కష్టమైంది. నేనే చొరవ చేసి, 
ఒక పాడువడిన యింట్లో ఆఫీసు పెట్టుటకు ఏర్పాటు చేశాను. ఒక రోజు రాత్రి 
8 గం॥ల సమయంలో ఆఫీసులో మాట్లాడుతూ వుండగా, రౌడీ రాజ్యం సాగించే 
బాషా అనే ఆయన అచ్చటకు వచ్చి, ఈ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు 
వుండుటకు వీల్లేదు, ఎత్తేసి వెళ్ళిపోండి అని దబాయింపు మొదలుపెట్టి, దౌర్జన్యం 
చేయబోయాడు కాని, కా[మేడ్‌ బసవయ్యగారితోపాటు నేను కూడా ఆయనను 
ఎదిరించటంతో వెనక్కు తగ్గాడు మరునాడు మా బావగారితో, మీ బావమరిది 
యిచ్చట కమ్యూనిస్టు పార్టీ పెట్టిస్తున్నాడు, వాళ్ళను వెళ్ళగొట్టాలంటే రాత్రి నాకు 
అడ్డువచ్చాడు అని కంస్టెయింటు చేశాడు ఆ రాత్రి మా బావగారు యంటకీ 
నచ్చి మమ్మల్ని కోప్పడ్డప్పటికి, నా రుజువర్తన వల్ల యింకేమీ అనలేకపోయారు 


పార్తీ హోల్‌ ప్రైమర్‌ గా: 


1043 మార్చిలో ఎస్‌.ఎస్‌ ఎల్‌ సి పరీక్షలు అయిన తరువాత జిల్లా దివి 
తాలూకాలో. విద్యార్హి యునజన _ కార్యకర్తలకు క్లాసులు జరిగాయి. ఇంటవద్ద 
చెప్పకుండానే దానికి హాజరయ్యాను అచ్చట పార్టీ కార్యక్రమాలు కొనసాగించుటకు 


261 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


హోల్‌ మెమర్హుగా రావాలని క్యామేడ్‌ తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. పోల్‌ సైనరుగా 
పనిచేయుటకు నా పేరు యిచ్చాను 


ఉండి తిరిగి వచ్చిన తరువాత ఎస్‌.ఎస్‌ ఎల్‌ సి. _ ప్యాసైనప్పటికి, ఆర్షిక 
యిబ్బందులవల్ల కాలేజీలో చేరే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ మా 
పెద్ద అన్నగారు కొంత ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అర్దిక వ్యత్యాసాలు లేని 
సమసమాజం వస్తేగాని మనలాంటివారికి గత్యంతరం లేదు; అందుకు కమ్యూనిస్టు 
సిద్దాంతం ఆచరణకు రావాలి, కనుక, మనం దానికి అంకితం కావాలనే దృఢ 
దీక్ష కలిగింది. ఆనాటి నుండి హోల్‌ బైమరుగా పనిచేస్తూ విద్యార్థి ఉద్యమ 
నిర్మాణానికి కృషి చేస్తుండగా, అంతకు ముందు 42 అగస్టు ఉద్యమం ఫలితంగా 
జిల్లా విద్యార్ది ఫెడరేషన్‌ నిషేధింపబడింది. ఆ కారణంగా విద్యార్టులుగా వుండి 
విచిత్ర వేషాలతో రాజకీయ ప్రచారం సాగిస్తున్న కా(మేడ్‌, ) వంక సత్యనారాయణ, 
భూపతిరాజు సుబ్బరాజు, పరకాల రమణారావు, క్రీ॥శే! పరకాల శేషావతారం, మరో 
ఇద్దరితోపాటు, వారికి సహాయం చేశాడనే మిషతో కామ్రేడ్‌ సోమరాజు గార్లను అరెస్టు 
చేసి, దీర్ణకాల విచారణ తరువాత కరిన శిక్ష విధించారు. ఆ విచారణ కాలంలోనే 
వారితో పరిచయమైంది. తరువాత వారు విడుదలై వచ్చిన తరువాత ప్రధానంగా 
నేను, వంక సత్యనారాయణ, శేషావతారం కలసి విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి 
కృషి చేశాం. జిల్లా విద్యార్థి ఫెడరేషన్‌ నిషేధింపబడిన సంస్థ కనుక, ఆంధ్ర రాష్ట్ర 
విద్యార్థి ఫెడరేషన్‌ పేరుతో పనిచేసేవారం 

44 జనవరి 26వ తేదీన, నేను, కామేడ్‌ స షేక్‌ మీరా, ఎస్‌ ఆనందరావు, 
కీ[శే! దేవరకొండ సుబ్బారావు, సాయన ప్రహ్లాద నిషేధాజ్ఞలు ధిక్కరించి స్వతంత్ర 
దినోత్సవ ప్రమాణాన్ని కొట్టు కొట్టుకు, యింటింటికి తిరిగి చేస్తూ వుండగా 
పోలీసులు అరెస్టు చేశారు. దీర్హకొలం ట్ర్‌ గ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ (౨౦%) 
క్రంద కేసు విచారణ జరిగి శిక్షలు పడ్డాయి అక్టోబరు ఆఖరులో విడుదలైన 
తరువాత తిరిగి ఉద్యమ కార్యక్రమాల్లో వనిచేయసాగాను (కొవ్వూరులో వుండి) 
అ రోజుల్లో విద్యార్దులకు రాత్రిళ్ళు క్టాసు జరిపి, వారికి పారాలు బాగా చదువుటకు 
సహాయపడేవారం. కిర్చృనాయిలు కొరత; పేపరు, పుస్తకాల కొరత; డిటెన్షన్‌ పద్దతికి 
వ్యతిరేకంగాను ఉద్యమాలు నడిపి, విద్యార్థులే గాక, వారి తల్లిదండ్రుల ఆదరణను 
కూడ పొందగరిగాం 


ఆ రోజుల్లో వచ్చిన బెంగాలు కరువు, రాయలసీమ కరువులకు సహాయ నిధులు 
వసూలు చేసి పంపాం. 


కులాంతర వివాహం; 


45 మే 25న కొవ్యూరులోనే అంతర్వర్ష వివాహం, దండల మార్పిడితో 
చేసుకున్నాను. దానికి కీ॥శే॥ ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, క్యామేడ్‌ పరకాల 
పట్టాధిరామారావు, మీరా, వసల కృష్ణమూర్తిగారు ఆధ్వర్యం వహించారు ఆ 
సంఘటన కొవ్యూరులో పెద్ద సంచలనం రేపింది ఆ రాత్రి మొదటిసారిగా 
కొవ్వూరులో జిల్లా బుర్రకథ దళంవారు బుర్రకథ చెప్పారు. 


సంసొదకుడు' వరకొల నట్టాభిరామారావు 262 


45 విద్యా సం॥ ప్రారంభంలో భీమవరం, ఏలూరుల్లో కాలేజీలు కొత్తగ 
ప్రారంభమయ్యాయి. పార్టివారి సూచన ప్రకారం, అత్తవారి సహాయంతో భీమవరం 
కాలేజీలో చేరాను. అచ్చట కూడా విద్యార్థి ఫెడరేషన్‌ కార్యక్రమాలు కొనసాగించాం. 
అప్పుడే కాం(గ్రెస్‌వారు విద్యార్ది కాంగెసు నిర్మాణానికి పూనుకొని ఘర్షణలు రేపారు. 
అయినప్పటికీ కాలేజీలో విద్యార్దులు, లెక్చరర్ల ఆదరణను, గౌరవాన్ని పొందగలిగి, 
కాలేజీ యూనియన్‌ కార్యదర్శిగా కూడా ఎన్ను కోబడ్డాను 

యుద్దం ముగియటంతో నేతాజీ సుభాష్స్‌చంద్ర బోసు ఏర్పాటు చేసిన, బ్రిటిషు 
వారికి ఖైదీలుగా చిక్కిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ సైనికులపై సైనిక కోర్టుల్లో 
విచారణ జరిపి శిక్షించాలని అనాటి భారత ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ చర్యకు 
వ్యతిరేకంగా జిల్లాలోని అన్ని హైస్కూళ్ళు, కాలేజీల్లోను సమ్మెలు నిర్వహించారు. 

మొదటి సమ్మె తణుకులో ప్రారంభించాం కమ్యూనిస్టులపై గుడ్డి ద్వేషంతో 
ఆనాటి జిల్లా కాంగైసు నాయకుల్లో ఒకరైన కొవ్వలి గోపాలరావుగారి నాయకత్వంలో 
కాంగైసు జెండాలతో పికెటింగ్‌ చేస్తున్నవారిపై నడిచి స్కూలుకు వెళ్ళారు. అప్పటికీ 
సమ్మె జయప్రదం అయింది 

46లోనే భీమవరంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఫెడరేషన్‌ మహాసభ నిర్వహించాం. 
అందులో రాష్ట్ర, విద్యార్థి ఫెడరేషన్‌ _అధ్యక్టునిగ ఎన్నుకోబడ్డాను 

46 ఎన్నికల్లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం యేర్చడింది. 47 (ప్రారంభంలో 
ఒక ఆర్డినెన్సు జారీచేసి, కమ్యూనిస్టులను అరెస్టు చెయ్యసాగింది. అందుచే మార్చిలో 
జరిగే యూనివర్సిటీ పరీక్షలకు హాజరు కాకుండా రహస్య జీవితం ప్రారంభించనలసి 
వచ్చింది 47 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు బహిరంగంగా వచ్చి, 
భీమవరంలో స్వాతంత్ర్య దినోత్సవం జరిపాం. 

కాని 48 జనవరిలో 30 న గాంధీజీ హత్యానంతరం తిరిగి కమ్యూనిస్టులపై 
నిర్బంధం ప్రారంభమైంది. దానితో 48 ప్రారంభంలో కలకత్తా మహాసభ తీర్మానం 
(అతివాద సెక్టేరియన్‌ పోకడలతో కూడిన తీర్మానం)తో కమ్యూనిస్టు పార్టీ 
నిషేధింపబడింది నిర్భంధం ఎక్కువైంది. అందుచే రహస్య జీవితం ప్రారంభించి, 
కొందేపాడు మకాం మార్చాం. 48 సెప్టెంబరు 16న భీమవరంలో అరెస్టయ్యాను. 
అయినప్పటికీ కొందేపాడులోని మా యిల్లు మరికొంతకాలంపాటు జిల్లా నాయకులకు 
డెన్‌ గా ఉపయోగపడింది. 


కడలూరు జైలులో నిర్బంధం: 


రాజమండ్రి, కడలూరు సెంట్రల్‌ జైళ్ళలో జరిగిన పోరాట కార్యక్రమాలన్నింటి 
లోనూ పాలొని కామేడ్సు యొక్క _ మన్ననలను పొందగలిగాను ప్రధానంగా 
కడలూరు జైలులో 49 ఆగస్టు 15న జరిగిన కాల్పులు జలియన్‌ వాలాబాగ్‌ ను గుర్తుకు 
తెస్తాయి. ఇందులో ఇద్దరు చనిపోయారు చాలామంది గాయపడ్డారు నేను, 
క్యామేడ్స్‌ వంక, కపర్షీ, రామశాస్త్రి గార్లం కొద్దిలో మరణం నుంచి బయటపడ్డాం 
దీనికి నిరసనగా దాదాపు 30 రోజులు నిరాహారదీక్ష తరువాత రెండు నెలలకు 
సేలం జైలులో జరిగిన కాల్పులకు నిరసనగా 18 రోజులు నిరాహారదీక్షలు జరిగొయి, 


263 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వాటిల్లో పాలొన్నాను. కడలూరులోనే “పి” కాసు ఖైదీల పై జైలు అధికారులు జరిపిన 
నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రదర్శన జరుపుతుంటే లారీఛార్డీ చేశారు. అందులో 
మాతోపాశేవున్న కామ్రేడ్స్‌ కీ॥శే॥ ఎంఆర్‌, వెంకట్రామన్‌, ఎకె. గోపాలన్‌లపై 
దౌర్జన్యం చేయబోగా వారిని ప్రక్కకు తప్పించాం. లారీఛార్డీ చేయటం అన్యాయమని 
నిరసన చెప్పినందుకు కీ॥శే॥ క్యామేడ్‌ డా! చెలికాని రామారావు గారిపై విపరీతంగా 
లారీఛార్జీ చేశారు అంతటితో తృష్తివడక కాల్పులు కొనసాగించారు అందులో 
ఇద్దరు చనిపోయారు. కొద్దిలో  మరణంనుంచి బయటపడ్డాం. ఆ సంఘటనకు 
వ్యతిరేకంగా నిరసన తెలియజేయుటకు దీర్సకాలం నిరశన వ్రతం జరిగింది 

1950లో విడుదలైన తరువాత పార్టీ కొవ్వూరు తాలూకాలోనే వుండనునటం 
వలన అచ్చకే వుండి, అప్పటికే కొనసాగుతున్న కానూరులంక రైతు ఉద్యమానికి 
సహాయం చేస్తూ అనేక కేసుల్లో జైళ్ళలో నిర్భంధించబడ్డాను. 52 ఎన్నికల 
కార్యక్రమంలో కొవ్వూరు, పోలవరం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు చేవ 
ట్టాను. అంతకుముందు జైలు జీవితంలో ఏర్పడిన రాజకీయ విభేదాలను, వ్యక్తిగతంగా 
తీసుకొని అభ్యర్థి పిన్నమనేని రామచంద్రరావు యీసడిస్తున్నా కార్యక్రమాలు 
సాగించాను. ఎన్నికల్లో గెలిచిన తరువాత నాటు పొగాకు అమ్మకాల్లో ఏర్పడిన 
సంక్షోభాన్ని పరిష్కరించాలని, కొవ్వూరు, పోలవరం తాలూకాల్లో తిరిగి ప్రచారం 
చేసి యర్నగూడెంలో పెద్ద మహాసభ జరిపాం. ఫలితంగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి 
కొంత పరిష్కారం చూపగలిగాం. 

1955 మధ్యంతర ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఓడిపోవటంతో చాలా నిరుత్సాహ 
వాతావరణం యేర్చడింది. అయినప?టికీ నిరుత్సాహవడకుండా ధైర్యంతో పార్టీ 
కార్యక్రమాలు కొనసాగిస్తూ, ట్రేడ్‌ యూనియన్‌ నిర్మాణానికి పూనుకొన్నాను 
ఐ.ఎల్‌ టిడి, ఆర్‌.టి.సి. పంచదార కార్మికోద్యమాలలో బాధ్యతా స్థానాలలో ఉండి 
పనిచేశాను. 


కుటుంబంలో సంస్కరణ వివాహాలు; 


నమ్మిన ఆశయానికి కట్టుబడి ఆచరణలో చేయాలనే దీక్షతో మా పెద్ద 
అమ్మాయిని ఒక ముస్లిం యువకునికిచ్చి వివాహం చేశాం 

69, 72లో జై తెలంగాణా, డై ఆంధ్రా ఉద్యమాల తరువాత యీ రెండు 
ప్రాంతాల సమైక్యతకు తోడ్చడాలనే ఉద్దేశ్యంతో ఆ నాటికి మా పార్టీలో వుంటున్న 
తెలంగాణా నల్లగొండ జిల్లా రెడ్డి యువకునితో మా రెండవ అమ్మాయి వివాహం 
'స్పాదాబాదులోనే చేశాను దీనికి క్షీ॥శే॥ కా మేడ్‌ న రావి నారాయణరెడ్డి, కవర్తీ 
తమ్మారెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యం వహిస్తా పరకాల శేషావతారం మొ॥వారు 
వచ్చి ఆశీర్వదించారు. సనాతనాచారాల _ వారైనప్పటికీ మా రెండన బావ, 
అక్కయ్య, వదిన, మేనబ్లుళ్ళు మొ॥ బంధువులు కూడా హాజరై, మిగిలినవారితో 
కలిసి భోజనాలు కూడా చేశారు 

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ “టెక్నికల్‌ డెవలప్‌ మెంట్‌ 
ఆధ్వర్యంలో నున్న వుడ్‌ ప్రాసెసింగ్‌ డెవలప్‌ మెంటు కౌన్సిల్‌లో ఎఐటియుసి 


నరసొదకుడు వరకాల వట్టాభిరామారావు 264 


వ్రతినిధిగా మొదటిసారి నేను నియమింపబడ్డాను మిగిలిన సభ్యులందరు విమీఎస్‌, 
ఆఫీసరు, వరిశమల యజమానుల ప్రతినిధులు అచ్చట చర్చలో మన భారతదేశంలోని 
ఉక్కు పరిశ్రమలో తయారవుతున్న వాటిని ముందుగా ఉపయోగించుటకు, పంచదార 
మొ! కోటా యిస్తే ఆమేరకు తయారైన వస్తువుల ధరలు తగ్గించుటకు కృషి 
చేశాను నా వైఖరి యజమానుల ప్రతినిధులకు గిట్టకపోయినా గత్యంతరంలేని 
స్టితిలో అగీకరించాను 

ఇద్దరు కుమారులకు కట్నాలు యిస్తామని వచ్చినా, నేను నా భార్య కూడా 
కట్నొలు తీసుకోం, ఆ విధంగా వచ్చేవారి బంధుత్వం కూడా కలుపుకోం అని 
చెప్పి నిరాకరించాం. కట్నాలు లేకుండా వెనుకబడిన కులాలుగా పరిగణింపబడేవారి 
అమ్మాయిలనే కోడళ్ళుగా చేసుకున్నాం. 

నా బంధువులంతా వారినికూడా నాతోపాశే సమానంగా చూస్తున్నందుకు 
వారికి నా అభినందనలు చెప్పాలి. 


265 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


_*. పరంబదూరు ఆనందరావు 





తి మై 
చై 

న్న 

శె 


శ 
* 
> 
గొ 
మె 
చు 
సా 
% 


RS 
~ 





మౌది పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా ముల్లెవూడి (గ్రామము అనాడు 


మా కుటుంబము ఆర్దికంగా స్టితి కలది నేను (శ్రీకాకుళం జిల్లాలో 1914 ఆగస్టు 
25న పుట్టాను మూ తండ్రిగారు రామానుజరావుగారు జాతీయ ఉద్యమానికి 
గట్టి మద్దతుదారు ఆయన కాకినాడ, విజయవాడ కాం గైస్‌ మహాసభలకు. వెళ్ళారు 
నొ చిన్నతనం నుండి జాతీయ నాయకులు మా ఇంటికి వస్తూ ఉండేవారు 


[గ్రామంలో సభలు జరుగుతూ ఉండేవి నూ గ్రామంలో విదేశీ వస్త్రాలు పోగుచేసి 
ఒకటి, రెండు పర్యాయములు నృస్త్రదహనం జరిగినది మౌ గ్రామం కాం(గెస్‌కు 
అనుకూలంగా ఉండేది మా ఇంటికి ఆంధ్రవత్రిక దినపత్రిక, వారవత్రికలు కూడా 
వస్తూ వుండేవి వాటిని నేను చదువుతూ ఉండేవాడిని మా ఇంట్లో రాట్నముల 
సహాయంతో నూలు వడికేవారు ఎక్కువభాగం ఖద్దరు ధరించేవారు. గాంధీగారి 
గురించి, అల్లూరి సీతారామరాజు గురించి రకరకాలుగా కధలు చెబుతూ ఉంకే 


నంపొదకుడు నరకొల వ ట్లాభిరామారావు 





వినేవాడిని. జలియన్‌ వాలా బాగ్‌లో జరిగిన దారుణ హత్యాకాండ గురించి విన్నాను 
కాంగైస్‌ నాయకులు అవ్బుడప్పడు వచ్చేవారు వారిపేర్టు కొన్ని గుర్తు లేవు దండు 
నారాయణరాజుగారు, దువ్వూరి సుబ్బమ్మగారు, కొవ్వలి గోపాలరావు, సత్తిరాజు 
రామ్మూర్తిగార్ణు వగైరా మా ఇంటికి వస్తూ ఉండేవారు అంతేకాక, గ్రామంలో 
సభలు పెళ్టువారు విదేశీ నృస్త్రదహన సమయంలో నా బట్టలుకూడా పడవేశాను. 


జాతీయోద గమ వాతావరణంలో; 


మాకు దగ్గరలో చదువుకొనుటకు సౌకర్యం లేనందున మా చుట్టాలతో కలసి 
బరంపురం వెళ్ళి, వాళ్ళ పిల్లలతోపాటు కొంతకాలం చదువుకున్నాను 1929లో 
విదేశీ వస్త్ర, దహనానికి న్యాయపతి నారాయణమూర్తిగారు విదేశీ వస్త్రములు 
పోగుచేయుటకు తిరుగుచున్నపుడు, మా చుట్టాలు తలుపులు వేసుకున్నారు. (వారు 
గవర్నమెంటు ఉద్యోగులు అయినందువల్ల ) నారాయణమూర్తిగారు కూడా వారికి 
చుట్టుమే. నేను నా చొక్కా ఒకటి కిటికీ నుండి విసిరివేశాను సైమన్‌ కమిషన్‌ 
వచ్చినపుడు బరంవురంలో జరిగిన సభకు చీకటితోకే వెళ్ళాను చాలా సంతోషం 
కలిగింది 1930 ఏప్రిల్‌లో ఉప్పు సత్యాగ్రహం గోపాలపురం సముద్రతీరాన జరిగింది 
సనారాయణమూర్తిగారు, గిరిగారి బంధువులు, ఇంకా చాలా మంది సముద్ర తీరాన 
ఉప్పు తయారుచేశారు నాకు ఒక మూకుడు ఇచ్చి తయారుచేయనున్నారు. నూ 
చుట్టాల అబ్బాయితో కలిసి వెళ్ళాను రాత్రి ఇంటికి 10 గంటలకు చేరాము మా 
చుట్టాల అబ్బాయి, నేను ఆ కుర్రాడికి ఆస్తిపాస్తులు వున్నాయి, నువ్వేమిటిరా 
తిరగడం అని ఆ కుర్రాడిని వాళ్ళవాళ్ళు తిట్టారు. దగ్గరలోనే సోమయాజులు గారని 
లాయర్‌ ఉన్నారు. ఆయన _ 1920వ సంవత్సరంలోనే జైలుకి వెళ్ళారు. వాళ్ళ 
అబ్బాయితో కలిసి నేను వాళ్ళింటికి వెళ్ళి పడుకునేవాడిని సోమయాజులుగారు 
ఒక్కొక్క రోజు తెల్లవారు రూమునే లేచి, భుజాన డెండా పెట్టుకుని, మహాత్మాగాంధీకి 
జై అంటూ శిబిరానికి వెళ్ళేవారు అప్పుడు అక్కడ ఉన్న కుర్రాళ్ళందరికీ కూడా 
చాలా ఉత్సాహం కలిగేది 

ఆ నెలలోనే మా వూరు వచ్చాను. త్రోవ పొడుగునా ఊరేగింపులు, అరెస్టులు 
చూశాను సత్యాగ్రహం శిబిరాలు నిషేధించుతూ ప్రభుత్వం లారీఛార్డి కూడా 
చేసింది తణుకులో శిబిరాన్ని మూసివేయడం వల్ల మా (గ్రామం మళ్లెపూడిలో 
శిబిరం ఏర్పాటు చేయడ మైంది. ఢిబదిర నిర్వహకులు మా తండ్రిగారు, దండు 
వెంకట్రాజు, సుబ్బరాజు, సత్తిరెడ్డి వగైరాలు. సత్యాగ్రహంకు డిక్లేటర్‌ గా పెనుగొండ 
వాస్తవ్యులు తేతరి గు(రైెడ్డిగారు వున్నారు నాలుగురోజులు శిబిరాన్ని నడిపించారు. 
తర్వాత ప్రభుత్యం నిషేధించింది. ఆయన తణుకులో అరెస్టు కాబడ్డారు శిక్ష 
కూడా విధించారు శిబిరం మూతపడింది ఎక్కడైనా మీటింగ్‌" లు జరిగితే వెళుతూ 
వుండేవాడిని ఆ రోజులలో వచ్చే రహస్య సైక్లోస్టెల్‌ పత్రికలు పంపకం చేస్తూ 
ఉండేవారు అరెస్ట్‌లు, లారీఛార్టీలు జరుగుతూ ండేవి. విప్లవకారుల చరిత్ర, 
వారి త్యాగాల గురించి చదువుతూ ఉంటే ఎంతో ఉత్తేజం కలుగుతూ ఉండేది 
వీర సావర్కార్‌ ని ఇంగ్లాండ్‌ లో అరెస్ట్‌ చేసి తీసుకువస్తూ ఉండగా ఓడలోంచి 
సముద్రంలోకి దూకి 6 మైళ్ళు ఈదడం, భగత్‌సింగ్‌ అనుచరులు, వారి చరిత్రలు, 


267 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వారి త్యాగనిరతి, డైళ్ళల్లో కూడా హక్కుల కోసం పోరాడటం, జైల్లో జతిన్‌దాస్‌ 
నిరాహారదీక్ష 60 రోజులు చేసి మరణించటం, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆ విధమైన 
త్యాగాలు చెయడం విని ఉత్సాహం కల్లేది 


చితికిపోయిన కుటుంబ ఆర్థికపరిస్టితి: 


మా తండ్రిగారు ఎంతో జొతీయ అభిమాని అయిన ఆ రోజులలో అర్థిక దుస్థితి 
నల్ల ఆదాయం తగ్గిపోవటం వలన అనగా ఫొలాలు, ఆస్తులు అమ్ముకోవటంతో - 
నన్ను టాటానగర్‌ ఉద్యోగం కోసం మా తండ్రిగారి మేనమామ కొడుకులు దగ్గరికి 
పంపించారు. అందులో ఒకాయన నన్ను ఖరగ్‌ పూర్‌ స్టేషన్‌ వచ్చిన దగ్గరనుంచి 
హెచ్చరించేవాడు (జాగ్రత్త సిఐడీలు ఉంటారు-అని) టాటానగర్‌లో సాంఘిక 
కార్యక్రమాలను నేను, మరికొంతమంది చేసేవాళ్ళము. అక్కడ ఏడి యల్‌. 
సెటీలో తెలుగువారి ఐక్యత గురించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి 
తాపీ ధర్మారావుగారు అధ్యక్షత వహించారు ఆ ఫమానేశంలో మేమిద్దరమే ఎక్కువగా 
మాట్లాడినాము. ఒక _ సంవత్సరం తర్వాత తిరిగి మా ఊరు వచ్చాను. మా 
తండ్రిగారు చనిపోయారు. ఉన్న ఆస్తులన్నీ కాస్త కాస్త అమ్ముకుంటూ వచ్చాము. 
జాతీయ ఉద్యమ కార్యక్రమంలో పాలొన్నాను. 1932లో గాంధీగారు పర్యటన 
సందర్భంలో తణుకులో స్వాతంత్ర్య సమరయోధులు రామనాధంగారి ఇంటిలో ఆయన 
బస చేశారు గాంధీగారు బస చేసిన గది దగ్గరలోనే నన్ను వాలంటీరుగా వేశారు. 
అప్పుడు ఆయన్ను దగ్గరలోనే చూడగలిగాను. 


భగత్‌ సింగ్‌ వీరుల సూరి: 
ఇల 


దేశ స్వాతంత్ర్యం కొరకు ఎంతోమంది మహనీయులు ఎన్నో త్యాగాలు చేయడం 
వింటున్నాము. చిటగాంగ్‌  విప్టనకారుల పోరాటం; సైమన్‌ కమీషన్‌ రాక 
లాలా లజపతిరాయ్‌ని లారీలతో కొట్టడం వలన వాటితోనే ఆయన మరణించడం; 
దానికి (ప్రతీకారంగా లాహోరులో సాండర్బన్‌ పై భగత్‌సింగ్‌ అనుచరులు ప్రతీకారం 
తీర్చుకోవడం నన్ను బాగా ప్రభావితం చేశాయి చంద్రశేఖర్‌ అజాద్‌ వీరోచిత 
పోరాటం, జలియన్‌ వాలాబాగ్‌ లో జరిపిన కిరాతక చర్యలకు ప్రతీకారంగా డయ్యర్‌ ని 
ఉద్దామసింగ్‌ లండన్‌లో హతమార్చడం - ఇటువంటి చరిత్రలు చదవడం, వినడం 
ద్వారా ఉత్తేజభరితులమైనాము సోషలిస్ట్‌ కమ్యూనిస్ట్‌ సాహిత్యం చదువుతూ 
ఉండేవాడిని మహీధర రామమోహన్‌, జగన్మోహన్‌ గారల విశ్వ సాహిత్యమాల 
పుస్తకాలు, ఆదర్శ |గంధనుండలి వారివి చది వేవాళ్ళము తణుకు తాలూకా కాంగ్రెస్‌ 
సోషలిస్ట్‌ పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఉండేవాడిని 1935 చట్టానికి ఫెడరేషన్‌ 
పధకానికి _ వ్యతిరేకంగా ప్రచారం సాగించాము 1937 అని అనుకుంటా, బాగా 
గుర్తులేదు - ఆచంటలో జిల్లా యువజన మహాసభకు శినయ్యగారు అధ్యక్షత 
వహించారు. _ క్రొవ్విడి లింగరాజుగారు ప్రారంభకులుగా విచ్చేశారు ఆంధ్రాలో 
ఎమ్‌ ఎన్‌ రాయ్‌ పర్యటించారు ఆ సందర్భంలో సుందరయ్యగారు యువజన సంఘం 
తరపున ఒక కరపత్రం వ్రాశారు దానిని అచ్చుచేయించి పంచిపెట్టాము తణుకు 


సం న సట్లాఖి 
సంపాదకుడు నరకొల వట్టాభిరామారావు 268 


తాలూకా పాలమూరులో సభ జరిగింది సుందరయ్యగారు ముందు కూర్చున్నారు. 
వారి వెనుక మేమందరమూ కూర్చున్నాం. రాయ్‌గారిని సుందరయ్యగారు ఏవో 
ప్రశ్నలు వేశారు ఆ డీ కాలనైజేషన్‌ ” పై తర్జనభర్జనలు జరిగాయి. తరువాత 
డాంగేగారి పర్యటన ఏర్పాటు చేశారు జిల్లా సోషలిస్ట్‌ పార్టీ మహాసభ తణుకులో 
జరిగింది రాష్ట్ర సోషలిస్ట్‌ మహాసభ పాలకొల్లులో జరిగింది అందులో ప్రతినిధిగా 
హాజరయ్యాను జయప్రకాష్‌ నారాయణ వచ్చారు. బాట్టీవాలా వచ్చి, చుట్టుప్రక్కల 
సభలు జరిపి, పార్టీ ప్రచారం గావించారు మంతెనవారి పాలెం రాజకీయ పాఠశాలకు 
హాజరయ్యాను రాజకీయ పారశాలలో సీనియర్‌ తరగతిలో మా అధ్యాపకులు, 
కంభంపాటి సత్యనారాయణగారు (సీనియర్‌) ఆర్డికశ్నాస్త్రం, పి.వి. శివయ్యగారు 
తత్వశాస్త్రం, కంభంపాటి సత్యనారాయణ (జూనియర్‌) రాజకీయం చెప్పేవారు. 
సాయంకాలం కేంద్ర పార్టీ నాయకులు ఒక్కొక్క సమస్య ప్రై ఉవన్యాసం ఇబ్బవారు. 

అంతకు [క్రితం 1937 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాలొన్నాము. సుభాష్‌చం|[ద 
బోస్‌ని జిల్లా పార్టీ ఆహ్వోనించినవుడు ఆ సభకి హాజరు అయినాను. ఆ సమావేశం 
జరిగినప్పుడు క్యామేడ్‌ పోలేపెద్ది నరసింహమూర్తి వచ్చి, యుద్ధ వ్యతిరేక కరపత్రాలను 
మా అందరికీ ఇచ్చారు. వాటిని జనంలో పంచిపెట్టాము యుద్దం ప్రారంభం నుంచి 
కమ్యూనిస్ట్‌ పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రజలలో (ప్రచారం గావించాము. మొదటి 
రోజులలో మా తాలూకాలలో ఐదారుగురం మాత్రమే పార్టీ సభ్యులం ఉండేవాళ్ళము. 
కమ్యూనిస్ట్‌ పార్టీ రహస్యంగా పనిచేస్తున్నా సోషలిస్ట్‌ పార్టీ వాళ్ళమని చెప్పుకున్నా, 
కొంతమంది కొం (గెస్‌ రాజకీయ నాయకులు మేము ఏ పార్టీ సభ్యులమో చెప్పేవాళ్ళు 
మంచి ఎండాకాలంలో సైకిల్‌ మీద వస్తూ మంచినీళ్ళకోసమని ఒక హోటల్‌ దగ్గర 
ఆగాను అక్కడ దండు నారాయణరాజు గారు ఉండి, ఇంకొకరికి పరిచయం చేస్తూ, 
ఈయన కమ్యూనిస్ట్‌ అని చెప్పారు యుద్ద ప్రారంభం నుండి 1940 సెప్టెంబర్‌ 
వరకూ తాలూకా పార్టీ అర్గనైజర్‌ గా ఉంటూ పనిచేశాను తరువాత నాలమర్రులో 
పార్టీ సమావేశం అనంతరం సత్యాగ్రహం చేయడానికి నిర్ణయించాను 


అరెస్తు ; డిటెనన్‌: 
6 ణా 


1940 నవంబరులో అరెస్ట్‌ చేసి వెల్ళూరి జైలులో డిసైన్‌ చేశారు. మనము 
జైళ్ళలో ఉన్నా పోరాటం సాగిస్తూనే ఉన్నాము మన హక్కుల కొరకు పోరాటం 
సాగిస్తూనే ఉన్నాము వెల్లూరు జైలుకు వెళ్ళేనాటికి ఎస్‌ వి _ఘాశే, ఎ. 
ఎస్‌ కె అయ్యంగార్‌ వున్నారు అంతకు క్రితమే వచ్చిన కొంగైెస్‌ నాయకులు 
బులుసు సాంబమూర్తి, అయ్యదేవర కాళేశ్వరరావు గారలు అక్కడే ఉన్నారు. జైలులో 
డిబన్యూలు ఎక్కువ అవడం వల్ల మాలో కొంతమందిని దగ్గరలోని క్యారం టైన్‌ లో 
ఉంచారు అక్కడ మాకు మేయర్‌గా సీనియర్‌ కంభంపాటిగారు ఉన్నారు. అంతకు 
వూర్వం మాకు మద్దూరి అన్నపూర్ణయ్యగారు మేయర్‌. 1941 ఏప్రియల్‌ లో హక్కుల 
కొరకై నిరాహారదీక్ష 19 రోజులు చేశాము మమ్ములందర్నీ జాగ్రత్తగా చూసుకొన్నది 
సీనియర్‌ గారు, అన్నపూర్ణయ్యగారు వారు కూడా నిరాహారదీక్షలో ఉన్నవారే 
మేము అక్కడ ఉండగానే జైలు నుండి అయిదుగురు కామ్రేడ్స్‌ గోడకి కన్నం తవ్వి 


269 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పారిపోయారు. ఉద్యమాన్ని నిర్వహించుటకు వెళ్ళారు. (ఎకె గోపాలన్‌, ఎస్‌.ఆర్‌ 
దాట్ల, సి.వి కె. రావు, కొరపాటి పట్టాధిరామయ్య, కన్నన్‌.) మేము అక్కడ ఉంటూ 
ఉండగానే బళ్ళారిలోని అలీపూర్‌ జైలునుండి పి.వి శివయ్యగారు కూడా తప్పించుకొని 
వెళ్ళిపోయారు. మేము 1942 జూన్‌ నెలలో కొంతమందిమి విడుదల _కొబడ్డాము, 
విడుదల అనంతరం మూ కార్యక్రమాలన్నీ యధావిధిగా సాగిస్తూ వచ్చాము. మేము 
కొనూరు, పెండ్యాల పంపింగ్‌ స్కీము గురించి తీవ్రంగా కృషి చేశాము 1944 
జనవరి 26వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భమున అరెస్టిచేసి 6 మాసములు 
గిక్ష విధించి బళ్ళారి జైలుకి పంపించారు. విడుదల అనంతరం మా కార్యక్రమం 
కొనసాగించాము. 1946లో ప్రజాశక్తి దినపత్రిక వచ్చునప్పుడు నేను పనిచేస్తున్న 
ఏరియాకు కామేడ్‌ చండ్ర రాజేశ్వరరావు గారు వచ్చారు. విజయవాడ ఆఫీసుకి 
రమ్మన్నారు. హోల్‌ బుమర్‌గానే పరిగణించుతా మన్నారు. ప్రజాశక్తి ఆఫీసు స్టాఫ్‌ 
నుండి కలకత్తా కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఎన్నుకోబడి, ఆ సభకు వెళ్ళాను. 1947 
ఆగస్ట్‌ 15న ఆఫీసులో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెద్ద సభ జరిగింది 
సుందరయ్యగారు ఉపన్యసించారు. తరువాత కాలంలో విశాలాంధ్రలో పనిచేస్తూ 
వచ్చాను. 


నంసొదకుడు. వరకొల వట్టాభిరామారావు 270 





కాట్రగడ్డ పెద వెంకట్రాయుడు 





నొ స్వగ్రామం కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా బుద్దవరం మా జనక తండ్రి 
తల్లుల పేర్టు రంగయ్య, అన్నపూర్షమ్మగారలు జననం ది. 14- 77-1919. నా తర్వాత 
అయిదుగురు చెల్లెండ్రు, యిద్దరు తమ్ములు మా పెద తండ్రి రామయ్యగార్కి 
సంతానము లేనందున నన్ను దత్తత చేసుకున్నారు. మా పెదతల్లి రాజమ్మగారు 
నన్ను ఎంతో గారాబంగా పెంచి పెద్దవాణ్ణి చేశారు మాది ఒక మధ్యతరగతి 
కుటుంబము బుద్దనరంలో నా ప్రాధమిక విద్య పూర్తి అయిన పిమ్మట మా 
bw మైలు "దూరంలో వున్న గన్నవరం హైస్కూలులో ఒకటవ _ఫారములో 
చేర్చారు ప్రతిరోజూ మైలు దూరం నడిచి వెళ్ళి తోటి విద్యార్హులతోపాటు నడిచి 
వచ్చేవాడిని. అప్పటికి జి జిల్లాలో సుమారు 11 హైస్కూళ్ళు, 3౩-4 మిడిల్‌ స్కూళ్ళు 
వుండేవి బందరులో ఒక “కాలేజీ వున్నట్లు గుర్తు విజయవాడ పట్టణంలో హిందూ 
హైస్కూలు, మున్సివల్‌ హైస్కూలు రెండుమాత్రమే వుండేవి 

మా దత్తత తండ్రిగారి నన్ను చదివించి ప్రభుత్వోద్యోగం చేయించాలనే 
సంకల్పం వృండేది ఆ రోజుల్లో యింజనీరింగ్‌ గాని యమ్‌ బిబి యస్‌ గాని 


271 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అందుబాటులో లేను అందుచే యస్‌.యస్‌ యల్‌ సి. చదివిన వారు రెవిన్యూ 
గుమస్తా ఉద్యోగంగాని, యిరిగేషన్‌ ఓవర్సీయరుగాని, సబ్‌ రిజి స్ట్రారుగాని, పోలీస్‌ 
సబ్‌ యిన్సెక్టరు కోర్సుకు గాని వెళ్ళవచ్చు పై కోర్సులలో మా నాన్న గార్కి 
యిరిగేషన్‌ ఓవర్సీయర్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ కోర్చులంకు యిష్టవడేవారు. కారణం 
- జీతంతోపాటు అక్రమ సంపాదన పొందడానికి వీలుండటం నేను 1936 మార్చి 
నాటికే యస్‌ యస్‌ యల్‌ సి రెండు పర్యాయములు తప్పాను 1937 మార్చి పరీక్షక్టు 
మూడన వర్యాయం చదువుచున్నాను. నన్ను పెంచుకున్న మా పెదతండ్రిగారు తీవ 
అస్వస్టతకు గురియగుటచే నా వివాహం స్వసంఘ పురోహితుల ద్వారా జరిగింది. 
అప్పటికదే అభ్యుదయ చర్య. 


జాతీయోద్యమ ప్రభావం: 


గన్నవరం ప్రాంతము నేను విద్యారిగా వున్న నాటికి రాజకీయంగా చాలా 
వెనుకబడిన ప్రాంతము. అప్పటికి గాంధీగారు నిర్వహించిన సత్యా గ్రహోద్యమాలలో 
మా ప్రాంత (ప్రజల పాత్ర చాలా తక్కువ ముస్తాబాద, పెద అవుటపల్లి, 
అత్కూరు, తేలప్రోలు, సిరిపొడ, కానుమోలు గ్రామాలకు మాత్రమే జాతీయోద్యమ 
ప్రభానం పరిమితంగా వుండేది తాలూకా, జిల్లా బోర్డు ఎన్నికలలో జమీందార్ల 
ప్రభావం, శాసనసభ ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ ప్రభావం వుండేది. జస్టిస్‌ పార్టీ కూడా 
జమీందార్ల పార్టీయే ముస్తాబాద (గ్రామానికి చెందిన గన్నవరం హైస్కూలు య 
విద్యార్థి (శ్రీ పెండ్యాల వెరకటేశ్వరరావుగారూ, బుద్దవరం (గ్రామానికి చెందిన (శ్రీ) 
ముక్కామల _ నాగభూషణంగారూ మూ ప్రాంతములో గుర్తింపు పొందిన కాంగ్రెస్‌ 
వాదులు వారిలో శీ పెండ్యాల వెంక కేశ్వరరావుగారు చాలొ కాలం క్రితం 
చదువు మానిచేసినా, ప్రతి సంవత్సరం స్కూలు ముగింపురోజున గాంధీ టోపీ, 
ఖద్దరు వస్త్రములు ధరించి స్కూలుకు వచ్చి విద్యార్హులందరినీ |పోగుజేసి ఊరేగింపుగా 
తీసుకు వెళ్ళి, మహాత్మాగాంధీకి డై కాం గెస్‌కు డ్రై స్వరాజ్యం మా జన్మ హక్కు, 
సామ్రాజ్యవాదం నశించాలి "అని నినాదాలతో తాలూకాఫీస్‌, పోలిస్‌ స్టేషన్ల చుట్టూ 
త్రిప్పుతూ వుండేవారు అ కార్యక్రమంలో నేనూ ఉషారుగా పాల్గొనేవాడిని అప్పటి 
నుంచే నాలో జాతీయ భావాలకు బీజాలు ఏర్పడ్డాయి 


1928లో నేను హైస్కూలులో చేరే నాటికి గ్రామాలలో పోస్టాఫీసులు లేవు 
గన్నవరం పోస్టాఫీసు నుంచే చుట్టూ 10 మైళ్ళ వరకూ వారానికి రెండు రోజులు 
మాత్రమే బట్వాడా జరుగుతూ వుండేది మా గ్రామ షావుకారుకు ఆ రోజుల్లో 
మద్రాస్‌ నుంచి ఆంధ దినపత్రిక పోస్టులో వచ్చేది తపాలా బంట్రోతు ప్రతిరోజూ 
రానందున ప్టాస్కూలుకు వెళ్ళే విద్యార్దులను వత్రిక తెచ్చిపెట్టనునేవారు 1930లో 
సత్యాగ్రహ సమరం సాగుతున్న రోజులవి అప్పుడు జరిగే అరెస్టులకు సంబంధించిన 
వార్తలు మాకు ఉత్సాహాన్ని కలుగజేసేవి అందుచే ప్రతిరోజూ షుత్రిక చదవాలనే 
కాంక్ష అభివృద్ది కావడమే కాకుండా మాలో జొతీయభావాలు కూడా చిగురించాయి. 
శ్రీ ముక్కామల నాగభూషణం, పెండ్యాల వెంక టశ్వరరావుగారలు కొంత కాలానికి 
తాలూకా కాం(్రెస్‌ అధ్యక్ష కార్యదర్శులయ్యారు సభ్యత్వం చేర్చించే కార్యక్రమాలలో 


eg జ న న్య 
సంపాదకుడు. నరకాల వట్టాభిరామారావు PE 


క్రమేపీ నేను కూడా పాల్గొనేవాడిని. | శ్రీ) ముక్కామల నాగభూషణం గారు హరిజన 
సేవా సంఘము తరఫున మా (గామ హరిజనవాడలో ఒక బావి కూడా త్రవ్వించారు. 
ఆ కార్యక్రమాలలో నేనూ పాల్గొనేవాడిని. ఆ రకంగా విద్యార్థి దశ నుంచీ ప్రజలతో 
నా సంబంధాలు పెరగసాగాయి మా తండ్రిగారు తీవ అస్వస్తులుగా వుండుటచెతనూూ, 
గత్యంతరం లేని పరిస్థితులలో నా వివాహం జరుగుటచేతనూ నాకు మూడన 
పర్యాయం హైస్కూలులో చదివే అవకాశమున్నా, నేను నాస్తికుడననే కారణంతో 
నన్ను హైస్కూలులో చేర్చుకుంటానికి ప్రధానోపాధ్యాయులు అంగీకరించకపోవుటచే 
నా విద్యాభ్యాసం తాడంకిలో చేయవలసి వచ్చింది. 
ఎర్రజెండా నిత స్వాతంత్రోద్యమ ప్రచారం: 

1937లో బ్రిటిష్‌ పభుత్వం ప్రకటించిన నూతన రాజ్యాంగానికి వ్యతి రేకంగా 
భారతదేశమంతటా హర్తాళ్‌ జరిగింది. అప్పటికి నేను ఎర్రజెండా చూడలేదు. కాంగ్రెస్‌ 
జెండా మూత్రమే తెల్పు గన్నవరం హైస్కూలు పూర్వ విద్యార్ది, కృష్ణాజిల్లా కాంగ్రెస్‌ 
సోషలిస్టు పార్టీ నాయకుడు అయిన (శీ వెల్లంకి విశ్వేశ్వరరావుగారు గన్నవరంలో 
హర్తాళ్‌ చేయించడానికి వచ్చినప్పడు నేనూ, మా బావమరిది - అమరజీవి జాస్తి 
వీర రాఘవయ్య, కొర్లగంటి రాఘవయ్యగారలం ఆ కార్యక్రమంలో పాల్గొని కొట్టు 
కట్టివేయించాము. రజకులను కూడా బట్టులు ఉతకకుండా సమ్మె చేయించడంతో 
హర్తాళ్‌ ను గురించి విరివిగా ప్రచారం జరిగింది. “ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా” 
పాట పాడుకుంటూ, భారత జాతీయ కాంగైస్‌కు డై, సామ్రాజ్యవాదం నశించాలి, 


స్వరాజ్యం మూ జన్మహక్కు వగైరా నినాదాలతో ఎర్రజెండాలతో గ్రామమంతా 
ప్రచారం చేశాము 


కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీతో పరిచయం: 

1937లోనే ఉమ్మడి మద్రాస్‌ రాష్ట్ర శాసనసభా ఎన్నికలు జరిగాయి జాతీయ 
కాం్యగెస్‌ తరఫున పశ్చిమ కృష్ణా ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగెస్‌ అభ్యర్థులుగా 
శ్రీ కొట్రగడ్డ నారాయణరావుగారూ, జయంతిపురం రాజాగారు పోటీచేయగా 
జస్టిస్‌ పార్టీ తరపున కోదండరెడ్డి, గూడవల్లి లక్రీ నారాయణ గారలు పోటీ చేయగా 
కౌం|గైస్‌ అభ్యర్థులు అఖండ విజయం సాధించారు గూడవల్లి లక్షీ ్యనౌారాయణగారు 
ఆయన స్వగ్రామంలోనూ (ప్రజలు ఎదురు తిరుగుటచే పోటీ నుంచి విరమించారు 
ఈ ఎన్నికలలో గ్రామంలోని యువకులందరినీ సమీకరించి కాంగెస్‌ అభ్యర్థుల 
విజయానికి కృషి చేశాను 1937లో నెహ్రూగారు విజయవాడ వచ్చినప్పుడు జింఖానా 
[గ్రౌండ్సులో జరిగిన సభకు వోజరైనాను ఆయన ఆ సభలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి 
వ్యతి రేకంగానూ, రష్యన్‌ విప్లవాన్ని గురించి చెప్పిన విషయాలు నన్ను ప్రభావితం 
చేశాయి అప్పటికే నేను జయప్రకాశ్‌ నారాయణగారు వాసిన “సోషలిజం ఎందుకు?” 
అనే (గ్రంధాన్ని చదవడం, రష్యా వివ్లవాన్ని గురించి కొద్దిగా తెల్ఫుకోవడం జరిగింది 
నేను తాడంకిలో చదువుచుండగానే జయప్రకాశ్‌ నారాయణగారు. వచ్చినప్పడు 
గుడివాడలో జరిగిన కొం గైస్‌ సోషలిస్టు పార్టీ వర్మర్సు మీటింగుకు నేను కూడా 
హాజరయ్యాను. 


' 273 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


డిమెనన్‌ వ్యతిరేక సమ్మె: 

అ 

1937 సం||లో తాడంకి హైస్కూలు ప్రధానోపాధ్యాయులుగా gy సదాగిన 
శర్మగా రుండేవారు విద్యార్దులకు చదువు చెప్పడంలోనూ చదివించడంలోనూ 
ఆయన ఎక్కువ గ్రద్ద వహించేవారు అయితే, క్రమశిక్షణ పేరుతో నిరంకుశంగా 
వ్యవహరించేవారు ఆ రోజుల్లో యస్‌ యస్‌ యల్‌ సిలో డిటెన్షన్‌ విధానం వుండేది 
దానికి వ్యతిరేకంగా 3 దినములు సమ్మె చేయడంతో సై అధికార్లు జోక్యం 
చేసుకుని అందరినీ పరీక్షకు పంపించారు. దానితో  విద్యార్దులలో నూతనోత్సాహం 
కల్షింది అప్పటికి విద్యార్థి సంఘాలు లేవు సమ్మె విజయవంతమైన పిమ్మట రసీదు 
పుస్తకాలు, తెల్ల కాగితాలతో వ్రాతప్రతులు తయారుచేసి, ప్రతి విద్యార్హి నుంచి ఒక 
అణా రుసుం వసూలు చేసి సభ్యులుగా చేర్పించాను తొడంకి హైస్కూల్‌ సమ్మె 
సందర్భంగా శ్రీ వెల్లంకి వి శ్వేశ్వరరావుగారితో నా పరిచయం పెరుగుట గాక శ్రీ 
కడియాల గోపాలరావు, వేములపల్లి ఆంజనేయులు గారితో కూడా నాకు పరిచయాలు 
ఏర్పడ్డాయి పై ముగ్గరూ నూ సమ్మె విజయానికి అన్ని విధములా తోడ్పడ్డారు 

తాడంకి హైస్కూలు నుంచి 1938 ఏప్రియల్‌లో తిరిగి యింటికి వచ్చిన కొంత 
కాలానికి నన్ను పెంచుకున్న మా తండ్రిగారు చనిపోవడంతో కుటుంబ బాధ్యత 
నా నెత్తిన పడింది 1938లో జిల్లా విద్యార్హి మహాసభ _ గన్నవరంలో జరపాలనే 
ప్రతిపాదన రావడంతో ఆ మహాసభకు ఆర్డిక వనరులు సమకూర్చడానికి తాడంకే, 
పునాదిపాడు, గన్నవరం హ్లైస్కూళ్ళకు తిరిగి విరాళాలు వసూలు చేశాను విద్యార్హులూ, 
ఉపాధ్యాయులు సహకరించారు. సభ జయప్రదంగానే జరిగింది ఆ మహాసభలో 
జిలా విద్యార్ది సంఘానికి నూజెళ్ళకు చెందిన క్‌ పిన్నమనేని సత్యనారాయణగారు 
ప్రధాన కార్యదర్శిగానూ, నేను సహాయ కార్యదర్శిగానూ ఎన్నుకోబడ్డాము. మహాసభ 
జరిగిన కొద్ది కాలానికే మా నాన్నగారు చనిపోవుటచే, కుటుంబ బాధ్యతలలో 
మునిగిపోవుటచే నేను కార్యకలాపాలలో పాలొనలేని పరిస్తితి ఏర్పడింది 


బాటివాలా పర్యటన: 
య 


1038లో కామేడ్‌ బాట్టైవాలా కృష్ణాజిల్దాలో పర్యటించిన సందర్భ ములో 
తాకొడిగడవ, మొచ్వ (గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నాను ఆయన 
ఉపన్యాసాలు నాలో నూతనోత్సాహాన్ని కలుగజేశాయి కామ్రేడ్‌ వి శ్వేశ్వరరావుగారితో 
నా వరిచయం తర్వాత నేను 'ననశ్తి' రెగ్యులర్‌గా చదవడం ప్రారంభించాను ఆ 
రకంగా నేను సోషలిస్టు సాహిత్యంతో పరిచయం ఏర్పాటు చేసుకున్నాను 

1938 నాటికే నాకు రైతు ఉద్యమంతోనూ, యువజనోద్యమంతోనూ కొర్ర 
కొద్దిగా సంబంధాలు ఏర్పడ్డాయి (శ్రీ కడియాల గోపాలరావుగారు. కృష్ణాజిల్లా 
అంతటా సైకిల్‌ పెనా, చిన్న కారుపైనా తిరిగి యువజన సంఘ సభ్యత్వాన్ని 
చేర్పించి అన్ని తాలూకాలలో తాలూకా యువజన సంఘాలు ఏర్పాటుచేసి జిల్లా 
యువజన సంఖూన్ని ఏర్పాటు చేశారు గన్నవరం తాలూకాలో శీ పెండ్యాల 
వెంక టేశ్వరరావుగారు చాలా గ్రామాలు తిరిగి రైతు సంఘ సభ్యత్వం చేర్పించి 
తాలూకా రైతు సంఘాన్ని ఏర్పర్పారు ఆ కాలంలోనే విజయవాడ గవర్నరు 


నంపొదకుడు వరకాల వట్టాధిరామారావు 274 


పేటలో కాట్రగడ్డ వారి. మేడమీద ప రైతు సంఘం (రిజిస్టర్హు) ఆఫీ 
వుండేది జిల్లా రైతు సంఘములో జస్టిస్‌ పార్టీ ప్రముఖుల నుంచి ప 
సోషలిస్టులు వరకూ వుండేవారు. నాకు గుర్తున్నంతవరకు జస్టిస్‌ పార్టీ (ప్రముఖులు 
వడ్డే శోభనా ద్రిగారు అధ్యక్టులుగాను, కామినేని వెంకటప్పయ్యగారు కార్యదర్శిగాను 
ప్రారంభంలో వుండేనారు 


యుదవ ఏతి రేక ప్రచారం: 
(= 


1939 సెప్టెంబరు 1 న తారీఖున రెండన ప్రపంచయుద్దం ప్రారంభమైంది 
యుద్దం ప్రారంభమైన మరురోడే బుద్దవరంలో ముక్కామల నాగభూషణం గారి 
తుం వద్ద ఒక రపాస్య సమావేశం జరిగింది ఆ సమావేశానికి కామెడ్‌ 
కొసరాజు శేషయ్యగా రు రావాల్సి వుంది వారు రానందున ఆ సమావేశాన్ని (శ్రీ 
కడియాల  గోపాలరావుగారు నిర్వహించారు ఆ సమావేశంలో నేనూ, పెండ్యాల 
వెంక టేశ్వరరావుగారూ, మాగులూరు బసవయ్య, జాస్తి రాఘవయ్య, ముక్కామల 
చిన నాగభూషణం, చింతపల్లి పాపారావు వై 10 మందిమి పాల్గొన్నాం 
(ప్రస్తుత యుద్దం సామ్రాజ్యవాద యుద్దమని, యా యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా 
ప్రచారం శేయాలని నిర్ణయించబడింది యుద్ద నిధికి చందాలు యివ్వవద్దని, 
సామాజ్యవాద యుద్దానికీ సహకరించవద్దని యుద్ద వ్యతిరేక నినాదాలు వ్రాసిన 
పోస్టర్లు రహస్యంగా రాత్రిపూట గ్రామాలలో అంటీంచేవారము. ఈ కార్యక్రమంలో 
కామేడ్‌ ముక్కామల చిన నాగభూషణం, చింతపల్లి పాపారావు గారలు నాతోపాటు 
పాలొనేవారు ప్రొద్దున్నే గ్రామస్తులు రంగు రంగుల కాగితాలపై వ్రాసిన పోస్టర్లు 
చదవడం, తదుపరి గ్రా మోద్యోగులు గాని, పోలీసులు గాని నాటిని చింపివేయడం 
జరుగుతుండేది 

1940లో యుద్ద నిధి నసూళ్ళశై గ్రామానికి ఆర్‌ డివో వచ్చి రైతులనందరినీ 
పిలిపించారు నేను యుద్ద నిధి యివ్వనని తిరస్కరించినందుకు అరెస్టు చేసి, పిన్న 
నయస్కుడనగుటచే గ్రామస్తుల జ్‌ జోక్యంతో నన్ను వదిలిపెట్టారు యుద్ధం "ప్రారంభమైన 
కొద్ది కాలానికే ఆంధ wl పార్టీ రహస్య వత్రిక “సుతం త్రభారత్‌ త్‌ ప్రచురణ 
ప్రారంభమైంది ఆ పత్రిక కాపీలను బుద్దవరం, దావాజిగూడెం, అత్కూరు, తేలప్రోలు, 
ముస్తాబాద్‌ (గ్రామాలలో పంపిణీ చేసేవారం రహస్యంగా చదవడం, యితరులతో 
చదివించడం మా కొర్య[క్రనుం 

ws గన్నవరం హైస్కూలులో టి కె రామస్వామిగారు ఏ 

నిచేస్తున్నారు వారు నన్నూ, చెల్లంకి వెంక టేశరరావగారినీ, పుట్టగుంట 
ల. పిలిపించి, వారింటి వద్దనే సమావెశం ఏర్పాటు చేసా మూ 
ముగ్గురితోనూ పార్టీ శాఖను ఏర్పాటు చేశారు ప్రతివారం వోరి యింటివద్దనే 
సమావేశాలు జరుగుతూ వుండేవి ఆ రకంగా మూ ముగ్గురితో మూ ఏరియాలో 
ప్రథమ శాఖ ఏర్పాటు చేయబడింది పార్టీ కార్యకలాపాలలో పాలొాంటూ 
ఆటుపోట్లకు తట్టుకుని నిలబడినవారికే సభ్యత్వం యిచ్చేవారు కొద్దికాలంలోనే 
కేసరవల్లి, అత్కూరు, దావాజిగూడెం, తేలప్రోలు వగైరా గ్రామాలలోనూ, వెద్దిపాడు, 
ఉంగుటూరు గ్రామాలలోనూ శాఖలు ఏర్పడ్డాయి. 


275 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కా[మేడ్‌ చింతవల్లి పాపారావు బుద్దవరం శాఖలో సభ్యుడయ్యాడు ఆ కామ్రేడ్‌ 
నయస్సులో చిన్నవాడైనా ఆయన _ క్రమశిక్షణ, త్యాగనిరతి, కార్యదీక్ష పార్టీలో 
ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి తోడ్పడింది. ఆ కొమేడ్‌ రైతు, వ్యవసాయ 
కాలీ, మహిళా, యువజన, విద్యార్థి సంఘాల కార్యక్రమాలన్నిటిలోనూ పాలొనుకే 
గాకుండా (ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో కూడా ముందుపీరి నుండేవారు 


(పజాయుద్దం; అధికోత్పత్తి ఉద్యమం: 


హిట్లర్‌ ఫాసిస్టు మూకలు యూరప్‌లో ఒక్కొక్క దేశాన్ని ఆక్రమించుకుంటూ 
1941 జూన్‌ 22 వ తేదీ సోవియట్‌ రష్యాపై దాడిచేయడంతో యుద్ద గమనంలో 
వచ్చిన మార్పును గుర్తించి మన పార్టీ యుద్ద వ్యతిరేకతకు స్వస్తి చెప్పి, ఫాసిజాన్ని 
ఓడించి ప్రజాస్వామ్యాన్ని సోవియట్‌ రష్యాను కాపొడాలనే లక్ష్యంతో యుద్ద 
ప్రయత్నాల కనుకూలంగా పనిచేయడం ప్రారంభించింది యుద్దకాలంలో అధికోత్సత్తి 
సాగించడానికి వ్యవసాయ కూలీలచే బంజరు భూములు సాగు చయించడం, రైతులకు 
అవసరమైన వ్యవసాయ పనిముట్లు, బండిపట్టాలు, ఎరువులు వగైరా కంట్రోలు 
రేట్టకు అమ్మించడం, గ్రామసీమలలో ప్రజల నిత్యజీవితానికి అవసరమైన పంచదార, 
కిరోసిన్‌ వగైరా వస్తువులను కంట్రోలు ధరలకు అమ్మించడం నగరా కార్యక్రమాలలో 
మన పార్టీ ముందుండి కృషి చేయుటచే పార్టీ (ప్రతిష్ట అపారంగా పెరిగింది 


విమానాశ్రయ నిర్మాణం; రిక్తిజిషన్‌ వ్యతిరేక పోరాటం: 


రెండవ (ప్రపంచ యుద్దం ప్రారంభమైన వెంటనే గన్నవరంలో విమానాశయ 
నిర్మాణం నిమిత్తం షుమారు 1000 ఎకరాల భూమిని ప్రభుత్వం యిండియా 
రక్షణ చట్టము [క్రింద స్వాధీనవర్చుకుని, సదరు భూమిలో విమానాలు దిగడానికి 
ఎగరడానికి రన్‌ వె, విమానాలు ఆగడానికి పెన్‌లు, మిలిటరీ కరర నిర్మించడానికి 
పూనుకుంది. కేంద ప్రభుత్యం విమానాశయ నిర్మాణానికి నెలకొలది రైతుల 
బండ్లను నిర్బంధంగా పనిచేయడానికి (ప్రభుత్యం రిక్తిజిషన్‌ చేసింది నిర్మాణంలో 
వేలాది మంది తాపీ పనివారు, వడ్రంగులు వగైరా పనివారలు, కూలీలు పాల్గొన్నారు 
రైతుల బండ్లకు బాడుగలు యిప్పించి, కూలీలకు కూరి యిప్పించుట. పెద్ద 
కార్యక్రమమయ్యింది ఆ కాలంలోనే రైతులను రైతు సంఘాలలో చేర్పించడం, 
సమస్యలపై అధికార వద్దకు రాయబారాలు నడపడం, కూలీల వేతనాలను ఎగగొట్టుడానికి 
ప్రయత్నించిన కాంట్రాక్టర్లపై పోరాడి, వారి వేతనాలు వారికి యిప్పించడంతో మన 
పార్టీ, రైతుసంఘాల ప్రతిష్ట బాగా పెరిగింది పై కార్యక్రమాలలో కా[మేడ్‌ అట్టూరి 


(శ్రీమన్నారాయణ, నేనూ అప్పుడప్పుడూ భోజనం చేయకుండా వుండవలసివచ్చేది 


అ కాలంలోనే గ్రామాలలో యువజన సంఘాల నిర్మాణం, ఆటల పోటీలు, 


వైజ్ఞానిక దళాలకు తరిఫీదు వగైరా కార్యక్రమాలు క్రమబద్దంగా సాగేవి వాటి 
నిర్వహణ బాధ్యత కా(మేడ్‌ పాపారావు వహించేవారు 


నంపొదకుడు' వరకాల వట్టాభిరామారావు 270 


కృష్ణకాలువల మరమ్మతు: 


1944లో రైతుసంఘము, మన పార్టీ కలిసి నిర్వహించిన కృష్ణ కాల్వల మరమ్మతు 
కార్యక్రమం నా మీద చెరగని ముద్ర వేశాయి 

1945లో సోవియట్‌ ఎర్రసైన్యం చేతులలో హిట్లర్‌ నాజీమూకలు మట్టికరవడంతో 
ప్రపంచ వ్యాపితంగా వచ్చిన |ప్రజావెల్లున నన్నెంతో ఆకర్షించి, కమ్యూనిజం యెడల 
అకుంరిత విశ్వాసాన్ని కలుగచేసింది 

1946 అసెంబ్లీ ఎన్నికలలో మన పార్టీ అభ్యర్దుల విజయానికి అకుంరిత దీక్షతో 
కృషిచేసి, గ్రామ (గ్రామానికి మన పార్టీ సందేశం తీసుకువెళ్ళడం, అనేక గ్రామాలలో 
శాఖలు ఏర్పాటు చేయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసి కమ్యూనిస్టు పార్టీకి 
నౌ జీవితాన్ని అంకితం చేశాయి 


ఆనాటి కమ్యూనిస్టు వైభవం - a(t దుస్థితి: 


ఆనాడు కమ్యూనిస్టులం కే నీతికి, నిజాయితీకి మారుపేరు ఉక్కు |క్రమగ్గిక్షకా, 
త్యాగనిరతి, తాను నమ్మిన _ సిద్దాంతానికి ఆత్మబలిదానం చేయడానికి సిద్దపడడం, 
పార్తీవని ముందు - న్వంతవని తర్వాత అనే దృఢదీక్ష మూఢాచారాలకు వ్యతిరేకంగా 
పట్టువిడవని పోరాటం, ప్రజలకు చెప్పే విషయాలు తమ నిత్యజీవితంలో ఆచరించడం, 
నాయకత్వంపై ఆకుంరిత భిక్తి విశ్వాసాలు, కష్టజీవుల యెడల అవ్యాజమైన క. 
వారి సమస్యల వరిష్కారానికి _అకుంరిత దీక్షాదక్షత్ర మూర్తీభవించిన దెశభిక్తి 
ఆనాటి కమ్యూనిస్టుల నలక్షణ్రాలు (ప్రతి కమ్యూనిస్టు తన సిద్దాంత _ పరిజ్ఞానాన్ని 
"పెంచుకోవడానికి ఎంతో కొంత కృషి "సేవాడు వరిమిత అవకాశాలలోనే పార్టి ఆ 
కృషిలో (ప్రత్యేక శ్రద్ధ వహించేది 

ఎంత పెద్ద నాయకుడైనా చిన్న తప్పుకు కూడా ఆనాడు విమర్శ-అత్మవిమర్శ 
వుండేది సహృదయతతో స్వికరించేవారు 

నాటి పరిస్తితి అలా వుంటే నేడు మనమెక్కడున్నాం? అనాడు ఎందలుగా పార్టీ 
సభ్యులుండగా నేడు వేలకు పెరిగారు ఆనాడు గ్రామంలో ఒక్క కమ్యూనిస్టు వున్నా 
మన వాణి వినపడుతూ వుండేది నేటి పరిస్టితి ఏమిటి” దీనికి కారణాలను మనమంతా 
పరిశీలించాలి పార్టీ యిచ్చే కార్యక్రమాలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయి? 
సక్రమంగా అమలు జరగకపోవడానికీ కారణమేమిటి” జిల్లా సమితి, మండల సమితి 
సభ్యులంతా “విశాలాంధ్ర” డినప త్రిక చదువుచున్నారా? పత్రిక యెడల మనము 
తీసుకుంటున్న [శ్రద్ద ఏమిటి” దిమర్శ-అత్మవిమర్శ మన పార్టీలో వున్నదా” దానిని 
ఎంతవరకు అమలు జరుపుతున్నాము? సాంఘిక దురాచారములకు వ్యతిరేకంగా 
మన పోరాటం ఎంతవరకు జరువుతున్నాం గ్రామాలలో సాంఘిక అసమానతలకు 
వ్యతిరేకంగా మనం ఎంతనరికు _పోరాడుతున్నాం? కష్టకాలంలో మనకు రక్షణ 
యిచ్చి అన్ని విధాలా మనకు అండగా వున్న పేదప్రజానీకం మననుంచి క్రమేపీ 
ఎందుకు దూరమయ్యారు” పార్టీ ప్రారంభ దినాలలో సమస్యలు వెతికి, వాటి 
నివారణకోసం ఏమి చేయాలి అనేది చర్చనీయాంశం ఈ రోజున చేసేవారుంటే 
సమస్యలు కోకొల్లలు సకాలలలో మన దృష్టికి వచ్చిన సమస్యలనైనా తీసుకుని 


277 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పనిచేస్తున్నామా? నాయకత్వం ఆదేశాలు యిచ్చినప్పుడు మొక్కుబడి కార్యక్రమాలు 
చేస్తున్నాము బూర్జువా పార్టీలలాగానే మనకు కూడా పదవులకోసం వెంపర్ణాట 
ఎందుకు పెరిగింది? "ఎన్నికలో స్తే (గ్రామాలలో లక్షలు ఖర్చు పెడుతున్నామే? " ఆ 
గామాలలోనే పనిచేసే హోల్‌ 'బైమరుకు మనం ఏమి చెల్లిస్తున్నారా ఆ మొత్తం కనీసం 
నెలలో 15 దినములకైనా అతనికి సరిపోతుందా? పార్టీ నిధి సామాన్య ప్రజానీకం 
నుంచి వసూలు చేస్తున్నామా? అలా వసూలు చేయనప్పుడు మన రాజకీయాలు 
వారిలోకి ఎలా వెళతాయి? పార్టీ సిద్దాంత పరిజ్ఞానం పెంపొందించడానికి మనపార్టీ 
చేస్తున్న కృషి ఏమిటి” అది యేంతవరకు ఫలితాలను యిస్తున్నది? 


కామేడ్‌ ఎ 

పై విషయాలన్నీ సమగ్రంగా పరిశీలన చెయ్యాలి. మా తరం కాలం 
దగ్గరపడుతున్నది ఒక్కొక్కరిమే జారిపోతున్నాం ఎన్నో త్యాగాలతో వేలాదిమంది 
కార్యకర్తలు రక్తతర్పణతో నిర్మించిన ఉద్యమం మనది ఈ ఉద్యమాన్ని ఎలా 
ముందుకు తీసుకుపోవాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ వుంటేనే మన పార్టీని 
సక్రమ పద్దతులలో నడపగలుగుతాము ఇందుకు యువత నడుం బిగించాలి నా 
ఆవేదనను సహృదయతతో అర్ధం చేసుకుని, సకాలంలో కార్యాచరణకు దిగి, మన 
పార్టీ పురోభివృద్ధికి పూనుకుంటారని ఆశిస్తూ శలవు తీసుకుంటున్నాను. 


సంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 278 





వెంకట్రామయ్య 





నేను కృష్ణాజిల్లా వసుమర్రులో 1913 ఫిబ్రవరి 14న జన్మించాను మా 
తండ్రిగారు సోమూరి నాగయ్యగారు మా తల్లిగారు వీరమ్మగారు వీరి ఐదుగురి 
సంతానంలో నేను మూడవనాడిని 


అఖిల భారత కాం(గ్రెస్‌ కమిటీ సమావేశం 1921 మార్చి 31, ఏప్రిల్‌ 1 
తేదీలలో విజయవాడలోని నేటి గాంధీనగర్‌ ప్రాంతంలో జరిగింది అనాడా 
ప్రదేశమంతా చిన్న చిన్న పొదలతో నిండి వుండేది 


అ సభలో పాలొన్న మా (గ్రామస్తుడు కాజ వెంకట్రామయ్యగారు నూ ఊరులో 
కొంగౌెస్‌ సభ ఏర్పాటు చేశారు ఆ సభలో ఆయన, యితర వక్తలు మహాత్ముని 
గూర్చి, అంటరానితనాన్ని గూర్చి, విదేశీ పాలన  తొలగించుకోవడాన్ని గూర్చి 
చెప్పారు 


ఇ 
అజో 


279 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభకులు 


కాజు వెంకట్రామయ్యగారు మా బంధువు వారి మాటలు నాలో బాగా 
నాటుకుపోయాయి. ముఖ్యంగా అంటరానితనంమీద వారు చెప్పింది హత్తుకుపోయింది 

మా పారశాలలో ఆనందు, సుందరం అనే దళిత విద్యార్దులు చదువుకుం 
టుండేవారు వారిద్దరూ ఎడంగా కూర్చునేవారు నేను వారి దగ్గరకు వెళ్ళి 
ఆనందు జుట్టు ముట్టుకున్నాను అనాడు నా వయస్సు 8 సంవత్సరాలు మూడవ 
తరగతి చదువుతున్నాను ఆ విషయం తెలుసుకున్న టీచర్‌ గోడకుర్చీ వేయించి, 
తలస్నానం చేయించి, బట్టలు మార్పించాడు 


1929న సంవత్సరంలో గాంధీజీ మా ఊరు వచ్చారు వారి వెంట కస్తూరిబా 
కూడా వున్నారు వారి బోధనలు నన్ను మరింతగా ప్రభావితం చేశాయి నాలో 
తెలియకుండానే హేతువాద భావాలు పెంపొందసాగాయి. నౌ ఆయుధాలు 
కావడం కావచ్చు అందువలన నా కొరకు తిరుపతి వెంకటేశ్వరస్వామి మొక్కుగా 
కట్టిన పసుపు ముడుపు విప్పి ఆ డబ్బుతో సురభి వారి డ్రామా అనందంగా 
చూసివచ్చాను 

ఇలా తర్కబద్ధమైన ఆలోచనా ప్రవాహం నాలో ఏనాడూ ఆగిపోలేదు ప్రశ్నలు, 
సమాధానాలతో జీవితం నడుస్తూనే వుంది పసరు కోనేరుగా నేను మారిపోకుండా 
బ్రతకడానికి యిదే ప్రధాన చోదక శక్తిగా నన్ను నడిపించిందని నా నమ్మకం. 1930 
ఏప్రిల్‌ ఆరున ఉప్పు సత్యాగ్రహం పిలుపు వచ్చింది బందరు శిబిరంలో వాలెంటీరుగా 
చేరడానికి నేనూ, మరికొందరు కలసి కాలినడకన వెళ్ళాం అక్కడ వున్న పెద్దలు 
వెనుకకు పంపించివేశారు 1933లో గాంధీజీ _ హరిజనోద్దరణ కొరకై ఉద్యమం 
ప్రారంభించి, నవంబర్‌లో బందరు వచ్చారు చేతిలో కానీ లేదు మా తల్లిగారిని 
ఒప్పించి, డబ్బులు తీసుకుని గోపయ్యతో కలిసి 13 మైళ్ళు నడిచి బందరు వెళ్ళాను 
అలా రెండవసారి గాంధీజీని చూశాను వ్యక్తిగత విలాసాలకు దూరంగా వుండాలని, 
బహుజన హితాన్ని కోరుతూ, సాదాగా జీవించాలని అనాడే నిర్ణయించుకున్నాను 


హిందీ చదవాలనే కోరిక నాలో బలీయంగా వుండేది కాశీ చెళ్ళి చదవాలనుకున్నాను 
నా పట్టుదల చూసి, చెప్పిస్తానుంటూ మావాళ్ళు వాయిదా చేశారు చివరకు విసుగు 
కలిగింది మా బాబాయి కుమారుడు గోపయ్యను కలుపుకుని, ఎవరికీ చెప్పకుండా 
బెనారస్‌ పారిపోయాను ఆ రోజు 1934 జులై 27 అప్పటికి నా వయస్సు 21 
సంవత్సరాలు 


FS 


నను కమ్యూనిస్టును కావడానికి ప్రధానమైన తాత్విక బీజాలు బెనారసులోనే 
పొదుకున్నాయి 

నేనూ, గోవయ్యా కాశీ విద్యాపీర్‌లో, కోవిదలో చేరాము అక్కడ అనేకమంది 
యుద విద్యార్దులు పరిచయమయ్యారు వారిలో చాలామంది అతివాద, వ్యక్తిగత 
హింసావాదనలతో వుండేవారు జాతీయ భావాల సంగతి చెప్పనవసరం లేదు 

విద్యాబర్‌ కు ఆరు మైళ్ళ దూరంలో హిందూ విశ్వవిద్యాలయం వుంది దాని 
వెస్‌ ఛాన్సలర్‌ గా పండిత మదన మోహన్‌ మాలవ్యా వుండేనారు జాతీయోద్యమ 
కార్యక్రమాలలో ఆ విశ్వవిద్యాలయంలోని విద్యార్దులు బాగా పాలొనేవారు అందుకు 

"ఏ 


నంవొదక్ష వరకొల వట్లాభిరామూ 
సంపాదకుడు వరకాల నట్టాభిరామారావు 280 


వారిక పూర్తిగా "స్వెచ్చ వుండేది ఈ విశ్వవిద్యాలయం గూర్చి తెలుసుకున్న అనేకమంది 
ఆంధ్రదేశం నుండి వచ్చి, చదువుకోటానికి అందులో చేరేవారు 

బెనారస్‌ యూనివర్శిటీలో చేరిన తెలుగు విద్యార్హులలో ముఖ్యంగా | శ్రీయుతులు 
చండ్ర రావేశ్యరరావు, వారి సోదరులు చండ్ర రామలింగయ్య; పొన్నం వీరరాఘవయ్య, 
సి ఎల్‌ రాయుడు, మునిపల్లి రామారావు, పులువుల శివయ్య, నండూరి ప్రసాదరావు, 
పోలే పెద్ది నరసింహమూర్తి, కాట్రగడ్డ నారాయణరావు మొదలగువారున్నారు జాతీయ 
భావాలతో నిండిన యువకులు, చదువు సాగించాలని, తెలుసుకోవాలని, బెనారస్‌ 
రావడం ఆ రోజులలో బాగా జరుగుతుండేది దాదాపు వీరందరూ సామ్యవాద 
భావాలవైపు ఆకర్షితులై అధ్యయనం చేస్తుండేవారు 

విద్వాపేర్‌లో 1034లో కమ్యూనిస్టు సెల్‌ ఏర్పడింది దానికి ఓంకార్‌ నాధ్‌ 
అనే బీహా విద్యార్ది సెక్రటరీగా వుండేవాడు అప్పటికి మూడేళ్ళ [క్రితం బెనారస్‌ 
యూనివర్శిటీలో చండ్ర రాజేశ్వరరావుగారి నాయకత్వంలో యంగ్‌ కమ్యూనిస్టు లీగు 
ఏర్పడి పనిచేస్తోంది. పొన్నం వీర రాఘవయ్యగారి నేతృత్వంలో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ 
అనీ. మరో ఆర్గనైజేషన్‌ వుండేది వీటికి సంబంధించిన విద్యార్దులు మార్క్సిజం, 
లెనినిజంలకు సంబంధించిన (గంధాలు అధ్యయనం చేసేవారు 

చండ్ర రాజేశ్షరరావు, వులువుల శివయ్య, మునివల్లి రామారావు ఎన్‌ సిసి 
డ్రీల్దు నేర్చుకుంటుండేవారు రాబోయే పోరాటాలకు ఆ రకమైన శారీరక శిక్షణ 
అవసరమని నారు భాదించారు 

నాకు రాజేశరరావుగారితో బాగా పరిచయం వుండేది. మిలిటరీ కంటోన్మెంట్‌ లో 
మిలిటరీ |డ్రిల్లు జరుగుతుండేది రాజేశ్వరరావు, యితరులు వెళ్ళి, డ్రిల్దు చూసి 
వస్తుండేవారు కంటోన్మెంట్‌ విద్యాపేర్‌కు దగ్గరగా వుండేది డ్రిల్లు చూశాక యీ 
ముగ్గురూ విద్యాపర్‌కు వచ్చేవారు తుమ్మల వెంకట్రామయ్యగారిని కలిసి, కాసేపు 
మాట్లాడి వెళ్ళేవారు 

నేను ఒకరోజున రాజేశ్వరరావు దగ్గరకు వెళ్ళాను నాకారోజు బాగా గుర్తుంది 
అది 1934 నవంబర్‌ నెల మొదటి ఆదివారం అక్కడే భోజనం చేసి, ఆయన 
గదిలోనే వున్నాను ఆ రాత్రి రాజేశ్వరరావు ఎన్నో క్రొత్త విషయాలు చెప్పాడు. 
“స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఎలా వుంటుందనుకుంటున్నావు*” అని ఆయన 
ప్రశ్నించాడు “బ్రిటిష్‌ వాళ్ళు వెళ్ళిపోతే మనల్ని మనమే పాలించుకుంటాం మన 
సంపద మనకే వుంటుంది బాగా అభివృద్ది _చెందుతాం” అన్నాను 

రాజేశ్వరరావు తన ధోరణిలో అన్నాడు “నీవన్నది నిజమే కానీ, సామాన్య 
ప్రజా జీవితంలో ఎటువంటి మార్ఫూ రాదు బ్రిటిషు పెట్టుబడిదారుల స్థానంలో 
భారత పెట్టుబడిదార్గొస్తారు” అంటూ ఆయన సోవియట్‌ యూనియన్‌ గూర్చి, 
శ్రామిక (ప్రజలు సాధించుకున్న సోషలిస్టు సమాజాన్ని గూర్చి వివరించారు. నా 
జీవితంలో తొలిసారిగా వివరణాత్మకంగా వర్గ పోరాటాన్ని గూర్చి రాజేశ్వరరావు 
చెప్పగా విన్నాను 

అంతవరకు జాతీయ వాదిగా వున్న నాలో ఆయన మాటల వలన నూతన 
చైతన్యం (ప్రారంభమైంది మరోకోణంలో జాతీయ పోరాటాన్ని, (ప్రజల సంబంధాలను, 

231 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


Fr) 


వర్ష స్వభావాలను అధ్యయనం చేయడానికి తొలి బీజాలు అవ బడే. మొలకెత్తాయి 
ఆ తర్వాత గోర్కీ రచన 'అమ్మ' నవల హిందీ అనువాదం అక్కడే చదివాను ఆ 
వుస్తకంపైన నిషేధం వుంది 

శ్యాస్త్రీ కోర్సు చదువుకోను బెనారస్‌ వచ్చిన కురుమద్దాలి వాస్తవ్యుడు గుళ్ళవల్లి 
వురుషోత్తం, తెనాలి దగ్గరున్న కొల్లూరు నుండి వచ్చిన తుమ్మల వెంకట్రామయ్య 
విద్యాపీర్‌ లోని కమ్యూనిస్టు సెల్‌లో చురుకుగా వుండేవారు ఆ విషయం నాకు 
ముందుగా తెలియదు. రాజేశ్వరరావు ద్వారా తెలిసింది 

సౌమ్యమూ ర్తి, మృదుభాషి అయిన తుమ్మలగారితో నా స్నేహం బాగా పెరిగింది 
ఆయన ఓంకారినాధ్‌కు నన్ను పరిచయం చేశాడు. సెల్‌తో సంబంధాలు కలిగి, 
కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది 

సెల్‌ సమావేశాలలో తీవ్రంగా చర్చలు జరిగేవి సిద్దాంతము - ఆచరణల మీద 
వాగ్వివాదాలు తారాస్టాయిలో వుండేవి. 

బెనారస్‌ విశ్వవిద్యాలయానికి మామూలుగా కాంగ్రెస్‌ నాయకులు, గొవ్ప 
కళాకారులు వస్తుండేవారు. ఆ తరువాత విద్యాపీర్‌కు వచ్చేవారు. అందువలన 
అనేకమంది ప్రముఖుల మహత్తర సందేశాలను వినే అవకాశం లభించింది. 

థిలాపత్‌ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన షౌకత్‌ ఆలీ, విశ్వకవి రవీంద్రనాధ్‌ 
రాగూర్‌, హిందీ సాహిత్యరంగంలో దేదీవ్యమానంగా వెలుగొందుతున్న (పేమచంద్‌ | 
మరోకవి రామచంద్ర శుక్లా, రచయిత్రి మహాదేవి నర్మ మొదలగువారి సందేశాలను 
అలా వినటం జరిగింది 

ప్రముఖ సోషలిస్టు అయిన ఆచార్య నరేంద్రదేవ్‌ విద్యాపీర్‌ అధిపతి ఆ కారణం 
వలన విద్యార్దులకు సోషలిస్టు భావాల ప్రచారానికి బాగా అనుకూలత కలిగింది 

1934లో ఉత్తరప్రదేశ్‌ అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) సభ, 
కాగీలో జరిగింది ఆ సభకు కామేడ్‌ డాంగే అధ్యక్షత నహించారు ఆ సమయంలో 
డాంగే విద్యాపీర్‌ లో మూడు రోజులున్నారు తుమ్మల _ వెంకట్రామయ్య ఆ 
మూడురోజులూ డాంగేతోనే కలిసి వున్నాడు తుమ్మలగారి స్నేహం నలన నాకు 
డాంగేతో పరిచయం కలిగింది 

డాంగే విద్యాపీర్‌ నుండి వెళ్ళిపోయాక నాలుగు రోజులకు తెల్లవారురూమున 
తుమ్మల నా గదికి వచ్చి నిద్రలేపాడు కరపత్రాల కట్ట యిచ్చి దాచమన్నాడు ఆ 
కరపత్రాల ఢ్రీర్థిక “సశ స్త్రవ్రాంతికరో”, అనగా “సాయుధ పోరాటం చేయండి" అని 

అప్పటికే నా గదిలో చంచల్‌కుమార్‌ జానా వున్నాడు ఆయన మిడ్నపూర్‌ 
నుండ వచ్చాడు అక్కడ తెల్ల కలెక్టర్‌ను చంపిన వారిలో ఆయనా నున్నాడు 
ఆయనపై రాష్ట్ర బహిష్కరణ (బ్రిటిషు (ప్రభుత్వం ప్రకటించింది 

నరో వ్యక్తి తారకేశ్వర పాండే ఆయన కూడా నా రూంలోనే వున్నాడు. 
పాండే, చంద్రశేఖర్‌ ఆజాద్‌ అనుచరుడు బాంబులు తయారుచేయడంలో నిపుణుడు 
వారిద్దరి కొరకు పోలీసులు సోదా చేస్తే, కరపత్రాలు కూడా దొరుకుతాయి 

ఆ విషయం అర్హం చేసుకుని, తుమ్మల “నువ్వింకా అందరి దృష్టిలోనూ పడలేదు 
నేను, డాంగే కలిసి వున్నాం గనుక ముందుగా నా గదికే వచ్చి సోదా చేస్తారు 


నంసొదకుడు వరకాల వట్టాభిరామారావు 282 


కరపత్రాలు దొరికితే నన్ను అరెస్టు చేస్తారు. ఒకవేళ నీ రూము సోదా చేసి, 
కరపత్రాలు పట్టుకుంటే, నేనే యిక్కడ వుంచానని చెప్ప” అన్నాడు 

నా రూముకు పోలీసులు రాలేదు ఆ ప్రమాదం తప్పింది 

నా జీవితంలో విప్లవ సాహిత్యాన్ని దాచడం, పంచడం, రహస్య జీవితాన్ని 
అనుభవించే వారికి ఆశ్రయమివ్వడం ముందుగా విద్యాపీర్‌ లోనే ప్రారంభమయింది 

విప్లవకారుడు పాండే నా రూంమేట్‌గా ఒక సంవత్సరం వున్నాడు పిరికివాడు 
విస్టవకారుడు కాలేడు, జైలుకు వెళ్ళడానికి వెనుదీయడం పిరికితనం” అనేవాడు 

నా జీవితానుభవంలో పిరికివాడు విప్లవకారుడు కాలేడు' అని అతనన్న మాట 
మ సత్యం వివ్లవకారుడే కాదు, కమ్యూనిస్టుగా అసలు వనికేరాడు ఇది 
నా ఉ ద్రశ్యం. 

1936 ఏప్రిల్‌ 15న లక్నోలో కాం(గ్రెస్‌ మహాసభలు జరిగాయి నేను, మరికొందరు 
కలసి ఎగ్జిబిషన్‌ లో వాలంటీర్లుగా పనిచేసేందుకు నెలరోజులు ముందుగా లక్నో 
వెళ్ళాము రాజేశ్వరరావు కాంగ్రెస్‌ సభలకు వచ్చి, మూడు రోజులు నా గదిలోనే 
వున్నారు సభలో మేమంతా కూర్చొని నెహ్రూ ఉపన్యాసం వింటున్నాము ఒక సిఐడి 
మా ప్రక్కన కూర్చొని వివరాలు సేకరిస్తున్నాడు అది గమనించి రాజేశ్వరరావు చెప్ప 
తీసుకుని వాడిని చితకబాదాడు ఆ రాత్రి నా గదిలోనే వుండి, తెల్లవారురూమున 
పోలీసులు గుర్తించకుండా వుండేందుకు నా పంచె కట్టుకుని, చొక్కా, తలగుడ్డలతో, 
కర్ర చేతపట్టుకొని, రైతులాగా బెనారస్‌ వెళ్ళిపోయాడు 

బెనారస్‌లో దెబ్బలు తిన్న సిఐడి ఆయన్ని గుర్తించాడు నేను నాలుగు రోజుల 
తర్వాత బెనారస్‌ వెళ్ళాను రాజేశ్వరరావు అరెస్టు తప్పించుకోను ఆంధ్రదేశానికి 
వెళ్ళిపోతూ రైల్వేస్టేషన్‌లో కన్పించాడు విద్యాపీర్‌ లో కమ్యూనిస్టు సెల్‌ కార్యదర్శి 
ఓంకార్‌ నాధ్‌ వద్ద తన పుస్తకం 'కేపిటల్‌* వుందని, దాన్ని తెచ్చిపెట్టమని చెప్పి, 
వెళ్ళిపోయాడు నేను బెజవాడ వస్తూ తెచ్చి ఆయనకు దానిని అందించాను. 

కోవిద పాసయి, 1936 మే ఆఖరున పసున్మరు తిరిగి వచ్చాను. ఉద్యోగం 
చేయొద్దని నిర్ణయించుకున్నాను 

కాట్రగడ్డ రాజగోపాలరావు, వల్లభనేని నారాయణదాసు, నేను కలసి కమ్యూనిస్టు 
సెల్‌ ఫారమ్‌ చేశాము రాజేశ్వరరావు రికమెండ్‌ చేశాడు. 

ఆ తర్వాత సెల్‌ మెంబర్లు పెరిగారు. టి ౩3. రామస్వామి, యార్లగడ్డ 
బసవయ్య, ఈడ్పుగంటి కూర్మారావు, కాట్రగడ్డ రాజగోపాలరావు, కంచర్ల సుబ్బారావు, 
పొట్టూరి సీతారామయ్య, ఈడుపుగంటి రామచంద్రరావు (వీరు కమ్యూనిజం పేపరు 
ఎడిటర్‌ ఈడుపుగంట నాగేశ్వరరావుగారి వన వేములపల్లి హనుమంతరావు, 
నేను వుండేవాళ్ళం తరచు రామస్వామి సెల్‌ సెక్రటరీగా వుండేవారు మా 
ఇంట్లో సెల్‌ సమావేశాలు జరుగుతుండేవి నేటి నక్సలైట్‌ నాయకుడు కొండపల్లి 
సీతారామయ్యగారు సెల్‌ సమావేశాలకు వస్తుండేవారు తొలి రోజులలో తెనుగులో 
ప్రచురించిన మొదటి కమ్యూనిస్టు పత్రిక “నవశ్తక్తి”కి మద్దుకూరి చంద్రశేఖరరావు 
సంపాదకులుగా వుండేవారు తుమ్మల వెంకటామయ్యగారు ప్రధాన పాత్ర 
వహించేవారు 


283 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1039 సెప్టెంబరులో రెండవ (ప్రపంచ యుద్దం ప్రారంభమయింది పార్టీ 
సామ్రాజ్యవాద యుద్ద వ్యతిరేక పంధా తీసుకుంది ఇందువలన పార్టీ మీద 
వత్తిడి పెరిగింది ఆ పరిస్టితి పేపరు ముద్రించి, పంచటం కుదరదని ఆపివేశారు 
చంద్రంగారు, యితరులు రహస్య జీవితం సాగించారు ఆ సమయంలో చంద్రంగారు 
పది రోజులు మా యింట్లో వున్నారు. 

పార్టీ రహస్య కాలంలో రాజేశ్వరరావు, టి.3. రామస్వామి, వేములవల్లి 
ఆంజనేయులు మొదలగు వారెందరో హూ యింట్లో దాగేవారు. చాలామంది 
కొలది కాలం వుండి వెళ్ళిపోయేవారు. 'విప్ట్థనయుగం' రచయిత గద్దే లింగయ్యగారు 
మా యింట్లో రహస్యంగా వున్నారు. 

'నవశక్తి' ఆగిపోయిన తర్వాత పార్టీ నాయకులు రహస్యంగా వుంటూనే “స్వతంత్ర 
భారత్‌! పత్రిక నడపాలనుకున్నారు. 1939 అక్టోబరులో ప్రారంభించారు. కామేడ్‌ 
పుచ్చలపల్లి సుందరయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు, కొండేపూడి లక్ష్మీనారాయణ, 
తుమ్మల వెంకట్రామయ్యగారలు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆ పత్రిక పంపిణీలో 
కొద్దికాలం నేను పాల్గొన్నాను ముద్రించిన కాపీలు మొ యింటికి వచ్చేవి వాటిని 
రహస్యంగా ఆంధ్ర దేశమంతా చేరవే సేవాళ్ళం, వంపిణీ చేసేవాళ్ళం, ఆ సమయంలో 
ఒక నెలరోజులు నేను రహస్య జీవితం గడిపాను పార్టీ ఆదేశానుసారం అలా చేశాను. 

ఆరోగ్య కారణాల వలన కొల్లి రంగదాసుగారి ప్రకృతి ఆశ్రమంలో 1941లో 
చేరాను అది అప్పికట్టలో వుండేది అక్కడనే వల్లూరుపల్లి నా గేశ్వరరావుగారు 
పరిచయమయ్యారు 

1944లో కొమరువోలు గాంధీ ఆశ్రమంలో వున్నాను. అమరజీవి పొట్టు 
శ్రీరాములుగారు మాతో ఆరు నెలలు ఆ ఆశ్రమంలోనే వున్నారు 

గోపరాజు రామచంద్రరావుగారి రచన “దేవుడు లేదు” నన్ను బాగా ఆకట్టుకుంది 
అనాటి నుండి యీనాటివరకు నాస్తికుడుగానే వున్నాను, కమ్యూూనిస్టుగానే 
జీవిస్తున్నాను 

జీవిత ప్రారంభ దశలో గాంధీజీ ప్రబోధనలతో జాతీయవాదిగా వున్నాను. కొశీ 
విద్యాపీర్‌లో చండ్ర రాజేశ్వరరావు బోధనలతో తుమ్మల వెంకట్రామయ్య, పొన్నం 
వీరరాఘవయ్య తదితరుల సహచర్యం వలన నేను సామ్యవాది నయ్యాను మార్కు 
రచనలు చదివాను పీడిత ప్రజల విముక్తికి వర్షపోరాటమే మార్గమని నమ్మకం 
కలిగింది ఏనాటికైనా (ప్రపంచంలోని కష్టజీవుల విముక్తి మార్కిస్టు దృక్పధంతో 
నడిపే ఉద్యమాల వలననే జరుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం. అంతవరకు [ప్రపంచ 
(ప్రజలకు అసలైన శాంతి సౌఖ్యాలు లభించవని నా నమ్మిక 


సంసాదకుడు పరకాల వట్టాభిరామారావు 284 


శ తాళ్ళూరి మంగపతిరావు 








నా జననం 28-8-1917 మా (గ్రామం కృష్ణాజిల్లా గుడివాడ తొలూకొ 
కవుతరం గుంటూరు టౌన్‌ సూ స్కూలులోను, తర్వాత చల్లపల్లి గ్రామ హైస్కూలులోను 
విద్య నభ్యసించాను యస్‌ యస్‌ యల్‌ సి వ్‌ అయ్యాను మా గ్రామం 
(ప్రాచిన (గ్రామ మేగాక, ఆయా కాలములలో అనేకానేక ఉద్యమాలకు దోహదపడినట్టిది 
వందేమాతరం ఉద్యనుం నుంచి ముందంజ నేసిన గ్రామం ఈ గ్రామ జాతీయోద్యమ 
ప్రభావం నామీద వుంది 1929 సం॥లో మా గ్రామం గాంధీజీ వచ్చినప్పుడు వారి 
వస్త్రధారణ చూసి ఆశ్చర్యపోయాను. 

నేను గుంటూరు టౌన్‌ హైస్కూలులో దిగువ తరగతులు చదువుతున్న 
రోజులవి నా చిన్నమేనమామ అమరజీవి కామేడ్‌ చల్లపల్లి నారాయణరావు ఎసి 
కాలేజిలో ఇంటర్మీడియట్‌ చదువుచున్న రోజులవి అప్పుడు (1930లో) గాంధీజీ 
ఉప్ప సత్యాగ్రహమును ప్రారంభించారు దానికి ముందు గుంటూరు రైల్వే "పేటలోని 


285 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కాం్యగెస్‌ ఆఫీసులో ఆ టౌన్‌ యువకుల సమావేశాలు పతిరోజు సాయంత్రం 
జరుగుతూ వుండేవి. వాటికి నేను, నా చినమేనమామ _ కామ్రైడ్‌ నారాయణరావు 
వెళ్ళేవాళ్ళము ఆ సమావేశాలలో కీర్తిశేషులు కామేడ్‌ జొన్నలగడ్డ రామలింగయ్య 
పాత్ర యెక్కువగా వుండేది. నేను ఉప్ప సత్యాగ్రహంలో పాలొనలేదు కాని 
సానుభూతి వుంది నా ఇద్దరు మేనమామలు మా అమ్మ తమ్ముళ్ళు చల్లపల్లి 
వెంకట రామదాస్‌, నారాయణరావుగార్హు ఆ సత్యాగ్రహంలో గుంటూరు జిల్లాలో 
పాళొని జైళ్ళకు వెళ్ళారు వెంకట రానుదాసుగారు చల్లపల్లి గ్రామ కరణీకమునకు 
రాజీనామా యిచ్చి పాలొన్నారు. ఆయన తమ్ముడు నారాయణరావు కాలేజీ విద్యకు 
స్వస్తిచెప్పి సత్యాగ్రహములో పాలొన్నారు. 

ఆ రోజులలో విస్టవకారుళైన భగత్‌సింగ్‌, సుఖదేద్‌, రాజ్‌ గురులను ఉరితీయటం 
యువక లోకాన్ని కుదిపింది గాంధీజీ అడ్డుపడి వున్నట్లయితే వారికి ఉరి తప్పేదని 
అనుకున్నాము కాని, ఆయన అందుకు ప్రయత్నించలదు. అప్పటినుంచి అతివాద 
రాజకీయం మీదకు మొగ్గాను 

శతవృద్దులైన తాతగారిని కని పెట్టుకొని నేను యింటివద్ద నే (కవుతరం) వుండవలసిన 
కారణంచేత నేను స్కూల్‌ ఫైనల్‌ చదువుతోనే సరిపుచ్చుకున్నాను. ఉద్యోగం కొరకు 
గూడా ప్రయత్నించలేదు 1935 సం॥లో కాంగ్రెస్‌లో యాక్టివ్‌ సభ్యుడనయ్యాను 
తక్లీనడుకుట, ఖద్దర్‌ అమ్మకం నా కార్యక్రమం జాతీయ భాష అయిన హిందీని 
స్వయం కృషితో “విశారద” వరకు అభ్యసించాను. కాం(గెస్‌ మహాసభ స్వర్గోత్సవాల 
సందర్శంలో బందరు కార్యక్రమాలలో పాల్గొన్నాను అప్పుడే వెలువడిన పట్టాభిగారి 
'కాంగైస్‌ చరిత్ర (కొడాలి వారి తెలుగు అనువాదం) ఖరీదుచేసి పూర్తిగా చదివాను 
దాన్ని పవిత్రమైన బైబిల్‌ [గ్రంధంగా చూచేవాడిని విజ్ఞానం కోసం మా గ్రామ 
గ్రంధాలయంలో వున్న రాజకీయ ఆర్దికాది పుస్తకములను, ముఖ్యంగా 1 ప్రపంచ 
చరిత్ర (HG wells వారి ఇంగ్లీషృకి అనువాదం), 2 చైనా జాతీయోద్యమం, 
3 తిలక్‌, గాంధీ, నెహ్రూల ఆత్మకధలు, వినాయకసర్కార్‌ జీవిత చరిత్ర, 4 
దిగవల్లి చెంకటశివరావుగారి ,గ్రంధములు, 5 అయ్యదేవరూరి రచనలు చదివాను 
అందలి ముఖ్యాంశములు నోట్సుగా (బ్రాశాను ఆ రోజులలో కొవ్వలివారి నవలలు 
యువకులలో ఎక్కువ ప్రచారంలో వుండేవి కాని, నేను వాటి జోలికి పోయేవాడిని 
కాదు సాధు టి యల్‌. వాస్యాని (సింధు) “లార్డ్‌ కృష్ణమురళి” సిరీస్‌ ఇంగ్రీషు 
రచనలు చదువుట వల్ల, భగవంతుడైన కృష్ణుని పేదజనులకు సేవ చేయుటలోనే 
చూడగలుగుతాము అ నమ్మకం కలిగింది 

నేను కాం(గెస్‌లో చేరినా, స్టానికంగా పనిచేస్తున్న అతివాద (గూవులతోనే 
సన్నిహిత సంబంధం నెరిపేవాడిని మా గ్రామంలో కానూరి బలరామయ్యగారు 
అతివాద రాజకీయ (గ్రూపుకు చెందినవారు. కాంగ్రెస్‌ సభ్యులను చేర్పించుటలో 
గూడా ఆ దృష్టితోనే చేర్చించేవారము  కాంగైస్‌ అధ్యక్ష స్థానమునకు జరిగిన 
ఎన్నికలలో పట్టాభిగారు ఓడటం, సుభాష్‌చంద్ర బోస్‌ గెలుచుట వల్ల మా కృషి 
ఫలించిందని ఆనందించాము కాని, వర్యవసానం వేరొక విధంగా పరిణామం 
చెందింది. నవశక్తి సంచికలు, (తిపుర కాం(గెస్‌ సంచిక అధ్యయనం ఎక్కు వైనది 
నార్లవారి “నేటి రష్యా” చదువుటవల్ల సోవియట్ల మీద నాకు అభిమానం కలిగింది 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 2806 


1937 సం॥రం అసెంబ్లీ ఎన్నికలలో కాం(7ెస్‌ అభ్యర్థి గొట్టిపాటి (బ్రహ్మయ్యగారి 
తరపున కృషి చేశాను. ఆ ఎన్నిక ప్రచారార్హమై గుడివాడకు విచ్చేసిన జవహర్‌లాల్‌ 
నెహ్రూ సభకు వెళ్ళాను మా గ్రామం కా(ః డ్‌ డాంగే, వారి భార్య, కుమార 
వచ్చారు డాంగ ఉపన్యసించారు వారి ఉపన్యాసం నన్ను ఎక్కువగా ఆకర్షించింది 
అనేకమంది జమీందారులు ఓడినారు కాని, కాంగెస్‌ ప్రత్యర్థి చల్లపల్లి జమిందారు 
ఓడలేదు. కాగా, ఉమ్మడి నుద్రాస్‌ రాష్ట్రంలో కాం గెస్‌ ప్రభుత్వంలోకి వచ్చింది 
నాకు కొంత సంతృప్తి కలిగింది ఉత్సాహం పట్టలేక రక చిన్న ఇంగ్లీస్థాంజా 
(వపాశాను 


“Remember remember the fourteenth day 

by July, the Indian Renaissance day, 

The setting of the dummy Ministry 

The dawning of the Congress Ministry” - by TM Rao 14-6-1937 


జమీందారీ రద్దు విచారణ సంఘానికి నేను కవుతరం గ్రామం యీూనాముల 
గురించి వ్రాసి వంవగా, ఆ నివేదిక Report of Madras Estates and Act 
Committee Part 11 (పేజీ 69లో) వెల్లడయింది నవశక్తిలో చీరాల కాల్పులు, 
కాళీపట్నం, మునగాల జమీందారీ రైతుల పోరాటాలు, కాం గెస్‌ (ప్రభుత్వం వాటిని 
అణచివేసిన తీరు చూసి నాలో కాంగెస్‌ వ్యతిరేకత ఏర్పడింది 1939 సం॥లో 
కాశీనాధుని నాగేశ్వరరావుగారు నిర్యాణం కాగా వారి స్మృత్యర్తం వారి పేరుమీద 
గ్రామ యువజన క్లబ్‌ను ఏర్పాటు చేశారు ఇండోర్‌ ఆట కేరమ్స్‌, అవుట్‌ డోర్‌ 
అట బాల్‌బాడ్మింటన్‌ సభ్యులు ఆడేవారు రాజకీయార్తికాది విషయాలమీద, 
సాంస్కృతిక విషయాలమీద కబ్‌ సభ్యులచే వ్యాసములు వ్రాయించి నెలకొక 
వ్రాతప్రతి జర్నల్‌ ను వెలువరించేవారము 1939 సెప్టెంబర్‌లో పోలెండుమీద నాజీ 
జర్మనీ దండయాత్రతో రెండన ప్రపంచ యుద్దం ప్రారంభమయింది రా, స్ట్రాలలోని 
కాంగైెస్‌ (ప్రభుత్వాలు అనుమతి లేకుండా సామ్రాజ్యవాద ప్రభుత్వం మనదేశాన్ని 
యుద్దంలోకి దింపింది కమ్యూనిస్టు పార్టీ ముఖ్యులు యుద్దన్యతిరేక కార్యకలాపములు 
జరుపుటకు రహస్యంగా వెళ్ళారు 

నేను విశాల ప్రాతివదికమీద కొన్ని ఆశయాలు, నిబంధనావళిని తయారుచేసి 
మా గ్రామయువజన సంఘాన్ని స్థాపించాను కాట్రగడ్డ రాజగోపాలరావు, 
నాటి యమ్‌ ఎల్‌ ఏ కాట్రగడ్డ వెంకట నారాయణరావుగార్లను రప్పించి, మహాసభ 
ఏర్పాటుచేసి ఉపన్యాసములను యిప్పించాను 
వయోజన విద్య (ప్రభావం ఈ రాతి బడులు; 


పేదజనులు చదువు సంధ్యలులేని వ్యవసాయ కూలీలకు (ప్రపంచంలో జరుగుతున్న 
విషయాలు ప్రతిరోజు ఎందుకు తెలియజేయకూడదు అనే సంకల్పం నాలో వచ్చింది 
ప్రతిరోజు రాత్రులందు ఒక లాంతరు, ఒక దినవత్రికను తీసుకుని మా గ్రామంలోని 
చినమాలపల్లై గుడివద్దకు చేరి, ఆ వల్లెవాసులను సమౌవేశవర్చి యుద్దవార్తలు, యితర 
వార్తలు తెలియజేసేవాడిని ఆయా దేశాలను గుర్తించుటకు ప్రపంచ రాజకీయ 
పటమును చూపించేవాడిని అదే కాలంలో National Front, స్వతంత్ర భారత్‌ 


287 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అనే కమ్యూనిస్టు రహస్య వత్రికలు నాకు రహస్యంగా చేరేవి. వాటిద్వారా కమ్యూనిస్టు 
పార్టీ వైపుకు ఆకర్షితుడనయ్యాను.  సిపియస్‌,యు. చరిత్ర సైక్స్‌స్ట్రయిల్‌ కాపీ 
ఒకటి నాకు చేరింది. అందు డయలెక్టికల్‌ మెటీరియలిజమ్‌ మీద వున్న ఛాప్టర్‌ 
నన్ను బాగా ఆకర్షించింది. ఈ _ ప్రపంచాన్ని ఏ దృక్పధంతో చూస్తే సమస్యలకు 
పరిష్కారమార్గం సుగమం అవుతుందో (గ్రహించగలిగాను. నా మనోవికాసానికి, 
దృఢ సంకల్పానికి, చురుకైన కమ్యూనిస్టుగా తయారవుటకు దోహదపడింది అంతే 
అంతటనుంచి (1940) రహస్య కమ్యూనిస్టు పార్టీచే నడుపబడిన జిల్దా యువజన 
సంఘంతో తత్సంబంధాలు యేర్చడ్డాయి. ఎలమగర్రు, జమీ గొల్వేపల్లిలో జరిగిన వేసవి 
రాజకీయ క్లాసులలో చేరటం జరిగింది. తర్వాత ఎలమ్మరు గ్రామ వ్యవసాయ కూలీ 
పేటలలో వయోజన విద్య కేంద్రాలను స్వయంకృషితో నడిపాను. ఆ (ప్రజలకు విద్య 
నేర్పటం జరిగింది. వారి సమస్యలు గూడా తీసుకుని పనిచేయుటకు ఉద్యుక్తుడ నైతిని, 


ఆ కొలంలో వెంట్రప్రగడ మహాసభలో జిల్లా వ్యవసాయ కూలీ (కార్మిక) సంఘం 
యేర్చడింది. కొామేడ్‌ , కీర్తిశేషులు అయ్యంకి దావీదు అధ్యక్టులు గుంటూరు 
బాపనయ్య సెక్రటరీ. నా చినమేనమామ చల్లపల్లి నారాయణరావు ఆర్గనైజర్‌ గా 
జిల్లా కమిటీ ఏర్పడింది. నేను పార్టీవైపు అకర్షితుడయిన ప్లే చల్లపల్లి (గ్రామవాసి 
నారాయణరావు గూడా పార్టీ రాజకీయాలకు ఆకర్షితులైనారు. వారు చల్లపల్లి ఆ 
చుట్టుపట్టగల (గ్రామాల వ్యవసాయ కూలీల్లో ప్రచారంచేసి, వారి సమస్యలు తీసుకొని 
పరిష్కరించుచున్నారు. గుంటూరు బాపనయ్యగారిని కమ్యూనిస్టు పార్టీలోకి తెచ్చింది 
యీ నారాయణరావుగారే 
ఆకలి యాత్రలు: 

జిల్లా వ్యవసాయ కూరీసంఘం, రహస్య కమ్యూనిస్టు పార్టీల నిర్ణయాల ప్రకారం 
దివి తాలూకాలో నారాయణరావు, బావనయ్యగార్హ ఆధ్వర్యాన వ్యవసాయ కూలీలచే 
ఆకలి యాత్రలు జరుగగా, నా అధ్వర్యాన గుడివాడ తాలూకా వ్యవసాయ కూరీల 
ఆకలి యాత్రలు జరిగాయి. ఆ వూ రేగింవులలో “ఎగరాలి ఎగరాలి మన ఎర్రజెండా”, 
“ఆకలి మంటలచే మలమలమాడే అనాధులందరు లేవండోయ్‌” పాటలు పాడుతూ 
గ్రామ నడివీధులలోను, కూలీపేటలలోనూ వూరేగింవులు జరిగాయి. కష్టజీవుల 
జెండా ఎర్రజెండా అనేది గ్రామసీమ పల్లే వ్యవసాయ కూలీలకు అర్హమయింది. ఆ 
రోజులనుంచే పార్టీ మీద నిషేధం పోయింది. 

నేను, నారాయణరావు, గుంటూరు బాపనయ్యగార్డు కృష్ణాజిల్లా వ్యవసాయరంగం 
ఫ్రాక్టన్‌ కమిటీ మెంబర్లం నేను దానికి సెక్రటరీగా వుంటూ జిల్లి కమిటీలో 
వుండేవాడిని స్టానిక కమ్యూనిస్టు యూనిట్స్‌ సహాయంతో కృష్ణాజిల్లాలోని 
వ్యవసాయ కూలీలను వైతన్యవరుచుటలో మా ఫ్రాక్టన్‌ విశేషకృషి చేసింది కష్టజీవుల 
పార్టీ కమ్యూనిస్టుపార్టీ అనే నినాదం గ్రామీణ కార్మికవర్గంలో ఆనాటి నుంచి 
నొటుకుపోయింది. 


జమీందారీ వ్యతిరేక పోరాటంలో ఆత్మబలిదానం: 


నేను, నారాయణరావు కూలీ పేటలలో రోజులకొలది మకాం పెట్టి, వారి సమస్యలను 


సంపాదకుడు. పరకాల వట్టాభిరామారావు 288 


పరిష్కురించేవారము వారి హక్కుల కొరకై పోరాటాలు నడిపాము. వారు 
పెస్ట్ర పట్టాడు పెసరవవ్వ అన్నం ముద్దలను ప్రీతితో ఆరగించి, వారిలో ఒకరిగా 
మెలిగేవారము మా బట్టలను మేమే ఉత్తుక్కునేవారము. వారిలో కమ్యూనిస్టు 
పార్టీ మీద అభిమానంతోపాటు, మా మీద గూడా అభిమానం పెరిగింది. కాని, 
మా పూర్వాశ్రమ కులం అయిన బ్రాహ్మణ కులం మమ్ములను బహిష్కరించింది. 
కా(మేడ్‌ నారాయణరావు దివి తాలూకా జమీందారీ రైతుల సమస్యలు తీసుకుని 
పనిచేయ నారంభించారు కృష్ణలంకలో రైతుల జమీందారీ వ్యతిరేక పోరాటములు 
నడిపారు గాజుల లంక పోరాటం, దానిలో నల్గురు వీర మరణం చెందిన సంగతి 
అందరికీ తెలిసిన సంగతే. ఒకనాడు నిరాయుధుడుగా వున్న నారాయణరావును 
జమీందారీ తొత్తుల సహాయంతో నాటి ప్రభుత్వం కాల్చి చంపగా, వారు వీరమరణం 
చెందారు ఆయనగారితోపాటు గోగినేని తాతయ్య వీరమరణం చెందారు. ఆ తేదీ 
12-5-1950 


పార్టీ అలవర్చిన నిరాడంబర జీవితాలు: 


నేను పార్టీ ఆదేశానుసారం గుడివాడ తాలూకా పార్టీ నిర్మాణ కార్యక్రమంలో 
ప్రవేశించాను. గుడ్డవల్లేరు ఫిర్కా పార్టీ నిర్మాణం, గుడివాడ తొలూకా వ్యవసాయ 
కూలీరంగం, తాలూకా పార్టీ ఆఫీసు పని చూస్తూ వచ్చాను. ప్రజాశక్తి దినవత్రికకు, 
పార్టీ ఫండుకు చాలామంది కామేడ్స్‌ తమవంతు ఆస్తులను అమ్మి విరాళముగా 
యిచ్చారు. ప్రజాసేవలో పట్టుదలతో నిరంతర కృషి జరువుటతోబాటు ప్రతి క్యామేడ్‌ 
విలాసాలకు దూరంగా వుండేవారు తమ బట్టలను తామే ఉతుక్కునేవారు నేను 
నా వంతు ఆస్తిని అమ్మి, ప్రజాశక్తి దినపత్రిక స్థాపనకు విరాళంగా యిచ్చాను నెలసరి 
రెమ్యునరేషన్‌ లేకుండా నా ప్రయాణ ఖర్చులకు, నా కుటుంబ ఖర్చులకు నా తల్లి 
ఆస్తిమీద ఆధారపడి పార్టీ కార్యకలాపములు జరిపాను పిల్లలు ఎక్కువమంది వుం 
పోషించటం కష్టం గాక, పార్టీకి కూడ బారం అందుచేత ఒకరిద్దరి సంతానంతో 
సరివుచ్చుకుని, పిల్లలు కలుగకుండా ఆపరేషన్‌ చేయించుకునేవారు ఆ రోజులలో 
(స్వాతంత్ర్యం రాకముదు) పార్టీ కామేడ్చే కాదు - చాలామంది మధ్యతరగతి 
కుటుంబాలనారు ఆ అపరేషన్‌ లు చేయించుకునేవారు. ఆ అవరేషన్‌ చేసిన 
డాక్టర్‌ కు, చేయించుకున్నవారికి నాటి ప్రభుత్వం శిక్షలు విధించేది అందుచేత ఆ 
అవరేషన్‌లు రహస్యంగా జరిగేవి 1944 సం॥లో ఒక ఆడపిల్ల కలిగిన తర్వాత ఆ 
సంవత్సరంలోనే పిల్లలు కలుగకుండా నేను ఆపరేషన్‌ చేయించుకున్నాను ఆ బిడ్డే 
అమరజీవి నారాయణరావు పెద్దకోడలు మా తాతగారి ముగ్గురు కుమారులకు 
నేను ఒక్కడినే మిగిలివున్నాను. నేను ఒక్కడిని గూడా వురుష సంతతి లేకుండా 
చేసికున్నందుకు ఆనాడు |బ్రతికివున్న 98 సం॥ల మా తాతగారు చాలా బాధపడ్డారు. 
నా చిన్న తనములోనే నా తండ్రి గతించినందువల్ల మా తాతగారి అజమాయిషీలో 
పెరిగి పెద్దవాడనయ్యాను. పెరిగి పెద్దనాడనయిన తర్వాత నా రాజకీయ జీవితం 
గురించి ముందు జొతీయవాదిగా, తర్వాత ఎలా కమ్యూనిస్టునయ్యానో పైన 


తెరిసానుగదా!' 
శస 3 


289 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 









శ ముక్తేవి మాధవాచార్య | 





తా అపకు 


నేను ఏ అవగాహనతో జాతీయోద్యమంలో పాలొన్నానో, ఆ అవగాహన 
కొనసాగింపే నేను కమ్యూనిస్టుపార్లీలో చేరటానికి దారితీసిందని నా అభిప్రాయం 
బ్రిటిష్‌ పొలనతోపాటు దేశ దారిద్య్రం కూడా పోతుందని అనాటి నా అవగాహన 


నా స్వగ్రామమైన కురుమద్దాలి (కృష్ణాజిల్లా) జాతీయోద్యమంలో చురుకుగా 
పాల్గొన్న గ్రామాలలో ఒకటి 10 మంది జైలుశిక్ష అనుభవించారు మరికొందరు 
తీవ్ర లారీఛార్జికి గురైనారు 


1921లో బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ య 
వచ్చే జాతీయ నాయకులను చూడాలని, వారి ఉపన్యాసాలు వినాలనీ మా [గ్రామ 
నుంచి దాదావు 15 మందిమి దానికి నడెచిచెళ్ళాం వెళ్ళిన వాళ్ళందరం ఆ న 

చూసి, నాయకుల ఉపన్యానాలు విని ఉత్తేజితులముయ్యాం 


సంబొదకుదు వరకాల వట్టాభిరామారావు 200 


అ సమావేశం నుంచి (గ్రామానికి తిరిగి వచ్చిన తరువాత నా సోదరుడు అనంత 
పద్మనాభాచార్యులుగారు మా ఇంట్లో ఒక చిన్న [గ్రంధాలయాన్ని స్టాపించారు. 
దానికి కృష్ణా పత్రిక, ఆంధ్ర వారపత్రిక (అప్పుడిది బొంబాయి నుంచి వచ్చేదని 
గుర్తు), మరికొన్ని మాసపత్రికలు (వీటిలో వీరేశలింగం పంతులుగారు ప్రచురించేవి 
కూడా వుండేవి) తెప్పించేవారు (గంధాలయంలో గాంధీ, హిందూ-ముస్లిం నాయకుల 
చిత్రపటాలతో (దాదావు 20 దాకా) అలంకరించాము క్రమంగా ఆ [గ్రంధాలయం 
గామ యువతకు అధ్యయన కేంద్రంగా మారింది. 


ఖద్దరు (పచారంనుండి కార్యాచరణకు; 


ఇదిలా వుండగా మా గ్రామంలోను, చుట్టువట్ల పామర్రు, ఉరుటూరు, బరివరు 
మొదలగు గ్రామాలలోను రోజు రోజుకూ ప్రభుత్వ న్యతిరేక ప్రచారం జోరుగా 
కొనసాగుతోంది శ్రీయుతులు చెరుకువాడ నరసింహం పంతులు, కొడాలి 
అంజనేయులు, దుగ్గిరాల బలరామకృష్ణయ్య మొదలగు నాయకులు గ్రామాలలో 
మీటింగులు పెట్టి, పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. ఇద్దరు 
కట్టాలనీ, విదేశీ వస్త్రాలను కట్టడం, కల్గు గీత - తాగటం మానాలనీ వారు 
ప్రచారం చేశారు పర్యవసానంగా కల్లు గీతకు వ్యతిరేకంగా కల్లు గీసే గెలలు 
నరకటం, కట్ల కుండలు పగులగొట్టడంలాంటి చర్యలతో శాసనోల్లంఘనం మొదలైంది. 
నా సోదరుడు కేశవాచార్యులుగారు, మరో 5 గురు యువకులు ఈ ఉద్యమంలో 
పాల్గొని జైలుకు వెళ్ళారు 


బెజవాడ మీటింగు ప్రభావం, ఇంటిలో గ్రంధాలయ ప్రబోధం, నాయకుల 
ఉపన్యాసాలు, సోదరునికి జైలుశిక్ష - ఇవన్నీ నాలో కార్యాచరణకు పూనుకోవాలన్న 
ఆకాంక్షను పెంచాయి 


నా కార్యక్రమం మొదట ఖద్దరు ప్రచారం, అమ్మకంతో ప్రారంభించాను. 
క్రమంగా “విదేశీ వస్తు వస్త్ర బహిష్కారమే లారీ దెబ్బకు బదులు దెబ్బ” అనే 
స్పెన్సిల్‌ను సంపాదించి గ్రామంలో గోడలమీద, పామ్మర్రులో ప్రభుత్వ భవనాల 
గోడలమీద రహస్యంగా ముద్రించాను పిమ్మట "సెకోసెల్‌ యంత్రం ద్వారా ప్రభుత్వ 

రూ ల 

వ్యతిరేక కరపత్రాలను ముద్రించి, వంచటం దరిగిద్‌దె అన్నె అంజయ్యగారినుంచి 
వచ్చిన రహస్య కరపత్రాలు గల కవర్హు పోస్టు చేయటానికి విజయవాడ వెళ్ళి 
పోస్టు చేస్తుండగా పోలీసులకు వట్టుబడ్డాను పోలీసులు నూ ఇంటిని సోదాచేసి 
మరికొన్ని రహస్య కరపత్రాలను, వాటిని ముద్రించే యంత్రాన్ని స్వాధీనం చేసుకొని 
కేసు పెట్టగా, సబ్‌ మెజిస్ట్రేటు నాకు 14 మాసాల శిక్ష విధించాడు. 


ఖద్దరు ప్రచారంతో ప్రారంభమైన నా కార్యాచరణ రహస్య కార్యకలాపాలు 
డైలుణిక్షతో ముగిశాయి 

రాజమంఢి సెంట్రల్‌ జైలు కారం బైనులో మొదట పనులు చేయనన్నందుకు 
కొట్ట, మెయినే డైలుకు పంపకుండా నే నన్ను బళ్ళారి జైలుకు మార్చారు ఇక్కడ 
నాకు మరో ఇద్దరు మిత్రులు - చలసాని జగన్నాధరావు (భట్ల _ పెనుముర్రు, 


291 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఉదరాజు సూరవరాజు (పశ్చిమగోదావరి) కలిశారు. చివరిదాకా మేం ముగ్గురం 
రాజకీయంగా ఒకే అనగాహనతో వ్యవహరించాం. 


జెలు నిర్భంధాలు, శిక్షలు: 


అ జైలులోను రాజకీయ ఖైదీలకు మొరటు పనులివ్వరాదని రాజకీయ ఖైదీలు 
జరిపిన పోరాటం అంతకుముందే వీగిపోయింది ఆ దశలో మేము ముగ్గురం 
మొదట వనులు చేయటానికి నిరాకరించాం. అందుకు మమ్మల్ని తీవ్రంగా కొట్టి 
నిలువు, అడ్డం రెండు బేడీలు వేసి, క్వారంబైనుకు పంపారు. “రాజకీయ ఖైదీలకు 
మొరటు పను లివ్వరాదనీ, మా బేడీలు తొలగించా”లని మేం ముగ్గురం నిరాహారదీక్ష 
ప్రారంభించాం ముక్కుల గుండా ద్రవ పదార్థాలను ఎక్కించేవారు. 4 రోజుల 
తరువాత జైలు అధికారులు మధ్యవర్తుల ద్వారా మా కోరికలను అంగీకరించినందున 
మేము దీక్ష విరమించాం. రాజకీయ శ్రైదీలందరికీ మొరటు పనులు ఎత్తివేశారు కాని, 
మా బేడీలు మాత్రం జైలునుంచి విడుదలయ్యేవరకు తొలగించలేదు. 


ఆ సమయంలోనే క్యామేడ్స్‌ కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌), ఎకె 
గోపాలన్‌ గార్డు మద్రాసు జైలునుంచి వనిష్మెంటుగా బళ్ళారి జైలుకు మార్చబడ్డారు. 
వారిని కూడా బేడీలువేసి క్యారంబైన్‌ లోను వుంచారు. వారిని, ముఖ్యంగా 
సత్యనారాయణగారిని ఇక్కడ వుంచటంవల్ల మా ముగ్గురికి మార్క్సిజం అధ్యయనం 
చేయటానికి అవకాశం చిక్కింది 


జైలులో మారి జం గెక్షణా తరగతులు: 


శ్రీ సత్యనారాయణగారు క్యాంబున్‌లో మా ముగ్గురికి రాజకీయ అధ్యయన 
తరగతులు నిర్వహించారు వాటిలో మాకు పెట్టుబడిదారీ విధానం, ఫొసిజం, 
మార్క్సిజం, వర్గపోరాటం మొదలగు విషయాలను వివరించారు ఫలితంగా నూ 
ఆలోచనలో మార్పు వచ్చింది కేవలం బ్రిటిష్‌ పాలన పోతే ప్రజల దారిద్ర్యం 
పవర్‌, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి సోషలిజాన్ని స్టాపించాలనీ 
అర్హం చేసుకున్నాం ఆ అవగాహనతోనే మేం ముగ్గురం జైలునుంచి బైటకు వెళ్ళిన 
తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేరి కార్మికులలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. 

నేను జైలు నుంచి విడుదలై స్వగ్రామానికి చేరుకొన్నాను. అవ్వడు హరిజనోద్దరణ 
ఉద్యమం జోరుగా సాగుతోంది హరిజనులు ప్రవేశించిన ఆలయంలో వూజ 
చేయటానికి అర్చకులు కావలెను అనే (ప్రకటనలు పత్రికలో చూశాను. అందుకు 
సిద్దపడి నేను భట్ట పెనుమ్మరులో ధనుర్మాస వూజలు నిర్వహించాను అగ్రకులాల 
వారికి, హరిజనులకు _దైవసన్నిధిని సహవంక్తిని తీర (ప్రసాదాలు అందజేశాను 

ఆ తరువాత చలసాని వాసుదేవరావుగారితోను, తరువాత గద్దె లింగయ్యగారితోను 
పరిచయం చేసుకొని “అమ్మ” “కమ్యూనిస్టు వ్రణాళికి మొదలగు అభ్యుదయ, 
సోషలిస్టు గ్రంధాలను తీసుకొని, కార్మికులలో పనిచేయాలని తెనాలికి చేరుకున్నాను 
జైలుకు వెళ్ళకపూర్వం తెనాలి, చుట్టుపట్ట రెండు, మూడు గామాలలోను నాకుగల 


wn se ఫు "= తొ ( 
నంపాదకుడు* వరకాల వట్టాభిరామారావు 292 


కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని సామ్యవాద (గ్రంధాల ద్వారా సంబంధాలను 
పెంచుకొంటూ, 1934లో కామేడ్‌ పోలే పెద్ది నరసింహమూర్తిగారి ద్వారా పార్టీ 
సభ్యత్వాన్ని స్వీకరించాను 


నేటికీ అదే అంకితభావంతో... 


ఈ 61 సంవత్సరాల పార్టీ జీవితకాలంలో నేను పట్టణ, తాలూకా, జిల్జాల పార్టీ 
నిర్మాణ బాధ్యతలతోపాటు హైదరాబాద్‌లో నేషనల్‌ (ప్రెస్‌, వ్రజా ప్రచురణాలయం, 
తెలంగాణా సాయుధ పోరాటానికి అనుబంధంగా కొన్ని సాంకేతిక బాధ్యతలను 
నిర్వహించాను 

ఏ అంకిత భావంతో అనాడు పార్టీలో చేరానో ఈనాడూ అదే అంకిత 
భావంతో వుంటూ జీవనయాత్ర సాగిస్తున్నాను. 


293 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక కులు 





goeanere a ఎజాసపైకలసక్కశు ౨9 


, స 
§. Pe 


గుంటూరు జిల్లాలోని పచ్చల తాడిపర్రు మూ గ్రానుం (జననం 1919) 4 
మైళ్ళు నడచిపోయి నిడుబ్రోలు హైస్కూల్‌ లో చదువుకునేవారం. విద్యార్ది సంఘానికి 
కార్య సరిగ వుండేవాడిని. డిటన్లన్‌ వ్యతిరేక పోరాటం సాగించి విజయం పొందాం. 
యస్‌ యస్‌ యల్‌ సి. పరీక్షలు అయిపోయిన తర్వాత వేసవి సెలవుల్లో కమ్యూనిస్టులు 
ఏర్పాటు చేసిన మంతెనవారిపాలెం రాజకీయ పారశాలకు హాజరయ్యాను (1938). 
అప్పట్లో నామీద ఆచార్య రంగాగారి ప్రభావం వుండేది. ఇడుపులపాడులో జరిగిన 
రంగా విద్యాలయానికి విద్యార్హిగా హాజరయ్యాను. 

చదువుకు రెండేళ్ళ విరామం తర్వాత ఇంటర్‌ రెండు సంవత్సరాలు బెజవాడ 
ఎస్‌ ఆర్‌ ఆర్‌. కాలేజీలో చదివాను (1941, 42) శ్రీ యన్‌ టి రామారావు 
సహపారిగా వుండేవారు (శ్రీ, విశ్వనాధ సత్యనారాయణగారు మాకు తెలుగు 
పండిట్‌ వారి మూలంగా జ మాకు తెలుగంకే మంచి అభిమానం ఏర్పడింది. 


నంపొదకుడు పరకాల వట్టాభిరామారావు 294 


ఆ రోజుల్లో ఒక రాష్ట్ర విద్యార్తి ఫెడరేషన్‌ మహాసభ జరిగింది (అది 
ఎన్నవదో నాకు గుర్తులేదు) నేను _ఆహ్వోనసంఘం కార్యదర్శిని, మహాసభకు 
రు 1,400/- వసూలు చేయగలాం కొమేడ్‌ తమ్మిన పోతురాజుగారు రాత్రిపూట 
మురాకార్మికులను తీసుకొచ్చి పందిళ్లు, పాకలు వేయించి, మాకు ఎంతగానో తోడ్పాటు 
అందించారు. 

సోవియట్‌ యూనియన్‌ అంటే నాకు మొదటినుండి అభిమానం భూలోకస్వర్గం 
అని భావించేవారం పుట్టినప్పటినుండి - అ మాటకు వస్తే పుట్టకముందునుండి 
మరణించేవరకు ప్రతిఒక్కరి బరువ, బాధ్యతలు తీసుకునే సోషలిజం, మమ్ములను 
సూదంటురాయిలా ఆకర్షించింది. అలాంటి రాజ్యం మనదేశంలో కూడా రావాలని, 
అందుకు వివ్లవ కార్యాచరణకు పూనుకోవాలని కృత నిశ్చయులనుయ్యాం 

నేను పార్టీలో చేరినకాలంలో హిట్టర్‌ ఫాసిస్టు మూకలు రష్యామీద విరుచుకువడ్డాయి 
(1941 జూన్‌) రష్యా ప్రపంచ ఆశాజ్యోతి, ఫాసిస్టు ముష్కరులు దానిని 
ఆర్పి వేయకుండా కాపాడుకోటం మనముందున్న బృహత్తర కర్తవ్యంగా భావించాం 

ఏరోజుకారోజు యుద్దంలో రష్యాలో ఏమి జరుగుతుందాయని పత్రికలు తిరగేసే 
వారం. ఫాసిస్టు వ్యతిరేక ప్రచారం తారాస్థాయినందుకుంది వేకువజామున మాగఫోన్‌ 
తీసుకొని యుద్దవార్తలు చెపుతుండేనారం స్వయంగా బహిరంగ సభలు పెట్టటం 
వీలుకానప్పుడు వీధి భాగవతుల ప్రదర్శనల సందర్భంగా ముందుగా మా బహిరంగ 
వుపన్యాసాలు అనర్హళంగా సాగిపోయేవి అలవాటులేని బ్రాహ్మణుడు సంధ్యావందనం 
చేసినట్టు నేను కూడా పాటలు పాడాను 

యుద్ధకాలంలో అగ్గిపెళ్టుల దగ్గరనుండి అన్నింటికి కొరతే కిరోసిన్‌ దొరకక 
కట్టలు మండించుకొని అన్నాలు తినేవారు కనీస అవసరాలు తీరక ప్రజలు నానా 
యిక్కట్లుకు గురయ్రైనారు దొంగ మార్కెట్టు నుండి సరుకులు బయటకు లాగి 
క్యూలలో నిలబడినవారికి పంపకం జరిగేలా చూ సేవారం. రేయింబవళ్ళు ఒకటేవని. 
దొంగ మార్కెట్టువాదుల కన్నెరకు గురయ్యేవాళ్ళంకూడా 

రష్యా అంటే మాకుండే అభిమానానికి ఒక ఉదాహరణ - స్టాలిన్‌ చనిపోయినప్పుడు 
4 చేల మంది చీరాల ఐయల్‌టిడి వర్కర్సుతో కూడిన సంతాప సభ జరిగింది 
బహిరంగంగా నాకు దుఃఖం వచ్చింది సభలో 10 నిమిషాలు మాట్లాడి యిక 
మాట్లాడలేక కూర్చోవాల్సి నచ్చింది ఆ కాలంలో పార్టీలో చేరిన మా తరం 
వారందరిని “సోవియట్‌ బిడ్డలు” అనవచ్చునేమో! 


"పేదరికం చేసిన సహాయం: 


మాది పేదరైతు కుటుంబం సారంలేని మెట్టి 4, 5 ఎకరాలు వుండేది నలుగురు 
అన్నదమ్ములూ, ఒక చెల్లెలు వితంతువు అయిన ఒక ఉదారనంతురాలు మొదటినుండి 
నాకు చదువు చెప్పించింది అదికూడా డబ్బులేక నుధ్యలో రెండు సంవత్సరాలు 
మానివేయాల్సి వచ్చింది ఇంటర్‌ పూర్తి కావటంతోనే పార్టీ హోల్‌ బైనరుగా మా 
తాలూకా ఉద్యమ బాధ్యతలు తీసుకున్నాను 

నా పార్టీ జీవితం 54 సంవత్సరాలు (1942-96) శవ నిర్భంధవిధానం 
కాలంలో 4 సంవత్సరాలు రహస్యజీవితం గడిపాను మధ్యలో ఒకసారి అరెస్టు 


295 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అయి (నర్సాయపాలెంలో రైలులో నుండి తప్పించుకున్నాను. వరాల ఐయల్‌డిటిీ 
కంపెనీలో ఒక మహిళా కార్మికురాలిని పనినుండి తొలగించినదానికి నిరసనగా 11 
రోజులు నిరాహారదీక్ష చేశాను దేశవ్యాపితంగా జరిగిన భూఆక్రమణ పోరాటంలో, 
పెర్లవారిపాలెం ఫారెస్టు బంజరు ఆక్రమణ సందర్భంలో 2 నెలలు జైలుగిక్ష 
అనుభవించాను 

నా పార్తీ జీవితంలో వివిధ రకాలయిన బాధ్యతలు నిర్వర్తించాను బావట్ల 
తాలూకొ పార్టీ కార్యదర్శిగా 14 ఏండ్లు; 5, 6 సంవత్సరాలు నర్సరావుపేట పార్టీ 
నిర్మాణం, కొద్దికాలం గుంటూరుజిల్లా కార్యదర్శిగా, 7, 8 సంవత్సరాలు చీరాల 
ఐయల్‌ డిటి యూనియన్‌ కార్యదర్శిగా; 2 దఫాలు ప్రకాశం జిల్లా పార్టి కార్యదర్శిగా 
పనిచేశాను (1970-77). ఆరోగ్యం దెబ్బతింది. అల్సర్‌ ఆపరేషన్‌ జరిగింది. 
ఇస్కస్‌, శాంతిసంఘాలలో పనిచేయటం, రాజకీయ పారశాలకు హాజరుకొవటం 
చేస్తూవచ్చాను. “లో బిపి మూలంగా ఆరోగ్యం మరింతగా శ్రీణించిన సందర్భంలో 
చేయగలిగిన పనిగా ఏదైనా వ్రాస్తూవుండటం ప్రస్తుతం జరుగుతుంది. 

ఉద్యమ అవసరాల నిమిత్తం పార్టీ ఆదేశానుసారం పిల్లి తన పిల్లలను మార్చినట్టు 
మా సంసారాన్ని మకాంలు మార్చుకుంటూ వచ్చాం. బాపట్ల, నర్సరావుపేట, 
చీరాల, ఒంగోలు. చివర మజిలీగా చీరాలలో నిలబడిపోయాను. ప్రసాదనగరం అనే 
పల్లెలో బంజరులో యిల్లు వేసుకొని, యిప్పుడు అందులోనే వుంటున్నాను, 

సులువుగా యిన్నిచోట్టకు కాపురాన్ని మార్చటంలో నాకు సహాయపడింది మా 
పేదరికమే ననుకుంటాను నాకే గనుక స్టిరచరాస్తులు వుంటే మకాంలు మార్చటం 
కష్టమయ్యేదేమో' పెట్టుబడులకు నావద్ద డబ్బువుంటే పార్టీ జీవితంలో ఎదురైన 
గడ్డు పరిస్తితిలో (అలాంటివి పలుమారు సంభవించాయి) వ్యాపారాలవైపు మనసు 
లాగెదేమో!! కొద్దిపాటి పార్టీ అలవెన్సు మీద ఆధారవడివుండటం, ఆర్జన వైపు 
పోవటం పార్టీపరంగా తప్పని భావించటం వలననే దీర్దమైన నా కృషి నిర్విఘ్నంగా 
సాగిపోయింది “తక్కువ సామాను ఎక్కువ యాత్రాసుఖం” అనే రైల్వేవారి 
సూత్రం నా జీవిత ప్రయాణానికికూడా వర్తిస్తుందనుకుంటాను 


తోటి కామేడుగా నా జీవిత భాగస్వామిని: 


నాకు కలసివచ్చిన అదృస్ట్రమల్హా బసవవున్నమ్మ నా జీవిత భాగస్వామిగా దొరకటం. 
మాది (పేమ వివాహం. దొంగచాటుగా లేచిపోయి. పెండ్లి చేసుకొనబోతున్నామని 
తెలిసిన తర్వాత పరిస్థితులు సానుకూలించాయి మాడి 'దండల సెండ్డి' ఆ 
రోజుల్లో దండల పెండ్లికి “కమ్యూనిస్టుల పెండ్లి అనే మారుపేరు వచ్చింది. అన్నింటికి 
కలిసివస్తుందని మా పెండ్లిరోజునే జావట్ల తాలూకా పార్టీ జనరల్‌ బాడి వేసుకున్నాం. 

పెండ్లికి ముందునుండి బసవపున్నమ్మ హయ్యర్‌ (గ్రేడ్‌ టీచరు పెండ్లి అయిన 
6, 7 సంవత్సరాలకు మా కుటుంబానికి తీవ్రమైన యిబ్బందులు ఒక్కసారిగా 
వచ్చిపడ్డాయి ఒకప్రక్క నానాటా తీవ్రమవుతున్న నిర్భంధ విధానం, ఆమెకు 
టిబి వచ్చినట్టుగా రహస్యంగా వున్న నాకు వర్తమానం రావటం జరిగింది. అమె 
టీచరు ఉద్యోగం అంతకు ముందే పోయింది. 1949లో జరిగిన జిల్లా బోర్డు 
ఎన్నికలలో ఆమెను మహీళాసీటుకు స్థానికంగా వున్న కా[మేడ్సు పోటీ చేయించారు 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 296 


కమ్యూనిస్టు పార్టీ తరఫున పోటీ చేసినందున సర్టిఫికెట్‌ రద్దు అయింది. “ఊహించని 
దెబ్బలు” అని లెనిన్‌ గారు చెప్పింది యిలాంటివే కాబోలు 

నేను సంచి వట్టుకొని వూళ్ళమీద తిరుగుతుంటే కుటుంబ భారమంతా ఆమె 
మీదనే పడేది లేమిడిలో ఒక పెద్ద కుటుంబాన్ని నడవటం (మాకు ఒక కుమార్తె, 
ముగ్గురు కొడుకులు) మహా కష్టం పార్టీ యిచ్చే అలవెన్సు మీదనే ఆధారపడి 
వుండటంవలన నిత్యం వెతుకులాట పనిగా వుండేది. అయినా “ఇంట్లో విత్తులు 
లేవు, యిద్దరికి మాటలు లేవు” అనే పరిస్టితి మాకు ఏనాడూ ఏర్పడలేదు. 


ఒకప్రక్క కుటుంబం చూచుకుంటూనే రెండనప్రక్క ప్రజావుద్యమాలలోను 
ఆమె చురుకైన భాగస్వామి యువకత్వం వున్న దశలో వైజ్ఞానిక కార్యక్రమాలలో 
చురుకుగా పాలొంది మొదటినుండి మహిళా సంఘాల కార్యక్రమాలలో పాలొంటూ 
వచ్చింది అమధ్యవరకు ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్టుర్రాలుగా వుంది. 
మా జిల్లా సభలోను, ర్నాస్ట్ర మహిళాసభలోను (ఖమ్మం) ఒక సీనియర్‌ మహిళా 
కార్యకర్తగా సన్మానించబడింది ఏదో సమయంలో మా జంట సన్మానించబడింది. 
అదే మాకు తృప్తీ, సంతోషమున్నూ 


ముఖ్యమైన బలహీనత: 


అర్హశతాబ్దం పైగానున్న నా పార్టీ జీవితం మొత్తంగా పార్టీ యిచ్చిన బాధ్యతలను 
శక్తికొలది నిరంతరాయంగా బాగానే చేస్తూ వచ్చాను. అయితే, సంచి భుజాన 
వేసుకొని వూళ్ళు తిరగటం తప్ప, ఆలోచించింది చాలా తక్కువ పార్టీ పాలసీని 
తెలుసుకొనటం, (క్రైంది వరకు దానిని వివరించటం తప్ప, దాన్నిగురించి నావరకు 
నెను తర్కించుకొన్నది, Convience కావటానికి ప్రయత్నించింది చాలా తక్కువ 
అని చెప్పాలి పార్టీ పాలసీని అమలు జరపటంలో ఆచరణలో వస్తున్న అనుభవాలను 
పరిశీలించటంగాని, నూతన పరిస్తితులను అర్హం చేసుకుంటూ విశ్లేషణ చేయటంగాని, 
సృజనాత్మకంగా అలోచించటంగాని చేయలేదు 


ఒక నూతన వ్యవస్థ కొరకు పోరాడే పార్టీకి సరియైన పాలసీలు, విధానాలు 
కీలకమైనవి గోడక స్టేముందు బేలుదారు మేస్త్రీ లెక్కతాడు సరిచూచి కడతాడు 
దాన్ని అనుసరించి రాళ్ళు పేర్చుకుంటూ పోతారు తాడులోనే వంకరవుం టి గోడలో 
నంకరవచ్చి కూలిపోతుంది మన పార్టీ చరిత్రను పరిశీలిస్తే తప్పుడు పాలసీలవల్ల మనం 
ఎంతగానో  నష్ట్రపడ్డాం, పాలసీలను నిర్ణయించటం నాయకుల పనిగా, పనిచేయటం 
నునవంతుగా భావించాం 

మన నాయకులు సమర్హులే కొని నిశాలమైన మనదేశం, అందులోని క్లిష్టమైన 
సమస్యలు వారి శక్తి యుక్తులకు మిందచినవిగా వున్నాయని అనుభవం చెపుతుంది 
బూర్జువా పార్టీ నాయకులు మనకన్నా మెరుగు అనిపించారు వాస్తవ పరిస్టితులకు 
దగ్గరగావుండే క్రీందివారి అనుభవం, పైవారి మేధాసంపత్తి కలిసినవ పడే తక్కువ 
పొరపాట్లు జరగటానికి వీలవుతుంది ఒకవేళ జరిగినా, త్వరలో సరిచేసుకుంటానికి 
వీలు అవుతుంది ఉక్కు శిక్షణ అనేది ఏమంత మంచి మాటకాదు వైతన్యయుతమైన 
శిక్షణ కావాలి “ప్రతిదానిని సందేహించు” అని మార్కు ఊరకనే చెప్పలేదు. 


297 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అయితే, పార్టీ నాయకత్వం అవగాహనకు భిన్నంగా మాట్లాడటంలో నిర్మాణ 
పరంగాను, యితరత్రాను కొన్ని చిక్కులను ఎదుర్కోవాల్సి వుంటుందని అనుభవం 
చెపుతుంది. అందుకని యిందుకొరకు ధైర్యసాహసాలు కూడా అవసరమవుతాయి 

జస్టిస్‌ చిన్నప రెడ్డిగారు చెప్పినట్టు - మార్కు కోనే చరిత్ర ఆగిపోలేదు ఆ తర్వాత 
ఎన్నో పరిణామాలు, మరెన్నో అనుభవాలు మనదేశంలో దళితుల్లో, మహిళల్లో 
చైతన్యం పెల్లుబుకుతూంది. దానిని గురించి సృజనాత్మకంగా ఆలోచించాలి సరియైన 
విశ్లేషణ చేయాలి. తప్పులు చేసినా వరవాలేదుకాని, ఆలోచించటం మానరాదు. 

“శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనసుకు ఆలోచన అలాంటిది” అని ఒక 
మేధావి చెప్పారు. శరీర ఆరోగ్యానికి నేను ఆసనాలు, అపక్వాహారం చేశానుగాని 
మనస్సుకు చేసింది తక్కువ. నిజంగా దీనినొక పెద్ద బలహీనతగా _ భావిస్తున్నాను 
త్యాగపూరితమైన ఆచరణ ఎంత ముఖ్యమో, సృజనాత్మకమైన ఆలోచన కూడా 
అంతే ముఖ్యం. కమ్యూనిస్టు పనిచేస్తేనే చాలదు ఎలా పనిచేయాలో అలానే చేయాలి 


నంపొదకుడు వరకాల నట్టాభిరామారావు 298 





స్రీ వి. అనంతరామయ్య 





నేను 1922 అక్టోబరు 6 వ తేదీన నెల్లూరు జిల్లా కావలి తాలూకా ఆదిమూర్తివురం 


అగ్రహారంలో శ్రీ, దీ 'వేములపాటి సుబ్బరాయుడు, శ్రీమతి లకీ నరసమ్మ గారలకు 
జన్మించాను. న భూస్తితి కలిగి “బ్రాహ్మణ జమీందారు” అని కష్టపడి పేరు 
తెచ్చుకొన్న కుటుంబం 


నూ తాత శ్రీ వేములపొటి నారాయణప్ప శా స్త్రులుగారు చేదాధ్యయనవరులు. 
తాటి ఆకుమీద గంటంతో |వ్రాయనేర్చినవారు గోపీనాధ రామాయణం రచించిన 
పీనాధుని వెంకటకవి గారి ఇద్దరు భార్యలు మా వేములపాటివారి ఆడపడుచులు. 


నా తల్లి 1935 అక్టోబర్‌ 2 న తేదీ గర్భవతిగా నెల్లూర్లో చ నిపోయింది వారికి 
మేము నలుగురు కొడుకులు; ముగ్గురు కుమార్తెలు వుండీనారు ఇప్పడు నేను 


ఒక్కడినే ఆ సంతతిలో మిగిలివున్నాను 


299 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నా తల్లి చనిపోయిన కొద్దిమాసాలకే నా తండ్రి రెండవ పెండ్లి చేసుకొన్నారు. 
నా పినతల్లి లక్ష్మమ్మ. ఆమె బ్రతికి వున్నది నా తండ్రి చనిపోయినాడు. ఈ 
సంబంధానికి 11 మంది. 7 మంది కొడుకులు, నలుగురు కుమార్తెలు. అందరు 
బాగున్నారు. మేమంతా కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డల మాదిరే వుంటున్నాము. 

నా తల్లికి తెలుగు చదువవచ్చు నీతిచంద్రిక, బాలరామాయణం, సుమతి, 
వేమన శతకాలు, గో-వ్యాఘ్ర సంవాదం పద్యాలు కంరస్తం ముఖ్యంగా మా తల్లికి 
గో-వ్యాఘసంవాదం వద్యాలు చాలా ఇష్టం. తీరినప్పుడు మమ్ములనందరినీ చేర్చి 
అందులోని పద్యాలు వల్లించేది. బాగా అర్హమయ్యేటట్టు వివరించేది. వులికి, 
బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తాను అని ఒక గోవు వాగ్దానం చేసి, గ్రామానికి వచ్చి 
దూడను నాకుతూ, ఆ బిడ్డ (దూడ)కు మంచి (ప్రవర్తనను గురించి బోధిస్తున్న 
సన్నివేశం వల్లించేటవ్వుడే, నా తల్లి స్వరం గర్గదమలయ్యేది. కంటిలో నీరు వచ్చేది, 
మేమంతా ఏడ్చేవారం అందులో నేను మరీ ఎక్కిఎక్కి ఏడ్చేవొడ్డిని, (మా తల్లి 
వివాహ జీవితంలో ఏమీ సుఖపడలేదు 12 వ ఏట పెండ్లి అయింది. కనడం, 
పెంచడం, జామీన్‌ దారుగారింటికి వచ్చే పోయే అధికారులకు, రాజకీయ నాయకులకు 
వండి పెట్టడం, అంతే! అందువల్లనే, అ గోవు బిడ్డ (దూడ) మీద చూపే అపేక్ష 
మమ్ములను చూస్తూ మా భవిష్యత్తు ఎట్టుంటుందో! తన మాదిరే ఆనందం, 
సుఖంలేని సంసార బానిస జీవితమో, లేక వేరుగా వుంటుందో అనే తను 
అనుభవించిన బాధ ఆ పద్యాలు వల్లించేటప్పుడు, ఆమె స్వరంలో ప్రతిబింబించేది. 
35 వ ఏట మరో గర్భంతో “గుజ్తపువాయువు"తో నెల్లూరు ఎ.బి.ఎం ఆసుపత్రిలో 
తుదిశ్వాస విడిచింది గోర్కీగారి “అమ్మ” నవల చదివినవ్వుడు నా తల్లి “గో-వ్యాన్ర 
సంవాదం” జ్ఞాపకం వచ్చేది అందుకే “అమ్మ” అనే నవలను చాలాసార్లు విద్యార్థిగా 
చదివాను. కమ్యూనిస్టు మానవత్వం అంతే అడే అని సూలంగా నా అభిప్రాయంగా 
ఉండేది. ఇప్పటికీ అంతే! 


కష్టాలతో గడచిన బాల్యం: 


నా తల్లి చనిపోయిన సంవత్సరం 1935 నా తండ్రీ నన్ను స్కూలుకు 
పంపడం నిలిపేశాడు మిట్టపాళం ఎలోధారా చెంచురామయ్య గారి దగ్గర సర్వే 
నేర్చుకొనుచున్నాను. ఆ రోజుల్లో నేను నా అన్న నా తమ్ముళ్ళు సత్యం, పట్టాభి 
చాలా కష్టాలు పడ్డాం, 


ఒకరోజు నా మేనత్త కనకమ్మ భర్త గారైన డాక్టరు అనుముల లక్ష్మీనరసయ్య 
ఎల్‌,ఎంపి. మా వూరు వచ్చారు నా పరిస్థితి పశువుల కాపరి మాదిరి 
వుండింది. నన్ను ప్రొద్దుటూరు (కడవజిల్దా) తీసుకొనిపోయి, హైస్కూల్లో చేర్చారు. 
ఆయనకు సంతానం లేదు వందలమంది విద్యార్హులకు ఆర్థిక సహాయం చేశారు. 
ప్రత్యేకంగా “వాసు బ్రదర్స్‌” అనే బహ కుటుంబీకులకు బాగా సహాయపడ్డారు. 
ఆ కుటుంబంలో సుమారు 100 మంది సభ్యులు వుండేవారు. అది ఒక పెద్ద 
కమ్యూనుగ వుండింది కామన్‌ వంట, భోజనం, ఒకే విలువ గల వస్త్రాలు - అన్నీ 
సమానమే. మూ "మాము వాండ్లను చూపిస్తూ, నిజంగా కమ్యూనిజం వస్తే ఈ 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 300 


విధంగా కలిసి, మెలిసి సమానంగా వుండాలి అని చెప్పేవారు. వాసు బ్రదర్స్‌ 
మా మామను ఈనాటికీ దేవునిగా చూస్తారు. 


మా మామ (ప్రతి శనివారం సుమారు 100 మందికి వారం భోజనాలు 
పెస్టేవారు తను కూడా _ వడ్డించేనారు. నన్నేగాక మరికొంతమందిని పెద్ద 
చదువులు చదివించారు డాక్టరు మామగారింటికి అన్ని పార్టీలవారు, సిద్దాంతాల 
వారు, మతాలవారు, మేధావులు రాత్రి భోజనాల తర్వాత చేరేవారు మా 
మామగారింట్లో వక్కపొడి చాలా ప్రశంసలను పొందింది గుండు వక్కల పొడిని 
నేతిలో వేయించి దానిలో కొబ్బెర తురును, గసాలు, వచ్చ కుంకుమ, మంచి కర్పూరం, 
లవంగాలు, ఏలకులు, చారపప్ఫ వేసేవారు చెన్నూరు తమలపాకులు సేవిస్తూ రాత్రి 
ప్రొద్దు పోయేటంతవరకూ రాజకీయాలు చర్చించేవారు మామూలుగా వారిలో 
ఎక్కువమంది బ్రిటిషు సామ్రాజ్య వ్యతిరేకులు, నాజీ హిట్టరు సానుభూతిపరులు 
బ్రిటిషు వారిని మనం కొట్టలేకపోయినా, మన శత్రువును, హిట్లరు తుక్కుతుక్కుగా 
కొడ్తున్నాడని సంతోషించేవారు 1939 ఆ ప్రాంతంలో కొత్తగా HMV వారు 
ఒక చిన్న రేడియోను ప్రవేశపెట్టారు మా మామగారు ఒకటి కొన్నారు బెర్లిన్‌ 
నుండి రాత్రి 9 గంటలకు వచ్చే ఇంగ్లీషు బ్రాడ్‌ కాస్టిను తప్పక వినేవారు 1016 
How ఇంగ్లీషులో “Britan always stood for war, Germany stood for peace, 
Victory 1s OURS” అని తన రేడియో వార్తా ప్రసారం ముగించేవారు మా 
ఇంటికి వచ్చిన వారందరికి మహా సంతోషంగా వుండేది ఆ రేడియో రహస్యంగా 
వినేవారు 


మా మామ శ్రీ, అరవింద భక్తులు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం నాలుగుసార్లు 
అరవింద ఆశ్రమం, పొండిచ్చేరి పోయివచ్చేవారు నన్ను కూడా అవ్వుడవ్వుడు 
అరవిందాశ్రమానికి పిలుచుకుని పోయేవారు శ్రీ అరవిందులు, మాత దర్శనం 
చేసివచ్చేవారు మా మామ మెడికేషన్‌కుపోతే నేను ల్ల్రైబరీలోని _ పుస్తకాలన్ని 
తిరగవేసేవాడిని అరవిందుల కవితలు అర్హం చేసుకోవడం నాకు కష్టంగా వుండింది 
అరవిందులకం శే విప్తవకారులు ఎక్కువమంది లేరు, అరవిందులు చూపే 116 
Divine మార్గమే శరణ్యం అని మామగారు నాకు బోధించేవారు 


పొద్దుటూరులో రంగారావు నిప్పాణి అనేవారు రంగూన్‌, జావా, బాలి, సుమత్రా 
దీవులు పర్యటించారు వారు త్రివేణి పత్రికలో వాటిని గురించి వ్యాసాలు 
(వ్రాసేవారు (ఆయన మన సినిమాతార జమునకు ఏదో దగ్గర బంధువు అని 
అంటారు ) 


రవీంద్రుని (గ్రంధాలు; స్వతంత్ర భారత్‌ స్ఫూర్తి; 

నిప్పాణి కొందరు యువకులను ఆకర్షించారు. అందులో నేనొకడిని ప్రొద్దుపోయిన 
తర్వాత మునిసిపల్‌ ప్తాస్కూలు (గ్రౌండ్‌ ae మాకు నీతి చందిక కధలు చెప్పారు 
తర్వాత రవీంద్రనాధ్‌ రాగూర్‌ కధలు చెప్పారు. అందులో ముఖ్యంగా “బలిదానం” 
(Sacrifice) 2, 3 పర్యాయాలు చెప్పారు నేను అప్పటినుండి కమ్యూనిస్టు పార్టీ 
రహస్యపత్రిక “స్వతంత్ర భారత్‌ ”, కమ్యూనిస్టు మేనిఫెస్టో వగైరా సిద్దాంత (గంధాలు 


301 స్వాతంత్ర సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చదవసాగాను. ఇది 1939-40 ప్రాంతంలో. ఈ “బరిదానం” వల్ల నేను శాంతి 
ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నాను 

నేను 1936-39 వరకు కావలి జిల్లా బోర్డు హైస్కూల్లో చదివాను ఆ రోజుల్లో 
“మద్రాసు కుట్రకేసు” వార్తలు Free Press Journal (Editor=Sampoornanand 
అనుకొంటా) బాగా వచ్చేవి. బిఎ ప్యాసయి, గుమాస్తా ఉద్యోగాలు చేస్తున్న 
యువకులు వాటిని చదివి మాకు చెప్పేవారు. అందులో క్యామేడ్‌ పి. రామమూర్తి, 
పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌ స్పెక్టరి ను (అరుణగిరి మొదలియార్‌ అని జ్ఞాపకం) (61033 
Examination చేయడం చాలా ఆకర్షణీయంగా వుండేది అందులో మోహన్‌ కుమార 
మంగళం, పి. ఎన్‌. సుబ్రహ్మణ్యం, పి రామమూర్తి ఉనూనాద్‌ వగైరాలు 
ముద్దాయిలు. ఉమానార్‌ అందరికంటే చిన్నవాడు 

నేను కావలిలో వుండగానే కామేడ్‌ బాట్టినాలా వచ్చాడు. చాలా అందగాడు 
మంచి వర్చస్సు ఖద్దరు గళ్ళ రెండు జేబుల అరచొక్కా, నీలం నిక్కరు, ఖద్దరు 
సంచి వుండేవి. మేము రైల్వే స్టేషన్‌కు పోయి ఆయన్ను గుర్తువట్టలేకపోయినాం. 
పయాణీకులందరూ పోయిన తర్వాత ఆయన ఒక్కడే దిక్కులు చూస్తుంటే 

ము జంకుతూ “బాట్లివాలా?” అన్నాం మరి అతను ఆయనే! 





నెల్లూరుజిల్లా కమ్యూనిస్టుపార్టీ కమిటి-1947 


నిలుచున్న వారు - మూడవ వరుస(ఎడమ నుంచి కుడికి) 1 రేవూరు భరద్వాజ, 2.ఆల్లూరి రంగయ్య, రెండన 
వరుస(ఎడమ నుంచి కుడికి) 1 నిద్యాగిరి శేషాచార్యులు, 2. పూరపొటి గురువ్నాధం, 3 గంగ రమణయ్య, శ్తీబి కొలప్ప, 
5 మహమ్మద్‌ ఇస్మాయిల్‌, 6 గంగ పెదకొండయ్య, 7 వేములపొటి అనంత రామయ్య, 8 వెల్లూరు కునూరస్వామి, 
9 గుజ్జుల యల్లమందారెడ్డి, 10 మేక అంకయ్య, 11 గుణుపాటి రామచంద్రయ్య, 12. జి ఎ పద్మవాభయ్య కుర్చీలో 
కూర్చున్నవారు - (ఎడమ నుంచి కుడికి) 1 సిసి సుబ్బయ్య, 2 జిసి కొండయ్య, 3 మాకినేని బసవపున్నయ్య, 

4 బనవరెడ్డి శంకరయ్య, 5 యం శంకరయ్య నేలమీద కూర్చున్నవారు 1 ఐ రాఘవయ్య, 2 జొన్న కోటయ్య, 
3 ఏలూరు దశరధరామిరెడ్డి, & ముత్యాల చిదంబరం, 5 బత్తిపాటి వెంకటసుబ్బారెడ్డి 


సంపొదకుదు: వరకాల వట్టాభిరామారావు 302 


బహిరంగ సభకు అల్లూరి రంగయ్య అనువాదకులు. బస్వారెడ్డి శంకరయ్య 
అధ్యక్షులు. బాట్టవాలా రష్యాను గురించి, సోషలిజాన్ని గురించి మాట్టాడాడు. 
“ఇంక్పిలాబ్‌ జిందాబాద్‌! విష్ణవం వర్హిల్లాలి అనే నినాదాలు బొట్టివాలా యిస్తే 
మా కుర్రకారంతా గొంతులు పగిలేటట్లు అరచాం. ఆ ధోజులో ఎం ఎన్‌. రాయ్‌ 
కావలికి వచ్చారు వెన్నెలకంటి రాఘవయ్య ఆయన ఉపన్యాసాన్ని అనువదించాడు 

1937 ఎన్నికల్లో మేమంతా బొమ్మా శేషురెడ్డి నాయకత్వాన, జస్టిస్‌ పార్టీ అభ్యర్థి 
బెజవాడ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కాంగెస్‌ అభ్యర్ది బెజవాడ గోపాల రెడ్డిని 
బలపరుస్తూ (గ్రామ [గ్రామాలు తిరిగి ప్రచారం చేశాం. “ఎర్ర పెట్టొద్దకూా ఎళ్ఫొద్దుబాబు; 
పచ్చపెళ్టులో ఓటు వేయండి బాబు” అని. గోపాలరెడ్డిగారు మంచి మెజారిటీతో 
గెలిచారు. తర్వాత నేను 1940-42లో నెల్లూరు వి ఆర్‌. కాలేజీలో ఇంటరు 


చదివాను. ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌.ళో చేరాను. డిబన్లను పద్దతికి వ్యతిరేకంగా సమ్మెలు 
చేశాం. 


వయోజన విద్యాకార వకమం: 


నెల్దూర్జో వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కోటమిట్టులో మున్సిపల్‌ 
కార్మికులకు ఒక గంట విద్య చెప్పి, తర్వాత రాజకీయాలు చెప్పేవాడిని జనం 
వినడానికి ఎక్కువగా రావడం ఆరంభించారు. సిఐడి. వారు కూడా వారి 
ఏజెంట్లను పంపసాగారు. 

మన రాష్ట్ర, గవర్నర్‌ సర్‌ ఆర్హర్‌ హోప్‌ వార్‌ ఫండు వసూళ్ళకు నెల్లూరు వస్తే 
Hope, No Hope - Go Back అనే పోస్టర్లు, జాన్‌ బుల్‌ పోస్టర్లు పార్టీ రహస్యంగా 
సస్టయి చేస్తే సినిమా పోస్టర్లు అంటించే వారి మాదిరి వేషంతో 006 పోయే 
రోడ్డంతా కరిపించాం. అధికార్లు విస్తుపోయారు. ప్రజలు ఆసక్తిగా వాటిని చూచారు 

పై పోలీసు నిఘా హెచ్చింది. 

అదే రోజుల్లో గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి మహాసభకు 
హాజరయ్యాను. జ్యోతిబసు ప్రారంభించారు. ఆమంచర్ల గంగాధరరావును ప్రధాన 
కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంతకు మునుపు నేను నెల్లూరులో ఎఐఎస్‌ ఎఫ్‌ 
ఆఫీసు ఇన్‌ ఛార్జిగా వుండినాను. అంటే, ఆఫీసు నా రూమే. గంగాధరరావు అండర్‌ 
(గ్రౌండ్‌ కి పోయాడు. నేను వారికి ఉత్తరాలు, పండ్లు, సిగరెట్టు అందించేవాడిని. 
నాకు ఉబ్బసం ఉండింది. గంగాధరరావుకు సైకిల్‌ (తొక్కను చెతకాదు ఆయన్ను 
గూడూరు శ్మశానంలో సైకిల్‌ ఎక్కించుకొని పడమటిపాళెం వరకు 14 మైళ్ళు 
సైకిల్‌ త్రొక్కాను. కొంతకాలం తర్వాత గంగాధరరావు జి. కువ సస్వామిచే అరెస్టు 
చేయబడి, తర్వాత విడుదల అయినాడు. 

1941 జూన్‌లో నాజీ హిట్లర్‌ జర్మనీ సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ మీద 
దొడి చేసింది. జర్మనీ, ఇటలీ- జపాన్‌ ఆక్సిన్‌ పవర్స్‌ అయ్యారు. జపాన్‌ బర్మాను 
ఆక్రమించుకుంది. ఇండియా మీదికి జపాన్‌ దాడి చేయవచ్చుననే వదంతులు 
వుండినవి. అప్పుడు పార్టీ మమ్ములను తీరప్రాంతాలకు పోయి జపాన్‌ వ్యతిరేక 
ప్రచారం చేయమనింది. సైకిళ్ళ మీద పోయి పాొర్లవల్లై విడవలూరు, దంపూరు, 
అలగానిపాడు, ఊటుకూరు గ్రామాల్లో మీటింగులు పెట్టాం. 


303 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


విద్యార్థి వేదికపై (ప్రజాయుద్ద నినాదం: 

1942 మార్చిలో ఇంటర్‌ పాస్‌ అయ్యాను. అప్పుడు వి. ఆర్‌. కాలేజీలో బి.ఎ. 
లేదు మద్రాసు (తాంబరంలోని) క్రిస్టియన్‌ కాలేజీలో చేరాను. వెంటనే పార్టీతో 
సంబంధాలు ఏర్పడ్డాయి. 1941లో సోవియట్‌ పై హిట్టర్‌ దాడి తదనంతరం మనసారా 
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం నుండి ్రజాయుద్ద విధానం అవలంబించాం 
విద్యార్దులు మమ్ములను హేళన చేసేవారు. “మాస్కోలో ఎండకాస్తే, ఇక్కడ 
గొడుగు పడ్డారు” అనేవారు. నేను సెయింట్‌ ధామస్‌ హాల్లో 44 నెంబరు 
రూములో వుండేవాడిని. నాకు మీసాలు వుండేవి. నాకు మారుపేర్లు పెట్టి హాల్‌ 
బులిటన్‌లో వేసేశారు. (60111266 44) లేదా అనంతరాంస్కి (Anantharamsk1) 
అనేవారు. రాజారావు, ఎం. చి. శీనివాసన్‌, కె. ఆర్‌. గణేష, ప్రఖ్యాత సైంటిస్టు 
డాక్టర్‌ సి.వి. రామన్‌ కొడుకు చంద్రశేఖర్‌, పార్వతి కృష్ణన్‌ వగైరాలు అనాటి 
ఎం.ఎస్‌.ఓ. కార్యకర్తలే. ఎం.ఎస్‌.ఓ. మద్రాసు విద్యార్థి లోకంలో, మద్రాసు ప్రెసిడెన్సీ 
సంయుక్త పార్టీలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. ఈనాటికి సిపిఐ, సి.పి.ఐ. 
(ఎం)లో నాయకత్వ స్థానాల్లో కొందరున్నారు. ఎక్కువమంది నా మాదిరే 
పార్టీలో లేకున్నా కమ్యూనిజాన్ని విడనాడలేదు. చేరే బూర్జువా పార్టీలో చేరలేదు. 
ప్రజాయుద్ద నినాదాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళడం చాలా కష్టసాధ్యంగా వుండేది. 
అనేక ఘర్హణలు జరుగుతూ వచ్చాయి. 

నేను మా కాలేజీ పార్టీ సెక్రటరీ అయ్యాను. కాయమేడ్స్‌ బాల దండాయుధం, 
పరమేశ్వరన్‌ అప్పుడప్పుడు వచ్చి నా రూములో వుంటూ “సెల్‌” మీటింగులకు 
హాజర వారు. 

ఈ ఎం.ఎస్‌.వో. కార్యకలాపాల్లో విద్యార్థి కామేడ్స్‌కు పార్టీ పోటీ పెట్టింది. ఒక 
నెల దినచర్య వ్రాయమనింది బాగా పనిచేసిన కొమేడ్స్‌ను గౌరవిస్తామన్నారు. 
చాలామంది పోటీ పడ్డాం ఆంధ్ర, తమిళనాడు, కేరళ పార్టీ నాయకులు అన్నీ 
పరిశీలించి నన్ను, కామ్రేడ్‌ విజయన్‌ను ఉత్తమ _ విద్యార్హి కార్యకర్తలుగా ఎంపిక 
చేశారు. నూ పేర్ణు 30౫4 0f Honour మీద వ్రాసి, పార్టీ అఫీసులో కొంతకాలం 
వుంచారు. 21-1-1943 న లెనిన్‌ వర్తంతినాడు బ్రాడ్వేలోని పార్టీ ఆఫీసులో పార్టీ 
జనరల్‌ బాడీ మీటింగులో మమ్ములను అభినందించారు. క్యామేడ్‌ సుబ్రహ్మణ్య 
శర్మ (Kerala) మాకు లెనిన్‌ జీవిత సంగ్రహం అనే పుస్తకాన్ని బహూకరించారు. 


ఆనౌటిీ పార్టీ సభ్యులలో కొందరు: 


క్రిస్టియన్‌ కాలేజీ పార్టీ సెల్‌లో 1 పి. రామచంద్రన్‌ (మారుపేరు ఛోటా). 
ఇప్పుడు సిపిఐ. (ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు; 2. ఏనుగ (శ్రీనివాసులరెడ్డి 
(ఇ.ఎస్‌. రెడ్డి) యు.ఎన్‌.ఓలో అండర్‌ సెక్రటరీగా రిటైర్‌ అయి, అమెరికాలో 
స్థిరనాసి అయ్యారు. 3. కె సి. జమాల్‌ మణి (టి. టి. కె. తంగమణి దగ్గర 
బంధువు), 4. ఎం. కె. వేలప్పన్‌ (శేరళ), 5. పి. సి. రాబర్జు (అతను ఎక్కడ 
వుండేది తెలియదు), మరిద్దరు గట్టి సానుభూతిపరులుగా వుండేవారు. అందులో 
ఒకరు ఐ.ఎ.ఎస్‌. పాస్‌ అయ్యి, చీఫ్‌ సెక్రటరీగా ఒక రాష్ట్రంలో పనిచేసి రిటైరు 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 304 


అయ్యారు. మరొకరు సి ది మోటయ్య (CB. Motawya) బెంగుళూరులో 
ప్రఖ్యాత న్యాయవాది మొ! ఉండేవారు 


మాపై గిక్తాచర లు: 


మా పార్టీ కార్యకలాపాల ఫలితంగా నాకూ, ఛోటా రామచంద్రన్‌కు టిసిలు 
యిచ్చి ఇండ్లకు పంపారు కాలేజినుండి బర్తరఫ్‌ చేశారు. ఎంత ప్రయత్నించినా మరల 
చేర్చుకోలేదు (నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి మా ప్రిన్సిపాల్‌ 
బాయిడ్‌ గారు నన్ను పొగుడుతూ ఉత్తరం వ్రాశారు ఇంకే కాలేజీలోనయినా చేరు 
అని సలహా యిచ్చారు. బ్రిటిష్‌ నీతి!) 

సరే మామామ చాలా ఉదారం, సహనం, ఓర్చుగల వ్యక్తి ఇంటర్‌ 
ప్యాసయి వుంటే చాలు - పూనా లా కాలేజీలో చేరమని పూనా వంపారు 
నేను కాలేజీలో చేరిన రెండవ రోజే వూనా కామేడ్స్‌ నన్ను కలుసుకొన్నారు. 
వారికి మోహన్‌ కునారమంగళం చెప్పారట. నన్ను గణేష్‌ వాడలోని విద్యార్తి 
కమ్యూూన్‌ కు తీసుకొనిపోయినారు. ఆ కమ్యూన్‌ లోనే క్నామేడ్‌ అజయకుమార్‌ ఘోష్‌ 
తన ఆరోగ్యాన్ని కోలుకొంటూ కొద్దిరోజులు గడిపారు ఆ కమ్యూన్‌లో నేను, 
పర్గాకిమీడికి చెందిన ఆర్‌. బి. నరసింహం, కేరళ రామన్‌ నంబూద్రిపాద్‌, ఒ. 
వి. కురువెళ్ళ, బెంగుళూరుకు చెందిన నగేష్క్‌ బొంబాయి అతను అజీవ్‌ పతిని, 
అలోని చెల్లెలు, మరికొందరు విద్యార్టులం వుండేవారం వారికి మొ కమ్యూన్‌ లో 
ఉచిత భోజనం లభించేది సుశీలా గోఖలే, కనులా ఘూర్పురే కమ్యూన్‌కు (ప్రతి 
నిత్యం వచ్చి మా కార్యకలాపాల్లో పాల్గొనేవారు సుశీల తర్వాత రజనీవ మేల్‌ భార్య 
అయ్యింది. నన్ను విద్యార్థి కమ్యూన్‌ సెక్రటరీగా ఎన్నుకోన్నారు నంటమాత్రం 
ఒకతను చేసిపెట్టి పోయేవాడు. తతిమా వడ్డనలు, క్లీనింగ్‌ వగైరా పనులన్నీ డ్యూటీల 
ప్రకారం మేమే చేసేవారం. 


పూనాలో విద్యార్థిసంఘ కార్యకలాపాలు: 


వారానికి ఒకరోజు మామూలుగా ఆదివారాలు ప్రఖ్యాత నాయకులను పిలిచి, 
కరెంటు టాపిక్స్‌ మీద ఉపన్యాసాలు వినేవారం. క్యామెడ్స్‌ బి. టి. రణదీవే, ఎస్‌. 
వి. కొల్పెట్‌ కర్‌, ఎస్‌. వి. వరులేకర్‌, వారి సతీమణి గోదావరి పరుళేకర్‌, ఎస్‌. 
సం గే సున్‌ ఎట గౌడ్డిల్‌ , పరంజపే, కొసాంబి నలైరాలు ఉపన్యాసకులుగా 
వచ్చారు. సి. రాజగోపాలాచారిగారు మాట్లాడటానికి వూనావస్తే - ఆర్‌.ఎస్‌ ఎస్‌ 
వారు ఆయన మీటింగు పెట్టకుండా అద్దు పెడితే, మేము విద్యార్ది కమ్యూన్‌ వారము 
వారి సభను గుజరాతీ విద్యార్షి మండల్‌ లో ఏర్పాటుచేసి, అడ్డంకులు లేకుండా 
జరిగేందుకు సహాయపడ్డాము. ఆర్‌. ఎస్‌. ఎస్‌. వారికి చాలా బలమైన కేంద్రం 
ఐనా వారి బలాన్ని చూసి భయపడలేదు వారే కమ్యూన్‌ వారి జోలికి పోవద్దు 
అని అనేవారు. 


మోహన్‌ కుమార మంగళం నన్ను చూడటానికి రెండుసార్లు పూనా కమ్యూన్‌ కు 
నచ్చారు. తన తమ్మునిగ నన్ను (పేమించేనారు. అది కమ్యూనిస్టు ఆప్యాయత, 


305 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నేను ఆ కాలంలో రెండు పర్యాయాలు బొంబాయిలోని పార్టీ "పాడ్‌ క్యార్రర్సుకు 
పోయాను కామేడ్‌ మోహన్‌ కుమార మంగళం నన్ను కామేడ్‌ జోషికి పరిచయం 
చేశారు. కాసేపు వారితో కూడా లెనిన్‌ వార్మ్‌” గడిపాను క్యామేడ్‌ జోషి, 
పార్టీ పోస్టల్‌ పెద్దగా వున్న “మాయీ"(కాః లీలా సుందరయ్య తల్లిని 
పిలిచి “మా అబ్బయి బాగా తినగలడు. పంజాబ్‌ కా[మేడ్స్‌కు తీసిపోడు, రెండు 
చపాతీలు ఎక్కువ పెట్టు” అని చెప్పాడు నా భుజంమీద చేయివేసి “సినిమాకు 
పొయ్యేటట్టయితే పో, మాయీ నీ ప్లేటు వేరేగా పెడ్తుంది” అని ఆప్యాయతగా, 
కమ్యూనిస్టు (ప్రేమతో చెప్పాడు. కామేడ్‌ కుమారనుంగళం నాకు తన భార్య 
కళ్యాణి కుమార మంగళాన్ని, కా[మేడ్‌ అష్రాఫ్‌ను, ఎ. ఎస్‌. ఆర్‌, చారిని, అరుణ్‌ను 
పరిచయం చేశారు. ఆ రోజుల్లో - 1943 సెప్టెంబరు, అక్టోబర్లో హార్వే రోడ్డులోని 
బొంబాయి స్టూడెంట్సు యూనియన్‌ ఆఫీసును. అందురాల్‌ ఆక్రమణ చేయడానికి 
కుంతే (గూప్పుకి చెందిన కొన్ని వేలమంది చాలా హింసాకాండతో కూడిన దాడులు 
జరిపారు. కాని ఎ.ఐ.ఎస్‌.ఎఫ్‌. కామేడ్‌, ఎ. విజయనంతంగా వారి ప్రయత్నాలను 
తిప్పికొట్టారు. అందులో (ప్రధాన పాత్ర వహించిన వారు వదూద్‌ ఖాన్‌, శాన్‌గిరి, 
అరుణ్‌, వర్గీస్‌ (సంత్‌ సన్యాల్‌ , విమల, గోడ్‌ బోలే, రెడ్డి. అందులో నేనూ ఒకల్ణీ, 
నాకూ ఒక ఇటుకరాయి దెబ్బ తగిలింది. శాన్స్‌ గిరికి రాయి తగిలి, పండ్లు 
వూడిపోయాయి. ఆనాటి నలంటరీ కమాండర్‌ ఎ. ఎస్‌. ఆర్‌. చారి. 

నా పూనా అనుభవాలు చాలా వున్నాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని 
ఉదహరిస్తాను. 1. కస్తూరీబా అగాఖాన్‌ పాలస్‌లో చనిపోయినప్పుడు, పూనా 
స్టూడెంట్స్‌ యూనియన్‌ (5) సంయుక్తంగా ఏర్పాటు. చేసిన సంతాప సభలో 
నేను పార్టీ విద్యార్దుల తరపున మాట్లాడాను. పార్టీ పత్రికల్లో ఆ వార్త వచ్చింది. 
2. గాంధీగారి విడుదల అనంతరం, వారు మహాబలేశ్వర్‌ లో మకాం వేసినప్పుడూ నేనూ 
అక్కడ పదిరోజులు వుండి వారి పొదయాత్రల్లో పార్టీ మీటింగుల్లో పాలొన్నాను. 
(1945 ఏప్రిల్‌, మే) గొప్ప అనుభవం అది. శ. భూకా బెంగాల్‌ ఎగ్జిబిషన్‌ 
నడిపాం. గోఖలే ఇన్‌ స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ధనంజయరావ్‌ గాడ్గిల్‌ ప్రారంభోత్సవం 
చేశారు. లీలొ 'సుందరయ్యగారు వచ్చి, రెండు రోజులు కమ్యూన్‌ లో వుండి, ఆ 
ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లు పర్య క్రించారు 
బ్రిటిష్‌ సోల్టర్స్‌తో పరిచయం; 

మా కమ్యూన్‌కు బ్రిటిష్‌ సోల్లర్‌ J తరచ్చుగ్గా వచ్చేవారు. అందులో సర్‌ 
ఆర్టర్‌ ్రీన్‌వుడ్‌గారి ఇండిపెండెంట్‌ శీబరు (కీతిశ్సి) పార్టీకి చెందిన బాక్స్‌టర్‌ 
(Baxter) ఒకరు. వారు ప్రతి శుక్రవారం సాయళోతం కమ్యూూన్‌ క్లు వచ్చి పార్తీనిధి 
ఇచ్చేవారు. అలాగే కొందరు గ్రీక్‌ కామేడ్స్‌ వచ్చేవారు. విరాళాలు యిచ్చేవారు. 
మాతో కలిసి భోంచేసేవారు. అది కమ్యూనిజంలోని నిజమైన అంతర్జాతీయ 
స్నేహం. మరువరానివి. 

1944లో కలకత్తాలో జరిగిన ఎ.ఐ ఎస్‌.ఎఫ్‌. మహాసభకు పొయ్యాను. నౌషర్‌ 
అలీ, సరోజినీదేవి అ సభలో ముఖ్య అతిధులు మన మధుసూదనరావు, అతని 
భార్య సరోజిని కూడా అ సభకు వచ్చారు. జాతీయ సమస్యపై డిబేట్‌ జరిగింది. 


సంపాదకుడు" వరకొల వట్టాభిరామారావు 306 


అందరు ఉపన్యాసకులు స్టాలిన్‌ ధీసిస్సును బలపరుస్తూ నూట్టాడారు. డిబేట్‌ 
చచ్చుగ వుండింది. నన్ను ఆ ధీసిస్సును వ్యతిరేకిస్తూ మౌట్టాడమన్నా రు. “ఇండియా 
ప్రత్యేక సమస్యలు, మన నాగరికత, చరిత్ర బాగా అధ్యయనం యాలి. స్టాలిన్‌ 
సిస్‌ రష్‌ అన్వర్తించవచ్చుగాని గుడ్డిగా దానిని మనదేశంమీద రుద్దకూడదు. 
రష్యా జాతుల పరిష్కార మార్గం, స్టాలిన్‌ సూచనలు వారి దేశానికే ఇమిడి 
వుండాలి. కాని, (ప్రతి దేశానికి అదే మార్గం - విధానం అనడం పిడివాదం, 
అవుతుంది. అది చరిత్రను డయలక్షికల్‌గ అర్ధం! చేసుకొనడం కాదు” అనే ey) 
మాట్లాడాను. అనూహ్యంగా సభలో చాలో కరత్రాళాలు, హర్షధ్వానాలు వినపడ్డార్లో 

దాని “ప్రభావాన్ని తొలగించడానికి క్యామేడ్‌ భూపేష్‌ గుప్తా ఉపన్యసించారు. sup 


ప్రజాగాయకుడు అమర్‌ షేక్‌: 


మహారాష్ట్ర లో పేరు ప్యాట. వహింశ్రీన ప్రజాగాయకుడు అనుర్‌ షే 
కనుగొన్నది టి కమ్యూూన్‌.' ' అతన్ని కమ్మ్యూన్‌కు ల రాం. మూ 
తన. ఆతిధ్యం యిచ్చాం. ఆయన పొటలు విన్నాం శ్చాఘించాం. స్‌ 
హించాం. తర్వాత మహారాష్ట్ర (ప్రజలను ఉర్రూతలూగించిన నుహా గాయకుడయ్యాడు 
అమర్‌ షేక్‌; దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో చనిపోయాడు. | 


మా స్టూడెంట్‌ కమ్యూన్‌చే ఆకర్షించబడిన వారిలో బీనాదేవి భర్త, జిల్లో 
జడ్జిగా రొటురైన భాగవతుల నరసింహారావు ఒకరు. వారి రచనలలో మా స్టూడెంటు 
కమ్యూన్‌ ప్ర వ్రభావనం లేకపోలేదు. (ఈ మధ్యనే మరణించారు.) 


నా *లో 1945 మార్చిలో పూర్తి అయింది, తర్వాత అక్టోబరు 1946లో 
నెల్లూరుకు వచ్చి ప్రఖ్యాత సివిల్‌ లాయరు శ్రీ చివుకుల మొలకొండయ్యగారి 
ఆఫీసులో చేరాను. బార్‌ కౌన్సిల్‌ పరీక్ష మంచి శ్రేణిలోనే పాస్‌ అయ్యాను రిక్షా 
కార్మికుల సంఘం, జట్కా కార్మిక సంఘం, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ లలో 
వాటికి అధ్యక్షుడుగా వుంటూ బాగా కృషి: చేశాను జిల్లా యువజన సంఘం 
అధ్యక్షునిగా చాలాకాలం పనిచేశాను 1947 ఫిల్‌ 26 వ తేదీన మద్రాసు హైక్షోర్టు 
ప్రధాన న్యాయమూర్తి సర్‌ లయ్లోనల్‌ "B85 (Sir Lionel Leech) సమక్షంలో శ్రే 
అల్దాడి కృష్ణస్వామిగారి అల్లుడు, nh అల్లోడి| కువ స్వామిగారి బావ, శ్రీ ్ట్‌ 
ఉమామ హేశ్వరంగారు నన్ను బారీ (ల్‌ 1 ఎన్‌రోల్‌ ల. 
నుండి నెల్టూర్జో లాయరుగ ప. జ్రద్యమాల్లో ముందుండి పనిచే a 
30-1-1948 “న ఆర్‌. ఎస్‌. ౪ mad ఘహాత్మా గాంధీని హత్య, * hil 
సందర్భంలో నెల్లూరులో కాంైడ్‌పారు. ష్‌ నం గొని, వ్రదర్శనగాని జరపలే ద్య! | 
వెను. నొ పొద్దుటూరు స్నేహిత్ముథు”” ల్‌ నెల్లూరు యువజన ర్ల 
కాలనీ 'పెన్నానదిలో రేడియో స్టా గన 1 అమర్చి లౌడ్‌ స్పీకర్ల 
రాజ్‌ ఘాట్‌లో జరుగుతుండిన గ్య జీగోరి భత్య క్రియల ప్రత్యక్ష హ్యాభ్యాట్టః 
తెలుగులోకి అనువదించాం. పదివే పండ్ల seh పెన్నానరికి వచ్చి పాల్గొన్లా రు 
మెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ వారి శర కొటారు. , కమ్యూనిస్టులే మేలు (అన్ని 
శ్చాఘంచారు. 


4 






sae 


సమరంలో కమ్యూనిస్టు దేశభక్తి. 





తర్వాత చితాభస్మం నిమజ్జనంరోజు gy బెజవాడ గోపాలరెడ్డి మామగారు 
శ్రీ తిక్కవరపు _ రామిరెడ్డిగారి ఆధ్వర్యాన వి. ఆర్‌. కాలేజీ గ్రౌండ్స్‌లో 
జరిగింది. మమ్ములను ఉపన్యాసకులుగా ఆహ్వానించక తప్పలేదు. నూ నెల్లూరు 
కొమేడ్స్‌ శేషాద్రి, కె. వి నరసింహం, కరవది వెంకటేశ్వర్హు వగైరాలు 
ఖ్‌ ష్స్‌ ఎస్‌ డీ క్రి నేమోనని, ఫారీ మీటింగు పెటి, నను 
అర్‌ .ఎసి.ఎసి.ను ఖంజంచటానిక జంకుతా నని, బార్లి 2) | 
ఏమన్నా ఉపన్యసించవలసిందని చెప్పారు. అలాగే మాట్లాడాను. తూచి మాట్లాడటం 


నల ఫ్రీగా మాట్లాడినంత ఎ ఫెక్టిన్‌గా ఉపన్యాసం లేదు. 
ye) య 6౨ 


పార్టీపై నిర్బంధం; “మా భూమి” ప్రదర్శనం: 

ఆ కాలంలో జరిగిన కొన్ని సన్నివేశాలు చెప్పాలి పార్టీమీద నిషేధం వున్న 
రోజులు అవి. 1, నేను ప్రధానంగా కృషి చేసి “మా భూమి” నాటకం టౌన్‌ 
హాల్లో వేయించి “కాంప్లిమెంటరీ” టిక్కెట్ల ద్వారా సుమారు రు. 7,500/-లు 
వసూలు చేసి వారికి యిచ్చాను. రాజారావు ఇతరులు మెచ్చుకున్నారు. (ఆ 
రోజుల్లో రు. 7,500/-లు, అంటే ఈనాటి రు. 1,50,000/- లక్షా యాభైెవేలు.) 
2. టౌన్‌హాలు మైదానంలో పార్టీ పాలసీ (ప్రజలకు తెల్పడానికి బహిరంగ సభ పెట్టాం. 
పార్టీ మీద నిషేధం తొలగలేదు. ఆర్‌.ఎస్‌.ఎస్‌, కాంగెస్‌వారు మీటింగులో గలభా 
చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అప్పుడే కాంగైెస్‌ శేషాద్రి మిలిటరీ కింగ్స్‌ 
కమిషన్‌ ఆఫీసరుగా వుంటూ రాజీనామా చేసి స్వస్థలం నెల్లూరు చేరుకున్నాడు 
నా మేనమామ ఇంటి ప్రక్క ఇట్ల వారిది. పరిచయమయింది. మా వాలంటీర్లకు 
మిలిటరి శిక్షణ ఇవ్వమనగానే యిచ్చారు. అందులో జొన్నా కోటయ్య, ముత్యాల 
చిదంబరం, జొన్నా శేషయ్య వగైరాలు శిక్షణ పొందారు. మీటింగుకు అధ్యక్షుడు, 
ప్రధానోపన్యాసకుడు నేనే. ఆ మీటింగుకు సునూరు అయిదు వేలమంది జనం 
వచ్చారు. మీటింగు ప్రారంభం కావడంతో కే ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారు టిఫిన్‌ బాక్సుల్లో 
దాచి తెచ్చిన నీటి పాములను ప్రజల మీద వేశారు. వాటిని మన క్యామేడ్స్‌ పట్టుకొని 
చంపి స్టేజిమీదికి తెచ్చారు. కడుపు మండింది. కామేడ్‌ రేవూరు భరద్వాజ్‌ 
ఆ పాములను చంపాడు. చాలా ధైర్య సాహసాలు గల వ్యక్తి, 'మతోన్మాదులారా! 
ఏనాటికయినా ఈ పాములకు పట్టిన గతే మీకు పడ్తుంది, తప్పదు” అని ఆ 
పాములను చూపించి, వారిని పౌచ్చరించాం. సభకు వచ్చిన ప్రజలను భయపడవద్దు 
అని చెప్పాం. తర్వాత మీటింగు ప్రశాంతంగా జరిగింది. ఆ మీటింగునే మా పాత 
కామేడ్స్‌ “పాముల మీటింగు” అని అంటుంటారు. రాష్ట్రంలో మునిసిపల్‌ కార్మికుల 
సమ్మె జరుగుతుం టే, గూడూరులో కామేడ్‌ పిల్లలమర్రిని ఆహ్వానించి సభ ఏర్పాటు 
చేశారు. దానిని విచ్చిన్నం చేయడానికి ఆర్‌ ఎస్‌.ఎస్‌. వారు పూనుకున్నారు. నను 
కాలకృత్యాలు తీర్చుకొనడానికి చెరువుకు పోతే, నన్ను కొట్టనలెనని తరుముకొచ్చారు. 
నేను పరుగెత్తి వూర్గోకి వచ్చాను. జనం వుండినారు. తప్పించుకున్నాను. 


తెలంగాణా ఉద నానికి సంఘీభావం: 


తెలంగాణా ఉద్యమాన్ని బలవరుస్తూ మీటింగులు పెడ్తే - నా మీద కుళ్ళిన 
టొమాటోలు, కోడిగుడ్డు కామాటి వీధిలో వేశారు. ఆ పనిచేసింది ఆర్‌.ఎస్‌.ఎస్‌. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 308 


వారే. మరొక విషయం చెప్పి ముగిస్తాను. నాకు పెండ్లి కాకపోయినా క్యామేడ్‌ 
గునుపాటి రామచంద్రయ్య పెండ్లికి (బహుశా 1946) పార్టీ పౌరోహిత్యం వహించాను. 
ఆ రోజుల్లో పార్టీ పెండ్లి చేసుకున్న సంవన్న రెడ్డి కులానికి చెందిన రామచంద్రయ్యను, 
ఆయన సతీమణిని మెచ్చుకోవాలి. వారి కొడుకు (ప్రసాద్‌ ఈనాడు నెల్లూరు 
జిల్లా యువజన సంఘం అధ్యక్షుడుగా, పొదువులక్ష్మి నాయకుడుగా బాగా ప్రఖ్యాతికి 
వచ్చాడు 

అదే రకంగా కామేడ్‌ మోటుపోతుల శంకరయ్య పెండ్లి ఆత్మకూరులో 1946లో 
పార్టీ ఫౌరోహితుడుగా జరిపాను. నా పెండ్లి కామేశ్వరితో రు. 200/-ల ఖర్చుతో 
30-5-1949లో జరిగింది. రిజి స్ట్రారుగారు శేషాద్రి అనే ఆయన. కయ్యూరు 
కామేడ్‌)లో ఒకరికి మేనమామ. నా పెండ్లికి సాక్టులు డాక్టర్‌ పుచ్చలపల్లి 
రామచంద్రారెడ్డి నా మేనమామ అనంతబంట్ల శేషగిరిగారు, నా మిత్రుడు మన్నే పల్లి 
చలవతిరావుగారు. నా పెండ్లికి నా తండ్రి, నా పిన్నమ్మ వగైరాలు రాలెదు, 
ఆ రిజిష్టరు పెండ్లిని “మాల మాదిగ పెండ్లి” అని తూలనాడారు. తర్వాత నేను 
వృత్తిలో స్థిరపడి, సమాజంలో గౌరనస్థానం పొంది, ఆర్హికంగా వృద్ది చెందిన 
తర్వాత మమ్ములను ఆషేక్షగా, సగర్వంగా చూచారు నా పార్టీ మిత్రులు అమంచర్ల 
గంగాధరరావు వగైరాలు వచ్చారు. 3. జి. కన్నభిరాన్‌ తల్లి శ్రీమతి పంకజమ్మగారు 
దగ్గరవుండి ఆ పెండ్లి జరిపింది 1992 ఆ ప్రాంతంలో తమ వారికి రిజిస్టరు పెండ్డి 
చేశామని కొందరు ఎచ్చులు చెప్తుంశే, “పోండ్రా, 1949లోనే అనంతరాయుడు ఆ 
పని చేశాడే నేను దగ్గర వుండి కామేశ్వరి పెండ్లి చేయించాను ఆ కుటుంబం 
బాగా వుంది” అని (ప్రేమగా, సగర్వంతో చెప్పేది నెలకు 17 రూపాయల బాడుగ 
చెల్లిస్తూ నా లా’ ప్రాక్టీసు సంసారం ప్రారంభించాను 

ఇవన్నీ నన్ను కమ్యూనిస్టు సిద్దాంతం ప్రచారకుడిగ చేశాయి 


ముగింపు మాట: 


కమ్యూనిస్టు ఉద్యమంలో నేను చేరిన మొదటి రోజుల్లో కమ్యూనిస్టు నాయకులు, 
పార్టీ సభ్యులు చాలా నిరాడంబరంగా వుండేవారు ఖరీదైన బట్టలు, విలాసాలు, 
అలవాట్టు లేవు. సంపన్న కుటుంబం నుండి వచ్చిన క్యామేడ్స్‌ మిగతా కామేడ్స్‌తో 
కలసి మెలసి అహంభావం, స్వార్ధం లేకుండా ఒకరకంగా సహాయపడేవారు తమ 
అధిక నరుంబడిని మిగతావారి అవసరాలకు (పేమపూర్హ్వకంగా _ వినియోగించేవారు. 
ఇప్పుడు ఆ సమానత్వ భావాలు, సింపిల్‌ లివింగు లేవు. 

రెండు: ఆ రోజుల్లో మీ కులం యేమిటి అని అడిగేవారు కారు. కా[మేడ్‌ 
సుందరయ్య వగైరాలు కులాన్ని తెలిపే పేర్పు మాని, మామూలు పేర్లు పెట్టుకున్నారు. 
నన్ను చాలామంది రెడ్డి అని అనుకొన్నారు. “మనవాడే” అని కూడా కొందరు 
అన్నారు. ఈనాటికి నన్ను “కమ్మవారు” అని కొందరు అనుకొంటారు నా 
ఇంటిపేరు మన పార్టీ పత్రికలలో గూడా “వేములపల్లి” అని వస్తూ వుంటుంది. 
అంటే - నిజంగా నేను ఏ కులానికి చెందినవాడనో తెలియదు. ఆ రోజుల్లో పార్టీలో 
కులాభిమానం చాలా తక్కువ. ఎప్పుడూ నా కులాన్ని నేను ప్రచారం చేసుకోలేదు. 
ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ ఎన్నికలు వచ్చిన తర్వాత కులానికి ప్రాముఖ్యత 


309 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వచ్చింది. నియోజక వర్గంలో ఏ _కులంవారు మెజారిటీగా వుంటే వారికే గెలిచే 
అవకొశాలు ఎక్కువ వున్నవి కాబట్టి, వారినే అభ్యర్దిగా నిలపడం పరిపొటి అయింది. 
1 ౨ దోపిడీ వ్యవస్థ ఎల్లకాలము మనలేదని పెట్టుబడిదారీ విధానంలో వున్న వైరుధ్యాలు 
,కొరత్తనాలం దా యేయవచ్చే మోకాని నల్ల కాలం దాటేయలేవనీ, మానవ సమాజంలోని 
' ఖ్రీసమ్లానతలు పోవాలంటే సోష్లక్లీజమే వరిష్కార మార్గమని నా అచంచలమైన 
, చశ్వాస్రం. జాతీయ, అంతర్జాతీయ , కఘ్యానిస్టు, సోషలిస్టు పార్టీలు తమ తమ విభేదాలు 
' ,సర్జుకొని శత్రువును ఐక్యంగా we సోషలిజం విజయవంతం కావచ్చు. 
భారతదేశంలో |పధాన కమ్యూనిస్లుశ్లోసొర్తీ సత్వరం ఐక్యం కావలెనని నా ప్రగాఢ 
రట 





సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 310 


ప్రొఫెసర్‌ కె, శేషా ది 





ఎందరో త్యాగమూర్తులు, మేధావులు, 
కార్మిక కర్షక నాయకులు నిర్మించిన అంతర్జా 
తీయ సౌభ్రాతృత్వంతో ప్రపంచమంతటి మానవ 
జీవితం విశిష్టంగాను దోపిడిదారితనం నుండి, 
పేదరికం పిశాచి నుండి, అమానుషత్వపు 
రాజకీయాలనుండి తప్పించి స్వేచ్చనివ్వవలెననే 
ఉద్యమం మార్క్చిజం. అలాంటి ఉద్యనుంలో న 
గొప్పగా చెప ్రకోతగ్గ పాత్ర వహించే గౌరవం 
అందరికి లభించదు. కనీసం కొంతవరకన్నా 
అలాంటి మహోద్యమంలో ఉడతా భక్తినలె 
కొంతభాగం కలుగజేసుకున్నాము గదా అనే 
విషయం సగర్వంగా చెప్పుటకు నాకీ అవకాశం 
దొరికిందని ఎంతో సంతోషంగా వుంది. జీవితాంతం నేను ప్రపంచంలో బృహత్‌ 
ఆశయానికి (ప్రజల విముక్తి అనే అశయానికంటే గొప వేమన్న గది - దానికి 
పాటుబడ్డానని చెప్పగలిగిన తృష్తికంటే వేరేమున్నదని లెనిన్‌ అన్నారు. ఇటువంటి 
అనుభవం అందరికి వుండదు. దేశంలో అలాంటి అనుభనం సగర్వంగా చెప్పగలిగిన 
కమ్యూనిస్టు, సోషలిస్టు నాయకులకు కార్యకర్తలకు తలఒగ్గి నమస్కరిస్తూ ఈ నా 
స్వల్ప అనుభవాలను చెబుతున్నాను 

30 వ దశాబ్దంలో - 1934-35లో నేను నాల్గవ ఫారం చదివేటప్పుడు నా 
మామ కలకత్తాలో పనిచేస్తూండేవారు. ఆయన నెల్లూరు వచ్చినపుడు జయప్రకాశ్‌ 
నారాయణ వ్రాసిన Why Socalism, మినూ మసాని వ్రాసన SOMet Sidelithts 
అనే రెండు పుస్తకాలు తెచ్చినారు. ఆ కాలంలో మాకు కొంత ఇంగ్లీషు ఈకాలవు 
నాల్గవ ఫొరం విదా ర్లులకంటు కొంచెం మెరుగు కొబట్టి, వాటిని చదివాను. సగం 
జీర్ణం కాలేదు. తర్వాత ఆయన నాకు రష్యా విప్లవాన్ని గూర్చి కొంచెం చెప్పారు. 
గాంధీజీ, నెహ్రూ వంటివారిని గురించే అందరికి తెలుసును గాని, లెనిన్‌ ను గురించి 
చాలామందికి తెలియదు. పార్టీ స్థాపించబడినప్పటికీ సామాన్య ప్రజానీకానికి పూర్తిగా 
అన్ని విషయాలు తెలియవు. తర్వాత నేను నెల్లూరు వదలి సికింద్రాబాద్‌ లోమా 
తండ్రిగారి వద్దకు వెళ్ళాను. ఆయన అప్పటి కెఇ ఎమ్‌, ఆసుపత్రిలో డాక్టరు మా 
తల్లిగారి అక్కగారు అక్కడ కొన్ని దినాలుండినది. ఆమె ఆ కాలంలో ఖద్దరు వీరలు 
ధరించి, రాజకీయాలు అవగాహాన చేసుకొనేది. ఆమె మొదటిసారిగా రష్యాలో 
జరిగిన విప్లవాన్ని గూర్చి విస్తారంగొ' చెప్పింది మహాకవి సుబ్రహ్మణ్య భారతి దాన్ని 





నంపొదకుడు వరకొల వట్టాభిరామారొవు ౨ 311 


గూర్చి పాట పాడిన విషయం మొదటిసారి విన్నాను. అది మొదట్లో నాకు రష్యా 
విన్షవాన్ని గూర్చి కొంత అస్పష్టంగా తెలియటం, 

అప్పటి ్టాదరాబాద్‌ రాష్ట్రంలోని నిరంకుశ పరిపాలన, బీద ప్రజల యొక్క 
కష్టాలు, వారి దైన్యత్వం, “నీ బాంచెనయ్య నీ కాలు మొక్కతా” అనే పదజొలం కొంత 
వింతగా వుండేది. అయినప్పటికి, ఆ దోపిడిదారి అమానుషత్వాన్ని గురించి వూర్తిగా 
అవగాహన చేసుకోలేకపోయాను. మా తాతగారు అ కాలవునాటి ఛాందసులుగా 
లేరు అది కొంత ఆశ్చర్యమే. ఆయన విష్ణుభక్తుడు. (శ్రీ, రామానుజుల వారిని 
గురువుగా స్వీకరించినవాడు. ఆయన నాకు చదువు చెప్పించడమే కాక, ఆ కాలంలో 
రామానుజులు అస్పృశ్యులందరికి తిరుమంత్ర మువదేశించి, కొన్ని దేవాలయాలలో 
వారికి ప్రవేశించే హక్కులిచ్చి, వారిని “తిరుమలత్తార్‌ ” (దైవిక కులమువారు) అని 
పిలచినదని చెప్పారు. అది నా హృదయంలో చాలా ప్రభావం కలుగజేసింది. 11 వ 
శతాబ్దంలో ఎవ్వరు అంత సాహసించలేదు. 

అవి నాకు చాలా చిన్నప్పటి కాలంలో ఒక మానవత్వాన్ని ఇచ్చిన ఘట్టాలని 
అనుకుంటాను. లేకుంటే నెను ఒక జడమే "కదా! 


అమరవీరుడు శేషగిరితో తాలి పరిచయం: 


ఇంటర్మీడియట్‌ చదివేందుకు ఎ. ఆర్‌ కాలేజికి, నెల్లూరు వచ్చాను. అప్పడు 
క్లాసులో దువ్వూరి శేషగిరిరావు వుండేవారు. ఆయన నా ప్రక్కన కూర్చొనేవారు. 
అంటే, శేషాద్రి తర్వాత శేషగిరిరావని - అప్పటి క్లాసులలో ఆల్బబెటికల్‌ ఆర్డర్‌ లో 
విద్యార్దులు కూర్చ్పొననలసి వచ్చినందువల్ల అది సంభవించింది. శేషగిరిరావు అప్పటికే 
కమ్యూనిస్టు పార్టీలో వుండేవారు అప్పుడు మొదటిసారిగా నాకు రహస్యంగా 
కొమేడ్‌ సుందరయ్యగారు సైక్సోస్టెల్‌లో తీస్తున్నటువంటి 'స్వతంత్ర భారత్‌” అనే 
రహస్య వత్రికను, భారత కమ్యూోనిస్టు పార్టీ రహస్యంగా నడుపుతున్న 'కమ్యూూనిస్టి! 
అనే ఆంగ్ల పత్రికను చూపాడు అప్పటికే కాంగ్రెస్‌ యొక్క ఉద్యమాలను 
గురించి అవగాహన జరగటం వల్ల ఆ పత్రికలను చదవడంలో చాలా అభిలాష 
ఏర్పడింది కాని, కమ్యూనిజం మీద మాత్రం కొన్ని అపోహలుండేవి దేవుడు 
లేడా” మానవులందరు సమానంగా వుండగలరా” - ఇవి ముఖ్యమైన సమస్యలు! 
ఆ కాలంలో, ఆ వయస్సులో, అ సమాజంలో వాటిని చాలా ఓర్పుతోటి, నెను 
ఎంత ఎగతాళిగా వాదించినా కోపం లేకుండా శేషగిరి నాకు జవాబు లిచ్చేవారు 
ఒక్కొక్కరోజు ఒక్కొక్క విధమైన వాదన. 'దేవుడున్నా లేకున్నా మనకెందుకు, 
దేశంలో అన్యాయం, అక్రమం వుందా - లేదా? సమానత్వం అంటే అందరూ 
ఒకే మోస్తరు పుదుచ్చేరి బొమ్మల్లాగా వుంటారనికాదు, అందరికీ సరియైన అవకాశా 
రివ్వటం, సమాజంలో ఒకరు గొప్ప, ఇంకొకరు హీనమని లేకుండుట అని ఎంతో 
వాదించేవాడు. నాకు పూర్తిగా కమ్యూనిజంపై నమ్మకం రాలేదు. ఇదేదో 
ఊపోజనితంగా వుండే తత్వమేకాని, అనుభవయోగ్యం కాదని ఒక శంక 

1941కు మరల సికింద్రాబాద్‌ వెళ్ళాను 1942లో గుంటూరుకు ఆంధ్రా 
యూనివర్శిటి తరలింది రెండవ ప్రపంచ సంగ్రామం కారణంగా విశాఖపట్నం, 
కాకినొడలో రెండు జపాన్‌ బాంబులు పడ్డందువల్లను, అప్పటికి సుభాష్‌చంద్ర బోసి 


312 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


యునకులకంతా గొప్ప హీరో ఆయన తప్పించుకొనిపోయి జర్మనీ ద్వారా జపొన్‌ 
చేరి అక్కడనుండి రేడియోలో ప్రసారాలు చేయటం మొదలైంది. 

అప్పటికి విద్యార్దులలో చాలామంది మేధావులలో బ్రిటిష్‌ వారిపై ద్వేషం, 
తత్కారణంగా జర్మనీ పై జపాన్‌ పై కొంత సానుభూతి. కాని, నేనప్పటికి 
Maunice Hindus యొక్క Red Bread అనే పుస్తకం, వెచ్‌ దంపతుల 
“సోవియట్‌ కమ్యూనిజం - నూతన నాగరికత" “స్పానిష్‌ అంతర్యుద్ధం, రాల్‌ పాక్‌ ఎ 
కమ్యూనిజం" చదవడం జరిగింది ఇప్పుడు శేషగిరి లేడుకదా అని చింతించేవాడిని 
కాని, కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం మాత్రం తీసుకొనలేదు. సందేహాలున్నాయి కదా? 
గాంధి, నెహూల మీద అపారమైన భక్తి ఎంత పెద్ద సైన్యాలను తయారు చేసినా 
సోవియట్‌ యూనియన్‌ ను ఏమి చేయలేరనే ఒక నమ్మకం పై చెప్పిన పుస్తకాలు 
చదవడంతో ఏర్పడింది సోవియట్‌ యూనియన్‌ కూడా తటస్టంగా వుండటం 
వల్ల బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికిని, జర్మన్‌ జపాన్‌ ఫాసిస్టులకును జరిగే యుద్దంలో 
ఎవరివైపు కూడా సానుభూతి నాకు కలగలేదు అవ్పటికి సోవియట్‌ యూనియన్‌ 
గురించి చాల తెలుసుకొనగలగటం ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తున్నాను 


క్‌ ఇండియా ఉద్యమం: 


కాని, 10942 ఆగస్టులో క్విట్‌ ఇండియా తీర్మానాన్ని కాంగ్రెస్‌. కమిటీ 
ఆమోదించింది గాంధీ మహాత్ముని పిలువు Door Die అని, Cowards have 
no Right to lve అని ఇదే ఆఖరు స్వతంత్ర పోరాటమని చాలా ఉత్తేజకరంగా 
ఇచ్చిన పిలుపుకు చాలమంది విద్యార్దులు ఆకర్షించబడి ఉద్యమంలో పాల్గొన్నారు. 

అంతలో రహస్యంగా ఆంధ్ర సర్క్యులర్‌ ఒకటి వచ్చింది దానిలో విధ్వంస 
కార్యక్రమం, అంటే - రైలు పట్టాలు ఊడపికడం, తంతి తీగలు తెంపడం, బ్రిడ్జిలు 
పడ వేయటం వంటివాటిని “అహింసాత్మకంగా” చేయాలని వ్రాశారు! అది ఒక పెద్ద 
తప్పుడు సర్క్యులర్‌. దానిని అనువుగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు జరిగినవి 
అందులో నేను కూడా కొంతవరకు పాలొన్నాను. ఆంధ్ర యూనివర్శిటీ నుంచి 
ఉద్వాసన కలిగింది నెల్లూరు వెళ్ళి, అక్కడ నాతోనే కాళేజీ వదలిన మిత్రుడు 
విస్సా కృష్ణమూర్తి, ఓరుగంటి సుబహ్మణ్యం అను మిత్రుడు, మొదలగువారం కలిసి 
కరపత్రాలు ముద్రించి రహస్యంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేశాం. పోలీసుల నిఘా 
ఎలా వుండినదో తెలియదుగాని, కొన్ని రోజులు రహస్యంగా గడిపాము గాంధీజీని 
అరెస్టుచేసి, అగాఖాన్‌ భవనంలో; నెహ్రూ, అజాద్‌ మొదలైనవారిని అహ్మద్‌ నగర్‌ 
కోటలో నిర్బంధించడం జరిగింది కొన్ని రోజులకు 1942 విప్లవం చల్లబడింది 


కమ్యూనిస్టు పారీ బహిరంగ కార్యక్రమాలు: 
ఓం ఓం 


ఇంతలో కమ్యూనిస్టు పార్రీ బహిరంగంగా 'పీవుల్స్‌ వార్‌ అనే వారపత్రిక, చక్కటి 
అచ్చుతో, సునిల్‌ జానా యొక్క ఫోటోలతో, జోషి యొక్క సంపొదకీయం, అధికారి 
యొక్క సైద్దాంతిక వ్యాసం, మోహన్‌ కుమార మంగళం యొక్క అంతర్జాతీయ 
వ్యాసం, రాష్ట్రాలలో జరిగే ఉద్యమాలమీద  రిపోర్టిలతో ఆకర్షణీయంగా రావటం 


సంపాదకుదు సరకొల వట్టాభిరామారావు 313 


మొదలైంది జోషి యొక్క గొప్పతనం ఏమంటే - ఆయన రచనలు ఉ|దేక 
రహితంగా అతి ఆకర్షణీయమైన సులభశైలితో Me వుండేవి 1942లో 
సత్యాగ్రహానికి పిలువు నివ్వలేదని, ఇవ్వటానికి ముందే బ్రిటిష్‌ ప్రభుత్వం నాయకులను 
అరెస్టు చేశారని, కాబట్టి 1942లో జరిగిన అలజడులు సత్యా గహంతో సంబంధం 
లేనివని వాదించాడు. కొంతకాలం తర్వాత గాంధీగారికి, వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ కు 
జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో కూడా గాంధీజీ, ఆ సంఘటనలు (ప్రజల కోపానికి 


నిదర్శనాలని, తన అహింసాత్మక సత్యాగ్రహం కాదని, దానికంతా బాధ్యత బ్రిటిష్‌ 

ప్రభుత్వం యొక్క దమన నీతి అని వాదించారు. జోషి కూడా అదే చెప్పాడు. 
కాని కొంగైస్‌ వారు, వారిలో వున్న సోషలిస్టులు, అవకాశవాదులు వినిపించుకునే 

సితిలో లేరు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం ముమ్మరంగా సాగింది మాస్కో 

ఠా లు 

మానసపుత్రులని, దేశద్రోహలని ఎన్నెన్నో నిందలు భరించవలసి వచ్చింది 


అలాంటి పరిస్తితులలో నేను మరల సికింద్రాబాద్‌కు వెళ్ళాను అక్కడ 
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాను వట్టికోట అళ్యారుస్వామి, మఖ్బుం 
మొహియుద్దీన్‌తో కొంత స్నేహం ఏర్పడింది రాజ్‌ బహదూర్‌గౌడ్‌ గారికి నాగురించి 
ఆ రోజులలో జ్ఞాపకం వుండకపోవచ్చు ఎ. ఎస్‌ ఆర్‌, చారి, ఎ. ఎస్‌ ౩. 
అయ్యంగారి అన్న కుమారుడు ఎ ఆర్‌ వి చారి చాలా చురుకుగా హాద్రాబాద్‌లో 
పార్టీ కార్యక్రమం సాగించారు. నాకు ఆయనతో పరిచయం కావడంతో పార్టీ 
పత్రికలు, మార్కిస్టు సారస్వతం బాగా చదవటం మొదలుపెట్టాను ఆ కాలంలో 
స్టాలిన్‌ వ్రాసిన “లెనినిజం - సమస్యలు”లో “గతితార్కిక భౌతికవాదం" అనే 
పుస్తకం చాలా ముఖ్యమైన [గ్రంధంగా పరిగణించేవారు దాని ప్రభావం అనాటి 
కమ్యూనిస్టులలో కలగలేదనటం కల్ల నాకు ముఖ్యంగా ఎంగెల్స్‌ వ్రాసిన యాంటీ 
డూరింగ్‌, మార్క్‌ యొక్క 18న బ్రూమైర్‌, లెనిన్‌ వ్రాసిన స్టైట్‌ అండ్‌ 
రివల్యూషన్‌ లతో చాలా ప్రభాదితమైనాను. 


నెలూరు స్నేహితులు: 
ధి 


అప్పటికి మరల నెల్లూరు వచ్చాను శేషగిరి కొత్తగూడెం బొగ్గుగనుల కార్మికుల 
సంఘ నిర్మాణంలో నినుగ్నుడైనాడు. నెల్లూరులో నాకు అప డు వేములపల్లి అనంత 
రామయ్య యొక్క వరిచయం చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ స్నేహం ఈనాటికీ 
సిద్దాంతపరంగానే గాక వ్యక్తిగతంగా కూడా చాలా ముఖ్య మైనదనే చెప్పాలి. 

ఖండవల్లి కృష్ణారావు, బస్వారెడ్డి శంకరయ్య, సి సుబ్బయ్య, కాలీషా, జొన్నా 
కోటయ్య, చిదంబరం, పద్మనాభయ్య, బీర రామనాధం, ఎం శంకరయ్య, గునుపాటి 
రామచంద్రారెడ్డి మొదలైనవారు అనాటి త్యాగధనులు, పార్టీ ప్రముఖులు, నాకు 
సన్నిహితులు కృష్ణా జిల్జానుండి వచ్చి నెల్లూరు లోనే తన స్వగ్రామంగా పరిగణించి 
అక్కడే పార్టీ నిర్మాణ బాధ్యతలను తీసుకొన్న పరుచూరు రామకోటయ్య, 
వారి సతీమణి సూర్యమాంబను గురించి కూడా జ్ఞప్తికి తెచ్చుకోనలసి వుంది. 
ఆ కాలంలో అందరకూ కూడా సుందరయ్యగారు, జోషిగారు, రాజేశ్వరరావ్సగారు, 
నంబూద్రిపాద్‌ గారు నిరాడంబర జీవితం సాగిస్తూ, బ్రాడ్‌ మైండ్‌తో ఎలాంటి విచక్షణ 


314 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


లేకుండా ప్రవర్తించి అందరి గౌరవాభిమానాలను చూరగొన్నారు అందువల్లనే పార్టీలో 
కొన్ని పెద్ద తప్పటడుగులు వేసినా పార్టీ గట్టిగా నిలవబడగలిగింది 


విద్యార్థి పోరాటాలు: 


నెల్లూరులో 1946లో పెద్ద వ్యవసాయ కూలీల సమ్మె జరిగింది దానికి షేక్‌ 
కారీషా, జొన్నా కోటయ్య స్టానిక నాయకులు. కోవూరు తాలూకాలో అంతటి 
సమ్మె, అంత పెద్ద (ప్రదర్శన జరగడం, దానిలో ఎల్హాయపాలెంలో వందిపాటి 
సుబ్బరామిరెడ్డి కాలీషాను చెట్టుకు కట్టి కొట్టడం, దేవిరెడ్డి వెంకురెడ్డి తలమచిలో 
దౌర్దన్యాలు తెలంగాణా ఫక్కీలో చేయడానికి వ్యతిరేకంగా వ్యవసాయ కూరీలను 
సమీకరించి, వారికి సానుభూతిగా విద్యార్దులు, బిట్రగుంటలోని రైల్వే కార్మికులు 
సుందరమూర్తి నాయకత్వాన ప్రదర్శనలు జరపడంలో ప్రముఖ పాత్ర వహించారు 
దీనిని గూర్చి సుదిర్హమైన వ్యాసం అనాటి వ్రజాశక్తిలో వ్రాశాను. విద్యార్ది రంగం 
పార్టీ కొంత బలహీనంగా వుంది. కామేడ్‌ కె వి నరసింహం ఒంగోలు నుండి వచ్చి 
నెల్లూరులో చదువుకునేవాడు అతడు ముఖ్యంగా నన్ను బి.ఎలో చేరమని, అప్పుడు 
విద్యార్ది రంగంలో చురుకుగా పని చేయవచ్చని ప్రోద్బలం చేసి చేర్పించాడు విద్యార్తి 
మహాసభ 1946లో అల్టూరులో విజయవంతంగా జరిపాం. వి ఆర్‌ కాలేజీలో 
మొదటిసారిగా కమ్యూూనిస్టునైన నేను విద్యార్ధులలో గుర్తింపువచ్చి, డిటున్లన్‌ విధానానికి 
వ్యతిరేక సమ్మెలో నాయకత్వం వహించాను ఆ సమ్మె చారిత్రాత్మకమైంది. నలభై 
మందికిపైగా నిరాహారదీక్ష ఆరిండియో రేడియోలో దానిని గురించి పేర్కొనడం 
జరిగింది. అప ప్పుడు 'ేరమాచనేని మధుసూదనరావు (నేటి ప్రముఖ ఫిలిం 
దర్శకుడు) నెల్లూరు వచ్చారు. ఆ సమ్మెతో నెల్లూరంతా అట్టుడికినట్టుండినది 
సమ్మె జయప్రదం చేసి, డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేయించగలీగాము "అనాడు 
విద్యాశాఖమంత్రి (శ్రీ) సీ, అవినాశలింగం చెట్టియార్‌ "వద్దకు వెళ్ళి, కొంత తీవ్రంగా 
మాట్లాడాను ఆ = మంత్రులు కాబట్టి, నాకెలాంటి హాని జరగలేదు 


వి ఆర్‌ కాలేజీలో (ప్రప్రధమంగా ఒక కమ్యూూనిస్టును పెద్ద మెజారిటీతో 
విద్యార్దిసంఘ ప్రెసిడెంట్‌ గా ఎన్నుకొనడం పెద్ద విషయమే. సుందరయ్యగారు, 
ముక్కామల నాగభూషణం గారు, వావిలాల గోపాలకృష్ణ ప్టయ్యగారు - ఏనాడూ 
ఎరుగని వి. ఆర్‌ కాలేజి విద్యార్థి సంఘంలో ప్రసంగించడం గొప్ప విషయమే ఆ 
కాలంలో కమ్యూనిస్టులు విద్యారంగంలోనికి రాకూడదు, వారికి అర్హత లేదని ఉన్న 
అపోహలన్నీ పటాపంచలెనవి ఎ.ఐ.ఎస్‌ ఎఫ్‌. సభ్యత్వం బాగా పెరిగింది రౌడిజం, 
ఆడపిల్లలను హేళన చేయడం మొదలైనవి కట్టించివేశాము. 

ఇంతలో తెలంగాణాలో పోరాటం, 2500 |గామాలు దేశ్‌ముఖ్‌ జాగీర్దారీ 
నైజాం కిరాతక రాజ్యాన్ని మొదటిసారిగా పార్టీ, ఆంధ్ర మహాసభలు ఎదుర్కొని, 
విముక్తి చేయించాలు. ఆకాలంలోనే నా మిత్రుడు శేషగిరిని అరెస్టు చేసి, 
తప్పించుకొనడానికి (ప్రయత్నించాడని కుంటిసాకుతో నైజాం పోలీసులు కాల్చి చేశారు. 
నైజాంలో జరిగిన పోరాటం వల్ల పార్టీకి సామాన్య ప్రజలలో గౌరనం పెరిగింది. 
అనాటి హేళనలు, వ్యంగంగా చిత్రించడం ముగిసింది కాం(గస్‌వారిలో ఈర్ష్య 


నంపాదకుడు. వరకాల వట్టాభిరామారావు 315 


పెరిగింది వారి సత్యాగ్రహాలు నామమాత్రమేగొని, కార్యసాధన లేదు దానితో 
విశాలాంధ్ర నినాదం బలపడింది సుందరయ్యగారి “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” 
అనే వుస్తకం విరివిగా అమ్ముడు పోయినవి. దానిని ఆంగ్లంలో తర్జుమా చేయగా, 
దేశనుంతటా విశాలాంధ్ర నినాదం ప్రతిధ్వనించింది 

స్వరాజ్యం 15 ఆగస్టు 47లో రావడానికి ముందు నావికుల తిరుగుబాటు 
ఉద్యమం, ఐఎన్‌.ఎ. ఖైదీలను విడిపించడానికి చేసిన ఉద్యమం, అన్నిచోట్టలో 
అలజడులు మొదలైన వాటివల్ల, బ్రిటిష్‌ ప్రభుత్వం భవిష్యత్తులో భారతదేశంమీద 
అధికారం చేయడం కష్టసాధ్యమని దూరదృష్టితో తెలుసుకున్నది రెండవ (ప్రపంచ 
సంగ్రామానంతరం తూర్పు యూరప్‌ దేశాలలో విష్టవాలు, చెనాలో కమ్యూనిస్టు 
పార్టీ యొక్క విజయపరంపరలు, సోవియట్‌ యూనియన్‌ ప్రపంచంలో పెద్ద శక్తిగా 
ఉద్భవించడం మొదలైన అనేక కారణాల వల్ల బ్రిటిష్‌ ప్రభుత్వం స్వాతంత్ర్యం 
ఇవ్వడానికి సిద్ధపడింది గాంధీ మహాత్ముని నైతిక ధోరణి ప్రపంచంలో ఒక నవీనతను 
చూపి, (ప్రజల గౌరవ మర్యాదలనందుకున్నది. అంతేగాని, సత్యాగ్రహం వల్లనే 
బ్రిటిష్‌ ప్రభుత్వం వెళ్ళిపోయిందని నేటి దేశభక్షాగీసరులు రొమ్ములు కొట్టుకున్నట్లు 
కొదని చెప్పవలసి ఉంటుంది. 
కమ్యూనిస్టుల త్యాగదీక్షలు: 

కమ్యూనిస్టులు మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో చేసిన మహత్తర 
త్యాగాలు, బలిదానాలు, వడ్డ కష్టాలు వర్షనాతీతము. ఏ ఉద్యమంలో కూడా 
ఇంత బ్రహ్మాండమైన ప్రజాసేవ, ప్రాణత్యాగం లేదని గట్టిగా చెప్పగలుగుతున్నందుకు 
కమ్యూనిస్టులు గర్వించాలి 

1947 చివరి రోజులలో ఎ.ఐ ఎస్‌ ఎఫ్‌ అఖిల భారత కాన్టరెన్స్‌ బొంబాయిలో 
కార్మిక వర్ష నివాసస్త్రలమైన వరేల్‌ (2760లో జరుపుటకు నిశ్చయించారు. అప్పుడు 
ఎస్‌ వి రంగయ్య అంధ్రా విద్యార్హి డెలిగేషన్‌ నాయకుడు సత్యపాల్‌ డాంగే 
ఆలిండియా నాయకుడు. (ప్రెసిడెంట్‌ గౌతం చటోపాధ్యాయ జనరల్‌ సెక్రటరీ 
కాన్ఫరెన్స్‌లో దేశంలో అన్ని రాష్ట్రాలనుండి విద్యార్హి నాయకులు రిపోర్టు చదివారు, 
సభలో మాట్లాడినారు కాని, ఆంధ్ర నుండి నరసయ్యగారు నోరు విప్పలేదు, నోరున్న 
నాబోటివారిని మాట్లాడవద్దని నిషేధించాడు. 

బహిరంగ సభకు అప్పటి బొంబాయి రాష్ట్రానికీ ప్రధానమంత్రిగా వున్న మొరార్డి 
దేశాయ్‌ నిషేధాజ్ఞ జారీ చేశాడు మేము ఆ నిషేధాన్ని ధిక్కరించి, వేదిక 
వరకు వెళ్ళవలెనని నిశ్చయించాము పోలీసులు లారీలతో తరుముతుంటే కొందరు 
మాత్రం లోనికి చొచ్చుకునివెళ్ళాము వెంటనే బాష్బవాయు ప్రయోగం అర్జునుడు 
బొణవర్తాన్ని కురిపించేలాగా కురిపించారు దేహమంతా మండి, కళ్ళు మూతబడినంత 
వరకు బాష్పనాయువు ప్రయోగం సాగింది. అన్ని అవస్టలలోనూ తీర్మానాన్ని ఎలాగో 
చదివి ముగించాము. 

తర్వాత విద్యార్ది విభాగంలో చర్చించేందుకు రణదీవే, అధికారి మాత్రమే వచ్చారు 
జోషిని చూడవలెనని ఎంతో ఉత్సాహంతో వుండిన అందరికీ పెద్ద ఆశాభంగం, దాని 
తర్వాత సందేహం . ఏదో కుమ్ముకులాట జరుగుతున్నదని, జోషి నాయకత్వానికి 


316 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఉపద్రవం వుందని మాత్రం తెలిసింది తదనంతరం ఫిబ్రవరి 1948లో కలకత్తాలో 
పార్టీ రెండవ మహాసభ పెద్ద ఎత్తున జరిగింది. దానికి యుగోస్తోవియా నుండి 
ఆస్త్రులియా నుండి సౌభ్రాతృత్వవు ప్రతినిధులుగా హాజరైనారు 


రణదీవె అతివాద పంధా: 


ఆ సభలో రణదీవె ప్రాముఖ్యం వహించి, జోషి దేశంలో పెల్లుబుకుతున్న 
విప్లవాన్ని నాశనం చేశాడని, పోరాటాలు వస్తున్న చోట వాటిని తన సంస్కరణవాద 
పోకడలవల్ల నీరు కార్బాడని ఏవేవో ఆరోపణలు చేశాడు అయినా, అంతవరకు 
జోషి యొక్క శిష్యులుగా వుండిన మోహన కుమారమంగళం, వావనీసేన్‌ మొదలైన 
వారు నిప్పులు కక్కారు దేశానికి వచ్చింది స్వతంత్రం కాదని, నాటి బూర్జువా 
వర్గం సామ్రాజ్య వాదులతో పొత్తు పెట్టుకొని భారత ప్రజానీకాన్ని ఏమార్చి, తమ 
అధికారాన్ని స్టిరపరచుకొన్నారని ఏవేవో బాలారిష్టపు మాటలు పలికారు దేశంలో 
విప్లవం కాచుకుని వుందని, వెంటనే ఆయుధాలు సేకరించి తెలంగాణాలో వలె, 
అక్టోబరు రష్యన్‌ విప్లవం వలె, ఈ దేశంలో కూడా విప్లవాన్ని తేవాలని రణదీవె 
పిలుపు నిచ్చాడు వెంటనే చాలామంది రహస్య జీవనంలోకి వెళ్ళారు ఎవ్వరు కూడా 
రణదీవెకు వ్యతిరేకంగా పల్లెత్తుమాట వలకలేదు జోషి నిస్సహాయుడ్రై, ఒంటరివాడై 
నిలిచిపోయాడు భారతదేశాన్ని పూర్తిగా అర్హం చేసుకుని, దానియొక్క సంస్కృతిని 
జీర్ణించుకున్న వారిలో గాంధీజీ తర్వాత జోషియే అనినా అభిప్రాయం అలాంటి 
నాయకుడు హారాత్తుగా ఒక nOnperson అయినాడు 


అపుడు నేను జిల్లా సభ్యుణ్ణి అయినాను నాతో బస్వారెడ్డి శంకరయ్య, పరుచూరి 
రామకోటయ్య, కొండా చొండయ్య, ఎలమంద రెడ్డి, సి. సి. సుబ్బయ్యగార్డు, తతిమా 
మెంబర్హు ఆకాలంలో ఆయుధాల సమీకరణ పేరిట చాలా విషయాలు జరిగినవి 


జైలునుండి పరారీ; 


అంతలో రాజమండ్రి జైలు నిండింది చంద్రంగారు, కంభంపాటి సత్యనారాయణ 
గారు, తుమ్మల వెంకట రామయ్యగారు, గారపాటి సత్యనారాయణగారు, ప్రభాకర 
చౌదరిగారు, డాక్టర్‌ చెలికాని రామారావుగారు, నర్రా అంజనేయులుగారు, బస్వారెడ్డి 
శంకరయ్యగారు, అల్లు రామలింగయ్యగారు (సినీనటుడు), నేడు విజయవాడ మేయర్‌గా 
వున్న వెంక టేశ్వరరావుగారు, ఎ కె గోపాలన్‌ గారు మొదలైనవా రందరూ నాకు 
జైలులో కలిశారు కొన్ని రోజుల తర్వాత ఎ కె. గోపాలన్‌ను మేమున్న చోటికి 
మార్చివేశారు తర్వాత కొన్ని రోజులకు తెలంగాణా పోరాటంలో ప్రముఖ పాత్ర 
వహించిన బాంబే ప్రసాద్‌ వచ్చారు జైలులో నేను, రామచంద్రపురం వెంకట్రావు 
వాలీబాల్‌ తెప్పించి, కొందరు కామేడ్స్‌కు తర్తీదునిచ్చాము. మార్క్సిస్టు సిద్దాంతం 
మీద క్లాసులు నడవవలెనని సీనియర్‌ నన్ను కోరారు అలా జైలులో కార్యక్రమాలు 
నడుస్తున్నపుడు, బయట పోలిసు నిర్బంధాలు, దౌర్జన్యాలు మితిమీరిపోయినాయని 
రిపోర్టు లొచ్చేది మమ్ములను కడలూరు జైలుకు మార్చాలని నిర్ణయించారు 
ఆ పరిస్తితులలో సెంట్రల్‌ కమిటీ నుండి జైళ్ళలో కూడా సాయుధ పోరాటం 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 317 


సాగించాలని పిలుపు వచ్చింది. అది ఎవరి బుర్రలో వుట్టిన వురుగో తెలియదు 
కాని, బందీలుగా నున్నవారు, సాయుధులైన పోలీసులు వార్డెన్‌ లతో పోరాటమేమిటి 
- ఆత్మ హత్యకాక్ర? 

నన్ను, కుటుంబరావుగారు, గంజి నా గేశ్వరరావుగారు, తుమ్మల వెంకట 
రామయ్యగారు మొదలగు 22 లేక 23 మందిని రాజమండ్రి నుండి కడలూరికి 
తరలించారు... నేను, గంజి నాగేశ్వరరావుతో మాత్రం ఎలాగైనా తప్పించుకుని 
వెళ్తానని చెప్పాను. తాను కూడా వస్తానంటే, నన్ను అంటబెట్టుకుని వుండమని 
చెప్పాను. లోపల ఖాకి నిక్కర్‌ చేసుకుని, పైన గుడ్డ కట్టుకుని వుండమన్నాను 
ఒక్కొక్కరిపై ఒక్కొక్క పోలీసు నిఘా విజయవాడలో చాలాజనం మమ్ములను 
చూడటానికి వచ్చారు నేను స్తేషన్‌లో - సమావేశంలో |ప్రసంగించాను అక్కడే 
తప్పించుకుని దూకుదామనుకున్నాను. కాని, పోలీసువాడొకడు నా = వచ్చి 
నిలబడ్డాడు తర్వాత గూడూరు. నుండి వేకువ జామున తిరుపతి ప్రక్క వెళ్ళ రైలుకు 
మార్చారు. నేను, నా'ప్రక్కన కుటుంబరావుగారున్నారు కాని, గంజి నాగేశ్వరరావు 
కనిపించలేదు ఇద్దరు ముగ్గురు నెల్లూరు కామేడ్స్‌ నన్ను చూచేందుకు వచ్చారు 
రైలు మెల్లగా కదిలింది. నేను కిటికీ నుండి క్రిందికి దూకాను నేలపై పడ్డాను. 
కట్టుకున్న ధోవతిని తీసి తలమీద వేసుకుని పరుగెత్తాను గూడూరుకు ఐదారు మైళ్ళ 
దగ్గర పాజెర్ల కృష్ణారెడ్డి అనే క్యామేడ్‌ చిన్న గుడిశలో ఆయన భార్య శంకరమ్మతో 
కొపురం ఉండేవాడు అది ఎవ్వరూ సందేహించని చోటు సి సి సుబ్బయ్య 
ఇంటికిగాని, అంతోటి రమణయ్య ఇంటికి గాని వెళితే చిక్కిపోవచ్చునని తొందరగా 
అలోచించి కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళాను ఆయనకు ఆశ్చర్యం. ఇక సరే, పార్టీకి 
తెలిసిపోయింది తర్వాత నన్ను మంచి జాగ్రత్తతో వేరు డెన్‌లకు తీసుకుని వెళ్ళారు 
ఆ కాలంలో పార్టీ కామేడ్స్‌కు రహస్యమైన చోట్లలో రాజకీయ పాఠాలు చెప్పడం, 
విద్యార్ది కామేడ్స్‌కు సిద్దాంతం మీద క్లాసులు రహస్యంగా జరిపాము మద్రాసులో 
మా పెద్దతల్లి ఇంటికి వెళ్ళినపుడు దొరికిపోయాను చిత్రహింసలు, తిట్టు ఓర్చి, ఎవరి 
ఆచూకి చెప్పలేదు 


జైలుగోడలమధ్య ఆత్మాహుతి: 


తర్వాత పార్టీలో ఎన్నో మార్పులు, ఎందరో కాల్చబడ్డారు కడలూరులోనే 
అనుమర్లపూడి సీతారామారావు కొల్చబడ్డారు బయట తప్పించుకున్నవారిలో నర్రా 
ఆంజనేయులు, చింతా నళత్యనారాయణదాసు కాల్చి చంపబడ్డారు. తెలంగాణా 
సాయుధ పోరాటానికి కూడా అనైక్యత ఏర్పడింది. తర్వాత విషయాలు అందరికీ 
తెలిసినవే, సెశ్టేరియన్‌ దృక్సధాలతోటి పార్టీ పెద్దగా గాయపడింది నేను అలా 
జీవితాన్ని చూచుకొననలసి ఏర్పడినది. మద్రాసులో ఎంఎ చదివి, కాలేజీలో ఎంతో 
కస్టం మీద ఉద్యోగం సంపాదించాను నేను కమ్యూనిస్టుగా జైలుకు వెళ్ళానని ఆ 
కాలంలో కాలేజీలలో లెక్చరర్‌ పదవి నిచ్చేవారు కారు తర్వాత ఏదో విధంగా 
కష్టపడ్డాను చాలా [గ్రంధాలు వ్రాశాను అన్నిర్శటిలో చాలా వరకు మార్కిస్టు 
దృక్పథమే చూపాను. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, ఢిల్లీలో నాకు ప్రొఫెసర్‌ 


318 | స్వాతంత్ర్య 'సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఉద్యోగం దొరికింది. అప్పటికి కమ్యూనిస్టులపై వున్న గ్రహణానికి విముక్తి జరిగింది 
నెహ్రూ యూనివర్శిటీలో కొన్ని సంఘటనలలో పాలొన్నాను 

Marxsm and Political Scence, Marxism and Indian Polity, 
Contemporary Marxim and India, Chile-Travail and Trosedy అనే (గంధాలు 
ముఖ్యంగా మార్కిస్టు సిద్ధాంతాలపై వ్రాయబడినవి పార్టీ అరవైయవ సంవత్సర 
వర్తంతికి కామేడ్‌ రాజశేఖర రెడ్డ్‌గారు నన్ను CPIs Contribution to Social-Political 
Ideas in Indian Politics అనే విషయంపై పుస్తకం రాయమన్నారు. రాశాను 
నాకు పార్టీ కంభంపాటి సత్యనారాయణ వర్హంతిలో పురస్కారం ఇచ్చి గౌరవించింది 
అదే చాలా గొప్ప గుర్తింపు తర్వాత 70 వ వర్హంతికి కూడా పార్టీలోని భీష్మ 
ద్రోణ కృపాచార్యుల వంటి నాయకులతోబాటు నన్ను గౌరవించి ఆదరించారు. 
ఇది చాలా గొప్ప విషయం 


(ప్రజల తప్పులేదు: 


పార్టీ చీలి, ఛిన్నా భిన్నాలుగా కావడం చాలా విషాదకరం కాని, మరల 
ఆశాజ్యోతులు కనిపిస్తున్నవి. పార్టీలో పూర్వకాలపు నైతిక ప్రవర్తన, త్యాగనిరతి, 
సేవావరాయణత్వం, నిరాడంబర జివితం మరల కనిపించినట్టయితే, మరల ప్రజల 
ఆదరణ లభిస్తుందనే దానికి సందేహం లేదు మనదేశంలో పైచెప్పిన అంశాలకు 
చాలా విలువ వున్నది పార్లమెంటరీ పోరాటాన్ని వదలకుండా, ప్రజా సంఘాలు 
నిర్మించి, వాటిలో ప్రజల వివిధ సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రభుత్వానికి 
ఒక ప్రత్యామ్నాయ కెంద్రంగా ప్రజల హక్కులను సర్వదా కాపొడుతుండనలెనని 
నా అభిప్రాయం పార్టీని అపకీర్తిలోనుండి ఎంతో కష్టవడిన కాలంలో బయటికి 
సెందుకు చేసిన కృషి అతీతం అలాంటి పరిస్తితులు ఇప్పుడు లేవు. పార్టీని 
ఎవ్వరూ దేశద్రోహలని అనరు కమ్యూనిస్టు సోదరా అని వ్యంగ్యంగా అగ్లీలాలుగా 
చెప్పరు. మార్కిస్టు మేధావి అంటే గౌరవం పెరిగింది ఇలాంటి పరిస్టితిలో చొరన 
తీసుకొని, అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా నడిచినట్టయితే విజయం తధ్యం. 

కొన్ని విషయాలు నాకు తోచినవి చెప్పి ముగిస్తాను ఇది ఆంధ్ర గురించి నేను 
నెల్లూరులోనే ఎన్నో పోరాటాలను గురించి చెప్పాను ఇక ఆంధ్ర దేశనుంతటిలో 
ఇలాంటివి ఇంకా ఎన్నో జరిగినవి. కానీ వాటిని గురించి దేశ వ్యాస్తంగా ఎలాంటి 
గుర్తింపు లేదు ఆ కాలపు కమ్యూనిస్టు వారపత్రిక Peoples war లోనే బెంగాల్‌ 
గురించి, కేరళ గురించి, పంజాబ్‌ గురించి, మహారాష్ట్ర, గురించి వ్యాసాలు వుండేవి. 
ఆంధ్ర గురించి ఒక్కటి గూడా వుండదు అంధ్ర నుండి ఎవ్వరూ పార్టీలో 
మేధావులుగా ఎదగలేదు. ఆంధ్ర గురించి పరిశోధక (గంధాలు కూడా లేవు ఏదో 
చిన్న చిన్న పోరాటాలు బెంగాలులో వుంటే వాటిని గూర్చి ఎన్నో వుంటవి నేను 
ఇంతకుముందు పేర్కొన్నట్లు ఎఐ.ఎస్‌ఎఫ్‌లో కూడా ఆంధ్రా నుండి ఎవ్వరూ 


నక్త వుండేవారు కాదు మనవాళ్ళు _ అనుకునేవారు - అన్ని రాష్ట్రాలనుండి. 


వక్తలు , వస్తుంటే ఆంధ్రనుండి ఎవ్వరూ మాట్లాడలేదని కమ్యూనిస్టు ఉద్యేమమే 
కాదు, జాతీయ ఉద్యమాలలో కూడా అంతే అల్లూరి సీతారామరాజును గురించి, 


చీరాల పేరాల సత్యాగ్రహం గురించి, పెదనందిపాడు తిరుగుబాటు గురించి దేశంలో 


1 
ల 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు | 319 1° 


చాలామందికి తెలియదు. తెలంగాణా సాయుధ పోరాటం ఒక్క లు దేశమంతటా 
తెలిసిన తెలుగువారి చరిత్రలో ఘట్టం. 

మారి "జం గురించి రెండు ముక్కలు" ఇది శా స్త్రబద్దయైన, మూనవ సమాజ 
విశ్లేషణ a సిద్దాంతం, ఏకైక సిద్దాంతం కొన్ని మేధస్సుకు పనికొచ్చే తత్వ 
సిద్దాంతాలున్నవి. కొని, అవి మానవ సమాజంలోని వాస్తవిక సంఘటనలతో 
సంబంధం లేని సిద్దాంతాలు - శంకరుని అద్వెతము, కాంట్‌ యొక్క సిద్దాంతము 
"హెగెల్‌ యొక్క Speculative Theories. మార్క్సిజం వెలుగులో మేధా కావాలి, 
ఆచరణ యోగ్యం కావాలి ప్రపంచంలోని దోపిడీ విధానాన్ని మార్చి, జనకళ్యాణాన్ని 
శాశ్వతంగా సాధించాలనే గమ్యం ఇది శాస్త్రీయంగా పరిగీరించాలనేదే ముఖ్యం 
తర్వాత, దేశకాల పరిస్తితులను అర్థం చేసుకుని, తదనుగుణంగా సిద్దాంతాన్ని నిర్వచనం 
చేసుకొనవలెననే శాస్త్రం ఎప్పటికైనా, ఏ దేశంలోనైనా ఇది ఒక్కటే సత్యం, 
దీనికి తిరుగులేదు అనే మతఛాందసత్వం దీనికి విరుద్దం 

తర్వాత - మానవ జీవితంలో ప్రతి అంశంలోను సరియైన దృక్పధం అవలం 
భించాలని దాని ప్రయత్నం. పీడివాదం, వితండవాదం, మతఛాందసం మొదలగునవి 
మానవాభ్యుదయానికి అనరోధములు ఇది మన హృదయానికి, మెదడుకు 
తృప్తికలిగించే సిద్దాంతం ఎంతోమంది స్వార్హరాహిత్యంతో త్యాగాలు చేసి, తమ హృదయ 
ఆందోళనతో తీర్చుకున్నారు ఈ తత్వాన్ని బాగుగా అర్హం చేసుకుని, పరిశోధనలు 
చేసి, అన్ని శాస్త్రాలలో జ్ఞానాన్ని వృద్దిచేసినవా రున్నారు. ఇది మార్కి ఎజంలో వున్న 
ప్రత్యేకత అందువల్లనే నేను దీనికి ఆకర్షించబడ్డాను 


మార్కిజాన్ని సృజనాత్మకంగా అభివృద్ది చేసుకోవాలి; 


ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. మార్కు, ఎంగెల్స్‌ 19 వ శతాబ్దంలో 
ఆ పరిస్టితులను బట్టి, అప్పటి శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వ్రాశారు 
వారు తాము రాసిన దానితో నిలుపుకొనకూడదు ఇంకా విజ్ఞానాన్ని ముందుకు 
తీసుకుని పోవాలన్నారు నేటి పరిస్థితులు వేరే... ఈ శతాబ్దంలో కీలక మార్పులు 
జరుగుతున్నవి 52161106 0mMmunication, కంప్యూటర్లు, ఇంటర్‌ నెట్టు మొదలగు 
వాటితో ప్రపంచమే మారిపోతున్నది పూర్వపు పెట్టుబడిదారీ విధానంగాని, అప్పటి 
Proletarict కాని నేడు లేవు ఈ _ పరిస్తితులకనుగుణంగా సిద్దాంతాన్ని అవగాహన 
చేసుకోవాలేగాని అదంతా అవకాశవాదమని, ఏదో పేరు పెట్టినట్టయితే ముందుకు 
సాగము వెనుకబడితే వెనుకేనోయ్‌ పాదపూజకాదు - ఆ విశాల సిద్దాంతాల 
భుజస్కంధాల పైనెక్కి పైకి వెళ్ళాలి 


320 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





క్ర వి.ఆర్‌. మగల. 





| 


॥ 


1917లో కృష్ణాజిల్లా తేలప్రోలులో నేను ఒక ధనిక రైతు కుటుంబంలో 
జన్మించాను. ఆ రోజుల్లో మా గ్రామంలో ఇంగ్లీషు చదువుకున్నవారే లేరు. 
ముగ్గురు, నలుగురు కుటుంబాలవారు తమ బిడ్డలను పైచదువులకు పంపించి 
వారిని ఉన్నతోద్యోగులను చేయాలనే ఆకాంక్షతో నాతోసహా నలుగురిని గన్నవరం 
ప్పాస్కూలుకు పంపించారు. అందులో స్కూలు పైనల్‌ పరీక్ష ప్యాసైనది నేను 
ఒక్కడినే, ఆ తరువాత నేను బందరులో హిందూ కాలేజీలో ఇంటర్‌ చదవడానికి 
వెళ్ళడం సంభవించింది. 

గన్నవరం హైస్కూలులో చదువుతున్న రోజుల్లోనే ఆంధ్రపత్రిక చదవడంతో 
దేశ స్వాతంత్ర్యానికై పోరాడుతున్న కాంగ్రెస్‌ పట్ట అభిమానం ఏర్పడింది. బందరు 
వెళ్ళిన తరువాత కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ పట్ట అభిమానం పెరిగింది. ఆనాడు 
డాక్టర్‌ భోగరాజు పట్టాధిసీతారామయ్యగారి ఇంటి వరండాలో ఆయనకు వచ్చే అనేక 
పత్రికలు ఇతరులు _చదువుకొ నేందుకు వీలుండేది. దాదాపు (ప్రతి రోజూ అక్కడికి 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 321 


వెళ్ళి వివిధ పత్రికలు చదవడంతో రాజకీయాల పట్టు (శ్రద్ధ పెరగడం, సోషలిస్టు పార్టీ 
నాయకులెన జయప్రకాష్‌ నారాయణ్‌, అశోక్‌ మెహతా లాంటివారి రచనలు, [ప్రకటనలు 
చదవడంతో సోషలిజం పై అభిమానం పెరిగింది అప ఎడు జయ ప్రకాష్‌తోపాటు 
ఆంధ్రలో కాం(గెస్‌ సోషలిన్టుపార్షి కార్యదర్శిగా వున్న సుందరయ్య గారి ఉపన్యాసాలు 
వినడంతో సోషలిస్టు రాజ్యం ఏర్పడితేనే భారతదేశ (ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం 
లభించుతుందనే అభిప్రాయం నాలో గాఢంగా ఏర్పడింది. 

ఈ పరిస్టితుల్లో నోబిల్‌ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థితో పరిచయం 
ఏర్పడటంతో ఆయన, వారెవరూ నిజమైన సోషలిస్టులు కారనీ; డాంగే, అజయ్‌ఘోష్స్‌ 
పి సీ జోషీ లాంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులే నిజమైన సోషలిస్తులని నాకు 
నచ్చజెష డం సంభవించింది. అప్పటినుండి కమ్యూనిస్టు పత్రికైన (నేషనల్‌ ఫ్రంట్‌ ను 
రెస్‌ గా చదువుతూ వుండేవాడిని. బిఎ చదివేందుకు మద్రాసు వెళ్ళిన తరువాత 
కూడా సోషలిస్టు సాహిత్యం, నేషనల్‌ ఫ్రంట్‌ పత్రికను రెగ్యులర్‌ గా చదివేవాడను 
కమ్యూనిస్టుల మీటింగులకు, తమిళం అర్హంకొకపోయినొ రెగ్యులర్‌ గా వెళ్తేవాడిని 
ఆనాడు రహస్య జీవితం గడుపుతున్న కంభంపాటి జూనియర్‌, మోహన్‌ కువూర 
మంగళం లాంటివారు అప్పుడప్పుడు మేము వుండే గదుల్లో తలదాచుకొనేవారు. 
ఆ రోజుల్లోనే - విశాలాంధ్ర జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన గోళ్ళ రాధాకృష్ణమూర్తి 
గారితో పరిచయం ఏర్పడింది. అప్పు డాయన లా కాలేజీలో చదువుతూ కమ్యూనిస్టు 
ఉద్యమంలో పనిచేసేవారు 


ది.ఎ పూర్తిచేసుకుని ఉద్యోగానికి యత్నించకుండా రాజకీయాల్లో వుండటంతో 
నన్ను చదివించి ఉన్నతోద్యోగిని చేయాలని కాంక్రించిన మా నాన్నగారు వ్యధ 
చెందారు కాంగస్‌ తన కుమారుణ్ణి పొడుచేసిందనే (క్రోధంతో వుండేవారు 
ఆయన 1942లో చనిపోవడంతో బాహాటంగానే కమ్యూనిస్టు కార్యకలాపాల్లో పాలొని, 
పక్క గ్రామాల్లో జరిగే సెల్‌ సమావేశాలకు హాజరుకావడం, కొంతకాలం గన్నవరం 
తాలూకా పార్టీ కార్యదర్శికి సహాయకారిగా గన్నవరంలో మకాం పెట్టడం జరిగింది 
ప్రజాశక్తి వారపత్రికకు వార్తలు, వ్యాసాలు పంవుతూ వుండేవాడిని 

1945లో ప్రజాశక్తిని దినపత్రికను చేసిన తరువాత అందులో సబ్‌ ఎడిటర్‌గా 
పనిచేసే అవకాశం కలిగింది ప్రజాశక్తినగర్‌లో కాపురం వుండటంతో రాష్ట 
నాయకులతో దగ్గర సంబంధాలు ఏర్పడినాయి. పత్రిక నిషేధించబడిన తరువాత 
అనాటి “ఆనందనాణి' పత్రికలో అంతర్జాతీయ సమస్యలపై అప్పుడవ్వుడు వ్యాసాలు 
రాస్తూ మా ప్రాంతాలలో రాజకీయ తరగతులను నిర్వహించేవాడిని పార్టీపై 
నిర్భంధం పెరగడంతో నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి పోవడంతో రాజకీయ 
తరగతులను నిర్వహించడం కూడా రహస్యంగా జరిగేది. అలాంటి రాజకీయ తరగతులు 
గన్నవరం తాలూకా కపిలేశ్వరపురం వద్ద గల ఒక కుగ్రామంలో జరుగుతూ వుండగా, 
రాజకీయ వక్షవ్రత్రికను నిర్వహించడానికి రావలసిందిగా పార్టీ నాయకత్వంనుండి 
నాకు కబురు అందింది. ఎర్రజెండాల రచయిత గంగినేని వెంకటేశ్వరరావు 
“జనత అనే పత్రికకు డిక్లరేషన్‌ ను తీసుకొని, దాన్ని వాడుకోవలసిందిగా పార్టీకి 
యిచ్చి. తాను 'లో చదవడానికి విశాఖ వెళ్ళిపోయారు ఆ పత్రికను నేను, 


322 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


'మా భూమి" నాటకకర్త వాసిరెడ్డి భాస రరావుతో కలిసి ఒకటిన్నర సంవత్సరం 
జయప్రదంగా నిర్వహించాను పత్రిక మేనేజర్‌గా అనందరావుగారు వుండేవారు. 
జనత పత్రిక ముఖచిత్రం మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌, స్టాలిన్‌ బొమ్మలతో 
వుండేది ఉద్యమ వార్తలపై నిషేధం వున్నందున ఆ ie “హెచ్చుగా సిద్దాంత 
వ్యాసాలను, అంతర్జాతీయ" సమస్యలపై వ్యాసాలను (ప్రచురించేడి దాదాపు అన్నీ 
అనువాదాలే విజయవాడలో నిర్బంధం తీవ్రతరం కావడంతో, మమ్ములను కూడా 
నిర్భంధించుతారనే అనుమానంతో పత్రికను మూసివేసి, వాసుకు వెళ్ళి అక్కడ 
వనిచేయవలసిందిగా పార్టీ మమ్ములను ఆదేశించింది అక్కడ ఏదైనా పత్రికను 
సపెడదామనే ఆలోచన వుంది. ఈలోపున ఒక లా విద్యార్థి పేరుతో “సందేశం! అనే 
పేరుతో ఒక వారపత్రికను మన పార్టీ నిర్వహించడం ప్రారంభించింది అందులో 
పనిచేసేవారు ప్రభుత్వానికి కమ్యూనిస్టులుగా తెలిసినవారు కాదు రహస్యంగా 
వుంటూ కంభంపాటి సినియర్‌ లాంటివారు వ్యాసాలు రాస్తూ వుండేవారు నన్ను 
తాపీ ధర్మారావుగారు నడిపే జనవాణిలో పనిచేయమన్నారు. ఆ see నేను; 
తాపీవారి కుమారుడు, అంతకుముందు ప్రజాశక్తిలో పనిచేసిన తాపీ మోహనరావు 
పనిచేసేవారం. రహస్యంగా వున్న నీలం రాజశేఖరరెడ్డి ఎస్‌ వి నరసయ్య, 
కంభంపాటి సీనియర్‌లతో మాకు సంబంధం వుండేది మాకు - వారికి మధ్య 
కొరియర్‌గా ఎ కె ఆర్‌. బి కోటేశ్వరరావుగారు వ్యవహరించేవారు. 


జైలులోగాని, అజ్ఞాతవాసంలోగాని వుండేవారికం టే బయట వుండి పార్టీ కోసం 
వనిచేస్‌ మాలాంటివారి పరిస్టితి దినదినగండంగా వుండేది మేము “ఏవరితో 
కలుస్తున్నామో తెలుసుకొని, నాయకులను పట్టుకోవడానికి పై సిఐడి నిఘా 
ఎక్కువగా వుండేది. అంతేగాక, ఆంధ్రలో నిర్భంధం మరీ తవం కావడంతో 
కొంతకొలం తలదాచుకోవడానికి మద్రాసుకు వచ్చేవారికి నసతి ఏర్పాటుచేసే బాధ్యత 
కూడా మాకు వుండేది. ఎవ్వడు మమ్ములను అరెస్టుచేసి వంపుతారో అన్న 
పరిస్తితి వున్నా, ఆ రోజుల్లో మాకు ఉద్యమంపై వున్న అకుంరిత విశాసం మా 
ధైర్యాన్ని దీక్షను సడలనిచ్చేది కాదు ఒకసారి ఒక అతను కొరియర్‌ నని ఒక లేఖ 
తీసుకొని వచ్చి నేను కాపురమున్న ఇంటిలో పది -రోజులు మకాం చేశాడు. తనకు 
కానలసిన సమాచారం అందించినందున వెళ్ళిపోయాడు. అతడు పార్టీ కొరియర్‌ అనే 
భావం మాకు వుంది అ తరువాత జైలులో నిర్భంధించబడినవారిద్వారా అతడు 
సిఐడి. అని మాకు తెలిసింది అలాంటి ప్రాణాంతకమైన అనేక ఘటనలు ఆ 
రోజుల్లో మాకు ఎన్నో _ఎదురయ్యేది. 


ఆ రోజుల్లో దొరికిన కమ్యూనిస్టు నాయకులను, కార్యకర్తలను చంపివేయడం 
మామూలే. నీలం రాజశేఖరరెడ్డి వట్టుబడినవుడు, ఆయన అరెస్టు వార్తను 
దినపత్రికల్లో (ప్రచురించడానికి మేము ప్రయత్నించి SE అరెస్టు “అయినట్లు 
వార్త వు ఇంకా ఆయనను చంపడం ప్రభుత్వానికి సాధ్యంకాదు కేసు పెట్టడమో, 
డిటెనూూఖా పంపడం జరుగుతుంది. కనుకనే నాకున్న సంబంధాలతో, పట్టుబడినవారి 
అ రెస్టు పార్తను పత్రికలలో చేయించడానికి యత్నించేవారం ఆ ర్‌జాల్‌. 


సంపాదకుడు దరకాల వట్టాభిరామారావు 323 


తెలంగాణా పోరాటం విరమించబడి, ఆంధ్రలో తిరిగి పనిచేయడానికి పరిస్థితులు 
ఏర్పడగానే నేను తిరిగి విజయవాడకు వచ్చేసి, తిరిగి ప్రారంభించబడిన ప్రజాశక్తి 
వారవత్రికలో పనిచేయడం (ప్రారంభించాను. ఎన్నికల అనంతరం |ప్రజాశక్తిని ఆపివేసి, 
దాని స్థానంలో విశాలాంధ్ర దినపత్రికను ప్రచురించగా, దాదాపు 12 ఏండ్లు అందులో 
- పార్టీ చీరిపోయేంతవరకు పనిచేశాను, 

మార్కిస్టు పార్టీ తరపున జనశక్తి వారపత్రిక నిర్వహించబడేది విశాలాం|ధ 
నుండి విడుదలైన తరువాత అకస్మాత్తుగా జనశక్తి ఎడిటర్‌, మేనేజర్‌తో సహా 
పార్టీ అగ్ర నాయకులను అరెస్టు చేయడంతో జనశక్తి పత్రిక నిర్వహణను, పార్టీ 
నాయకత్వం నాకు అప్పగించింది. నాయకులు విడుదలైన తరువాత జనశక్తిని 
దినపత్రికగా నిర్వహించడం, దాన్ని ఆ తరువాత నర్జలైట్లు కైవసం చేసుకోవడంతో 
పార్టీకి వేరే పత్రిక అవసరమైంది. 

ప్రజాశక్తి పత్రికకు నాయకత్వ ఆదేశంపై నేనే డిక్లరేషన్‌ తీసుకొన్నాను ఆ 
తరువాత ప్రజాశక్తీ వారపత్రికగా, [తైవారపత్రికగా, దినపత్రికగా (ప్రచురించబడటం, 
అందులో నేను పనిచేయడం అందరికీ తెలిసించే. 

వృద్దాప్యం వలన, అనారోగ్య కారణాల వలన, గత సంవత్సరం ఆఖరులో 
హైదాబాదిలో జరిగిన మార్కిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో అంతకుముందు 
నుండి ర్ట కమిటీ సభ్యుడిగా వున్న నేను చిర్రావూరి లక్ష్మీనరసయ్య, అట్లూరి 
(శ్రీమన్నారాయణ, బాలాజీదాస్‌ మొదలగువారితో కలిసి కమిటీ నుండి రిలీవ్‌ 
అయినాను అ తరువాత _ దినపత్రికలో పనిమాని, (ప్రచురణాలయం తరపున 
గ్రంధాల ప్రచురణ బాధ్యతను ఇప్పడు తీసుకున్నాను. 

అయితే, నా కమ్యూనిస్టు జీవన యాత్రలో చెప కోదగిన ముఖ్యమైన 
విషయమేమంటే - 50 సంవత్సరాలుగా విరామం. లేకుండా కమ్యూనిస్టు పార్టీ 
నిర్వహించిన పత్రికల్లో వరుసగా పనిచేయగలగడం - కమ్యూనిస్టుగా ఎవ్వరికీ కలుగని 
గొరవం నాకు లభించినందుకు గర్వపడుతున్నాను 

పార్టీ చీలిన తరువాత 50 వుస్తకాలను అనువదించడమో, స్వంతంగా రాయడమో 
జరిగింది. కమ్యూనిస్టు పత్రికల నిర్వహణలో మద్దుకూరి చంద్రశేఖరరావు, కంభంపాటి 
సీనియర్‌, మోటూరు హనుమంతరావు, తుమ్మల _ వెంకటరామయ్య, విద్వాన్‌ 
విశ్వం, సెట్టి ఈశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, తాపీ మోహన్‌రావు, ఏటుకూరి 
బలరామమూర్తి, పరకాల పట్టాభిరామారావు లాంటివారితో కలిసి పనిచేసే అవకాశం 
కలిగినందుకు నేను ఎంతగానో సంతృప్తిపడుతున్నాను 

అయితే, నా జీవితం చివరి వరకూ కమ్యూనిస్టుగా ఉద్యమానికి సంబంధించి 
ఏదో ఒక కార్యక్రమంలో శక్తిమేరకు కృషి చేయాలనే ఆకొంక్రత్రో వున్నాను 

నా కమ్యూనిస్టు జీవనయాత్రలో అనేక సంఘటనలు జరిగినా, స్టలాభావంతో 


ల 


క్లుప్తంగా పేర్కాన్నందుకు మన్నించగలరు. 


న x%*xxX* 


324 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





శ్రీ నిడమర్తి ఉమారాజేశ్యరరావు 








జ! 


మాది వశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రు గ్రామం మా తండ్రి గ్రంధాలయోద్యమ 
పితామహల్లో ఒకరూ, జాతీయవాదీ, సంఘసంస్కారీ అయిన నిడమర్తి లక్ష్మీనారాయణ 
పంతులుగారు మాది సంపన్న కుటుంబం 17-10-1923లో పుట్టిన నేను 1928లో 
15 రోజుల వ్యత్యాసంతో తల్లిదం డ్రులిద్దర్నీ కోల్పోవడంతో మా రెండన అన్న 
అశ్వినీకుమూర్‌ దత్తుకి అత్యంత సన్నిహితుణ్ణయాను 

మా యింట్లో రాట్నాలు, తకిలీలు ఎన్నో వుండేవి బాల్యంలోనే రాట్నం 
వడుకుతుండేవాడిని మా (ప్రాధమిక పారశాలలో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా 
ఉప్ప పంచిపెట్టడం, ఖిలాఫత్‌ ఉద్యమ సందర్భంగా గ్రామ వీధుల్లో “హిందూ 
మౌలానా, డెందా మందానంద మొందింవరయ్య”, గరిమెళ్ళ “మాకొద్ది తెల్ల 
దొరతనము” వైరా జాతీయ గీతాలు పాడుతూ తిరగడమూ గుర్తు 

1934, 1935 సంవత్సరాల్లో గుంటూరులో ఇంటర్‌ చదివిన మా అన్న 
అశ్వినీకుమార్‌ దత్తుగారికి భయంకరాచారి - (గూఫు సభ్యులతో సాన్నిహిత్యమూ, 
సోషలిస్టు భావాలతో సంవర్క్మమూ కలిగాయి ఆ దశల్లో అశ్వినీకుమారదత్తు నా 


నంపాదకుడు* చరకొల వట్టాభిరామారావు 325 


చేత వినాయక సావర్కారు జీవితం వగైరా పుస్తకాలు చదివించాడు 1935లో నన్ను 
తనతో స్మశానికీ తీసుకువెళ్ళి సూర్యుడికి ఎదురుగా నిలబెట్టి, దేశ స్వాతంత్ర్యం 
కోసం, సోషలిజం కోసం జీవితం అర్పిస్తానని ప్రమాణం చేయించాడు 

1936లో మా అన్నలు దత్తు, సత్యనారాయణ గార్లతోబాటు నేనూ విశాఖపట్నం 
వెళ్ళి ధర్డ్‌ ఫారమ్‌లో చేరాను దత్తు బికామ్‌ లో, సత్యనారాయణ ఇంటర్‌ లో చేరారు 
దత్తుగారు విశాఖనగరంలో మొదటి కమ్యూనిస్టు సెట్లలో సభ్యులు అబ్బూరి 
రామకృష్ణారావు, అత్తలూరి నరసింహారావు, దరిశి చెంచయ్య వ్రభృతులు యితర 
సభ్యులు. డాక్టర్లు కుప్పా వెంకట్రామ శాస్త్రి. ఐ వి చలపతి నాయుడు, గద్దె 
రామకోశేశ్వరరావు, సి. సూర్యనారాయణ ప్రభృతులు జాలర్ల కోసం నడిపిన రాత్రి 
పాఠశాలలో నేనుకూడా పారాలు చెప్పాను నేను రాజకీయ పుస్తకాలు _ విశేషంగా 
చదువుతూండేవాడిని 

1936లో విశాఖపట్టణం బీచిలో జరిగిన హార్బర్‌ వర్కర్స్‌ మీటింగులో, 
విశాఖలో మొట్టమొదటి సారిగా ఎర్రజెండాను నాచేత ఎగరవేయించారు తుమ్మల 
వెంకట్రామయ్యగారి “ఎగరాలి ఎగరాలి నున ఎర్రజెండా” పాట పాడి, పదివేలమంది 
పాలొన్న ఆ సమావేశంలో ఎర్రజెండాను నేను ఎగరేశాను అనాటి నుంచే నన్ను నేను 
వయస్సుతో ప్రసక్తి లేకుండా ఎమోషనల్‌గా పార్టీ సభ్యుడిగా పరిగణించుకొంటూ 
వచ్చాను కరపత్రాలు పంచేవాడిని. రహస్య కామ్రేడ్స్‌ సమావేశాలు జరుగుతుండగా, 
సిఐడి ల ఆచూకీ కనిపెట్టి, కామేడ్‌ కి ఉప్పందించడం వగైరాలు చేస్తూండేవాడిని 

ఉడకబెట్టిన చిలగడ దుంపల టిఫిన్లతోనూ, గోధును రొళ్టులతోనూ, ఒక్కొక్క 
క్యారియర్‌ నుంచి ముగ్గురు నలుగురు భోజనం చేస్తూనూ, మిగిర్చిన డబ్బులతో 
పొర్టీ, ప్రజాసంఘాల కార్యకలాపాలను నిర్వహిస్తూండేవారు కామేడ్‌, ఎం ఆ రోజుల్లో, 

1937లో కామేడ్‌ చండ్ర రాజేశ్వరరావు గారు బెనారెస్‌ నుంచి విశాఖ వచ్చి 
వైద్య కళాశాలలో చేరాక, ఆయనా, మా నిడమర్తి సోదరులం ముగ్గురం ఎ.వి యస్‌. 
కాలేజి డౌన్‌లోని ఉత్కళ్‌ సమాజ్‌లోని ఓ పెద్ద గదిలో కలిసివుండేవాళ్ళం. ఆ 
గది విశాఖలో పార్టీ, (ప్రజా సంఘాల కార్యకలాపాలకు కేంద్రంగా వుండేది. దత్తుగారు 
ఆంధ్ర యూనివర్శిటీలో బికామ్‌. చదువుతూ, విద్యార్దుల సమ్మెకి నాయకత్వం 
వహించి, దరిమిలా సి. ఆర్‌. రెడ్డి చేత డిబార్‌ చెయ్యబడ్డారు ఆ రోజుల్లో 
మహీధర రామమోహాన్‌ రావుగారు విశ్వసాహిత్యమాల పుస్తకాలు వేస్తూండేవారు. 

సి ఆర్‌, ముఖ్బుమ్‌ భవన్‌ నుంచి 17-6-1993న రాసిన లేఖలోని 
మాటలు యిక్కడ ఉదహరించడం అప్రస్తుతం కాదనుకుంటాను “పియమి|త్రులు 
ఉమారాజేశ్వరరావు గారికి, అశ్వనీకుమారదత్తు గారితో మనం _ విశాఖపట్నంలో 
ఉన్నప్పుడే నాకు పరిచయం దత్తుగారు విశాఖపట్నంలోని కమ్యూనిస్టు పార్టీ 
యూనిట్‌ లో సభ్యులుగా ఉండేవారు. చురుకుగా విద్యార్హి సంఘంలో పనిచేసేవారు 
మంచి నక్త పార్టీ తరఫున అవ్వుడవ్వుడు బహిరంగసభలు పెళ్టేవాళ్ళం, చాలా 
ఉద్వేగంగా మాట్టాడి ప్రజలను ఉరూతలూగించేవారు. 1937 ఎన్నికలో అందరం 
చురుకుగా పనిచేశాం. జస్టిసు పార్టీ ప్రతినిధియైన భానోజీరావుగారికి వ్యతిరేకంగా 
కాం్యగెస్‌ తరపున తెన్నేటి విశ్వనాధంగారు నిలబడ్డారు. జస్టిస్‌ పార్టీ గుండాయిజాన్ని 


326 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వ్యతిరేకించి విద్యార్దులు కాం్యగెసును గెలిపించారు. అందులో మేమూ గణనీయమైన 
పాత్ర నిర్వహించాము. - చండ్ర రాజేశ్వరరావు” 

సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన సీ. ఆర్‌. గారూ, మా సోదరులం బేడా 
అర్హణా haa సినిమాలు చూసి, పార్టీ కోసం డబ్బు మిగిల్చే వాళ్ళం దత్తుగారు 
తన ర్యాలీ సైకిలు అమ్మీ, సి ఆర్‌, యింటినుంచి దండిగా వచ్చే డబ్బుతోనూ 
పార్టీ కార్యకలాపాలు నిర్వహించేవారు సర్వేపల్లి రాధాకృష్ణగారు రహస్యంగా లండన్‌ 
నుంచి ఓడలో చేరవేసిన సోషలిస్టు సాహిత్యాన్ని అబ్బూరి రామకృష్ణరావుగారి ద్వారా 
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెచ్చి చదువుతుండేవారు. 


1937 చివర్లో ! సి ఆర్‌. ఆంధ్ర పార్టీ కేంద్రానికి వెళ్ళిపోయిన దరిమిలా మా 
సోదరులం, పి. సి. తరపున విశాఖ వచ్చిన కొత్తమాసు సత్యనారాయణగారు 
గోకుల్లాస్‌ లాడ్జికి మారాం. అప్పటినుంచి పార్టీ పత్రికలు, సాహిత్యం పంపిణీకీ 
తదితర కార్యకలాపాలకీ అది శకేంద్రమైంది కొమ్మారెడ్డి సత్యనారాయణ, చలసాని 
వాసుదేవరావుగారల నాయకత్వాన విశాఖ వచ్చిన రైతురక్షణ యాత్రా దళం 
గోకుల్తాస్‌ లాడ్జి వరండాల్లో దిగడం నాకింకా గుర్తు ఆ “లాడ్జిలోనే ఓ గదిలో 
రైల్వే 'అర్‌ ఎమీ ఎస్‌ లో పనిచేస్తూ, పార్టీ రహస్య కార్యకలాపాలు సాగిస్తున్న ఏటుకూరి 
బలరామమూర్తిగారు వుండేవారు 


దత్తుగారు డిబార్‌ అయ్యాక నిడమర్రు తిరిగి వెళ్ళిపోతూ మధ్యలో సామర్లకోటలో 
దిగి సి వి కె రావుగారితోపాటు కార్మికుల సమ్మెకి నాయకత్వం వహించారు 
దరిమిలా ఆయన పశ్చిమగోదావరి జిల్చాలో పార్టీ, (ప్రజా సంఘాల కార్యకలాపాలు 
కొనసాగించారు 

1939లో ఉండిలో స్కూల్‌ ఫైనల్‌ చదివే రోజుల్లో విద్యార్దుల సమ్మెకి 
స. వహించాను ఆ సమ్మె ఫలితంగా నేనూ, మారెళ్ళ నరసింహారావు 
సస్పెండ్‌ చెయ్యబడ్డాం. హింది పండిట్‌ గుత్తా అంజనేయ చౌదరిగారూ నేనూ 
ఉండిలో సోషలిస్టు స్టడీ సర్కిల్‌ నడిపాము 


ఉండీ హైస్కూలు హాస్టల్లో ఆయా కులాల విద్యార్డులకి భోజనాల బల్లల మధ్య 
తడకలు కట్టివుండేవి నేను * రోజుకొక కులంవారి తడికల గదిలో భోంచేస్తూ, 
చివరకు అడ్డు తడకలన్నీ తీయించేశాను విద్యార్థుల. సహాయ సహకారాలతో 1939లో 
మొదటిసారిగా ఆం|ధదెశం నచ్చిన తొలి ఆర్‌ ఎస్‌ఎస్‌ ఆర్గ నైజరు రాకూార్‌ నా 
గదిలో భగత్సింగ్‌ , శివాజీ, రాణాప్రతాప్‌ల ఫోతోలు కొని శత, నన్ను చేరదియ్యాలని 
మహాతంటాలు పడ్డాడు నేను అతన్ని తిప్పి కొట్టాను 


1939లో కాకినాడలో జరిగిన విద్యార్తి ఫెడరేషన్‌ ర్వాస్ట్రై మహాసభకి హాజరై, 
కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాను సమ్మె నాయకుడుగా కాకినాడ కాన్దరెన్‌ లో 
16 ఏళ్ళ వయస్సుగల నాకు ప్రత్యేకమైన ట్రీట్‌ మెంటు లభించింది 1940-42 
ల్లో బందరులో ఇంటర్‌ చదువుతుండగా విద్యార్హి ఉద్యమంలో పనిచేశాను. 


1942లో సెలవలకి నిడమగర్రులో వుండగా పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ మహాసభ 
మూ యింట్లో జరిగింది సుందరయ్య, టి కె రామస్వామి, మృత్యుంజయుడు, 


నంపాదకుడు. వరక్రాల వట్టాభిరామారావు 327 


యాళ్ళబండి పోలిశెట్టి, సంకు అప్పారావు ప్రభృతులు హాజరైన ఆ మవోసభలో 
తాడేపల్లిగూడెం తాలూకాలో “ప్రజాశక్తి పంపిణీ బాధ్యతను నాకు అప్పగించారు 

అప్పట్లో పత్రిక అమ్మకం అం'కే నిడమర్రు నుంచి తాడేపల్లిగూడెం నడిచివెళ్ళి, 
రాత్రికి అక్కడ అగి, మర్నాడు రైలు స్టేషన్‌ నుంచి పార్శిల్‌ విడిపించుకొని, తాడేపల్లి 
గూడెం, దండగగర్ర, ఉమామహేశ్వరం, పెంటపాడు, బైరాగుల పెంటపాడు, వివ్పర్రు, 
నిడమర్రు వగైరా గ్రామాల్లో సానుభూతిపరులకు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ 
వ్యాసాలను చదివి, వివరించి చెప్పి, అప్పుడు కాపీ అమ్మడం - ఇలా సాగేది వారం, 
వారం. 

1942లో నేను అనువదించిన “జోయా వీరగాధ”, “గెరిల్లా” అనే సోవియట్‌ 
కధ |ప్రజాశక్తిలో ప్రచురించబడ్డాయి. అవే నా మొదటి అనువాదాలు 1942 చివర్లో 
అశ్వినీకుమారదత్తుగారితోపాటు వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ భార్య యాగ్నిగ్నస్‌ 
స్మెడ్డీ రచించిన “చైనా ఎర్రసైన్యం”, 1943లో ఎంగెల్సు రచించిన కమ్యూనిస్టు 
సూత్రాలు” అనువదించాను ప్రగతి ప్రచురణాలయం ఎర ఈ వుస్తకాలను, మరికొన్ని 
పుస్తకొలను ప్రచురించాం. 

1942-45 మధ్య తాడేపల్లిగూడెం తొలూకాలో సంకు అప్పారావు, ఇందుకూరి 
సుబ్బరాజు గార్హతో కలిసి ముమ్మరంగా పార్టీ అధ్యయన తరగతుల్లో పనిచేశాను. 
1944లో బెజవాడలో జరిగిన తాలూకా పార్టీ ఆర్గనైజర్ల క్లాసులకి హాజరయ్యాను 


ఆ రోజుల్లో సెల్లు మీటింగులు ఆదర్శప్రాయంగా జరిగేవి. (ప్రతి కొ[మేడ్‌ 
నర్క్‌ రిపోర్టు రాసి తీసుకువచ్చేవాడు అలా ముందే రాయలేకపోయినవాళ్ళు ముఖతః 
రిపోర్టు యిచ్చి, తర్వాత రాసి యిచ్చేవారు. పార్టీ పత్రికలకు _ సభ్యత్వం చేర్పించి, 
పుస్తకాల పంపిణీ, పార్టీ నిధి సేకరణ వగైరా విషయాల్లో తీసుకున్న కోటాలు, 
వాటిలో సాధించిన విజయాలు, ఎదురైన ఆటంకాలు, పనిలో లోపాలు, విమర్శ, 
ఆత్మవిమర్శ, భవిష్యత్‌ కార్యకలాపాలకు సూచనలూ వుండేవి విమర్శ ఖచ్చితంగా, 
నిర్మొహమాటంగా, నిర్మాణాత్మకంగా, లోపాలు సరిదిద్దేవిగా వుండేవి ఎదుటివారిని 
విమర్శిస్తే మనల్ని ఎక్కడ విమర్శిస్తారో అని ఏ కామేడూ భయపడేవాడు కాడు. 
విమర్శ - ఆత్మ విమర్శ ఆయుధం మహాపదునుగా వుండి, పార్టీ నిర్మాణ 
పటిమకు విశేషంగా తోడ్పడేది. ప్రతి కొ[మేడ్‌ సంచిలోనూ పార్టీ సాహిత్యం 
వుండేవి. తాము చదవడం, ఇతరులకు చదివి చెప్పడం; పత్రికలూ, సాహిత్యమూ 
అమ్మడం; పార్టీ పత్రికలకి చందాలు కట్టించడం, ప్రజా సంఘాల్లో సభ్యులుగా 
చేర్పించడం; ఏటిపొడుగునా సాగేది. [గ్రామంలో ఒక్క కామేడ్‌ వున్నా, అతనొక 
నైతిక శక్తిగా వుండేవాడు. దుస్తులు సాదాగా వుండేవి. నీటిలో చేపల మాదిరిగా 
జనంతో కలిసిమెలిసి వుండేవారు కామేడ్స్‌ కామ్రేడ్‌ పి సి. జోషీ బొంబాయిలో 
వేదికమీంచి “పండిత నెహ్రూను నేనీ వేదికనుంచి సవాలు చేస్తున్నాను” అని ఈ 
రోజున అంటే, ఆ మరుసటిరోజున నిడమ్మరు గ్రామంలో సభ పెట్టి, 'ఈ వేదికమీంచి 
నెప్రూని సవాలు చేస్తున్నాం అనేవాళ్లం అంటి, పార్టీ ఆర్గనైజేషన్‌ ఆ రోజుల్లో 
అంత  కట్టుదిట్టంగానూ, సజీవంగా, ఒక 116 Te మాదిరిగానూ వుండేది 
స్విచ్‌ చేస్తే బల్బులన్నీ వెలిగినఓప్ణ పార్టీ సెల్టులన్నీ (యూనిట్టన్నీ) పనిచేసేవి, 


328 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అ రోజుల్లో కా(మేడ్‌. జనంతో సన్నిహిత సంబంధాలు కలిగివుండి, జనం 
నాడిని తెలుసుకునేవారు మహిళల సమస్యల పట్ట ప్రత్యేక [శ్రద్ద చూపేవారు. 
వారికి ఇంటి పనుల్లో తోడ్పడేవారు. తమ బటలు తామే ఉతుక్కు నేవారు. తాము 
తిన్న కంచాలు తామే కడుక్కు నేవారు. కులభేదాలు పొటించేవారు కారు. కులాంతర 
వివాహాలకు వెనుకాడేవారు కారు వరకట్నాలను వ్యతిరేకించేవారు. విధవా వివాహాలు 
చేయించేవారు, చేసుకొనేవారు బాల, యువజన, విద్వారి, మహిళా సంఘాలు పెట్టి, 
సమాజంలోని ఆయ్య్మా విభాగాలవారిని అభ్యుదయ, సోషలిస్టు భావానురక్తులుగా 
తీర్చిది ద్దేవారు త్యాగనిరతి కలిగివుండేవారు ఉదాహరణకు, నేను నా పెళ్లి కాగానే, 
అత్తవారిచ్చిన బంగారు ఉంగరం, వెండి కంచం, మరచెంబు, పట్లుతాపితాలు పార్తీ 
నిధికి విరాళంగా యిచ్చేశాను > శ 

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో, విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం, 
వేర్పాటు ఉద్యమాలకు వ్యతిరేకంగా ఆంధ్ర కమ్యూనిస్టులు అనితర సాధ్యమైన 
త్యాగాలు చేశారు 

పార్టీ నాయకత్వంలో కొత్త రక్తాన్ని పూరించడం ఎంతైనా అవసరం నామినేషన్ల 
ద్వారా కాక, ఉద్యమాల్లోంచి ఆయా పదవులను బాధ్యతలుగా స్వీకరించి, అందుకు 
తగిన సిద్దాంత, నాయకత్వ లక్షణాలను అలవరచుకొని, పార్టీ (ప్రజా సేవకులుగా 
రాణింపుకి రావాలి. అభిప్రాయభేదాలు వుంచే, పార్టీ ఫోరమ్‌లో సరిచేసుకోవాలి 

మన దేశానికి అనువైన వద్దతిలో మార్కిస్టు సూత్రాలను అన్వయించుకొని, 
మన సమాజాన్ని సోషలిస్టు సమాజంగా తీర్చిదిద్దుకోవాలి. 

తొలి (శ్రామిక రాజ్యమైన పారిస్‌ కమ్యూన్‌ 70 రోజులు మాత్రమే నిలిచింది. 
సోవియట్‌ సోషలిస్టు వ్యవస్త కొన్ని నిర్మాణ, సమన్వయ లోపాలున్నప్పటికీ 70 
ఏళ్ళు నిలబడి, ఎన్నో పరాధీన దేశాలకు తోడ్పడి, వాటి విముక్తిని సాధించి, జనానికి 
సుఖమయ జీవనాన్ని అందించింది, (ప్రపంచానికి వేగుచుక్క అయింది. 

ప్రపంచ. చరిత్రలోనే (ప్రజల ఓట్టద్వారా కేరళ రాష్ట్రంలో అపూర్వమైన 
కమ్యూనిస్టు రాజ్యాన్ని సాధించిన ఘనత మనకి వుంది ప్రజలను సమీకరించి, 
ప్రజాస్వామిక పద్దతిలో (హింసాయుత మార్గం అనివార్యం కాకపోతే) సోషలిజం సాధన 
కృషిలో తమ విశిష్ట పాత్రను యువ కమ్యూనిస్టులు విజయవంతంగా నిర్వహిస్తారనీ, 
కమ్యూనిస్టులు, వామషక్ష లౌకిక పార్టీల ఐక్యత సాధిస్తారనీ ఆశిస్తాను 

(తాజా కలం: మనది ప్రధానంగా గ్రామీణ దేశం. పార్టీ, (ప్రజా ఉద్యమాలకు 
[గ్రామాలు ప్రధాన కేంద్రాలు కావాలి పార్టీ కేడర్దు ఎక్కువగా గ్రామాల్లో 
నివసించేవారై వుండటం అభిలషణీయం పార్టీ పట్టణాలకి పరిమితం కాకూడదు.) 


బెంగుళూరు, 12-12-1995 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 329 


డాకర్‌ ఆవంత్స సోమసుందర్‌ 
69౨ 








స. 
% 


ఇ 
Yr 


* 
m2 
+t 


(పియమి|త్రులు కాయమేడ్‌ పరకాల పట్టాధి లేఖ నాకు కొంత ఆశ్చర్యాన్ని 

కలిగించింది. ఎంతో ఆనందాన్నీ కలిగించింది జేబులో పార్టీ కార్డు వున్నవాళ్ళు తప్ప 
వు యి 

కమ్యూనిస్టు కాదనే దురదృష్టం యిటీవల మరీ పెచ్చరిల్లడమే అందుకు కారణం. 


నేను కమ్యూనిస్టును కావడమే సహజ పరిణామం. అలాకాక మరేదైనా అయితేనే 
ఆశ్చర్యమూ, దుఃఖమూ పొందాల్సింది! ర్రక్తనిష్ట మైన అచేశో ద్రేకాల సహభావాల 
పరిణానుంగా నేను కమ్యూనిస్టు నయ్యాను, ఆ జీవన జల బిందువు వడవలసీనచోట 
పడి మౌక్తికమై ప్రకాశించింది ఇందులో నేను వ్యక్తిగా గర్వపడిపోవలసిందీ లేదు, 
దిగులువడాల్సిందిీ లేదు 

అదే నా అంతర్వాణి తరచుగా నాకు చాటుతూ వుంటుంది. అంతర్వాణి 
అనగానే బెదిరిపోయి, అదేదో ఆదర్శవాదపు చిలుక పలుకు అనుకునేవారున్నారు. 
గతితార్కిక భౌతికవాద సిద్దాంతాన్ని యాంత్రిక భౌతికనాదంగా రూపొందించిన 
దుష్ట చరిత్రను మనమెరుగమూ) ప్రతి మనిషికీ మనసులోని మనస్సుంటుంది అది 


330 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మన ప్రతి చేతనా నిర్భూతినీ _ పరీక్షిస్తుంది తప్పులు చేస్తుంటే హౌచ్చరిస్తుంది 
కానయితే మనం పచ్చి భౌతికవాదుల మనుకుంటూ దాని పీక నులిమి చంపేస్తాం. 
దుర్మార్గాలే జీవన కర్తన్యాలనుకున్నవారు చేసే ప్రధమ హత్య ఈ అంతర్వాణినే! 
అంతర్వాణీ మార్గదర్శకత్వం అందుకున్నవాళ్ళు ఒక గాంధీగా, ఒక లెనిన్‌ గా, ఒక 
చండ్ర రాజేశ్వరరావులా రూపొందుతారు 


నొకీ వాతావరణ దోహదమూ, బాల్య ప్రభావమూ లేకుండానే సహజంగా అతి 
బాల్యంలోనే కమ్యూనిస్టు నయ్యాను అందరికీ నాకున్నదంతా పంచడం, అందరినీ 
(ప్రేమించడం, ఇతరులకోసం దెబ్బలు తినడం వంటివి నా వన్నెండేళ్ళ నాటికే ఎన్నో 
జరిగాయి. ఎందుకలా జరిగాయం టే జవాబు చెప్పలేను సహజాతాలని, కనిపించని 
జన్యు ప్రభావమనీ యిప్పుడు జవాబు చెప్పుకొని వివరాల జోలికి పోనక్కరలేదు. 


నా పసితనంనుంచి మా అమ్మ తెలుగు సాహిత్యం నూరిపోయడం కారణంగా, 
ఒకపక్క తెలుగు మహాకవులు చదవడం, మరో ప్రక్క గురువుల ద్వారా సంస్కృత 
కావ్యాలు చదవడం - ఈ శక్తితో నా పదమూడో యేటనుంచే అనర్గళంగా పద్యాలు 
రాసేవాడ్ని. ఆ రోజుల్లో ఆశు కవిత్వం ఫ్యాషనుగా అగ్రరంగం మీద వుంది. ఆ విద్య 
కొనసాగిస్తూనే ప్రాస్కూలు విద్య కొనసాగించాను. దొరికిన గ్రంధమల్లా చదువుతూ, 
జ్ఞానం స్వార్దితమే అన్న నిర్ణయాని కప్పుడే వచ్చాను. ఎస్‌ ఎస్‌.ఎల్‌.సి.లోకి వచ్చేవారికి 
నా పేరు స్కూలంతా [మోగింది అది బహాభంగులై, డిబేటింగ్‌ సొసైటీకి నన్ను 
యనమండ్ర సూర్యనారాయణ మాస్టారు కార్యదర్శిగా చేశారు కొంచం ఆలస్యంగా 
వచ్చి, మాడభూషి భావనాచార్య ఎస్‌ ఎస్‌ ఎల్‌ సిలో చేరాడు వస్తూనే అతను నన్ను 
వర్గశత్రువునన్న భావంతో ద్వేషించేవాడు. నేను డిబేటింగుకు CO-Education 
15 2 must for Social Progress అనే విషయంపై చర్చకు నోటీసు పంపితే, 
అతను దాన్ని ఖండిస్తూ ప్రతివక్షం గావించి అద్భు తమైన ఉపన్యాసం యిచ్చి నన్ను 
ఆకర్షించాడు. చివరికి నేను పెట్టిన తీర్మానమే నెగ్గింది. అయినా అతని దగ్గరకు 
వెళ్ళి “మీరు చాలా గొప్పగా _ఉపన్యసించారండీ అని అభినందించినా, అతను 
ఎగతాళి చేస్తున్నాననుకుని మొగం చీత్కారంగా పెట్టాడు అతను తప్పించుకు 
తిరుగుతున్నా నేను మాత్రం మర్కట కిశోర న్యాయం వదిలిపెట్టలేదు. అతనొక్క 
పుస్తకమైనా కొనుక్కోలేదు విరాగిలా, ఎప్పుడూ సొంతంగా ఉతుక్కున్నా మాపు 
వదలని బట్టలతో, రఫ్‌గా వుండేవాడు. వస్త్ర, ధారణ విషయంలో ఆదినుంచీ నేను 
అలంకార పియుణ్ణి. పట్టుకు వదలకపోయేసరికి నాపై గల శత్రుత్వం దిగమింగి- 
'మీ బుక్స్‌ పుస్తకాలు యిస్తారా?' అన్నాడు, అర్హపరక్షల ముందు. “మా యింటికి 
రండి, కలసి చదువుకుందాం!” అని ఆహ్యానించాను. 


అప్పుడు మా ఇంగ్లీషు పాఠ్యాంశంగా చెన్నీసన్‌ యులిసిస్‌ వుంది. చదివి 
వినిపిస్తున్నాను - Old Order change the yielding place to new అని అంతే. 
ఆ మాటను వట్టుకొని మానవ సమాజ చరిత్ర యావత్తూ చెప్పనారంభించాడు 
ఆదిమ సమాజంలో మనుషులు అందరూ ఆహారాన్వేషణకై ఎలా కస్టపడేవారో, ఎలా 
అనుభవించారో లగాయతు సోవియట్‌ యూనియన్‌ నరకూ మొత్తం మానవజాతి 
పరిణామక్రమాన్ని వివరించాడు అంతే - పదకొండు గంటల రాత్రి అయింది 


నంపొదకుడు. వరకాల వట్టాభిరామారావు 331 


మరింకేం చదువుతాం? అతనికి వరువువేయబోతే 'నాకు చావ చాలు. కప్పకుందుకు 
దుషటీ, వరుపు నాకు వేండ్రం పుడుతుంది అన్నాడు. ఆ వేండ్రం అనే మాట 
నేనంతకు ముందు వినలేదు 

పిరావురం రాజావారి కోటగుమ్మం ముందు వ్యష్టి సత్యాగ్రహం చేశారు యిద్దరు 
దేశభక్తులు. వారికి దండలు వేసి వ్రక్కనే నుంచున్నాను. వారిని అరెస్టు చేసి, నన్ను 
పక్కకు తోసేశారు అదే ఫోలీసోడి చేయి నా ఒంటిమీద పడటం, ఎందుకో కెలపరం 
పుట్టింది పోలీసు తో సేస్తూం టే క్రింద వడిపోకుండా సందిట పట్టుకున్నాడు ఆయన 
ఎవరో నాకు తెలియదు అప పృడే తెలిసింది నేవూరి గోపాలదాసుగారని. 


నేను పుట్టకముందే మా యింటికి అల్లూరి సీతారామరాజు వచ్చి, మా నాన్నగారి 
నడిగి ఖద్దరు చావు తీసుకున్నాడు. ఆయన్ని పల్లకీలో బలవంతంగా కూర్చోబెట్టి 
మా నాన్నగారు ఊరేగింపు చేయించి నుంగథళహోరతు లిప్పించారు ఈ కార్యానికీ 
వెంటనే ఫలితం అనుభవించారు - శిక్ష పొందడం, కరిణీకం కోల్చోడం నేను పుటి 
పెరుగుతుండగా మా యింట నిత్యం ఆయన పేరే చెప్పుకొనేవారు. భగత్సిం 
ఉదంతాలున్నూ చెప కొనేవారు. మా పెద్దన్నయ్య ఈ ఇరువురి వీరుల మీదా 
పాటలు రచించి en నాకు మాటలు సెందరాళే వచ్చాయి. నాకు అవి 
నేర్పి, నాచేత పాడించేవారు. ఆ మవో దేకవు రోజుల్లో గుండె కుతకుతలాడుతూ 
పెరిగిన వాడికి కమ్యూనిస్టుగా మారే వాతావరణం" సంసిద్దంగానే వుంటుంది. 
సరిగ్గా అదే సమయంలో భావనాచార్య సన్నిహితుడయ్యాడు 


(క్రమంగా అతనికి నాపై నమ్మకం కుదిరి, తన గదికి రమ్మని ఆహ్మోనించాడొకరా (త్రి. 
ఆ రాత్రి (శ్రీ డి. పార్హసారధి రహస్యంగా వచ్చి, Red Star వగైరా పత్రికలు 
తెచ్చి యిచ్చాడు. చదివి మూ ఇంటికి వచ్చేశాను. 


కొన్ని స్థానిక ఆకర్షణల వల్ల ఎస్‌.ఎస్‌ ఎల్‌.సి పాసె, కొకినాడలో చదువుకోవాలని 
పించలేదు లెక్కల పీవరునాడు ఆశువుగా అన్సర్‌ ba పై పద్యాలు రాసి యిచ్చేసి 
వచ్చాను. ఒక సద్దెక్టలో పోయినా పోయినట్టే లెక్క మరుసటి సం॥రం (41-42) 
మళ్ళీ ఎస్‌ ఎస్‌ ఎల్‌ .సి. చదివాను. భావనాచారి ప్యాస్టై కాకినాడ కాలేజీలో చేరాడు 
సత్యానంద _ పిళ్ళేగారని ఇంగ్లీషు లెక్చరర్‌ వుండేవారు ఆయన కొంచెం క్రూరంగా 
వుండేవారు. అతను భావనాచార్యను ఏదో ప్రశ్నించగా, యితను సర్‌ చేర్చకుండా 
మాట్టాడాడు ఆయన తిట్టి, సర్‌ అని తీరాలన్నారు. 'సర్‌ అనేది బానిసకీ 
యజమానికీ మధ్య వుండే సంబంధాన్ని తెలుపుతుంది. నేనెలా ఉచ్చరించినన్నాడు. 
వెంటనే బయటకు పంపేయడమే గాక - టిసి. యిచ్చి కాలేజీలోంచే పంపేశారు. 
ఆ రంలో నా దగ్గరకు వచ్చేవాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజ్‌ 

సేవాడు పిరావురంలో రైలుసట్టాలు వక్క యిసక "సోకు వుండేది. అక్కడ జరిపాం 
తొలి విద్యార్ది మీటింగు అతనూ, నేనూ ఉవన్యాసాలిచ్చాం. ఎస్‌.ఎఫ్‌ ఐని కూడా 
నేనెక్కువ సీరియస్‌గా తీసుకోలేదు. నా దృష్టి కొవ్యపరనం పైనా, పద్యాల రచన పైనా, 
యితర చిల్లర విషయాలపైనే కేంద్రీకరించబడేది. 1942 మార్చి పరీక్షలలో కూడా 
నన్ను తప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. సుఖంగా మూడు సం ఛాన్సులూ 
అయిపోతాయి ప్యాసయితీరాలని కొంత శ్రద్ద చూపనారంభించా కాని, ఆ 


332 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సంవత్సరమే క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రశాంతి లేకుండా చేసింది. ఒకరాత్రి 
సినీమా సెంటర్‌ వెళ్ళి వస్తూంటే నున్ముల్నిద్దరినీ కిట్‌ ఇండియా అని గోడలపై 
రాస్తున్నామని ఒక హోంగార్డు పోలీసు స్టేషన్‌కు తీసుకుపోయాడు రాత్రి తెల్లవార్లూ 
అక్కడ వుంచి ఉదయమే పొమ్మన్నారు ఆగస్టు 9వ తేదీన విద్యార్దుల సమ్మె 
చేయించినప్పటినుంచి నన్ను అనుమానంగా వెంటాడేవారు 


పిరావురంలో విద్యార్హి సంఘం పేరుతో ఆఫీసు తెరిచాం. కొవ్వుల వెంకటరావుగారు 
బి.ఎ ప్యాసై రహస్య కాలం నుంచీ, మలిరెడ్డి వెంకటరాజుగారితో సహా కంభంపాటివారి 
శిష్యులుగా పార్టీ మెంబర్హు ఆయన పిరాపురం ఆర్గనైజర్‌ గా చేరారు. భావనాచారి 
సంచారజీవిగా మారిపోయాడు మేము ముగ్గురం ముఖ్య కార్యకర్తలుగా విద్యార్థులను 
సంఘంలో చేర్చిస్తూ క్లాసులు నడువుకునేవాళ్ళం. కొవ్వుల వెంకటరావు పరిశుద్ద మైన 
వ్యక్తి బట్ట మాయనిచ్చేవారుకాదు మాట తీరూ, నడేక, అన్నీ పరిశుద్దంగా వుండేవి. 
నంచి విషయాలు చెబుతూ విద్యార్దులను బాగా ఆకర్షించేవారు 1942లోనే 
జపానునారు కొకీనాడావిశాఖలపై బాంబులు వేశారు. కొప్పుల _ వెంకటరావుగారు 
సిఫారసు చేయగా నన్నూ మరి ముగ్గుర్నీ పార్టీ సభ్యులుగా తీసుకున్నారు. 1942-అక్లోబరు 
21న తేదీ వేసి (శ్రీ మహీధర జగన్మోహనరావు జిల్లా కార్యదర్శిగా సంతకం చేసి 
పార్టీ కార్డు పంపారు. అది చేతికి వచ్చిన రోజున మేమెంత ఆనందించామో 
యిప్పటికీ మరిచిపోలేదు. 


జిలా పారీ పకాన గీ, జోసభట సత్యనారాయణగారిచేత ఎ.ఆర్‌ పి (ైైనింగు 
ధా 606 CA గ లి గా రు 

కాసులు 15 రోజులు ఏర్పాటు చేశాం అంటే, యాన్ర్రీ ఎయిర్‌ రెయిడ్‌ ప్రికాషన్స్‌ 
ప్రజలకు బోధించి, శత్రు బాంబులకు గురై మరణించకుండా రక్షించే ఏర్పాట్టు, 
దీనికి పిరావురం తాలూకానుంచి నన్ను, కోట అబ్బన్న అనే మూ క్లాసుమేటును 
విద్యార్దులుగా పంపారు జోస్యభట్టుగారు చాలా చక్కగా పారం చెప్పేవారు. 
నోటు డికేట్‌ చేసేవారు ఆ ఎఆర్‌ పి జ్ఞానంతో జపానువారు బాంబులువేసే 

1 ౬ Cy అంటె 
ప్రజలనందరినీ రక్రించగలనునే ధైర్యంతో అవేశమూ కలిగింది కాని, వాడి దయవల్ల 
మళ్ళీ మన భారతదేశంపై బాంబులూ వేయలేదు, మా ఎఆర్‌ .పి జ్ఞానాన్ని 
ప్రదర్శించే అనకాశమూ యివ్వలేదు. 


ఆ (బయినింగు జరుగుతుండగా ఒకనాటి ఉదయమే కామేడ్‌ పుచ్చలపల్లి 
సుందరయ్య పెద్ద హోల్టాల్‌ మోసుకుంటూ పార్టీ ఆఫీసుకు వచ్చారు. అప్పుడు 
పార్టీ ఆఫీసు జగన్నాధపురంలో ఉవ్పుకేరువక్క - మనిషి నడిస్తే చాలు ఒణికిపోయే 
పాతమేడలో వుండేది కా|మేడ్‌ జాన్‌ అనే చింపాంజీలాగుండే ఒక చక్కని కా[మేడ్‌ 
వుండేవారు అతనికి పార్టీ అంటే ఎంత భక్తి విశ్వాసాలో! కాకినాడ నగర పార్టీ 
(ప్రముఖులుగా సి వి కె రావు, సి ఏస్‌, శర్మ, వ్‌. రత్నం, జె. వి. 
ఎస్‌ రామచంద్రుడు, పొన్నాడ మార ండేయులు, మేకా పట్టాభిరామయ్య వంటి 
విద్యార్ది నాయకులు ముఖ్యులు 1937లో భారతదేశంలో ప్రధమ సమ్మె జరిపిన 
కీర్తి వున్న కాకినాడకు, భయంకరాచారి బాంబు కేసుతో ఎంతో కీర్తి ప్రతిష్టలు 
పొందిన కాకీనాడకు పార్టీ చరిత్రలో అనాడు ఎంతో స్థానం వుండేది. 


నంపొదకుడు* వరకొల వట్టాభిరామారావు 333 


ఎ.ఆర్‌ పి గైయినింగు పూర్తిచేసుకొని పిరాపురం తిరిగి వచ్చిన తర్వాత 
కొద్దిరోజులకు (శ్రీ పుత్సల సత్యనారాయణగారిచేత పదిహేను రోజులపాటు కొమేడ్‌ 
స్టాలిన్‌ రచించిన ప్రాబ్లెను ఆఫ్‌ లెనినిజంపై క్లాసులు పెట్టించుకున్నాం ఈ 
అధ్యయనం తాత్వికంగా ఎంతో పుష్టిని కలిగించింది. పార్రీ ఆఫీసుపై, విద్యార్ది సంఘ 
కార్యాలయము పై కాం(గెస్‌వారు అసంఖ్యాకమైన దాడులు, కొన్ని వరమ నీచమైనవీ 
చేయనారంభించారు 


1943లో కాకినాడలో ఇంటర్‌లో చేరిన తర్వాత విద్యార్ది ఉద్యమంలో తీవ్రంగా 
పనిచేయ నారంభించాను 1944 నవంబరులో కలకత్తాలో జరిగిన ఎఐ ఎస్‌ ఎఫ్‌ 
కాన్గరెన్స్‌కు వెళ్ళిన ప్రతినిధివర్గంలో నేనూ వెళ్ళి పాల్గొన్నాను సరోజినీనాయుడు 
ప్రారంభోసన్యాసం ఎంతో ఉత్తేజమిచ్చింది. అదే సందర్భంలో శాంతినికేతన్‌, 
అలహాబాద్‌, ఢిల్లీ, ఆగ్రాలలో పర్యటించి కాకినాడ తిరిగి వచ్చాను ఒకప్రక్క 
రాజకీయ కార్యకలాపాలు చేస్తూనే, వేరొకప్రక్క సాహిత్య రచనా వ్యాసంగం చేస్తూ 
కృష్ణశాస్త్రిగారిని (ప్రతి దినసాంతంలోనూ కలుసుకుంటూ. గడిపేవాల్ణి నిజానికి 
కలకత్తాలో నే అప్పటి మహాక్షామావశేషాలు చూసి ద్రవించిన హృదయంతో రచించిన 
మౌనఘోష నా వజ్రాయుధంలో చేర్చబడింది. 


1945లో పరిమిత ఓటింగుతో ఎన్నికలు రాగా కొకినాడలోనే వుండి పార్టీ 
అభ్యర్ది (శ్రీ సివికె రావును గెలిపించడం కోసం అహర్నిశలూ కష్టపడ్డాను 
కొని, కాం(గెస్‌ అభ్యర్ది శ్ర పైండా వెంకటనారాయణగారే నెగ్గారు. అయ్యదేవర 
కాళేశ్వరరావు కమ్యూనిస్టులు ప్రజల యిక్కట్టలో పొలుపంచుకుంటూ కిరసనాయిలు 
యిప్పించడంలో _ సహాకరిస్తూం'కే, దానిని వెక్కిరిస్తూ, ఆముదపు దీపాలపై - 
అదే నున భారతీయ సంప్రదాయమంటూ ఉపన్యాసం యివ్వడం నన్ను బాగా 
కదిలించింది. దానితో చదువుకు స్వస్తిచెప్పి పిరాపురం చేరుకున్నాను. 


పిరాపురం రాజా శీ సూర్యరాయ బహద్దూరు షష్టిపూర్తికి రైతులనుంచి 
నిర్బంధంగా చందాలు వసూలు చేశారు. దీనికి వ్యతిరేకంగా మేమంతా తీవ్రంగా 
ఆందోళన జరిపాం చివరికి ఆయన దృష్టకి రాగా వసూలు చేసిన మొత్తం పేరు 
"పేరునా రైతులకు డబ్బు వాపసు చేయడం జరిగింది అదే ప్రధమ విజయం తదుపరి 
పంచాయతీ పారిశుధ్య కార్మికుల సమ్మె నలభై రోజులు జరుగగా, కా[మేడ్‌ బుల్లిరాజు 
మలేరియా పీడితుడవడంవల్ల, ఆ ఉద్యమ నాయకత్వం వహించే. సదవకాశం నాకు 
కలిగింది కాం(గెస్‌వారూ వీధులు తుడన నారంభించారు దానితో ఉద్యమం మరింత 
పటేష్ట్ర మైంది చివరికి విజయం సాధించాం 


ఇంతలో జమీందారీ వ్యతిరేక పోరాటాలు ప్రారంభమయ్యాయి. 1947 వరకూ 
చెరువువడకల అన్ముకం-అడణ్చల _ అమ్మకం వగైరాలను వ్యతిరేకించి-8 కేసులు 
బనొయించగా, నేను 5 నెలల 20 రోజులు తుని సబ్‌జెయిలు జీవితం గడపవలసి 
నచ్చింది మద్రాసు హైకోర్టులో పోరాడితే తప్ప బెయిలు యివ్వలేదు. ప్రభుత్వం పెట్టిన 
కేసులన్నీ _ఓడిపోయాయి. తర్వాత నాకు ఒక సం॥రం ఇంటర్న్‌మెంటు (గృహ 
నిర్బంధం) విధించారు. 1948లో బుద్దవరం _ కాన్టరెన్సు నుంచి తిరిగి వచ్చేసరికి 


334 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పోలీసులు నాపై నిర్బంధ వలయాన్ని సంసిద్ధం చేశారు. చాలామంది కామేడ్స్‌ 
అరెస్టయ్యారు నాపై కేసులున్నందున నన్ను డిటన్యూగా తీసుకుపోలేదు 


1948లో ఘోరమైన చీకటి వ్యాపించింది అభ్యుదయవాణి వినిపించడమే 
కరువైపోయింది దానితో కవి సోదరులందరితోనూ సంప్రదించి, డబ్బు సంపాదించి 
(భూమి అమ్మకం ద్వారా) నా వజ్రాయుధం, ఆరుద్ర త్వమేవాహం (1949లో) 
(ప్రచురించాను 

మిగిలిన కవి సోదరుల కావ్యాలు కూడా (ప్రచురించాలనే సంకల్పించాను 
కాని అనిసెట్టి, రమణారెడ్డి, దాశరధి, తమ కావ్యాలు తామే |ప్రచురించుకోడానికి 
పూనుకున్నారు 

కారువీకటిలో ఈ అభ్యుదయ కావ్యాలు ఒక గొప్ప కాంతికిరణాలను ప్రోదిచేశాయి 
ఈ కారణంవల్లనే మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1950 ఫిబ్రవరి 5 న తేదీ 
ఉత్తరువుతో వజ్రాయుధాన్ని నిషేధించి, ప్రతులన్నీ జస్పుచేసింది. (ప్రచురణకర్తగా నిలచిన 
రాంషాపై కేసు నడిచింది. సామర్లకోట పట్టణ కాంగ్రెస్‌ ప్రెసిడెంటు (శ్రీ అళక్కి 
స ర్వేశ్వరశా,స్త్రిగారు మాకు అనుకూలంగా యిచ్చిన సాక్ష్యంవల్ల కేసు నెగ్గగలిగామే కాని 
వజ్రాయుధంపై నిషేధం తొలగించుకోలేకపోయాం. 1956లో సంజీవరెడ్డి ప్రభుత్యం 
హైదరాబాద్‌లో ఏర్పడ్డాక (శ్రీ సుందరయ్య గట్టిగా (ప్రశ్నించగా, ప్రస్తుతం మన 
ప్రభుత్వం ఏ గ్రంధాన్నీ నిషేధించలేదని చెప్పడంతో ద్వితీయ ముద్రణ ఏర్పడింది 

దీనితో ఒక ప్రాధమిక దశ గడిచింది. చెప్పనలసిందెంతో వుంది అది స్వీయ 
చరిత్రకుకొని దీనికి సాధ్యంకాదు 


నంపాదకుడు వరకొల వట్టాభిరామారావు 335 


శ ఎత రాజన్న 








1942లో మదనపల్లె సంతను నేను పాడాను. 1946 వరకు అది నాకక్రిందే 
వుంది. మదనపల్లి పరిసరాల (గ్రామాల ప్రజలు తమ కూరగాయలను సంతలో 
అమ్ముకోవడానికి బుట్టలతో తీసుకు వచ్చేవారు. వీరికి ఏదైనా అన్యాయం జరిగితే, 
నారి తరపున కామేడ్‌ డి. సీతారామయ్య వచ్చి మాట్లాడేవారు. న్యాయం చేసేవారు. 
ఈ కాలంలోనే ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది ఆయన కమ్యూనిస్టు 
పార్టీ గురించి, దాని సిద్దాంతాలు గురించి, కమ్యూనిస్టుల పోరాటం గురించి నాకు 
వివరించేవారు. ఆవిధంగా నేను కమ్యూనిస్టు భావాల వైపుకు అకర్షితుడనయ్యాను. 
ఆయన నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనేవాళ్లి, 1948లో పార్టీపై నిషేధం 
విధించిన సమయంలో కామేడ్‌ సీతారామయ అజ్ఞాతవాసంలో వుండి, పోలీసులకు 
దొరకకుండా జిల్లా అంతట పర్యటిస్తూ పార్సీ శాఖల పనితీరును పరిశీలించేవారు. 


లు 


మదనపల్లెశాఖ సమావేశాలను ఊరు బయట వున్న దట్టమైన పొదల్లో రాత్రివేళ 


336 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


జరిపేవారు. సమావేశానికి కావలసిన కిరోసిన్‌ బుడ్డీల, ఆహారం నేను తీసుకువెళ్ళి 
అందజే సేవాణ్ణి కామేడ్‌ సీతారామయ్యను రేణిగుంట వద్ద పోలీసులు అరెస్టు చేశారు 
దానితో మదనపల్లెలో పార్టీ కార్యక్రమాలలో కొంత స్తబ్దత చోటు చేసుకున్నది. పార్టీపై 
నిషేధం తొలగించడంతో కా(మేడ్‌, ఎ రాటకొండ నరసింహా రెడ్డి, సీతారామయ్యలు 
తిరిగి ప్రజలలోకి వచ్చారు అనంతరం జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా 
డి. సీతారామయ్య పోటీచేసి గెలుపొందారు. నేను ఆయన తరపున విస్తృతంగా 
ప్రచారంలో పాల్గొన్నాను ఇలా నేను కమ్యూనిస్టు పార్టీ పిలుపునందుకొని వివిధ 
కార్యక్రమాలలో పాలొని, పార్టీ సభ్యుడనయ్యాను. ఈ ఎన్నికల అనంతరం జిల్లాలో 
ఒక ప్రక్క కరువు, మరో ప్రక్క కలరా వ్యాపించాయి. కమ్యూనిస్టు పార్టీ విజయవాడ 
నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కలరా నిర్మూలనకు కృషి చేసి, మరో సక్క కరువు 
నివారణకు గంజి కేంద్రాలు నడిపింది మదనపల్లె మీదగా వెళ్ళే ధాన్యం లారీలను 
నిలువుచేసి, వాటిని తక్కువ ధరకు _ పేదలకు పంపిణీచేసి, ఆ డబ్బును వారికిచ్చి 
పంపాం. ఈ కార్య[క్రమాలన్నింటిలోనూ కమ్యూనిస్టుగా నా వంతు కృషి నేను 
చేశాను 

పార్టీ చీరిక అనంతరం నేను, కామేడ్‌ కదం |క్రిష్టాజీ మాత్రం భారత 
కమ్యూనిస్టు పార్టీలో వున్నాం. ఆ తరువాత కొద్ది సంవత్సరాలకే |క్రిష్ణాజీ కూడా 
పార్టీని విడిచిపెట్టారు * నేను ఒక్కళ్లే పార్టీలో మిగిలాను. పార్టీ కార్యక్రమాలు 
పలచబడ్డాయి. (ప్రత్యేక అంధ్రరా,స్ట్ర ఆందోళనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం 
పార్టి పిలుపునిచ్చింది మదనపల్లెలో నేను ప్రత్యేక రాష్ట్ర, ఆందోళనకు వ్యతిరేకంగా 
రెండు కరవత్రాలు ప్రచురించాను. నాకు బెదిరింపులు వచ్చాయి. కొందరు నామీదకు 
దాడికి వచ్చారు కానీ వారికి ప్రజలు బుద్ది చెప్పారు అప్పటినరకు నేను పార్టీ 
కార్యకర్తగానే వుండేవాళి. ఈ ఘటనతో ప్రజలు నన్ను నాయకుణ్ణి చేశారు జిల్లా 
నాయకులు మదనపల్లెలో ఈ కార్యకలాపాలను గుర్తించారు జిల్లా పార్టీ కౌన్సిల్‌ 
సభ్యుడిగా నన్ను తీసుకున్నారు నాటినుండి పార్టీ నిర్మాణానికి కృషి చేస్తున్నాను. 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 337 


శ పూలకుంట సంజీవులు 








4 11 
4 ( క్త 


1920 సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో నూ అమ్మ పుట్టినిట్ల అనంతపురం 
జిల్లొ ee జన్మించాను తల్లి వెంకటమ్మ, తండ్రి అంజినవ్న. అణచబడ్డ 
కులంలో (వడ్డెర) వారికి ఒకే కుమారునిగా జన్మించౌను ఆస్తిపాస్తులు బొత్తిగా లేని 
కుటుంబం నూ తండ్రి దేవాలయాలు, భవనాలు నిర్మించే నైపుణ్యం గల మేస్త్రి 
మంచి శిల్పి కూడా. ఆ కాలంలోనే ఒక భట్రాజు దగ్గర so స్కూల్లో 
చదువుకున్నాను భారత, రామాయణ గ్రంధాలను చదివి అర్హం చేసుకొనే స్తాయి 
వుండేది. మా స్వగ్రామం వూలకుంట నా ఏడవ ఏట మా వూరి వీధి బడిలో 
చేర్పించారు. నూ ఉపాధ్యాయుడు ఒక ముస్తిం ఆయన తెలుగు సాహిత్యంలో కని, 
పండితులు, విమర్శకులు. ఆయన పేరు గాస్‌ ముల్గాసాపాబ్‌ మా గ్రామంలో మా 
నొన్న, ఈ ఉపాధ్యాయుడు, కొంతనుంది వర్తక ప్రముఖులు రాత్రిపూట పురాణ 
పరనం నెలలుగా సాగించేవారు. నూ గ్రామంలో ను చుట్టుపక్కల గ్రామాల్లోను ఒక 
గుర్తింపు కలిగిన న్య చూ నాన్న (వ్రభావం వల్లనే నేను కాం[గెసుగా, కమ్యూనిస్టుగా 
ఇంతకాలంగా రాజకీయ జీవితం సాగించాను. దాధాపు గ్రామంలో ఎనిమిదేళ్ళుగా 


| 338 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


వీధిబళ్ళో చదివాను. పై చదువులకు పట్టణమునకు పంపించాలని మా నాన్న 
వట్టుదల. మా అమ్మ అందుకు వ్యతిరేకం. *నా ఒక్కగానొక కొడుకు కళ్ళెదుటే 
వుండాలా” అని పట్టుపట్టి, పట్టణంలో ఒంటరిజీవితం అసాధ్యమని మా అమ్మ మా 
నాన్నతో తీవ్రంగా పోరాడి, నా పైచదువులకు ఆటంకం కలిగించింది. 


గాంధీజీ ప్రబోధం; (ప్రభావం: 


అవి 1934 రోజులు మా అనంతపురానికి మహాత్మా గాంధీగారు వస్తున్నారని 
మా గ్రామాల్లో వ్యాపించింది మా (గ్రామంలో పదినుంది కుర్రవాళ్ళు నిత్యం 
జతగాళ్ళం (డ్రామాలు, సంగీతం న గైరాలతో కాలం వెళ్ళబుచ్చేవాళ్ళం అప్పటికే 
ఆంధ్రపత్రిక వగైరా పత్రికలు, వీరేశలింగం రచనలు చదివేవాళ్ళం మా (గూవు 
లీడరు ముల్లా మోదీసాబ్‌ ఈయన మా ఉపాధ్యాయుని కునూరుడు, స్వాతంత్ర్య 
సమరయోధులు. ఇప్పటికీ జీవించి వున్నాడు ఈయన అనంతపురంలో చదువుతూ 
కొంగెస్‌ గురించి చెప్పేవాడు. మంచి గాయకుడు. ఖద్దరు గుడ్డలు ధరించేవాడు 
ఆయనతో కలిసి గాంధీగారిని చూచేందుకు అనంతపురానికి 10 కిమీ నడిచి వెళాం 
అనాడు గాంధీని చూడడానికి ఎందరెందరో నడుచుకుంటాను, ఎడ్డబండ్లలోనూ 
వచ్చారు. గాంధీగారి ఉపన్యాసం హిందీ, ఆంగ్రంలో సాగింది మా మోదీసాబ్‌ 
నెత్తిన టోపీ ధరించాడు. ఆవేళ మేమూ టోపీలు ధరించాం. తిరిగి వూళ్ళోకి 
ప్రవేశిస్తూనే గాంధీగారి గురించి పాటలు పాడుతూ వూరంతా తిరిగాం నూ 
ప్రాంతంలో పసులూరి హరిజన ఎరికలప్ప గొప్ప కాంగైస్‌వాది. ఈయన జిల్లా బోర్డ్‌ 
మెంబర్‌ కూడా ఈయనగారు మా [గ్రూపును తీసుకొని పల్లెల్లో కళ్ళంగడి దగ్గరికి 
వెళ్ళి కల్గు తాగవద్దని పాటలు పాడుతూ ప్రబోధించేవాడు అక్కడ తాగేవారు మాపై 
కల్లు చల్లేవారు అయినా, కల్లు తాగవద్దని కాళ్ళదగ్గర పడేవాళ్ళం, తన్నేవారు కూడా, 


భూస్వామ్య వర్గాల నిరంకుశత్వం పై తిరుగుబాటు: 


మా గ్రామంలో పెత్తనం అంతా రెడ్డది నర్తకులు, ధననంతులయినా రెడ్డకు 
లొంగవల్సిందే (గ్రామంలో హరిజనుల ప్రై, బలహీనవర్గాలపై పిడీ విచ్చలవిడిగా 
జరిగేది కిందకులంవారు మంచంపై కూర్చోకూడదని ఒకసారి వూళ్ళో దండోరా 
వేయించారు ఈ దండోరాకు వ్యతిరేకంగా నూ నాన్నతోపాటు మధ్యతరగతి 
వర్తకులు నిరసించారు దౌర్హన్యంగా పెత్తందారీ ఏజెంట్లు వీధుల్లో మంచాలు 
విరగొట్టారు. మా వీధిలోకి రాకుండా 30 మంది మా నాన్నతోపాటు వాళ్ళను 
ఎదుర్కొన్నారు వాళ్ళు పారిపోయారు ఈ తిరుగుబాటు చూచి కొంతమంది 
మధ్యతరగతి రైతులు మావైపు వచ్చారు. ఈ పెత్తందార్లు గ్రామంలో చందాల పేర్లతో 
లంచాల రూపంలో గామ సమష్టి ఆదాయాలన్నీ 2, 3 కుటుంబాలే భోంచేయడం 
చూచి, మధ్యతరగతి. రైతులు నిరసించేవారు. 

1936-37 సం॥ కాలంలో (శ్రీ, సదాశివన్‌గారు మా గ్రామానికి వచ్చేవారు. 
హరిజన హాస్టల్‌ (కేశవ నికేతన్‌) నడుపుటకై సదాశివన్‌ పల్లెల్లో ధాన్యం వసూలు 
చేసేవారు ఆ ధాన్యాన్ని నేను ఒకరిద్దరితో కలసి అనంతపురం హాస్టలుకు గాడిదల 


నంపొదకుడు వరకొల నట్టాభిరామారావు 339 


మీద తీసుకెళ్ళేవాడని నన్ను ఆ రాత్రికి సదాణివన్‌ వోస్టలులో నిలుపుకునేవారు 
ఆయన నాతో సోవియట్‌ రష్యా విన్లవాలగురించి, సామ్యవాద వ్యవస్థను గురించి 
చెప్పేవారు అ చర్చల్లో జి రామకృష్ణ, శివశంకర్‌ (స్వాతంత్ర్య సమరయోధులు), 
గొట్టిపాటి సుబ్బరాయుడు, అర్‌. నాగేశ్వరరావు, ఇంకా జిల్లాలో అనేకమంది 
యువకులు, వ్యక్తులు పోస్టల్‌ కు వచ్చి పాలొనేవారు సదాశివన్‌ గారు సోషలిజం, 
అమ్మ, డక ధియరీ (విశ్వరూపం) పుస్తకాలు నాకు అందజేసేవారు 


సదాగివన్‌ ద్వారా కమ్యూనిస్టు ఉద్యమస్టూర్తి: 


1941లో అనుకుంటా, సిపిఐ. నాయకులు రహస్యంగా అనంతపురానికి వచ్చి 
పోయేవాళ్ళు. ఇందులో ఏటుకూరి. బలరామమూర్తి ఒకరు. ఆయనతోపాటు 
గొట్టిపాటి సుబ్బరాయుని ఇంటిలో ఒకరోజు భోజనం చేశాం కూడా. 


1941-42 సం! కాలంలో - నాకు అప్పటికే పెళ్ళయింది, మా నాన్న వెంట 
నను క్వారీకి వెళ్ళి బండలు రాళ్ళు కొట్ట పనిచ్చేసేవాడిని వనిలో నేనూ నైపుణ్యం 
కలవాడ్ని అని మా నాన్న ఇతరులతో చెప్పి సంతోషించేవారు. ఆ సందర్శ ంలోనే 
మహాత్మా గాంధీ వ్యష్టి సత్యాగ్రహానికి పిలిపిచ్చారు. సదాశివన్‌ గారు మా గ్రామానికి 
వచ్చి, మూ గ్రామంలో 13 మంది సత్యాగ్రహం చేయాలని ఆదేశించారు 13 మంది 
సత్యాగ్రహానికి తయారయ్యాం పేర్లు ప్రకటించారు మా మోదిసాబ్‌ గారి భార్య 
శ్రీమతి రాబియాబిగారు తన పేరు ప్రకటించింది ఆంధ్రదేశంలో ముస్లిం స్త్రీ 
సత్యాగ్రాహిగా ముందుకు రావటం చూచి ఆంధ్రావని అంతా హర్షధ్వానాలు చేసింది. 
(ఆమె ఇటీవలనే చనిపోయింది ) జిల్హా కాం(గ్రెస్‌ నాయకుల సమక్షంలో సత్యాగ్రహం 
చేసింది. నెహ్రూ, అజాద్‌ వగైరా నాయకులంతా ఆమెకు ప్రశంసాపత్రాలు 
అందజేశారు మా వూళ్ళో ఎంతమంది సత్యాగ్రహం చేసినా ఎవరినీ అరెస్టు 
చేయలేదు. అపుడు నేను, మా గ్రామంలోని కె నరసింహారెడ్డి (స్వాతంత్ర్య 
సమరయోధులు) మంచి వక్త కలసి వూళ్ళూళ్ళూ తిరిగి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా 
ఉపదేగించొం నెలరోజులు తిరిగాం 

1942 ఏప్రిల్‌ నెలలో సిపిఐ పై నిషేధం తొలగిన తర్వాత నీలం రాజశేఖర రెడ్డి, 


బిట్రగుంట రామచంద్రరావు, జి రామకృష్ణగార్హు జాతీయోద్యమ గ్రామాలైన పూల 
కుంట, బియ్యేడు, మన్నీలల్లో పర్యటించేందుకు వచ్చారు పై మూడు గ్రామాల్లో 


నన్ను వెంట తీసుకొనిపోయి ఉపన్యసించారు ఈ సందర్భంలో రాజశేఖరరెడ్డి, 
తరిమెల నాగిరెడ్డి, సదాశివన్‌ గార్లను నేను అనంతపురం వెళ్ళి తరచుగా కలి సేవాళ్లో. 


1942 ఆగసు అరెసులుః 
ఎ ఓం 
ఇంతలోనే 1042 ఆగస్టు సంఘటనలు దేశమంతా విజబ్బంభించాయి. నేను మా 
నాయన క్వారీలో వనిచేస్తున్నాం క్వారీ దగ్గరికే పోలీసు వ్యాన్‌ వచ్చి నన్ను అరెస్టు 
ది * & 
చేసింది అనంతపురం సల్‌ జైలు అన్ని రాజకీయ పార్టీ నాయకులతో నిండిపోయింది 


వివిధ రకాల కేసుల్లో ఇరికించి నెలలుగా నిర్బంధించారు కేసులు బుజువు కానందున 
మమ్మల్ని విడుదల చేశారు 


340 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1943లో (శ్రీ) రాజశేఖరరెడ్డిగారు అనంతప్పురం పిలిపించి నాకు సభ్యత్వం 
యిచ్చారు. నాతోపాటు ప్రసన్నాయపల్లి నాగిరెడ్డి, ముద్దలావురం ఓబులప్ప, 
కె. నరసింహా రెడ్డిగార్లకు సభ్యత్వం యిచ్చారు అనంతపురం తాలూకాలో కొన్ని 
(గ్రామాల్లో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు వేశాం. పూలకుంట, ప్రసన్నాయివల్టి, 
బియ్యేడు, ముద్దులావురం గ్రామాల్లో ఎర్రజెండాలు ఎగరేసి, శాఖలు నిర్మించాం, 

1944లో విజయవాడలో అఖిల భారత రైతుసంఘం మహాసభ జరిగింది. మా 
(గామాలనుంచి 15 మంది ఆ సభకు ఉత్సాహంగా వెళ్ళాం జిల్లాలో నిత్యం 
కరువులతో అల్లాడే ప్రజలను సమీకరించి ఉద్యమాలు, ఊరేగింపులు, ఆకలి యాత్రలు 
నిర్వహించేవారు. మా స్వంతవని చేసుకుంటూ అన్నిరకాల ఉద్యమాల్లో పాల్గొ నేవాళో 


పెత్తందార్ల వ్యతిరేక పోరాటాలు: 


1946-47లో వూలకుంట, ఉప్పరపల్లి, దుర్గం గ్రామాల పెత్తందార్ల దుర్మార్గాలు, 
దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాము. అరెస్టు చేయాలని వచ్చే పోలీసులకు 
కళ్ళలో కారం కొట్టి తప్పుకొనేవారం. రాత్రిపూట పేదవర్గాలకు చదువు చెప్పేవారం 
అంటువ్యాధులు వ్యాపిస్తే వాలంటీర్లుగా వెళ్ళి వీధులు శుభ్రం చేసేవాళ్ళం దుర్గం 
హరిజన వాడలో కలరాతో 7గురు చనిపోయారు కమ్యూనిస్టు వాలంటిీర్డుగా వెళ్ళి, 
శవాలను పూడ్చి, ఆ గ్రామంలో ఆరోగ్యవిధులు కొపొడాం. ఆ సందర ంలోనే 
హరిజనుల ఇళ్ళస్టలాలకోసం, మంచినీటి బావులు, స్కూళ్ళకోసం ప్రభుత్వంతో పోరాడి 
వాళ్ళకు సాయం చేసేవాళ్ళం 

1946 జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రధమ సభ ఉరవకొండలో జరిగింది ఈ సభకు 
ర్నాష్ట్ర§ నాయకులు చండ్ర _ రాజేశ్వరరావుగారు వచ్చారు. జిల్లాలోని 64 మంది 
ప్రతినిధుల్లో మా ప్రాంత ప్రతినిధులు 20 మంది. (శ్రీ నీలం రాజశేఖరరెడ్డిగారిని 
జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నాం. 


1948-50 తీవ నిర్బంధ విధానం: 


1948 డిశంబర్‌లో గాంధీగారి హత్యానంతరం దేశమంతటా కమ్యూనిస్టు 
నాయకులను కాంగ్రెస్‌ (ప్రభుత్వం విచ్చలవిడిగా అరెస్టు చేసింది. జిల్హాలో కమ్యూనిస్టు 
పార్టీ కార్యకలాపాల నిర్మాణంలో మార్పులు వచ్చినవి మా అనంతపురం 
తాలూకా పార్టీ కార్యకలాపాల ఏరియా ఆర్గనైజర్‌ గా వికె ఆదినారాయణ రెడ్డిగారిని 
నియమించారు. మా గ్రామాలపై పోలీసులు నిత్యం దాడిచేస్తూ దౌర్దన్యం సాగించారు 
నేనూ, వికె గారూ రహస్యంగా తాలూకా అంతటా తిరిగేవాళ్లం నేను 
దొరకలేదని మా ఇంటి మీద రెండుసార్లు దాడిచేసి, కొంపలోని సామాన్లు 
చిందరవందరచేశారు. మా నాన్నను, నా భార్యను అరెస్టు చేయాలని దాడులు 
సాగించారు నా భార్య ఇద్దరు బిడ్డలతో తమ బంధువు ఇంట్లో (ధర్మవరం 
తాలూకా కాటమకుంట గ్రామంలో) తల దాచుకుంది మా నాన్నగారు మా వూరు 
విడిచి వూరూర తిరుగుతున్నారు ఈ సందర్భంలోనే పూలకుంటలో భూస్వాముల 
దగ్గరున్న బంజరు భూములను 280 ఎకరాలను ఆక్రమించి ఎర్రజెండాలు నాటి 


సంపొదకుదు.. వరకొల వట్టాభిరామారావు 341 


స్వాధీనవరచుకున్నాం మా మూడు గ్రామాల్లో నూటికి అరవై, డెబ్బెమంది 
కౌలుదార్హు వున్నారు. దీనితో పండిన వంటలో కౌలుభాగం ఎక్కువ కావాలని 3 
గామాల్లో రైతుకూరీలు భూములు దున్నకుండా సమ్మె చేశారు. ఈ సమ్మెను 
కామేడ్‌ వి క గారు, నేను రహస్యంగా నడుపుతున్నాం భూములు బీడులయ్యాయి 
వ్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఆపంచాలని కొండలమధ్య రిజర్వు దళాలను దాచిపెట్టి, 
సబ్‌ కలెక్టరు వగైరా పోలీసు ఉన్నతోద్యోగులు నలుగురు మాత్రమే వూర్గో ప్రవేశించి 
సమ్మెదార్ల నాయకులను పిలిపించుకొని సంజీవులుగార్ని పిలిపించండి, ఈ సమస్యను 
పరిష్కారం చేస్తామని ప్రజలకు (భ్రమలు పెట్టారు కొంతమంది ముఖ్యులు నా 
రహస్య డెన్‌కు వచ్చి, పోలీసులు నలుగురు మాత్రమే వచ్చారు రమ్మని నన్ను 
బయటకు పిలిపించారు సూల కలిసి మాట్లాడుతుండగానే రెండు పోలీసు వ్యాను 
స్కూలును చుర్చేశాయి దాదాపు 7, 8 వందలమంది రైతుకూలీలు రాళ్ళు రప్పలు 
తీసుకొని ఆహాకొరాలు చేశారు పోలీసు ఆఫీసర్లు నాతో “గ్రామంలో రక్తపాతం 
కొవాలంటారా లేక ప్రశాంతత కావాలా మీరే నిర్ణయించుకోవాలి” అని అన్నారు. 
అపుడు నేను ప్రజలను శాంతింపచేసి అరెస్టయ్యాను. అపుడు కడలూరు క్యాంపుకు 
తీసుకెళ్ళి 2 సం! నిర్బంధించారు. ఆ జైల్లోనే రెండుసార్లు కాల్పులు జరిఫొరు 
ఆరుగురు కా[మేడ్స్‌ హతులయ్యారు. ఈ సంఘటనలో మా తండ్రి రెండుసార్లు 
కడలూరుకు వచ్చి, నాకు ధైర్యం చెపుతూ కన్నీరు కార్చారు నా తండ్రిని, నా 
రాజకీయ మహోపాధ్యాయులు నీలం రాజశేఖరరెడ్డిని స్మరిస్తూ ఆఖరు క్షణ్రాలవరకు 
కల్గ. కమ్యూనిస్టు పార్టీలో కౌన్సిల్‌లో సభ్యునిగా కొనసాగుతూ కమ్యూనిస్టు పార్టీకి 


342 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బి.ఆర్‌. భగవాన్‌ దాస్‌ 









లీ సభలో లీ 
Ray ట్‌ లంలో 
a a! 
లె t2 (1 స. Pp ల 
మ టట 
sat 


ణి [3 for 
pw Hw 
టీ 


వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ (నగరప్రాంతం) కుమార్‌ పల్లిలో ఒక పేద దళిత 
కుటుంబములో జన్మించాను. నాకు చదువు ఎక్కునగా అబ్బలేదు. 4న తరగతివరకు 
మాత్రమే చదివాను. నేను నివసించే వార్డులో అందరూ బిల్లింగ్‌ నర్కర్గుగా 


జీవించేవారు వనికొరకు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. 1944లో నా 
14న ఏట నూ వార్డు నుండి చాలామందిమి సింగరేణి కాలరీస్‌ కొత్తగూడెం 


వెళ్ళినాము. నేను టైలర్‌ పని నేర్చుకొనేందుకు పోయాను అక్కడ బొగ్గుగనుల్లో 
పనిచేస్తున్న కార్మికులు సంఘంగా వుంటూ పోరాటాలు నిర్వహిస్తున్న _ నేపధ్యంలో 
ఆనాటి కార్యకర్తలు, నేటి సింగరేణి వర్కర్‌ ఎ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కా! 
యం కొమరయ్యగారు, వెంకటస్వామి తదితరులతో పరిచయమేర్చడింది. 


రెండన ప్రపంచయుద్ధం వివరణ, సోషలిస్టు భావాలతో సోవియట్‌ యూనియన్‌ 
ప్రగతి వివరణ మన రహస్య వత్రిక ద్వారా కా॥ కొనురయ్యగారు స్వయంగా చదువుతూ 


సంపొదకుడు వరకొల నట్టాభిరామారావు 343 





మమ్ములందరితో చర్చించి యిచ్చేవారు హన్మకొండ నుండి బైలర్‌ వని నేర్చుకొ నేందుకు 
పోయిన నేను, కా! మద్ది రాజయ్య తదితరులము ఎంతో ప్రభావితమైనాము 


సింగరేణి కార్మికులు కా॥ శేషగిరిరావు గారి నాయకత్వాన జరిగే పోరాటాలు, 
కార్మికులు నివశించే పేటల్లోనేగాక ఏ వీధిలో చూసినా ఎక్కడికెళ్ళినా పోరాట 
చర్చలే జరుగుతుండేవి ఈ పోరాటాల కార్యక్రమంలో వారికి నేను, నా మిత్రులు 
జెండాలు కుట్టి యిచ్చేవాళ్ళం అనాటి చర్చల్లో సోవియట్‌ రెడ్‌ ఆర్మీ విరోచిత 
పోరాటాలు, ఉత్పత్తి విధానం, అక్కడ స్త్రీలు కూడా యుద్దంలో పాల్గొని విజయం 
సాధించుతున్నారనేది ప్రధానంగా వుండేది. అలాంటి చర్చలే నన్ను కమ్యూనిస్టులు 
జరిపే పోరాటాలవైపు ఆకర్షించింది. ఇదే సందర్భంగా నైజాం రజాకార్‌ లకు, 
భూస్వాములకు, జాగీర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు, సోషలిస్టు 
భావాల ప్రచార (ప్రాముఖ్యత, వారి ఆచరణ నన్ను ఆ వైపుకు నడిపించి, 
ఎర్రజెండాను భుజాన పెట్టుకొనేలా చేసింది. 


అంతేకాక, వరంగల్‌ లోని అజాంజాహి మిల్లులో ఆ కార్మికులు జరిపే పోరాటాలు, 
తోళ్ళ కార్మికుల పోరాటాలు కా! సర్వదేవభట్ల రామనాధంగారి నాయకత్వాన 
జరుగుతుండేవి [క్రింది స్థాయిలో వున్న అట్టడుగు పేదజనాలతో అనేక ఉద్యమాలు 
జరుగుతున్న పరిస్థితిలో నాలో విశ్వాసం కల్షిస్తూ నాలాంటి పేద యువకులను 
మరింత _ దృఢపడేలా చేసింది. నేను నివసించే వార్డులో అజాంజాహిమిల్టులో 
వనిచేసే కార్మికులు కొందరు వుండేవారు వారి పోరాటాలు, ఆ తీరుతెన్నులు 
చర్చించేవారు. దానికి తోడుగా కా! గారె అంజయ్యగారు మా వార్డు నివాసియే. 
ఆయన బెల్లంవల్లిలో ఒక ప్రయివేట్‌ కాంట్రాక్టర్‌ దగ్గర గుమస్తాగా పనిచేసేవారు 
ఆయనకు కార్మికులతో విస్తృతమైన పరిచయాలు వుండేవి మేము కొత్తగూడెంలో 
వుండగా కా॥ అంజయ్యగారు బెల్లంపల్లి నుండి పనిపై వచ్చి మాతో చర్చించుతూ 
మాకు సూచనలు చేస్తూ, కమ్యూనిస్టు పార్టీ పేదలపార్షీ ఎర్రజెండా నీడక్రింద 
పని చెయ్యాలని, పార్టీ రహస్య జీవితాల గురించి వివరించేవారు. 


1946లో మహాత్మా గాంధీగారు వరంగల్‌ వర్యటనకు వచ్చినప్పుడు మధ్యతరగతి 
ప్రజలు అశేషంగా పాల్గొన్నారు కొని, స్టానికంగా అజొంజాహిమిల్టు తోళ్ళ ఖార్కానాల్లో 
కార్మికుల పోరాటాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నపుడు పేదప్రజలు ఎర్రజెండా 
వైవుననే బాసటగా నిలిచినట్టుగా భావించాను కా॥ అరుణా అసఫరీగారు అజొంజాహిమిల్లు 
పోరాట సందర్భంగా వచ్చినవ్పుడు ఆ కామేడ్‌తో నేను, మా యువకులందరము 
కలిసి మాట్టాడినాము 


స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది అమరులైనారు కాని నన్ను ఆకర్షించినది 
య. సర్దా భగత్‌ సింగ్‌ ఆత్మ బలిదానం కా॥ భగత్‌ సింగ్‌ను ఉరితీ సేముందు 
లెనిన్‌ జీవిత చరిత్రను చదువుతున్న విషయం తెలిసి, దానికున్న (ప్రభావం ఇంతగా 
వున్నదా అని అనుకునేవాణ్ణి దాన్ని చదవాలనే తపన నాలో పెరిగింది. అటువైపే 
నా ప్రయాణం జరిగింది. జీవితాంతం పార్టికి అంకితమైనాను. _ సోవియట్‌ 
యూనియన్‌ విజయాలు, తెలంగాణా ఫోరాట ప్రభావం నాలో తీవ్రంగా వనిచేసినవి. 


344 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చివరికి మూ ఇల్లు సాయుధ పోరాట కాలంలో “*“డెనోగా మాం, కామేడ్‌లను 
తీసుకెళ్ళి వారి వారి గమ్యస్థానాలకు చేర్చి, కొరియర్‌గా వనిచేసేవాడిని పారీలోకి 
ఎంతోమంది యువతీయుఏకులను ఆకర్షించేలా చేసినాను అనేకమంది క్యాడర్‌ను 
తయారుచేసినాను ఇప్పటికీ నావంతు కర్తవ్యంగా దీక్షతో పనిచేస్తూ వున్నాను. రహస్య 
జీవితంలో వనిచేసే నాయకుల పేర్లు మాత్రం నాడు నాకు తెలియదు ఎందుకంశే, 
అన్నీ మారుపేర్లు వుండేవి 1947 తర్వాత చాలామంది కా[మేడ్‌ సతో పరిచయాలు 
ఏర్పడినాయి వారితో కలిసి పనిచేసే అవకాశం కూడా కలిగింది 


సంపాదకుడు వరకాల వ ట్ఞాభిరామారావు 345 





వెంకటామారావు 








న as MH 4 ఈ 
జో 


శ 


లీ 7 ల wri 
Gat , న. f 
7 ౯7 he Cone thal 9 Ask 






నేను రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంది సిర్చిల్ల అంధ్ర మహాసభలో అందులో 
నెనొక స్వచ్చంద సేవకుల్లే, ఆ తదుపరి కరీంనగర్‌ ఉస్మానియా ఆంధ్ర భాషానిలయాన్ని 
గ్రంధాలయోద్యమంలో " ప్రవేశపెట్టింది 1939లో నేను _షాదరాబాదులో విద్య 
అభ్యసిస్తున్న సందర్భంలో నాకు "విద్యార్దుల వందేమాతర ఉద్యచుం, ఆర్య సమాజ 
కార్యక్రమాల్లో పాల్గొనే సదవకాశం లభించింది పండిత నరేంధద్రజీ ఉపన్యాసాలతో 
అకర్షితుడ నై, అతనితో వ్యక్తిగత సంబంధాలు పెరిగాయి నరేం[దజి, నాకు గురువైన 
విరల్‌ ప్ర పసొద్‌ వైద్య గారికి దగ్గరి మిత్రులు 1942లో నేను వైద్య విద్య ముగించుకొని 
కరీంనగర్‌ చేరాను కొద్దికాలంలోనే వైద్యనృత్తిలో నిలదొక్కుకోగలిగాను తగినంత 
ప్రాక్టీసు, చేతినిండ సంపాదన సాధించగలిగాను అనొటి కాలంలో వైద్యుల కొరత 
తీవ్రంగా వుండేది. వ్రయిచేటుగా ప్రాక్షేస్‌ సేది డా పార్దసారధి గారు, నేను 


346 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మాత్రమే అ కాలంలోనే రోజు సాయంత్ర సమయం మిత్రులతో, ఆంధ్రభాషా 
నిలయంలో (గ్రంధాలు, వత్రికా పరనం, బ్యాడ్‌ మెంటన్‌ ఆడటం జరుగుతుండేది 
శ్రీయుతులు పోల్కంపల్లి వెంకటరామారావగారు, వెంకటరాజన్న అవధాని, డాక్టర్‌ 
పార్ధసారధి, మురహర్‌రావ్‌ వకీలు, బద్దం _ఎల్లారెడ్డిగారు, ఆనభేరి ప్రభాకర్‌ రావు, 
సింగిరెడ్డి భూపతిరెడ్డి, తదితర మిత్రులెందరో అచ్చట దర్శనమిచ్చేవారు మిత్రులు 
సింగిరెడ్డి భూవతిరెడ్డి నా స్కూల్‌ మేటు, నాకంటే ఒక తరగతి సీనియర్‌. మా 
అన్నయ్య క్లొస్‌మేటు అందువల్లే అతనితో విద్యార్థి దశలోనే నాకెంతో చనువు. 
కరీంనగర్‌ లో నా క్రినిక్‌ అతని అక్కగారైన కాంతమ్మ ఇంట్లో అద్దెకు తీసుకున్నాను 
అతని బాన వీరారెడ్డి (రేపాక) వకీలు ఈ ఇల్లు సిక్‌ వాడి, బోయివాడల నడిబొడ్డులో 
వుంది, 

స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి: 

15 ఆగస్టు 1947లో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ దేశ స్వాతంత్ర్యం 
గాలి 'స్తాదరాబాద్‌ చుట్టూ వ్యాపించటం సహజం గదా! హైదరాబాద్‌ రాష్ట్రాన్ని 
భారతదేశంలో విలీనం చేయాలని ఇచ్చటి రాష్ట్ర కాంగ్రెస్‌, ఆంధ్ర మహాసభ, 
కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాలు తీవ్రతరమయ్యాయి రాజకీయ కేంద్రంగా ఉన్న 
ఆంధ్ర భాషా నిలయంపై రజాకార్ల కన్నుపడింది. 

(గ్రంధాలయ కార్యదర్శిగా వున్న వెంకటరాజన్న అనధానిగారిపై వారు దాడి 
కేంద్రీకరించారు వాటిని తట్టుకోజాలక అవధానిగారు తమ పిల్లలతో సహా మంధనికి 
మకాం మార్చారు అంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ నాయకులంతా నైజాం 
వ్యతిరేక పోరాటంలో నినుగ్నులయ్యారు పోల్కంపల్లి వెంకట రామారావుగారు 
అంతకుముందే అనారోగ్యంలో దినంగతులయ్యారు కాబట్టి, [గ్రంధాలయ బాధ్యతను 
నెనె స్వీకరించాలి వచ్చింది అది అనాడు అన్ని పార్టీలకు కేంద్రంగా వుండేది. 
1950 వరకు దాని బాధ్యునిగా కొనసాగి, అప్పుడు సిసి బ్యాంకు అధ్యక్షులుగా వున్న 
అయితే పెల్లి తిరుపతిరావుగారికి ఆ బాధ్యతను అప్పగించాను మిత్రుడు భూవతిరెడ్డి 
అతి సౌమ్యుడు, శాంతమూర్తి, గాంధేయవాది, గొప్ప మానవతామూర్తి అతను 
సిరిసిల్జా తాలూకా ఆంధ్ర మహాసభ బాధ్యతను చూస్తుండేవాడు. ఇచ్చట జిల్టా 
అంధ్ర మహాసభ ఆఫీసు సైతం బోయవాడలోనే వుండేది. కాబట్టి నా క్లినిక్‌ 
అతనికి రెండవ కేంద్రంగా పనిచేసేది. వారికి ఒక డొక్కు సైకిలు వుండేది. దానిపై 
గామాలకి ఇతని పర్యటన, సైకిల్‌ హాండిల్‌ పైన ఒక మందుల సంచి, వెనుక 
క్యారీయర్‌ పైన ఆంధ్ర మహాసభ సాహిత్యం సదా వుండాల్సిందే. గ్రామాల్లో ఎచ్చట, 
ఎంత దూరమైనా సంఘం కార్యకర్తలు జబ్బుపడ్డ వార్త తెలిస్తే అచ్చట అతను 
వాలాల్సిందే కరీంనగర్‌ వచ్చిన (ప్రతి సందర్భంలో మలేరియా, విరోచనాల, దగ్గు 
తుమ్ములు, ఇతర సామాన్య వ్యాధులన్నింటికి ఫస్ట్‌ ఎయిడ్‌ అవసరమైన మందులు 
నావద్ద తీసుకెళ్ళేవాడు గ్రామాల్లో వయోజన పారశాలలకు ఆనాడు అతను పెట్టింది 
పేరు. అహింసావాది గాంధేయవాదిగా ప్రారంభించిన అతని జీవితం నైజాం దనున 
నీతి, రజాకార్ల దుండగాలు అతన్ని సాయుధ పోరాటానికి సమాయత్తపరిచాయి. 
ప్రభుత్వము కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ కార్యక్రమాలను నిషేధించింది. 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 347 


నా జీవిత గమనాన్నిమార్చిన అళ్లీవురం సంఘటన: 


అది ఆగస్టు 13న తేదీ 1947వ సంవత్సరము. గాలి పెల్లి నుండి ఒక రైతు 
భూవతి రెడ్డిగారినుండి ఒక ఉత్తరం తెచ్చాడు. నను జబ్బుపడ్డాను రమ్మని ఆ ఉత్తరం 
సారాంశం ఆ పిలుపు అందుకొని నేను అతను వున్న జవహరుపేట గ పేట) 
బయలుదేరి వెళ్ళాను. అది మిత్రులు అశిరెడ్డిగారి ఇల్లు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలకు, 
నాయకులకు పెట్టని కోట. వచ్చిన ప్రతివారికి భోజనం, అవసరమైన డబ్బులు, ఇతర 
సదుపాయాలు కలిగించడం అతని రోజువారి కార్యక్రమాలు, అశిరెడ్డిగారు గొప్ప 
త్యాగశీలుడు. రైతుల పెన్నిధి. నేడు అతడు లేడు జవ్వార్‌ పేటలో భూవతిరెడ్డిగారికి 
వైద్య సేవలందించి నేను నా బంధువు, అతని (శ్రేయోభిలాషి యస్‌. నారాయణరావు 
(అనంతగిరి) గారి వద్దకు వెళ్ళాను. అనాడు 15 ఆగస్టు స్టైదరాబాద్‌ ర్మాష్ట్రాన్ని 
ఇండియా యూనియన్లో చేర్చాలని [గ్రామగ్రామాన జాతీయ ర్ఫుండా లెగురవేయాలని, 
ప్రదర్శనలు సభలు, సమావేశాలు జరపాలని అన్ని రాజకీయ పొర్లీల పిలుపు 
ఆ పిలుపు నందుకొని అన్ని గ్రామాల నుండి ప్రదర్శనలు జరుపుతూ గాలి పెల్లి 
నాయకత్వంలో అనంతగిరి సమీపంలో వున్న" అల్లీపురం (సిద్దిపేట తాలూకాలో 
బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలాదిజనం అనంతగిరి గ్రామం ద్వారా అన్ని 
గ్రామాల నుండి అల్లీపురం వెళుతున్నారు. ప్రతివారివద్ద ఏదో ఒక ఆయుధం వుంది. 
తుపాకులు, గండ్ర గొడ్డళ్ళు, బర్ఫీలు, గునపాలు వారి ఆయుధాలు 


“కత్తులు దూనుకపోయినా 
నెత్తురు బేరులు సారినా 
ఎత్తిన రుండదించకోయ్‌ 

అరుణ వతాకకీ డ్రా” 


అంటూ కదం త్రొక్కుతూ, పాడుతూ సమూహాలు వెళుతూనే వున్నాయి 
పెలుబుకుతున్న (ప్రజా చైతన్యానికి (ప్రభావితుడనై అల్లీపురం వెళ్ళాలని నిిర్ణయించుకు 
న్నాను, బంధువు, గురు సమానులైన కా నారాయణరావుగారు వలదన్నా, వారించినా 
వెళ్ళాను అల్లీపురం గ్రామంబైట గొప్ప సభ జరుగుతూంది. బల్లలతో చేదిక ఏర్పాటు 
చేశారు. ఎర్రజెండాలు, జాతీయ జెండాలతో వేదికనలంకరించారు. సుమారు ముప్పది 
నలబది వేల జనంతో సభ కిటకిటలాడుతోంది. తిరునగిరి సూర్యనారాయణ 
చిరుత వయసు పిల్లవాడు కల్లు నిషేధమనే పుస్తకం చదువుతున్నాడు అందరు 
నిశబ్దంగా వింటున్నారు. మధ్యమధ్య ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీలకు జై అనే 
నినాదాలు, అడపాదడపా కాంగెసుకు జై, మహాత్మా గాంధీకి జై అనే నినాదాలు 
మిన్నుముట్టుతున్నాయి. పుస్తకమంతా చదవటం అయిపోయింది సూర్యనారాయణ 
వేదికపై ఒక ప్రక్క కూర్చున్నాడు అయినా జనం లేవలేదు సభకు ముందు 
భూవతిరెడ్డి వస్తారని ప్రకటించారు. కొబట్టి, జనం అతడు వస్తాడని నమ్ముతున్నారు 
భూపతిరెడ్డి జిందాబాద్‌ అని నినాదాలు మిన్నుముడుతున్నవి వారు వచ్చేవరకు 
అందరూ వుండాల్సిందేనని సమావేశకర్తల ఆదేశాలు సభకు దూరంగా జనంలో 
నిలబడ్డ నేను జనంలో వున్న ఉత్సాహంతో (ప్రేరేపితుడనై నావెంటనున్న అనంతగిరి 
రైతుల వద్ద ఒక బనీయను, రుమాలు, వేరొక రునూలును ధోతిగా మార్చి 


348 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ధరించి, నేనే భూవతిరెడ్డినయ్యాను. జనం భూపతిరెడ్డి వచ్చాడనే ఉత్సాహంతో 
ఉప్పొంగిపోయారు. అతనంటే జనంలో కట్లలుతెగే వాత్సల్యం, (ప్రేమ వుంది 
అతను సంఘ నాయకుడుగా, వారికి అందించే సేవలే దీనికి తార్కాణం. ఉవన్యాసం 
ఆరంభమైంది అంతలో సిద్దిపేట నుండి ఒక పోలీసు వ్యానులో వచ్చిన పోలీసులు సభ 
జరుపవద్దని, కర్య్యూ, 144 సెక్షన్‌ విధించామని హెచ్చరించారు జనం రెచ్చిపోయింది 
సభ జరగాల్సిందేనన్నారు పోలీసు వ్యానుపైన దాడి జరిగింది. వ్యాను అద్దాలు 
పగులగొట్టారు ముందుభాగం కొంత ధ్వంసమైంది ఇద్దరు పోలీసులను చితకబాదారు. 
పోలీసులు, సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ తో సహా వచ్చినదారి పలాయనం చిత్తగించారు. జనం 
వారిని వెంబడించింది. అల్లీప్టురం గ్రామంలో వున్న పోలీసు వ్యానును ధ్వంసం 
చేశారు. పోలీసు వ్యాన్‌ సిద్ది పేట వైపు దూసుకువెళ్ళింది. జనసమూహం సభ 
జరగాల్సిందేనని పట్టుబట్టారు. వారి ఉత్సాహానికి నేను కరిగిపోయాను. అదే నాకు 
మొదటి బహిరంగసభ, పొంగులు వారుతున్న జన్మప్రవాహం (ప్రేరణతో ఒక గంటన్నర 
వరకు ధారాళంగా మాట్లాడాను. జనం నన్ను భూపతిరెడ్డిగానే స్వీకరించారు 
ఆనందించారు. నేను సంతోషించాను. సభానంతరం నావేషం మార్చి అనంతగిరి 
చేరాను. తిరుగు ప్రయాణంలో జవ్వారుపేట వెళ్ళాను. భూపతిరెడ్డిగారిని కలిస్తే 
వారెంతో సంతోషించారు. అనారోగ్యంతో వారు లేని లోటును తీర్చినందుకు నన్ను 
కౌగిలించుకున్నారు 

అనాటి ఘటన నా జీవిత గమనాన్నే మార్చింది నన్ను సమరశీల రాజకీయ 
వాదిగా తీర్చిదిద్దింది ఒక రాజకీయ నాయకునిగా నిలబెట్టింది. 


కరీంనగర్‌ తిరిగివచ్చిన నేను ఆనాటి నుండీ రహస్యంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులనే 
భేదం లేకుండా స్వంతగా _ అర్హికంగా కార్యకర్తలకు తోడ్పడటం, విరాళాలు సేకరించి 
పంపటం, రహస్యంగా డాక్టరుగా వైద్య సేవలందించడం నా నిత్యకృత్యమైపోయింది 
వైద్యరంగంలో లీడింగ్‌ ప్రాక్రీషనర్‌ గా అధికార అనధికారులతో నాకున్న పలుకుబడి, 
వైద్య సంబంధాలు ఉద్యమానికి బాగా తోడ్పడ్డాయి అల్లీపురం ఘటనతో పోలీసులు 
నాపై వారంటు జారీ చేశారు క్లినిక్‌ సోదా చేసి, క్లినిక్‌ రెండువైపుల దూరంగా 
పోలీసు నిఘా ఏర్పాటు చేశారు స్థానిక పోలీసు అధికార్లతో నాకున్న వైద్య 
సంబంధాలతో నన్ను అరెస్టు చేసే సంకల్పాన్ని విరమించుకున్నారు. _ అల్రీవురం 
సంఘటన నాలో వున్న చైతన్యాన్ని త్యాగశీలతను తట్టిలేపింది. 

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన క్రీర్తిశేషులైన కె.వి నర్సింగరావు, పివి. నరసింహారావు 
గారితో నాకున్న స్నేహం, రాజకీయ సంబంధాలు నాతో చాందా క్యాంపుకు సుమారు 
ఏడు, ఎనిమిది వేల రూపాయలు సేకరించి పంపించడానికి తోడ్పడింది. రెండుసార్లు 
రహస్యంగా చందా క్యాంపుకు వెళ్ళి విరాళాలు సేకరించి యిచ్చినస్తున్న సందర్భంలో 
మెట్టు పెళ్లిలో పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల తర్వాత కరీంనగర్‌ లోని 
ఉన్నత పోలీసు అధికార్ల సలహాలపై నుళ్ళీ విడుదల చేయటం జరిగింది. రెండవసారి 
సుల్తానాబాద్‌ తాలూకాలో విరాళ సేకరణశకై కాంైస్‌ నాయకుడు చొక్కారావు 
గారితో కలిసి తార సెల్లిగూడెం, తదితర గ్రామాల్లో విరాళాలు సేకరించాను. సేకరించిన 
విరాళాలు చొక్కారావు గారి ద్వారా చందా క్యాంపుకు పంపించి, నేను హన్మకొండ 


నంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 349 


ప్రయాణం కట్టాను, వరంగల్‌ జిల్లాలో విరాళాలు సేకరించే నిమిత్తం (పొతక పెల్లి) 

రైల్తే స్టేషన్‌ లో రైలు ఎక్కే సందర్భ ములో పోలీసులు నన్ను అరెస్టు చేశారు ఆ 
రాత్రంతా (పోలీస్‌ స్టేషన్‌ ) తానాలోనే వుంచారు. తెల్లనారంగా నే రానే జమేదార్‌ 
(ముస్లిమ్‌ - సీర్లపంచ సిర్సిల్ల తాలూకా - పేరు జ్ఞాపకం లేదు) వచ్చి నన్ను గుర్తువట్టాడు 
ఇతడు పేరు ప్రఖ్యాతిగల డాక్టర్‌ వెంకటరామారావుగారని, కరీంనగర్‌ లోని డి యస్‌ పి 
తదితర పోలీసు అధికార్లకు వైద్య సేన చేసేవారని సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ కు నచ్చచెప్పి 
ఒప్పించి విడుదల చేయించాడు వైద్యసేవ లందించడంలో కాం(గెస్‌, కమ్యూనిస్టులనే 
భేదము లేకుండా ఖాసింపేట వెంకటరెడ్డి జె దామోదరీరావు, అనంతారం 
మురళీధరరావు, సింగిరెడ్డి భూవతి రెడ్డి గౌతంరావు తండ్రి, ఇరుకుల్ల చొక్కారావుగారలు 
తదితరులెందరికో సుదూర ప్రాంతాల్లో వుండి వైద్య సేవలందించడం జరిగింది 
ఇందులో కొందరు కాల్పులకు లోనై గాయవడినవారున్నారు. 

నౌపై వారంటున్నా; క్లీనిక్‌ | ఇంటి పైన నిఘావున్నా అన్ని పొర్టీల రాజకీయ 
కార్యకర్తలు రాత్రి సమయాల్లో చేతిలో మందు సీసాలు వట్టుకొని రావడం 
జరుగుతుండేది రోగులుగా వచ్చే ఈ పద్దతి నిఘాలో వున్న పోలీసులు. కళ్ళు 
కప్పడానికి బాగా ఉపయోగపడింది. నా ఇట్లు అనాడు పోరాట కేంద్రాలకు ఆయుధాలు, 
(గెనెడ్సు, ఉత్తరాలు అందించే కేంద్రంగా పనిచేసింది ఒకనాడు కెవి నర్సింగరావు 
గారు నా ఇంట్లో వున్నట్టు వార్త తెలిసి పోలీసు దాడి జరిగింది ఇంటివెనుక 
వున్న దర్వాజ నుండి బోయివాడలో వేరేచోటికి ఆ రాత్రి మార్చి మరునాడు 
చందాకు పంపించడమైంది అనాటి వార్తాహరుల (కొరియర్హ) వ్యవస్త వారి త్యాగాలు 
అనన్యసామాన్యం. వారు ఎంతటి త్యాగాలకైనా వెనకాడివారు కారు. పీర్లు గొప్ప 
త్యాగధనులు వీరంతా చరిత్ర పుటల్లో అనామకులుగానే మిగిలిపోయారు. గాలిపెల్లి 
దహనం, మాంధాపురం ఘటన, స్తానిక పోలీసులకు తెలువకముందే కొరియర్ల ద్వారా 
నాకందించడం జరిగింది. ఈలాంటి ఘటనలు ఎన్నెన్నో దినమనక, రాత్రనక, 
కాలినడకన, సైకిళ్ళ పైన వీరు వెళ్ళాల్సిందే ఆనాటి పోరాటానికి వీరే జీవనాడులు 
ఎందరో మహానుభావులు, త్యాగధనులు - వారి త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం 


మాంధాపురం పోరాటం: 


అనభేరి ప్రభాకరరావుగారు పోలంపల్లిలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు 
అంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టి ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. నైజాం 
వ్యతిరేక పోరాటంలో, కరీంనగర్‌ జిల్లా మొదటి దళానికి నాయకత్వం వహించారు 
సింగిరెడ్డి భూవతిరెడ్డి అతని అనుంగు మిత్రుడు, సహచరుడు భూపతిరెడ్డి ఎంత 
సౌమ్యుడో, ప్రభాకర్‌ అంత మిలిబంటు శ తువుగుండెల్లో అతని చూపులే తూటాలై 
నిలిచేవి సాహసానికి, ధైర్యానికి ఇతను పెట్టిందిపేరు కరీంనగర్‌ జిల్లాలో నైజాం 
మిల్లిరీకి వ్యతిరేకంగా రణభేరి (మోగించింది, అనభేరి (ప్రభాకరే వీరు పీడిత వ్రజల 
విముక్తికై మా జిల్లాలో ప్రాణా లర్పించిన మొదటి అమరవీరుడు. 

వీరి త్యాగాలు అసమానమైనవి చిరస్మరణీయ మైనవి కరీంనగర్‌ తాలూకా 
మాంధాపురం గుట్టల్లో చందలాది నైజాం పోలీసు, రజాకార్ల నెదిరిస్తూ వీరు వీరమరణం 


350 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చెందారు మాంధావురం పోరాటం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో కలకాలం 
నిలిచి వుంటుంది అది మనర్శాస్ట్ర స్వాతంత్ర్య చరిత్రలో చెరగని ముద్రవేసింది. 


“ఒక వీరుడు మరణిస్తే 
వేలకొలది (వ్రభవింతురు 
ఒక నెత్తురు బొట్టులోన 
(వళయాగ్నులు (వద్వారిల్లు” 
అన్న విప్టవనానుడి అక్షరాల రుజువు చేసింది. ఆ సూర్తితోనే 'నీ బాంచ్‌ను 
ఇచి 
కాల్మొక్కుత, గులాపోన్ని' అన్న అనాటి సామాజిక వ్యవస్థ నుండి వేలాది నెజాం 


వ్యతిరేక పోరాట వీరులు ప్రభాకరి, భూపతిరెడ్డి గారలకు వారసులుగా నిలిచారు 
నైజాం మిల్లిరీ, రజాకార్‌ మూకలనెదిరిస్తూ ప్రాణాలొడ్డారు తుదకు నైజాం రాజరికొనికి 
పతనం తప్పలేదు ఖాసిం రజ్వి, అతని రజాకార్‌ మూకలు మట్టి కరిచారు పీడిత 
పజావిముక్తి పోరాటం అంతిమ విజయం సాధించింది. వారి త్యాగాల స్పూర్తి, దీప్తి 
టి యువతకు ఆదర్శంగా నిలవాలి 


శశ ఆ 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 351 





1 
( 


1922 ఆగస్టు 25వ తేదీన నేలకొండపల్లి శివారు పాతకొత్తూరు అనే 
కుగ్రామములో జన్మించారు. గ్రామములో ప్రైవేటు పారశాలలో 2వ తరగతి, 
తరువాత నేలకొండవల్లి ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు మరల (ప్రైవేట్‌ 
పారశాలలో 8వ తరగతి వరకు చదివిన తరువాత గుంటూరు జిల్జా బాపట్ట తాలూకా 
ముంతెనవారి పాలెంలో అన్నావ్రగడ కామేశ్వరరావుగారు విద్యాననమనే విద్యా 
సంస్తను నెలకొల్పారని తెలిసి అక్కడికి వెళ్ళి 10న తరగతి చదువుచుండగా ఆ 
పొరశాల పై (ప్రభుత్వము నిఘా వేసింది. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వము ఆయన గారిని 
నిర్భంధించింది పారశాల నిలిచిపోయిన కారణంగా ఇంటికి తిరిగి వచ్చి చదువుకు 
సంస్‌ చెప్పాను 

ఒక (గ్రామములో (పైచేట్‌ పారశాల నడుపుతూ (గ్రామములో నే హరిజనులకు 
పారశాల ఏర్పాటు చేసి (ప్రతిరోజూ పగలు గ్రామములోని (ప్రైవేటు పాఠశాల, 
రాత్రిపూట హరిజన పాఠశాల నడువుతుండగా గ్రామంలోని అగ్రకులాలవారు గూడెం 


352 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 
ఘు ళు అంటీ 


బడి పెట్టితే [గ్రామంలోని పారశాల నడవవద్దని బెదిరించారు. దానితో (గ్రామములో 
పారశాలను కూడా పెట్టడం మనస్కరించలేదు అందువలన పారశాలకు కూడా 
స్వస్తి చెప్పాను అప్పటికి నాకు 18 సంవత్సరములు. 


గాంధీగారి ఖమ్మం వర్యటనలో వెళ్ళాను అంధ్ర మహాసభలో (గ్రామాలలో 
సభ్యత్వము చేర్పించి, గామ సంఘాలు ఏర్పాటు చేయడం చేశాను ఆంధ్ర 
మహాసభలకు మడికొండ, భువనగిరి ఖమ్మం, హైదరాబాద్‌ సభల్లో పాల్గొన్నాను 
ఆ రోజులలో 1045-46 సంవత్సరాలలో లెక పేరుతో య 1కి 2 కుండలు 
ధాన్యం వసూలు చేసి (గ్రామాధికారుల దగ్గర ఉంచెడివారు వాటిని పేదవారికి 
అవసరమైనపుడు ఇచ్చి తక్కువ నాగుతో తిరిగి తీసుకోవాలని ఇది ఒక కమిటీ 
ద్వారా జరగవలెనని, ప్రభుత్వ ఆదేశం కానీ గ్రామాధికారులెనరూ పేదలకు ఇచ్చిన 
దాఖలు లేవు వారు స్వంతానికే ఉపయోగించుకునేవారు అందువలన నేనీ వ్యతిరేక 
పోరాటము, వెట్టిచాకిరి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో పాలొనేవాడిని 


(గ్రామములో మా నాయనగారు కూడా బాకీలు పెట్టుతుండెడివారు ఒక బలహీన 
వర్గానికి చెందిన రైతు భూమిని అవ్చుక్రింద కట్టుకున్నారు. ఆ సంగతి తెలిసి బాకీ 
(క్రింద భూమిని కట్టవలసిన పనిలేదని చెప్పాను ఆ రైతు భూమిని స్వాధీనము 
చేసుకున్నాడు. ఆంధ్ర మహాసభ జరిపే వెట్టిచాకిరి, లేవీ వ్యతిరేక పోరాటాలు, 
జమీందారీ, జాగీర్జారీ వ్యతిరేక పోరాటాలు నన్ను ఆకర్షింపచేస, 1945లో కమ్యూనిస్టు 
పార్టి సభ్యత్వము తీసుకున్నాను అప్పటి నుండ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు 
పార్తీలు నిర్వహించే శిక్షణా తరగతుల్లో పాల్గొన్నాను. 

రజాకార్‌ దుండగాలకు వ్యతి రేకంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ ఆదేశముల 
మేరకు ఖమ్మం - కోదాడ రహదారి, గువ్వలగూడెం - నేలకొండవల్లిల నుధ్య 
ఉన్న వాగుపై వంతెన వద్ద ఈతచెట్టు కొట్టి అడ్డంగా వేశాము దానిపై రాకపోకలు 
నిలిచిపోవడంతో ప్రాంతంలో పెద్ద సంచలనం ఏర్పడింది 3౩వ రోజున పోలీసులు 
(గాయాలు; [గ్రామ నౌకర్లతో వచ్చి మా ఇంటిని చుట్టుముట్టారు. మా 
అమ్మగారు నన్ను లేపి పోలీసులు ఇంటి చుట్టూ ఉన్నారని చెప్పారు నేను 
లేచి కంవ దూకి వరారయ్యాను. నేను దూకిన చోట (గ్రామ నౌకరు కొవలా 
వున్నాడు అయ్యా, నెమ్మదిగా వెళ్ళండని చెప్పాడు. పోలీసులు ఇంటిలోకి చొరబడి, 
నా భార్యను నీ భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పమని అన్నారు నాకు తెలియదని చెప్పితే, 
సిగరెట్టు ఇప్పుడు కాల్చినవే ఎక్కడున్నాడో చెపుతావా లేదా అని బెదిరించితే, 
నాకే సిగరెట్టు త్రాగే అలవాటున్నది అని ఎదురు సమాధానం ఇచ్చినది దానితో 
మా నాయనగార్ని, అన్నగార్ని చేతులు కట్టి కొండపల్లి తీసుకువచ్చి కాల్చి వేస్తామని 
బెదిరించారు అయినా, మా ఇంటికి రావడం ళదని సమాధానము ఇచ్చారు 
ఈసారి ఇంటికివస్తే పట్టిస్తానుని రాయించుకుని వదిలిపెట్టారు 

దానితో నా రహస్య జీవితం ప్రారంభమైంది ఒక దళాన్ని ఏర్పాటుచేసి మునగాల 
పరగణా సిరిపురములో క్యాంపు ఏర్పాటు చేసినాను ఆ గ్రామ కొమేడ్స్‌ పూర్తి 
సహకారము ఇచ్చినారు అక్కడినుంచి గ్రామాల్లో భూస్వాముల వద్ద ఉన్న తుపాకులు 
స్వాధీనము. చేసుకుని, ఈ ప్రాంతములో పాలేరు (గ్రామం నుండి కృష్ణాజిల్దా 


సంపాదకుడు నరకాల వట్టాభిరామారావు 353 


సరిహద్దు (గ్రామం మల్కొవురం వరకు ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపచేశాము 
ఈ గ్రామాలలో ప్రజాకోర్టులు నిర్వహించాం 

పాలేరు మధ్యతరహా ప్రాజెక్టు (క్రింద 10వేల ఎకరాలు సాగు అవుతుండేది 
అధికారులు వెళ్ళిపోయినందున రైతుల కోరిక మేరకు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను 
స్వీకరించి విజయవంతంగా పంటలు పండించడానికి తోడ్పడి రైతాంగ మన్ననలను 
పొందాం. ఈ స్టితిలో పాలేరు ప్రాంతంలో తిరుగుతున్న కృష్ణయ్య అనువానిని వట్టి 
ఇచ్చినవారికి 10వేల రూపాయలు పారితోషికము ఇస్తామని ప్రభుత్వము ప్రకటించింది. 
అయినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ దశలో కొంతమంది కమ్యూనిస్టు 
నాయకులు పార్టీకి రాజీనామా ఇచ్చి కాంగ్రెస్‌ తీరము పుచ్చుకున్నారు మా 
నాయనగారు నన్ను పిలిపించుకుని “నాయకులు రాజీనామా ఇస్తున్నారు ఏమి 
చేయాలని ఆలోచిస్తున్నావు? ఏమైనా సరే, మాకు ఎన్ని కష్టాలు వచ్చినా 
భరించుతాము నీవు రాజీనామా చేయవద్దు నీ దారిని నీవు ప్రయాణం చేయ”మని 
చెప్పినారు. ఆ విధంగానే కొనసాగాను. కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయక్షులు దేవులపల్లి 
వెంకకేశ్వరరావు. పుచ్చలపల్లి సుందరయ్య; మొదలగువారు ఈ ్రాంతమునుండె 
విజయనాడకు వెళుతుండెడివారు వారిని సురక్షితముగా పంపించుతుండెడినాడిని 
1947 సెప్టెంబర్‌ 7న తేదీన యూనియన్‌ సైన్యాలు రాష్ట్రములోనికి ప్రవేశించినవి 
అ రోజునే మా దళం నేలకొండపల్లి ప్రాంతము పై దాడిచేసి ఆయుధములు, 
మందుగుండు సామి స్వాధీనము చేసుకున్నవి నేలకొండపల్లిలో వున్న ముస్లింలు 
భయభ్రాంతులైనారు. _ వారికి 2 రోజులు మా గ్రామములో వసతి కల్పించి, 
అభయమిచ్చి పంపించినాము యూనియన్‌ సైన్యాలు నాకోసం గాలించి, మా 
నాయనగార్సి, మామగారి అరెస్సు చేసి, రాష్ట్రములో మొదటి ఎన్సికలు జరిగేటవ డు 
ఏడిచిపెట్టారు 1 గక - | 


354 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కీ॥శే॥ అనిశెట్టి సుబ్బారావు 








(వముఖ అభ్యుదయ కవి అనిశెట్టి సుబ్బారావును “నీవు కమ్యూనిస్టు పార్టీలో 
ఎందుకు చేరావు?” అని అడిగారు ఆయన నమాధానంగా “సమధర్మం జగత్తు 
నిర్మించేందుకు నా మేధను, హృదయం అర్పించాను” అని 1945 జులై 11 (వజాశక్తి 
వారవ(తికలో (వ్రాశారు అనిశెట్టి నేడు లేరు కాని ఆయన యిచ్చిన అమూల్యమైన 
సమాధానం వుంది. ఇవ్పటికి అర్హశతొబ్దం (క్రిందట, అంతే 51 సంవత్సరాల (క్రితం 
ఆయన వ్రాసీన యీ సమాధానం నేటికీ ప్రగతిశీల రచయితలందరికీ వర్తిస్తుంది, 
నారి భావాలను ప్రతిబింబిస్తుంది. నమధర్శ జగత్తు నిర్మించే ఆ పోరాటం ఎన్నో 
ఎన్నెన్నో ఒడిదుడుకులకు గురవుతూ యింకా సాగుతూనే వుంది. 

రష్యాలో, తూర్పు యూరప్‌లో సోషలిస్టు నమాజు నిర్మాణ ప్రయోగాలు 
తాత్కాలికంగా దెబ్బతినవచ్చు కాని, సమధర్మ జగత్తు నిర్మించే ఆ పోరాటం ఆగలేదు, 
సాగుతూనే వుంది అందుకే మరొక్కమారు యీ అభ్యుదయ కవి వాక్కులను 
యీ సందర్భంలో పారకులకు జైస్తీకి తెస్తున్నాం - నం! 


నంపాదకుడు: పరకాల వట్టాభిరామారావు 355 


ఇంటా బయటా ఒకేప్రశ్న: ఎందుకు ప్రవేశించావు కమ్యూనిస్టు పార్టీలో? 
అన్నారు, అంటున్నారు. కొందరు విజ్ఞానులు సుముఖమౌతున్నారు కొందరు 
అజ్ఞానులు దూరమౌతున్నారు 

వ్యవస్థా చక్రంలో తప్పనిసరిగా తిరుగుతూ కొత్తదనాన్ని ప్రతిదాన్నీ శంకించే 
వ్యక్తుల్ని చూస్తే జాలివేస్తుంది నాకు తెలుసు: ఒకనాటికి ఈ విముఖులు, శత్రువులు 
తాము చరిత్రనే కళంకితం చేసినట్టు గ్రహిస్తారని 

మానవుణ్ణి నేను. కోట్ల మానవుల అమాయిక ప్రాణాలు దాహం తాగే సమాజ 
యంత్రంలో పనిముట్టుకాదు నా దేహం. వ్యక్తతా (ప్రకాశం, జీవన చైతన్యం కలిగిన 
నేను చరిత్రకు బానిసనుగాను - నేతను, 


చరిత్రలో బుద్దుడు, జీసస్‌, సోక్రటిస్‌, జీవితాన్ని పరిణతి ఫొందించేందుకు మధనపడి 
వధపొందిన సహగస్రజీవులు పేమ విశ్వాన్నంతనూ చైతన్యమయ జీవనోద్యమంగా 
మార్చుతుంది అన్నారు. విపులమైన పరిశీలనతో, గతి తార్కిక తత్వంతో మార్కు 
సిద్దాంతీకరించాడు. చరిత్రకు కర్తవ్యతాజ్ఞానం ఇచ్చాడు 


మానవ హృదయానికీ, పాదానికీ ఎల్లలు హద్దులు లేవు. జగత్తు అంతా మానవుని 
శోభామయ గృహంగా _ వెలిసేందుకు కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు 

నాకు తెలుసు: ఇది మానవుని బాల్యం. చైతన్య రాహిత్యం. జీవన దౌర్బల్యం 
కారణంగా సంప్రాప్తమైన బాల్యారిష్టాలు అతని జీవాన్నే కుంగదీసి, పీల్చి పిప్పి 
చేస్తున్నాయి. ఇది విధి! స్వచ్చమైన, కళంక రహితమైన సమాజ వికాసాన్ని 
ప్రోద్భ వించడం, నూత్న జీవనశంఖం పూరించడం! 

గుండె గుండెకూ మధ్య కట్టుబాట్లు, ఇంటింటి నడుమ రాతిగోడలు, చేను 
చేనుకూ, జాతి జాతికీ మధ్య పొలిమేరలు నన్ను, నా సోదర మానవుల్ని 
అనమానిస్తున్నాయి. ప్రబలమైన ఈ జాడ్యానికి మానవత్వం ఆహతౌతోంది 
అర్హణాడబ్బుల వద్ద విచ్ళిన్నమైన కుటుంబాల్లో ద్వేషం, పొలంగట్టవద్ద కొట్టాడిన 
పల్లీయులు ఓద్చిన నెత్తురు, నది కోసం, గనికోసం పోరాడిన జాతులు కోల్పోయిన కోట్లు 
మానవుల కంకాళాలు ఏమని ఘోషిస్తున్నాయి? “ఇది రాక్షసం. సమాజ యంత్రం 
సమాజాన్ని ధ్వంసం చేస్తోంది. దీన్ని బ్రద్దలు చెయ్యి. సమధర్మం నిర్మించు!” అని, 
ఈ ఘోష విన్న ప్రతి హృదయం దద్దరిల్లుతోంది తన సర్వశక్తులూ మేళవించి యీ 
యంత్రాన్ని మూలమట్టుం చేస్తోంది ఈ మహత్కార్యం మానవత్వాన్ని నిరూపిస్తోంది, 
సర్వతోముఖంగా, అవ్యాహతంగా ఇందుకే కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోందని చరిత్ర 
రుజువు చేస్తోంది! 

పీడితులు, బాధితులు, దరిద్రులు జగత్తులో మానవత్వాన్ని సమర్దిస్తున్నారు. 
నిర్మిస్తున్నారు ఈ మహోద్యమానికి కమ్యూనిస్టు పార్టీ శిరస్సు ప్రకృతిలో 
పొతుకుపోయిన పాదాలతో, ఆదర్శ శిఖరాల్లో విహరించే ఊహలతో, అలజడితో, 
ఆందోళనతో ఏండ్ల తరబడి కళవరపడి విముక్తి మార్గాన్ని కనుగొన్నాను సమధర్మ 
జగత్తు నిర్మించేందుకు నా మేధస్సు, హృదయం అర్పించాను 


కమ్యూనిస్టు పార్టీ ప్రపంచమంతటా శత్రువుకెదురై పోరేందుకు ఆయుధాల్ని, 


356 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నాయకత్వాన్నేగాక భావి సమాజాన్ని సృష్టించేందుకు తత్త్వ పరిజ్ఞానాన్ని గూడ 
వ్రసాదిస్తోంది విప్లవం ఎప్పుడో రాదు - జరుగుతోంది! 

నాకు తెలుసు జగత్తులో ఇప్పుడు రెండే రెండు తెగలు గత |ప్రస్తుతాల ఊబిలో 
కూరుకుపోయి ప్రస్తుతపు అమానుషాన్ని సహించే, సమర్ధించే మూఢులు, స్వార్థపరులు; 
ప్రస్తుతంలోని రాక్షస్రాన్ని గ్రహించి, హృదయం కంపించి, ప్రస్తుతాన్ని బ్రద్దలు కొచ్చే, 
మహత్తర భవిష్యత్తును నిర్మించేందుకు పిడికిలెత్తి (ప్రతిజ్ఞబూనే వురోగాములు. 

అవ్యాహతంగా, నిరాఘాటంగా (ప్రవహించే జీవన వాహినిని వెనక్కు తిప్పే 
వ్యర్హయత్నంలో సమసిపోతోంది మొదటితెగ. 

అభ్యుదయోత్తరమైన సక్రమ పధాన మళ్ళించేందుకు జగత్తును పంటపొలం 
చేస్తోంది రెండవ తెగ. 


మొదటి తెగ (ప్రశ్నించవచ్చు - ఎందుకు మీకీ విపరీత త్యాగాలు కోరే 
మహోద్యమం? ఒకప్పుడు నేనూ ప్రశ్నించుకుని వె రెత్తిపోయాను 

యుగాలుగా దారిద్యంలో కుమిలికాలిన లక్షల కుటుంబాలు జవాబు చెప్పినై 
శతాబ్దాలుగా మానవత్వాన్ని _ విసర్టించిన బానిసల దీన వదనాలు జవాబు చెప్పినై 
సమాజమే సృష్టించి పెంచి లీలగా, ఆటగా వధించిన 50 లక్షల బెంగాల్‌ సోదరుల 
మరణాక్రందనలు జవాబు చెప్పినై. తోవలో స్పృహ తప్పి పడిపోయే (ప్రతి బిచ్చగాడు 
ఈ ప్రశ్నవిని పరిహసిస్తున్నాడు చరిత్ర కంఠంతో శపిస్తున్నాడు 

ఈ వైకల్యానికి, వ్యధకు కారణం ఊహించలేక తత్త వేత్తలు వెతచెందారు ప్రతి 
ఒక్కరి పరిశీలన, నిర్ణయాలు నన్నాకర్ణించినై వారి ఊహాసౌధాలు చక్కని కాంక్షల్రుగా 
మాత్రం నిలిచిపోయినై జగత్తు మాత్రం ఈ జాడ్యభారంతో కుంగిపోతూనే వచ్చింది 
గాఢంగా యోచించి, వరించి, జీవన సంగ్రామాన్ని పరిశీలించేందుకు మార్కు 
అవలంబించిన గతి తార్కిక తత్వం ఒక్కటే సరైంది అని గ్రహించాను వేదాంతుల్ని 
వేధించిన సందేహాలన్నీ _వర్గపోరాట సిద్ధాంతంలో, దానికి |పాతిపదిక అయిన భౌతిక 
వాదంలో, సుస్పష్టంగా తీరిపోయాయి 

మానవుల్లో మానవులేగాదు, పిశాచాలూ వున్నారని; యంత్రాలు నిర్జీవమైన వేగాదు. 
ప్రస్తుతం మానవుని _పరిపాలిస్తున్నాయని నాకు తెలుసు. వూర్వ వేదాంతులకు 
చరిత్ర జీవం పోసి నిలిచింది మార్కు చరిత్రకు జీవం పోశాడు - సర్వతోముఖ 
సుఖజీననం కమ్యూనిస్టు దశలోనే సాధ్యమని, తప్పనిసరి ఐన కమ్యూనిస్టు దశలోకి 
సమాజాన్ని పరిణమింపచెయ్యండని 

కమ్యూనిస్టు సద్దాంతం పురోగామి సిద్దాంతం అది జగత్సత్యాన్ని గ్రహించి 
కర్తవ్యం నిర్ణయిస్తుంది పతితుల జీనంతో వెల్లించిన ఈ జ్యోతి గాఢాంధమైన 
భావిని దీప్తినంతం చేసింది మానవ జీవితం ఆ త్రోవ ననుసరించటానికి చేయూత 
నిచ్చేందుకు నాకు దార్హ్యం కూర్చింది అందుకని. 


ప్రస్తుతం మానవ జీవితం మూసలో కళ పెళలాడుతూంది గతకాలపు జడతత్వ 
కారిన్యాలు కరుగుతున్నాయి వర్తమానవు ముద్రలు చెరిగిపోతున్నాయి దివ్యమైన 
నూత్నా కారాన్ని పొందుతోంది జీవితం అందుకే భావిని ఆలపించే కవులు 


సంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 357 


రారా ఓ మానవుడా! 

మానవుడా! 

రారా ఓ మానవుడా! 

కరువుల వుట్టిల్లుధా [త్రి కొమధేను వయ్సెనురా! 
కొడులేని న్వర్గమిచట కట్టితిమయ్యా $3; 
రారా ఓ మానవుడా! 

అవతరించె శుద్దావని అవనిక పై కక్కెనురా! 
నవజీవన దివ్యవాణి నొంది వరించెను నీకై 
రారా ఓ మానవుడా! 


అంటున్నారు జీవశక్తి మహోధృతంగా విజృంభిస్తోంది. ఈ పరిణామ దశలో 
నా కర్తవ్యం ఇది. 


నాకు తెలుసు. ఈ కష్టసము[దం దాటేందుకు కస్ట వారధికి ఎత్తే ఒక 
రాయి నైతే చాలునని! 


భవిష్యత్తుకోస సం శత్రువుల్ని బరి యిచ్చేటప్పుడు వారి గుండెల్లోంచి దూసుకుపోయే 
ఒక తుపాకి గుండునైతే చాలునని. 


నూత్న జగత్తులో ద్వేషం, ఈర్ష్య, అవ్వలు, అసూయ ఎరుగని శిశువు పెదవులు 
పూచే చిరునవ్వునైతే చాలునని! 


శ రే ఈ 


358 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





నేను 1914 సంవత్సరం ఏప్రిల్‌ 11వ 
తేదీన జన్మించాను ప్రాధమిక విద్య తిరు 
వూరు తాలూకా ఊటుకూరు గ్రామంలో 
పూర్తిచేశాను. ఆ పిమ్మట వరంగల్‌ జిల్లా 
నర్సంపేట (గ్రామంలో ఉర్దూ (ప్రధాన భాషగా 
ఫస్టుఫారం సైనాను. సెకండ్‌ ఫారం 
ఖమ్మం పట్టణంలో చదువుతున్న రోజులలో నా 
తల్లి అనంతోజు వీరభద్రమాంబ చనిపోయింది. 
ఈ ఘటనతో నా చదువుకు అంతరాయం 
కలిగింది. 

తెలుగు భాషాభివృద్ధి చేసుకోమని మా | ' 
నాన్నగారు ఇందుకుగాను కొన్ని సూచనలు 
చేశారు అ సూచనల మేరకు గోపీనాధ 
రామాయణము, ఉత్తర రామాయణము, 
మనుచరిత్ర, మేఘసందేశం, చిల్లణీయం, శ్రవణానందం, శ్రీకృష్ణ కర్ణామృతం, శృంగార 
నైషధం, రాధికస్వాంతనము అధ్యయనం చేశాను. 

ఈ (గంధాలతోపాటు కందుకూరి వీరేశలింగంగారి గ్రంధాలన్నీ తెపంచుకొని 
చదివాను సాక్షి సంపుటాలు, కాశీమజిలీల కధలూ, శరత్‌ బాబు, (ప్రేమ్‌చంద్‌, 
ముల్కరాజ్‌ ఆనంద్‌, చిలకమర్తి, గోపీచంద్‌ నవలలను చదివాను 

1937 సంవత్సరం, ఫిబ్రవరి నెలలో దేశం మొత్తంమీద సాధారణ ఎన్నికలు 
జరిగాయి మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పోటీగా జస్టిస్‌ పార్టీ రంగంలోకి వచ్చింది 
ఈ సమయంలోనే కొ[మేడ్స్‌ సుంకర వీరభద్రరావు, అనుమర్లపూడి సీతారామారావు, 
పొన్నలూరి రాధాకృష్ణమూర్తి, మునుకుంట్ల వెంకటప్పయ్య ్రభృతులతో పరిచయం 
ఏర్పడింది. జనరల్‌ ఎన్నికలలో నేను పాలొని, కాం(గెస్‌ పార్టీ అభ్యర్థుల విజయానికి 
కృషి చేశాను, జస్టిస్‌ పార్టీ అతి ఘోరంగా ఓడిపోయింది. కొం (గైస్‌ పార్టీ అభ్యర్థులు 
అఖండ విజయం సాధించారు 

ఈ సమయంలోనే జి డి బాసు ఇంగ్లీషు భాషలో రచించిన బ్రిటిష్‌ మహాయుగం 
అనే గ్రంధాన్ని మానికొండ సత్యనారాయణగారు తెనిగించారు. ఈ గ్రంధాన్ని 
సాధించి అధ్యయనం చేశాను. ఈ (గంధం అప్పట్లో నిషేధించబడివుంది ఈ 
గంధం చదివిన తరువాత, డాక్టర్‌ భోగరాజు పట్టాధిసీతారామయ్యగారు రచించిన 
కాంగ్రెస్‌ పార్టీ చరిత్రను తెప్పించుకొని అధ్యయనం చేశాను. ఈ (గంధాలు చదివిన 





నంపొదకుడు' వరకాల వట్టాభిరామారావు 359 


పీమ్మట అప్పటివరకు నిండి నిబిడీకృతమైవున్న దైవభక్తి సన్నగిల్లింది. దేశభక్తి 
ఉప్పొంగింది. కొం (గైస్‌ పార్టీ సభ్యత్వం చేర్చించటమే గాకుండా నేను కూడా 
పొవలా చెల్లించి కొం గెస్‌ పార్టీ సభ్యత్వం పొందాను. మహాత్మా గాందీ నిర్తేశించిన 
విధంగా రాట్నంపైన నూలు వడికి నెయించి, ఆ గుడ్డలు సైకిల్‌ పైన పెట్టుకొని 
గ్రామాలలో అమ్మకం చేయడం జరిగింది 


1938 సంవత్సరంలో వశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ మహాసభలు 
తిరువూరు పట్టణంలో వైభవోపేతంగా మూడు రోజులు జరిగాయి. ఆ మహాసభల 
నిర్వహణకుగాను క్యామేడ్‌ సుంకర వీరభద్రరావుతో కలిసి నేను దండిగా విరాళాలు 
వసూలు చేసి మహాసభ నిర్వాహకులకు అందించటం జరిగింది. అంతేకాకుండా, ఈ 
మహాసభలు జరిగిన మూడు రోజులు ఖద్దరు షర్టు, ఖద్దరు నిక్కరు వేసుకొని, 
కాం(గెస్‌ జెండా చేతపట్టుకొని వలంటీరుగా పనిచేశాను. సహపంక్తి భోజనాలు, ఎంగిలి 
అకులు ఎత్తివేయటం వలంటీరుగా నేనూ నా సహచరులు చేసిన పని, 

ఈ విషయం కొంతమంది రైతుల ద్వారా తెలుసుకున్న నొ మామగారు 
వజల రాజయ్యగారు - మిగతా బంధువులు - నన్ను ప్రాయశ్చిత్తం చేసుకోమని 
చెప్పారు. నేను మొండిగా నిరాకరించాను. అందులకుగాను నన్ను సంఘంనుండి 
బహిష్కరించారు. 

ఈ మహాసభలకు కాయమేడ్స్‌ చండ్ర రాజేశ్వరరావు, మునిపల్లి రామారావుగారలు 
వచ్చి, వాలంటీర్లకు (డ్రిబ్ల శిక్షణ యిచ్చి, తిరువూరు పట్టణంలో ప్రదర్శన 
చేయించారు. ఈ ప్రదర్శన (ప్రజలను బాగా ఆకర్షించింది. ఈ మహాసభలకు 
తెన్నేటి విశ్వనాధం, సింధు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్వా, కర్నాటక మంత్రి కరంత్‌ , 
మన జిల్లా నాయకులు కాట్రగడ్డ వెంకట నారాయణరావు, గద్దె రంగయ్యనాయుడు, 
పేట బాపయ్య, పిడికిటి రామకోటయ్య ప్రభృతులు హాజరైనారు. దేశోద్దారక 
కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు చనిపోయారు ఈ మహాసభలో _ కామేడ్‌ 
నండూరి ప్రసాదరావు సంతాప తీర్మానాన్ని (ప్రవేశపెట్టగా, మహాసభ ఓ నిమిషం 
మౌనం పాటించి, శ్రద్దాంజలి ఘటించింది. 

1939 సంవత్సరంలో తిరువూరు తాలూకా తునికిపాడు గ్రామంలో అంధ్ర - 
తెలంగాణా రైతాంగ విద్యాలయం 20 రోజులపాటు జరిగింది. నేను ఆ విద్యాలయానికి 
ఫోటో గ్రాఫర్‌ గాను, విద్యార్దిగాను హాజరైనాను. ఈ _ విద్యాలయానికి ప్రిన్సిపాల్‌ గా 
రాచకొండ నర్సింహోరెడ్డిగారు వ్యవహరించారు ఉపాధ్యాయులుగా ఆచార్య ఎన్‌ .జ్‌ 
రంగా, ఆయన సతీమణి భారతీరంగా, మద్దూరి అన్నపూర్ణయ్య, కంభంపాటి 
సీనియర్‌, కంభంపాటి జూనియర్‌, మద్దుకూరి చంద్రశేఖరరావు, డి. సీతారామయ్య, 
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, కాామేడ్‌ చండ్ర రాజేశ్వరరావు, మునిపల్లె 
రామారావులు కూడా వచ్చి విద్యార్దులకు డ్రబ్ల శిక్షణ యిచ్చారు. 

ఈ సమయంలో క్యామేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు రచించిన 'మార్కిజంా 
అంటే ఏమిటి, “భౌతికవాదం - అంటే ఏమిటి? అనే గ్రంధాలు, నవశక్తి ప్రచురణ 
రష్యా సంచిక, త్రివుర సంచికలు అధ్యయనం చేశాను. జయప్రకాశ్‌ నారాయణ్‌ 
(వ్రాసిన 'సోషలిజం ఎందుకు? అనే (గంధాన్ని, భారత స్వాతంత్ర్య ప్రధమ పోరాటం, 
భగత్‌ సింగ్‌ జీవిత చరిత్ర, విప్లవ యుగం, 'అమ్మ” అనే గ్రంధాలు కూడా చదివాను. 


360 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆ రోజులలో “అమ్మీ నవల నిషేధింవబడివుంది ఈ గ్రంధాలన్నీ - నన్ను 
తీవ్రంగా (ప్రభావితం చేశాయి గొప్ప పేరణ కరిగించాయి ఈ నేపధ్యంలోనే సను 
కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరాను నాకు సభ్యత్వం యిచ్చినది కామేడ్‌ పేట 
రామారావు ఈ విధంగా మారి గజం-లెనినిజం సిద్దాంతాల యెడల ఎనలేని 
అభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నాను. సభ్యత్వం స్వీకరించినరోజున 
- నేనెంతో ఘనకార్యం చేసినట్లుగా భావించి, అవధులులేని ఆనందాన్ని పొందాను. 


నా సతీమణి అనంతోరాజు రొమకోటమ్మ 1946లో పార్టీ సభ్యత్వం స్వీకరించింది. 
ప్రముఖ సంఘ సేవకురాలుగా, స్థానిక మహిళామండలి అధ్యక్షురాలుగా, తిరువూరు 
తాలూకా మహిళా సమాఖ్య నాయకురాలిగా, పంచాయతీసమితి కోఆప్షన్‌ సభ్యురాలుగా, 
పంచాయతీ వార్డు మెంబరుగా, కుట్టు టీచరుగా వనిచేస్తూ వుండటమేగాక తిరువూరు 
తాలూకా కమ్యూనిస్టు ఉద్యమంలో మంచి పాత్ర వహించింది నన్ను నూటికి 
నూరుపాళ్ళు అనుసరించటం; మార్కు, జన్నీమార్కు ఎల దాంపత్య జీవితంలాగా 
గడపాలనే కాంక్ష కొంతలో కొంత సంతృప్తి కలిగించి ఆమె 1993 మే నెల 5వ తేదీన 
తుదిశ్వాస విడిచేవరకు నన్ను అనుసరించిన కారణంగాను; మా కుటుంబ సభ్యులు, 
ముఖ్య బంధువులు కమ్యూనిస్టులుగా వుండటంవల్ల; అలాగే నా అన్నదమ్ములు 
ఐదుగురు ఒకేసారి అరెస్టు కాబడి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 5 మాసాల 
23 రోజులు దైలుశిక్ష అనుభవించారు. ఇలాంటి ఇబ్బందులు ఎన్ని వచ్చినా, 
వారందరియొక్క ఆశీస్సులు, అండదండలు, మార్క్సిజం, లెనినిజం సిద్దాంతాల 
పట్ల వున్న ఆత్మవిశ్వాసాన్ని సడరింపజేయలేకపోయాయి. ఇంతేగాదు, మా ముఖ్య 
, బంధువులు, ముఖ్యంగా నొ మామగారు, బొవమరుదులు, మా నాన్నగారు 
చిత్రహింసలకు గురైనారు ఇదంతా మా అల్లుడుగారి పుణ్యం అంటూ నా 
మామగారు వ్యాఖ్యానించినట్టు నాకు తరువాత తెలిసింది. ఈ ఇబ్బందులన్నింటిని 
తట్టుకొని నిలబడటం సామాన్య విషయం కాదు. 


అరు దశాబ్దాల సుదీర్హ రాజకీయ జీవితంలో ఎన్నో అనుభవాలను, గుణపారాలను 
పొందాము. అందువల్లనే నేటి యువతరానికి చేసే విజ్ఞప్తి ఏమిటంటే - పెట్టుబడిదారీ 
వ్యవస్త సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించలేదు 
అనే విషయాన్ని చరిత్ర చాటిచెప్పిన విషయం మనం విస్మరించకూడదు 

అందువల్ల మార్కి స్టు-లెనినిస్టు సిద్దాంతాలు (ప్రాతిపదికగా ఏర్పడిన సోషలిస్టు 
వ్యవస్త మాత్రమే ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్క్టరించగలదని 
నా దృఢ విశ్వాసం. దారిద్ర్య నిర్మూలన, నిరుద్యోగ సమస్య, విద్యా, వైద్య 
సౌకర్యాలు, సాంఘిక న్యాయం, సేదవారికి భూమి ఇవ్వగలిగిన వ్యవస్థ ఒక్క సోషలిస్టు 
వ్యవస్థ మాత్రమే. గతంలో సోవియట్‌ యూనియన్‌ లోను, ఇప్పుడు చైనాలోను, 
వియత్నాంలోను, క్యూబాలోను, ఉత్తర కొరియాలోను జరుగుతున్న పాలనా 
పద్దతులు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. అందువల్ల నేటి యువతరం 
మార్కిస్టు-లెనినిస్టు సిద్దాంతాలను అధ్యయనం చేయటంద్వారా భారత కమ్యూనిస్టు 
పార్టీలో సభ్యులుగా చేరి, కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే (ప్రజా ఉద్యమాలలో పొలొని 
భారతదేశంలో సైతం సోషలిస్టు వ్యవస్త ఆవిర్భావానికి కృషి చేయాలని విజ్ఞప్తి 
చేస్తున్నాను. 


నంసాదకుడు. నరకాల నట్టోభిరామారావు 361 





ణో 


నేను కమ్యూనిస్టు పార్టీలో 1939లో చేరాను. అది సామ్రాజ్య వ్యతి రేకదశ 
అనాడు పార్టీసభ్యుడు అవడమే చాలా కష్టంగా వుండేది. అనాడు పార్టీ 
కట్టుదిట్టంగా క్రమగిక్షణతో కూడుకొని వుండేది. అప్పటినుంచి నేటివరకు నాకు 
ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా పార్టీలో 57 ఏళ్ళు 
మనగరిగినందుకు గర్హ్వ్వవడుతున్నాను 

ర్నాస్ట్ర పార్టీ నా 57 ఏళ్ళ సుదీర్హ పార్టీ చరిత్రను గుర్తించి, “భారత కమ్యూనిస్టు” 
పార్టీ 70వ వార్షికోత్సవ సందర్భమున 26-12-1995 తారీకున హైదరాబాద్‌ లో 
సత్కరించి, మెమెంటో అందచేసింది 


నెల్లూరు జిల్పా పార్టీ 11-1-1986 తారీఖున నన్ను పార్టీలో సీనియర్‌గా గుర్తించి 
దుశ్శాలువతో సన్మానించింది 


1962లో విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరిగాయి. ఆ 
మహాసభల సందర్భాన జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలలో “మేకప్‌ వెనోరిమా - 


362 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అనగా మేకప్‌న్యూజిక్‌ ” అనే ఒక ఐటమ్‌ను కార్యక్రమంలో ప్రకటించింది. ఆ ఐటమ్‌ 
ప్రకారం అంతర్జాతీయ నాయకుల, జాతీయ నాయకుల మేకపీలను రూపొందించాలి. 
లెనిన్‌, మార్కు, ఎంగిల్స్‌, గురజాడ, వీరేశలింగం, అల్లూరు సీతారామరాజు 
రూపాలను మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ళ వేణుమాధవ్‌ మీద రూపొందించాలని డాక్షర్‌ 
రాజారావు ప్రభృతులు నిర్రేశించారు. అర్ధగంట వ్యవధిలో మేకప్‌ మ్యూజిక్‌ వేస 
రికార్డు సృష్టించాను. ఈ రికార్డు సృష్టించినందుకు ఆ వేదిక నుంచే డాక్టర్‌ 
రాజారావుగారు “రూపశిల్పి” బిరుదు (ప్రకటించారు. ఆ బిరుదుకు (పేక్షక్రులు 
కరతాళధ్వనుల ద్వారా ఆమోదం తెలిపారు. 

1952లో కమ్యూనిస్టు పార్టీ ఎలక్షన్లో పాల్గొన్నది. ఆ ఎలక్షన్ల ప్రచార 
మీటింగ్‌ లలో '“ఓటెవరికి, రాజకీయ భాగవతము” అనే సెస్టైర్సు ప్రదర్శించేవారు. 
రాజకీయ భాగవతంలో కాం(గ్రెస్‌ మంత్రుల, రాజకీయ నాయకుల రూపాలను మన 
ప్రజానాట్యమండలి కళాకారులకు అచ్చం వారిలాగా కనబడేటట్టు మేకప్‌ చేశాను. 
దీని ద్వారా ఆంధ్ర దేశములో ప్రతి మారుమూల గ్రామంలో నా మేకప్‌ బాగా 
రాణించి కీర్తి తెచ్చింది. 

అఖిల భారత స్థాయిలో నాకు ఖ్యాతిని యిచ్చి, తీర్చిదిద్దినందుకు కమ్యూనిస్టు 
పార్టీకి నేను బుణవడి వున్నాను 


డాక్టర్‌ రాజారావుతో నా పరిచయం: 


డాక్టర్‌ రాజొరావుగారు మేకప్‌ పై తెలుగులో పుస్తకం వ్రాయమని ప్రోత్సహించారు. 
మేకప్‌ పుస్తకాన్ని _ వ్రాయడానికి - మేకప్‌ మీద రీసెర్చి చేశాను ఇంగ్లీషులో 
వున్న చొలొ మేకప్‌ పుస్తకాలు చదివాను, అధ్యయనం చేశాను. మేకప్‌ పై పుస్తకం 
వ్రాశాను. రాజారావుగారు తీసిన “పుట్టిల్ల” చిత్రానికి మేకప్‌ చీఫ్‌గా పనిచేశాను. అదే 
సమయంలో రష్యన్‌ కళాకారులు తీసిన “శాంతి” చిత్రంలో మన ప్రజానాట్యమండలి 
కళాకారులు నటించారు. ఈ చిత్రం రచయిత అనిశెట్టి సుబ్బారావుగారు. నేను 
చదివిన సాహిత్య అవగాహనతో కలర్‌ మేకప్‌ వేశాను. ఈ చిత్రాన్ని రష్యాలో 
రిలీజ్‌ చేశారు. రష్యన్‌ కళాకారులు నా మేకప్‌ను ప్రశంసించారు. “శాంతి” లాస్టుడే 
షూటింగ్‌ రోజున [గ్రూప్‌ ఫోటో తీశారు 


వాహిని సంస్థతో నా సంబంధాలు; 
సౌత్‌ ఇండియన్‌ మేకప్‌ ఆర్టిస్టు అసోసియేషన్‌ స్థాపన: 


వాహిని సంస్థకు మేకప్‌చీఫ్‌గా పనిచేస్తున్న, మా గురువుగారైన హరిబాబుగొరు 
చనిపోయిన తర్వాత, వాహిని పిక్చర్‌ అధినేతలు, ప్రఖ్యాత దర్శకులు (శ్రీ బి 
ఎన్‌. రెడ్డిగారు, (శ్రీ కెవి. రెడ్డిగారు (శ్రీ) హరిబాబుగారి స్టానాన్ని నాకు 
అప్పగించారు. అప్పగించిన స్థానం ప్రత్యేక హోదాతో కూడుకొన్నది. సినిమారంగంలో 
ఈ అవకాశంతో మేకప్‌ ఆర్టిస్టుల సంక్షేమం కొరకు సంఘం స్టాపించాలనుకున్నాను 
డాక్టర్‌ రాజారావు గారింట్లో మేకప్‌ ఆర్టిస్టుల సమావేశం ఏర్పాటు చేశాను. ఆ 
సమావేశానికి నా పిలుపును గౌరవిస్తూ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో 


నంపొదకుడు: వరకాల వట్టాభిరామారావు 363 


పనిచేస్తున్న మేకప్‌ ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సౌత్‌ ఇండియన్‌ 
మేకప్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ పేరుతో సంఘం రిజిష్టరు చేశాం మేకప్‌ ఆర్టిస్టుల 
ఆఫీసు కోడంబాకంలో (వడపళని)లో మేకప్‌ ఆర్టిస్టు జయరామన్‌ ఇంట్లో పెట్టాం 
ఈనాడు పె సంఘం బలమెన సంసగా రూపొందింది సంఘంలో _మెంబరుగా 
చేరని మేకప్‌ ఆర్టిస్టులకు మేకప్‌ వేపే అవకాశం వుండదు. న 

ఆంధ్ర ఫిల్ము జర్నలిస్టుల అసోషియేషన్‌ - మద్రాస్‌కి 1941-1966లో రజతోత్సవ 
మహాసభలు జరిగాయి. ఆ సందర్భ మున సినిమారంగంలోని వివిధ రంగాలలో 
నిష్టాతులను సత్కరించి, స్కో9ల్పు అందచేసింది ఆ సెలెక్టెడ్‌ 12 మంది నిష్టాతులలో 
నేనొకడిని. ఈ మహాసభలు ఆంధ్ర ఫిల్ము జర్నలిస్టు అసోషియేషన్‌ సెక్రటరీ 
ఇంటూరు వెంక టేశ్వరరావుగారి ఆధ్వర్యంలో జరిగాయి. 


ఆంధ్ర నాటక విద్యాలయం వారి సన్మానం: 


ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించబడుతున్న నాటక 
విద్యాలయంలో “మేకప్‌ కళలో శిక్షణా తరగతులు నిర్వహించారు మేకప్‌పై శిక్షణ 
యిచ్చుటకు నాకు అవకాశం యిచ్చారు. మేకపిపై శిక్షణ యిచ్చిన సందర్భంలో నాకు 
సన్మానం జరిగింది. ప్రిన్సిపాల్‌ (శ్రీనివాస చదక్రవర్తిగారు, కొడాలి ఆది శేషయ్యగారలు 
సన్మాన సభలో మాట్లాడారు ప్రిన్సిపాల్‌ శ్రీనివాస చక్రవర్తి “నాట్యకళ” అనే 
పత్రికలో నేను వ్రాస్తున్న నాటక కథపై వ్యాసాలను ప్రత్యేకంగా ఉదహరించారు. 


శాంతి, సమత; 


శౌంతి, సమతలమీద కార్టూన్లు మానవాళి ప్రగతికి శాంతికి అవశ్యకం. 
ఆంధ్రప్రదేశ్‌ పదవ శాంతి మహాసభలు నెల్లూరులో జరిగాయి. అమెరికా దుస్పాహసిక 
కార్యకలాపాలను బైట పెట్టుతూ 200 కార్టూన్లు, పోస్టర్ల ప్రదర్శన ఏర్పాటు చేయడం 
జరిగింది. అ కార్టూలన్నిటినీ నేనే చిత్రించాను. ఇప్పో ప్రధాన కార్యదర్శి (శ్రీమతి 
పెరిన్‌ రమేష్‌చంద ఈ ఎగ్జిబిషన్‌ కు ప్రారంభోత్సవం చేశారు. ఆమెతోపాటు 
రమేష్‌చం[ద, కంపూచియా రాయబారి, సోవియట్‌ కాన్సలేట్‌ జనరల్‌ తిలకించారు. 
బహిరంగ సభలో పెరిన్‌ రమేష్‌చంద్ర నన్ను వేదిక పైకి పిలిచి, ప్రత్యేకముగా నా 
కార్టూన్ల గురించి ప్రస్తావిస్తూ అభినందించారు, 


నా పుట్టుక - శ్రీమతి పుట్టుక: 


నేను నెల్లూరులో కామాటి వీధిలో 1917లో జన్మించాను. నా తర్లిదండ్రులు 
లక్ష్మీ దేవమ్మ. వేలూరు ఈశ్వరయ్య. నా దత్తు తల్లిదండ్రులు - మంగతాయారమ్మ 
డాక్టరు వేలూరు అరుణాచలం నాయకర్‌ నా (శ్రీమతి సరోజని వత్తేఖాన్‌ పేటలో 
జన్మించింది. తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, అగ్నిహోత్రం సుబ్బయ్య. నా శ్రీమతి 
వాళ్ళకు ఏకైక సంతానం. మౌ అక్క రామలక్ష్మమ్మగారు వేయి వుళ్ళ 
చుట్టూ తిరిగి, ఎన్నో పూజలు, పురస్కారములు చేసింది, సరోజిని జన్మించడానికి 
అందువలన ఆమె బలే అఫురూవముగా పెరిగింది. నా (శ్రీమతి చదువు 6వ 


364 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


క్షాసుతో నే ఆగిపోయింది ఆమెకు యింట్లోనే ట్యూషన్‌ చెప్పే బాధ్యత నాదైంది. 
వివాహమునకు ముందే అమె నాకు జీవిత భాగస్వామేగాక, రాజకీయ భాగస్వామిగా 
వుండేటట్లు మలచుకున్నాను. స్వంతంగా ఆలో చించేశక్తి గలుగచేశాను. మా పెళ్ళిలో 
నా యిష్ట ప్రకారం నా (శ్రీమతి నడుచుకున్నది పట్టుచీరలకు బదులు ఖద్దరునే 
వాడాం నేను కడలూరు జైలులో వున్నప్పుడు ఇంగ్లీష్‌ నేర్చుకోవాలని గట్టి ప్రయత్నం 
చేసి సాధించింది యిప్పటికీ ఆమె కమ్యూనిస్టు తాత్త్విక చింతనకు, ఆచరణకు 
దూరం కాలేదు. మనుమరాళ్ళకు, మనుమలకు చతుర్‌, చలాంతిక్‌, తాత్విక్‌, చరిత్‌, 
సమాఖ్య, సమగ్రత, నీహారిక అని పేర్టు పెట్టుకుంది 


పెద్దతండ్రిగారు వీరేశలింగం సమాకారికులు: 


మా పెద్ద తం|డిగారు కొంతకాలం రాజమండ్రి గవర్నమెంటు ఆస్పత్రిలో డాక్టరుగా 
పనిచేశారు కందుకూరు వీరేశలింగం సమకాలికులు. వీరేశరింగం చేసే వితంతు 
వునర్వివాహములకు మా పెద్ద తండ్రిగారు హాజరయ్యేవారట. రాజమండ్రి నుంచి 
నెల్లూరు జిల్దాకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు వెంకటగిరిలోనూ, వింజమూరులోనూ, 
అల్లూరులోనూ డాక్టరుగా పనిచేసిన తర్వాత రిటైరయ్యారు. వత్తేఖాన్‌ పేటలో 
స్థిరనివాసం ఏర్పరచుకున్నారు ఆయన పెంపకంలో ఆయన ఆదర్శాలు కొన్ని 
నాలో చిగురించాయి. నన్న CAM. కిండర్‌ గార్టెన్‌ స్కూలులో యింగ్లీషు 
మీడియంలో చేర్చారు. నేను ఒకటవ తరగతికి వచ్చేటప్పటికి మా పెద్ద తండ్రిగారు 
చనిపోయారు. మా పెద్ద తల్లిగారు నేను చదివే స్కూలు కిరస్తానీ స్కూలు 
అయినా నొ చదువును అక్కడనే కంటిన్యూ చేసింది అయితే, నా పెద్దతల్లి నా 
వేషం మార్చివేసింది. పింగళ జీరంతోపాటు ఒక చిన్న పిలక, చెవులకు ఎర్రరాళ్ళ 
దిద్దులు, నొసట పంగనామాలు, చెడ్డీకి బదులు ఒక అడ్డపంచ, అచ్చం అయ్యంగారి 
బిడ్డగా మారిపోయాను. స్కూలు నుంచి యింటికి వస్తుండగానే మా పెద్దతల్లి 
నన్ను తలవాకిట నిలబెట్టి పసువునీళ్ళు నామీద చల్లేది, కిరస్తాని అంటుపోడానికి. 
అయిదవ క్లాస్‌ పాసైన తర్వాత మూలాపేట మిడిల్‌ స్కూలులో చేరాను మా 
పెద్దతల్లికి కిరస్తాని స్కూలు బెడద తప్పింది ఆమెలో చాలా మార్పు వచ్చింది 
నా జోలికి రావడం మానేసింది. కిరస్తాని స్కూలు జుట్టు, కట్టూ, బొట్టు 
మాయమైనాయి. క్రాప్‌, చెడ్డీతో స్కూలుకు పోయేవాడిని. మిడిల్‌ స్కూలులో 
తిక్కవరపు పరాబి ఖు డజను రచయిత, కన్నడ పక్చరు 'సంస్కారి డైరెక్టరు, 
మంచి మానవతావాది) నా క్లాస్‌మేట్‌, బెంచిమేట్‌. పరాభిగారి తండ్రి నెలూరు 
జిల్లాలో పెద్ద ల్యాండ్‌ లార్డు, మైకామైన్సు యజమాని, రాజకీయ బాస్‌- మునిసివ 
ఛైర్మన్‌ - అందువలన వరాభి స్కూలుకు రావడంలో ఒక విశేషం కనపడేది 
రాజువెడలే మాదిరిగా వుండేది. పాడ్‌ మూస్తరు తూములూరు సుబ్రమణ్యంగారు 
గేట్‌ దగ్గర వెయిట్‌ చేసి, వరాబిని రిసీవ్‌ చేసుకొనేవారు. క్లాస్‌లో _వరాబికి 
ప్రత్యేకంగా ఒక కుర్చీ అరేంజి చేసేవారు ఈ తతంగంతో స్ఫ్టూడెంట్సులో 
గుసగుసలు బయలుదేరాయి. పరాబి మా గుసగుసలు విని క్లాసులో నుంచి బయటకు 


వెళ్ళిపోయారు. గుసగుసలకు నేనే కారణం అని భావించి ౌడ్‌ మాస్టరు ఆఫీసు 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 365 


రూమ్‌కు పిలిపించి కేనింగ్‌ చేశారు. మరుసటి రోజు పరాబి క్లాసులోకి వస్తుండగానే 
నా (ప్రక్కన వచ్చి కూర్చొన్నారు నన్ను కేనింగ్‌ చేసినందుకు బాధపడ్డారు. మా 
చిన్ననాటి స్నేహం వరాబి మరిచిపోలేదు. ఆయన దర్శకత్వం చేసిన కన్నడ పిక్చరుకు 
నేను మేకప్‌ చ్రీఫిగా పనిచేశాను. 


టె ర్రరిస్టులతో సంబంధాలు: 
ళం 


ధర్హుఫారమ్‌ పాసైన తర్వాత నేను CAM. హ్లాస్కూలులో చేరాను. 551.6 
వరకు అక్కడనే చదివాను. 5.5.1.6.ళో గాలి నారాయణరావుగారు మాకు 
యింగ్లీషు లెక్కలు మాస్టరు. ఆయన శుద్ద ఖద్దరు ధరించేవారు తలపాగ, 
క్లోజ్‌ కోట్‌తో క్లాసుకు వచ్చేవారు. ఆయన క్లాసుకు వచ్చిన వెంటనే పత్రికలలో వచ్చే 
తాజా వార్తలను మాకు యింగ్లీష్‌లో అర్హమయ్యేటట్టు చెప్పేవారు. ఆ తాజా వార్తలు 
చెప్పేటప్పుడు దేశభక్తిని ప్రబోధించేవాటినే ఎక్కువగా చెప్పేవారు 

ఈ విషయం 1.2.0. గారికి కంపైంట్‌ యిచ్చారు. D.E0. గారు మలయాళీ. 
ఆయన బ్రిటిష్‌ రాజభక్తుడు. ఆయన క వర్లీస్‌. MA (Oxford). కంస్లెయింట్‌ 
ఆధారముగా తీసుకొని D.E.0. నారాయణరావుగారికి షోకాజ్‌ నోటీస్‌ యిచ్చారు. 
ఆ షోకాజ్‌ నోటీసు విషయం స్టూడెంట్సుకు తెలిసింది. వెంటనే కాసులు 
బాయికాట్‌. చేశాం. హెడ్‌ మాస్టరును కలుసుకొని మా అసమ్మతి తెలియచేశాం. 
ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మెయిన్‌ గేట్‌ దగ్గర నిలబడి “0.8.0. Down 
Down’ నినాదాలు చేసి యిళ్ళకు వెళ్ళిపోయేవాళ్ళం. మాలో కొంతమంది నినాదాలు 
యిచ్చిన తర్వాత స్కూలుకు ఎదురుగా వుండి ముస్లిం యింటి అరుగుల మీద 
కూర్చొని మాట్టాడుకొని యిళ్ళకు వెళ్ళేవాళ్ళం అ ముస్లిం యింట్లో గణపణం 
బాలకృష్ణా రెడ్డి (బర్రరిస్ట్ర బాడుగకు వుంటున్నారు. ఆయన వి ఆర్‌. కాలేజీలో 
F.A. చదువుతున్నారు. ఆయన మా పరిస్థితులు గమనించి, మాతో టచ్‌ పెట్టుకొని 
సలహాలు యివ్వడం మొదలు పెట్టారు ఈ లోపల నారాయణరావుగారే మమ్ములను 
కలుసుకొని, శాంతపరచి క్లాసులకు హాజరయ్యేటట్టు చేశారు ఈ సంఘటన తర్వాత 
నారాయణరావుగారికి గుంటూరు టవున్‌ హిందూ హైస్కూలు హెడ్‌ మాస్టరుగా 
అపాయింట్‌ మెంట్‌ అర్హర్సు వచ్చాయి. ఆయన మా స్కూలు వదిలి గుంటూరు 
వెళ్ళిపోయారు. నాకు గణవణం బాలకృష్ణా రెడ్డిగారితో పరిచయం అయి, ఆయన 
రూమ్‌కు తరుచుగా వెళ్ళడం జరిగింది. ఒకరోజున గణపణం బాలకృష్ణా రెడ్డిని 
పోలీసులు అరెస్టు చేసి తీసుకొని వెళ్ళారు. 


గుడిపొటి వెంకటచలం శిష్యరికం: 


$5LC.తో నా చదువు ఆగిపోయింది. నెల్లూరు గవర్నమెంటు (టైయినింగ్‌ 
స్కూలు డ్రాయింగ్‌ మాస్టర్‌ యస్‌. వి. రామన్‌ దగ్గర చిత్రకళ అధ్యయనం 
చేయుటకు చేరాను. ఎస్‌. వి. రామన్‌గారు ఆంధ్ర జాతీయ కళాశాలలో చిత్రకళ 
అధ్యయనం చేశారు. ఆ బ్రంలోనే నెల్లూరు గవర్నమెంట్‌ (గైయినింగ్‌ స్కూలులో 
గుడిపాటి వెంకటచలంగారు మాస్టరుగా వున్నారు. యస్‌ వి. వెంకట్రామన్‌ 
ద్యారా గుడిపాటి వెంకటచలంగారికి నేను శిష్యుడనయ్యాను అయన వ్రాసిన 


366 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చిత్రాంగి, సావిత్రి నాటకములను టౌన్‌ హాలులో ప్రదర్శించాం. నేనే దర్శకత్వం 
వహించాను. ఈ నాటకములలో పాల్గొన్న వారంతా పత్తేఖాన్‌ పేట యువకులే. 


రాజకీయ పారశాల: 


ఆ రోజులలో వెన్నలకంటి రాఘవయ్య (కాంగ్రెస్‌ నాయకులు) ప్రతిరోజు 
సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రాజకీయ పారశాల నడిపేవారు. 
ఈ రాజకీయ పాఠశాలకు పత్తేఖాన్‌ పేట నుంచి ఎక్కువమంది పాలొనేవారు. ఆ 
క్లాసులు మాకు దేశభక్తిని పురిగొల్పాయి. కాం(గెస్‌లో చేరాం నేను డివిజనల్‌ కాంగ్రెస్‌ 
(ప్రెసిడెంట్‌గా, రహీం టౌన్‌ కాం(గ్రెస్‌ సెక్రటరీగా ఎన్నికైనాం కాంగ్రెస్‌లో చేరిన 
కొన్ని రోజుల తర్వాత కాంగైసిలో యిమడలేకపోయాం. కమ్యూనిస్టు నాయకుడు 
రావి అది శేషయ్యను కలుసుకున్నాం వీరు మాకు “స్వతంత్ర భారత్‌! రహస్య 
పుత్రికను పంచే బాధ్యత అప్పగించారు. నేను, రహీం, అరిగెల వీరరాఘవయ్య, 
అల్లూరు రామసింగ్‌ మాకు అప్పగించిన కార్యక్రమం జయప్రదం చేశాం. జయప్రదం 
చేసినందుకు పార్టీకి మామీద నమ్మకం ఏర్పడింది వత్తేఖాన్‌ పేటలో కమ్యూనిస్టు 
పార్టీ ఆఫీసు ప్రారంభించాం ఈ ప్రారంభానికి ఆమంచర్ల గంగాధరరావు (రిసైర్డ్‌ 
హైకోర్టు జడ్జి), ఖండవల్లి కృష్ణారావ్‌ గారు హాజరయ్యారు. (ప్రతి ఆదివారం రోజున 
వత్తేఖాన్‌ పేటలో ఉదయం 5 గం॥లకు ప్రభాత్‌ భేరి ఊరేగింపు జరి పేవాళ్ళం. 
ఆర్‌.ఎస్‌.ఎస్‌. సభ్యుడైన గున్నంరెడ్డి వెంకటరెడ్డి ప్రభాత్‌ భేరి ఊరేగింపు మీద 
రాళ్ళు రువ్వేవాడు. 30-1-48న గాడ్బె గాంధీ మహాత్ముని హత్యచేసిన తర్వాత 
గున్నంరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడికో పారిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత నెలూరు 
చేరాడు. పార్టీకి సన్నిహితుడైనాడు. పార్టీ సభ్యుడైనాడు విశాలాంధ్ర దినపత్రికను 
చందాదారులకు పంచే బాధ్యతను తీసుకున్నాడు. టౌన్‌ కమ్యూనిస్టు పార్టీ సహాయ 
కార్యదర్శిగా పనిచేశాడు. యిటీవలే చనిపోయాడు. పబ్లిక్‌ లో విశాలాంధ్ర వెంకట రెడ్డిగా 
ఆయనపేరు నిలచిపోయింది. 


కమ్యూనిస్టు వ సతి రేకతను ఎదుర్కోవడం: 


ఒకప్పుడు నెల్లూరు కామాటివీధి కమ్యూనిస్టు వ్యతిరేక సెంటరు. కామాటి 
వీధిలో వున్నవారంతా మా దగ్గరి బంధువులే. సుందరయ్యగారి టౌన్‌ హాల్‌ 
మీటింగ్‌ లో పాములు వదలిపెట్టి గలభా చేసింది మా బంధువులే. ప్రజాశక్తి పత్రికలను 
తగులపెట్టిది మా బంధువుల. ఈ అరాచకాన్ని అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ 
చక్కటి ష్టాను యిచ్చింది. ఆ ప్లాను ప్రకారం మా తల్లి లక్ష్మీదేవమ్మ జట్కా 
బండికి యిరుప్రక్కల ఎరజండాలు కట్టుకొని కామాటి వీధిలో తిరగాలని, నేనేమో 
ప్రజాశక్తి పత్రికలు టౌన్లో పంచాలని నిర్ణయించింది. పార్టీ ప్లాను జయప్రదమైంది. 
బంధువులలో చీలిక వచ్చింది. పార్టీకి ఒక సెక్షను అనుకూలమైంది. 


పార్టీ ఆఫీసులో కాపురం: 
నేను, నా (శ్రీమతి పార్టీలో తిరగడంతో మా మామగారికి, మా అక్కగారికి 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 367 


మామీద కోపం వచ్చింది మామీద అంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. ఇక 
యిల్లువదలి పెట్టి పార్టీ ఆఫీసులోనే కొపురం పెట్టాం. అఫీసు మధ్వపతివారి వీధిలో 
వుండేది ఆఫీసులోనే వంటచేసుకునేవాళ్ళం. అప్పట్లో ఆఫీసులో మాతోకూడా ఎనుగ 
శ్రీనివాసులురెడ్డి U.N.O Under Secretary, Retired), గుజల యలమందారెడ్డి, 
అఫీసు సెక్రటరీలు డబ్బ్యు.వి. శేషయ్య, సుందరరాజన్‌ లు వుండేవారు. పెద్దమ్మాయి 
కల్పన కడుపులో a మా అక్కగారికి తెలిసినది. తక్షణం ఆఫీసుకు వచ్చి 
మమ్ములను యింటికి తిసుకొని వెళ్ళింది. 
మునిసిపల్‌ కార్మికుల సంఘం: 

మునిసిపల్‌ కార్మికుల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, జ బండ్ల సంఘం 
- ఈ మూడు 1 pn సం క ముఖ్యమైన 
సెంటర్లకు వెళ్ళి పరామర్శించి వచ్చేవాళ్ళం అవసరమైనప్పుడు జిల్లా అధికారులను 
కలుసుకొని వాళ్ళ సమస్యలను తీర్చేవాళ్ళం మాతో ఫ్రొఫెసర్‌ శేషాద్రి కూడా 
తిరిగేవారు. ఈ సైంలో ఆఫీసు కళకళలాడుతూ వుండేది. కె వి. రఘునాధరెడ్డి 
(బెంగాల్‌ గవర్నర్‌), వాదారి వెంకట రమణ (ఆంధ్ర అడ్వకేట్‌ జనరల్స్‌, ప్రొఫెసర్‌ 
శేషాద్రి, కరవది వెంకకేశ్వర్టు (ఒంగోలు), కె వి. నరసింహం (ఒంగోలు), జి 


యలమందారెడ్డి, బాల నరసారెడ్డి (కె. సి. రెడ్డి) వీళ్ళందరూ విద్యార్థి రంగంలో 
పనిచేసేవారు. 


పెన్నానది పొంగి పొర్లడం: 


ఒక బైంలో నెల్లూరులో పెన్న పొంగిఫొర్లింది ఆ పొర్ణడంతో పెన్న నీటివేగం 
పొలుగట్టుకు ఆనిపోయింది. పొల్టుగట్టు లోతట్టులో నివసించే జనం డాబాలమీద 
చిక్కుకొనిపోయేరు. డాబాల చుట్టూ నీళ్ళు చుట్టుముట్టాయి. డాబాలమీద జనం 
దిక్కుతో చక కేకలు వేస్తున్నారు. జిల్లా కలెక్టరు, యితర జిల్లా అధికారులు పొల్లుగట్టు 
మీద నిలబడి, చిక్కుకొని పోయిన వారిని రక్షించడానికి ప్లాను చేస్తున్నారు నేను, 
అనంతరామయ్య పెన్నవార్త విని యకాయకి అక్కడకు చేరుకున్నాము నెను వెనుక 
ముందు చూడకుండా తక్షణం నీళ్ళలో దూకి డాబాలవైపుకు యీదుకుంటూ 
దూసుకుపోతున్నాను. ఈ నా సాహసాన్ని చూస్తున్న నెల్లూరు డి.ఎస్‌.పి. 'బైగర్‌ 
జయరాం నాయుడుగారు ఆలస్యము చేయకుండా నాకు సహాయంగా నీళ్ళలో 
దూకి యీదుకుంటూ డాబాల దగ్గరకు చేరుకున్నారు. యిద్దరం డాబాల దగ్గరకు 
చేరుకున్నాం తర్వాత రిజర్వుడ్‌ పోలీసు, ఫైర్‌ సర్వీసు వాళ్ళు రంగంలో దిగారు. 
డాబాల మిద వున్నవారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. 


మునిసిపల్‌ కార్మికుల సమ్మె: 


ప్రొఫెసర్‌ కె శేషాద్రి జమీన్‌ రైతు పత్రికలో 4-10-85న మునిసిపల్‌ కార్మిక 
సంఘమును గురించి తన జ్ఞావకాలుగా వ్రాశారు: 

“నెలూరు మునిసిపల్‌ కార్మిక సంఘమునకు వేలూరు కుమారస్వామి (రూప 
శిల్సి కుమారీ" ) (ైసిడెంట్‌. పాకిదొడ్డ కార్మికులకు నాయకుడై రేయింబగళ్ళు వాళ్ళకు 


368 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


పనిచేసి వాళ్ళ ఆదరణకు పాత్రుడైనాడు. సైకిలెక్కేసి సానిటరీ యిన్‌ స్నెక్షర్లకంే 
ముందు తయారు రాష్ట్ర, మునిసిపల్‌ కార్మిక సంఘం పిలువు మీద రాష్ట్రమంతా 
సమ్మె జరిగింది. ఒక నెల్లూరులో తప్ప ఇతర చోట్ల సమ్మె జయప్రదం కాలేదు. 
నెలా పదిరోజులు నెల్లూరులో సమ్మె జరిగింది జయప్రదమైంది ప్రభుత్వం 
కార్మికుల హక్కులను ఒప్పుకుంది. సమ్మె విరమించారు. a 

'జై బోలో కార్మిక సంఘానికి డై! జై బోలో స్వతంత్రభారత్‌కు డో జై 
కార్మి కనాయకుడు కుమారస్వామికి జై! బాకా బట్టుకొని, ఒంగోలు నుంచి కాలేజీలో 
చదువుకోడానికి వచ్చిన ౩. వి. నరసింహం అరచి, నెల్లూరునంతా ధ్వనించేవాడు." 
యానాదుల సంఘం: 

మునిసిపల్‌ కార్మికుల సమ్మె జయప్రదమైంది. అయితే, మునిసిపల్‌ కార్మికులలో 
30% యానాదులు (చల్లా యానాదులు, మంచి యానాదులు) సమ్మెకాలంలో 
ఈ యానాదుల ఊరేగింపులకు గాని, మీటింగులకు గానీ హాజరు కాలేదు. 
యానాదులు మిలిటెన్సి జాతికాదు, పిరికివాళ్ళు అదికాక, చెట్టుకొకరు పుట్టుకొకరు 
నివసిస్తూ వుంటారు. వీళ్ళందరిని ఒకచోట చేర్చాలని, కాలనీ ఏర్పర్నాలని పార్టీ 
నిర్ణయించింది. _ దర్షామిట్ట దగ్గర యామాలశెట్టి బావికి పడమటి దిక్కున 
ఖాళీస్థలంలో గుడిసెలు వేయడానికి నిర్ణయించాం అయితే, మునిసిపల్‌ కార్మికులు 
గుడిసెలు వేసుకోడానికి ముందుకు రాలేదు పత్తేఖాన్‌ పేట రైతుల భూములను 
తరతరాలుగా కాపలా కాసే యానాదులు ముందుకు వచ్చి కాలనీలో గుడిసెలు 
వేసుకున్నారు. పత్తేఖాన్‌ పేట రైతులు యానాదులు తమ గుప్పెటలో నుంచి 
జారిపోతున్నా రని, యానాదుల మీద పగ సాధించాలని వెన్నలకంటి రాఘవయ్యగారి 
సహాయం కోరారు వెన్నలకంటి రాఘవయ్యగారు రాజకీయ స్వార్రముతో యానాదుల 
కుల పెద్దలతో కాలనీలో అడుగుపెట్టారు ఆ బైంలో నేను అక్కడనే వున్నాను 
రాఘవయ్య నన్ను చూడగానే నామీద మండిపడ్డాడు కాలనీలో గుడిసెలు వేసుకున్న 
యానాదులు; కులపెద్దలు పోలీసు నీడలో చేసే అకృత్యాలను రాఘవయ్య సమక్షంలో 
చిట్టా విప్పారు. రాఘవయ్య ఆ చిట్టాల దెబ్బకు తట్టుకోలేక జారుకున్నారు ఈ 
కాలనీ ఏర్పడిన తర్వాత నెల్లూరు యానాదులలో చైతన్యం వచ్చింది 


కడలూరు జైలు: 


రణదివె పీరియడ్‌లో నేను అరెస్టు అయ్యాను అరెస్టులకు, డిటెన్షన్‌ లకు 
వ్యతిరేకంగా ఊరేగింపు విజయవాడలో తీయాలని ర్మాష్ట్ర మహిళా సంఘం పిలుపు 
నిచ్చింది నెల్లూరు నుంచి సూర్యాంబ, నా శ్రీమతి ఊరేగింపులో పాల్గొన్నారు 
విజయవాడలో 144 సెక్షను (ప్రకటించారు దాన్ని ధిక్కరించి ఊరేగింవు చేశారు 
పోలీసులు బామృవాయువు ప్రయోగించారు 80 మందిని అరెస్టుచేసి, నందిగామ 
జైలులో పెట్టారు అందులో నా (శ్రీమతి సరోజినీ సూర్యాంబ కూడా వున్నారు 
ఈ ఊరేగింపుకు అచ్చమాంబ, మానికొండ సూర్యావతి నాయకత్వం వహించారు. 
నెల్లూరులో మా అన్న రామనాధంగారిని కూడా అరెస్టు చేశారు వారం రోజుల 
తర్వాత నా ,శ్రీమతిని, మా అన్నగారిని వదలివేశారు నేను కడలూరు జైలులో 


సంపాదకుడు. వరకొల వట్టాభిరామారావు 369 


వున్నవుడు మౌ అమ్మ చనిపోయింది కడలూరు జైలులో విషయాలు కమ్యూనిజంలో 
చాలామంది వ్రాశారు అందువలన నేను వాటిని టచ్‌ చేయడంలేదు. కడలూరు 


జైలులో వున్నపుడు 15 రోజులకు (ప్రజా నొట్యమండలి రూపాలు ప్రదర్శించాలని 
అందుకు కమిటీని ఎన్నుకున్నారు ఆ కమిటీలో కోగంటి గోపాలకృష్ణయ్య, నేను, 
అల్లు రామలింగయ్య, కొడాలి ఆదిశేషయ్య వున్నాం. 

కడలూరు నుంచి విడుదలయిన తర్వాత నేను సినిమారంగంలో ప్రవేశించడం 
జరిగింది మ।దాసులో సిరపడాను అప 1డప డు వజానాట్సమండలి కార్య కమాలలో 
పాల్గొనడం SEs జ స్మ ల క 

పూర్వపు క్రమశిక్షణ, నిరాడంబరత్వం యిప్పుడు పార్టీలో లేవు మరల పూర్వపు 
క్రమశిక్షణ, నిరాడంబర జీవితం కనబడినట్టయితే పార్టీకి ప్రజల ఆదరణ లభిస్తుంది. 

నేను, నా (శ్రీమతి యిప్పటికీ పార్టీ ఆశయాలకు విరుద్దము కాదు 

నేను సాధారణ సభ్యుడుగా కొనసాగుతున్నాను. 


370 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శ్రీ జాలాది రామకోటయ్య 





నేను 1916 వ సంవత్సరంలో కృష్ణాజిల్లా ఇందుపల్లిలో మా తాతగారైన శ్రీ 
కోగంటి జగన్నాధము గారి ఇంటివద్ద _ జన్మించాను. నా తల్లిదండ్రుల "పేరు 
పురుషోత్తం, అన్నపూర్ణమ్మ. నాకు ౩ సం[ల వయస్సులోనే తండ్రి చనిపోయినారు. 
అందుచే నేను మా తాతగారు, మేనమామ వెంకట నారాయణగారి ఇంటి వద్దనే 
పెరిగాను. స్వగ్రామం వెల్లిపాడు. 


నేను ఇందుపల్లిలో అప్పర్‌ (పైమరీ స్కూల్లో V1 క్లాసు వరకు చదివాను. 
తర్వాత బయట వూరు వెళ్ళి చదువుటకు అవకాశం లేక చదువు నూనివేశాను. 
ఇందుపల్లిలోనే వుంటూ వ్యవసాయ పనులు చేస్తూనే రోజూ అంధ్ర పత్రిక 
చదివేవాడ్ని. ఆ రోజుల్లో పేవర్లో కాం గైస్‌ స్వాతంత్ర్యోద్యమ వార్తలు ఎక్కువగా 
వుండేవి. ఆ స్వాతంత్రోద్యమ వార్తలే నాకు కాంగ్రెసులో చేరి స్వాతంత్ర్య 
ఉద్యమంలో పాల్గొనే స్ఫూర్తిని కలుగచేశాయి. 

నేను 1936వ సం॥లో మా స్వగ్రామం వెల్లిపాడు వచ్చాను. ఇక్కడ కుటుంబ 
వ్యవసాయ పనులు చూసుకొంటూనే అనాటి కాంగ్రెస్‌ నిర్మాణ కార్య క్రమంలో 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 371 


భాగమైన రాట్నం ఒడికి నూలు తీ సేవాళ్లి, హరిజనవాడలో _ రాత్రిపారశాల పెట్టి 
వయోజన విద్యాకార్యక్రమం నడి పేవాళ్లి 


గ్రామంలో యువకులను సమీకరించి, సూరపనేని లక్ష్మీ పెరుమాళ్ళుగార్ని తీసుకు 
వచ్చి, వారిచే హిందీ పాఠశాల పెట్టించి, వారివద్ద హిందీ నేర్చుకున్నాము. 1937లో 
కాంగెస్‌ సభ్యత్వం తీసుకొని, పశ్చిమ కృష్ణాకాంగైస్‌లో ఆనాటి ముఖ్యులైన (శ్రీ 
అన్నే అంజయ్య, పిడికిటి రామకోటయ్య, పేట బాపయ్య, కాకాని వెంకట రత్నం, 
వెల్లంకి విశ్వేశ్వరరావుగార్లతో సన్నిహితంగా వుండేవాళ్లి. వారు గ్రామాల్లో కాంగ్రెస్‌ 
సభ్యత్వం చేర్చిస్తూ, రైతు సంఘాలు స్టాపిస్తూ, జిలాలో జమీందారీ ముఖాసాదారీ 
వ్యతిరేక రైతు పోరాటాలకు ప్రోత్సాహం ఇచ్చేవారు 


(ప్రధమ రైతు మహాసభ; 


1937లో కృష్ణాజిల్లా ప్రథమ రైతు మహాసభ ఈడ్పుగల్టులో జరిగింది. ఆ సభకు 
శ్రీ సూరవనేని గోపాలకృష్ణయ్య అధ్యక్షత వహించారు. శ్రీ ఆచార్య రంగాగారు 
ప్రారంభోపన్యాసం చేశారు రంగాగారి ఉపన్యాసం నన్ను బాగా ఆకర్షించింది దేశ 
ప్రజలందరికీ కావలసిన కనీస అవసరాలైన తిండి, బట్ట ఉత్పత్తి చేసేది గ్రామాల్లోని 
రైతులేనని, రైతులు పండించే పంటలు వారి చేతికి పూర్తిగా రాకుండా జమీందార్చు, 
మొఖాసొదార్హు, లంచగొండి ఉద్యోగులు దోచుకుంటున్నారనీ ఆయన చెప్పారు. ఈ 
మహాసభకు గన్నవరం ప్రాంతంనుండి నాతోబాటు (శ్రీ, ముక్కామల నాగభూషణం, 
శ్రీ పెండ్యాల వెంకటేశ్వరరావు తదితరులు వచ్చారు. 

1937లో మద్రాసు రాష్ట్ర, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున 
ప్రచారం చేశాను. ఆనాడు గామాల్లో (గ్రామాధికార్డు, గ్రామ పెత్తందార్లు చాలామంది 
జసు పార్టీకి అనుకూలంగా పనిచేశారు. అయినా, వశ్చిమ కృష్ణాలో కాంగ్రెస్‌ 
అభ్యర్థురిద్దరూ (శ్రీ కాట్రగడ్డ వెంకటనారాయణరావుగారు, జయంతిపురం రాజా 
నుహదేవరాగూరు విజయం సాధించారు. 


1937లో రైతు రుణవిమోచన సభ గన్నవరంలో జరపాలని, ఇందుకు శ్రీ 
ముక్కామల నాగభూషణం ఆహ్వానసంఘ అధ్యక్షునిగా, (శ్రీ, పెండ్యాల వెంకటేశ్వరరావు 
కార్యదర్శిగా, నేను మరికొంతమందిమి సభ్యులుగా ఆహ్యానసంఘం ఏర్పడింది. సభకు 
కొం(గెస్‌ నాయకులను, రైతు నాయకులను, ముఖ్యంగా రంగాగారిని పిల్చి, సభా 
ప్రారంభం రంగాగారితో చేయించాలని నిర్ణయించి, తగు ఏర్పాట్ట ముమ్మరంగా 
చేస్తున్నాము అప్పుడు గన్నవరంలో ప్రముఖ భూస్వామి, జస్టీసు పార్టీ నాయకుడు 
అయిన (శ్రీ, వెలివెల సీతారామయ్య సభ ఏర్పాట్లకు ఆకర్షింపబడి, ఒకనాడు ఆహ్వానసంఘ 
సమావేశంలో పాల్గొన, తనే స్వయంగా మీటింగుకు వచ్చిన ప్రతినిధులందరికీ భోజన 
సదుపాయాలు చేస్తానని వాగ్దానం చేసి, ఆ విధంగా సహాయపడినారు. ఈ సభకు 
ఆచార్య రంగా, గద్దే రంగయ్యనాయుడు, నెల్లూరు వెంకటామానాయుడు, బద్దేపూడి 
వెంకట్రామారెడ్డి, కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, గొట్టపొటి బ్రహ్మయ్య, 
కాట్రగడ్డ వెంకటనారాయణరావు హాజరైనారు. (శ్రీ బద్దేపూడి వెంకట్రామారెడ్డి 
సభకు అధ్యక్షత వహించారు. ఆచార్య రంగా ప్రారంభోపన్యాసం చేశారు. (శ్రీ 


372 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


చండ్ర రాజేశ్వరరావు ఈ సభకు వాలంటీరు దళ కమాండరుగా వనిచేశారు. సభ 
జయప్రదంగా జరిగింది. తర్వాత ప్రభుత్వం రుణవిమోచన చట్టం చేసింది 


కొం|గెస్‌లో భేదాభిప్రాయాలు: 


కాంగైస్‌లో అతివాద, మితవాద భేదాభిప్రాయాలు ఎక్కువైనాయి. పశ్చిమ 
కృృష్ణాజిల్దా కాం(గైసులో అతివాదుల (ప్రాబల్యం ఎక్కువగా వుండుట వల్ల అనాడు 
వశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్ష కార్యదర్శులైన పేట బాపయ్య, కాకాని _ వెంకటరత్నం 
గార్ల ఆధ్వర్యంలో నేను, వెల్లంకి విశ్వేశ్వరరావులాంటి వారం నిజాయితీగా చేర్పించిన 
37వేల మంది కాంగైసు_ సభ్యత్వాన్ని రాష్ట్ర కొంగగెస్‌ అధ్యక్షులైన పట్టాభి 
శీతారామయ్య రద్దు చేశారు. 1938లో ఏలూరులో రాష్ట్ర రాజకీయ మహాసభ, 
యువజన మహాసభలు జరిగాయి. ఆ సభలను సుభాసుచంద్రబోసు ప్రారంభించారు. 
మా గ్రామం నుండి నలుగురం హాజరైనాము 1938లో మా [గ్రామంలో సహకార 
సంఘమును స్టాపించుటకు కృషికి చేశాం. ఈ కృషి కంచర్ల రాజబాపయ్య, పల్గోతు 
సుబ్బారావు, కాట్రగడ్డ వెంక టేశ్చరరావుగార్జు కూడా బాగా తోడ్పడ్డారు వారి కృషి 
కూడా వున్నది. 2-12-1938న “ది వెల్లిపాడు కమలానెహ్రూ ప్రాధమిక వ్యవసాయ 
సహాకార పరపతి సంఘం” అను పేరుతో స్టాపించాము. సన్నకారు, మధ్య తరగతి 
రైతులకు, వ్యవసాయ కార్మికులకు సంఘం ద్యారా రుణములు ఇప్పించెడివారము 


సాహిత్య (ప్రభావం: 


నేను కందుకూరి వీరేశలింగంగారు, త్రిపురనేని రామస్వామి చౌదరిగారి గ్రంధాలను, 
గద్దే లింగయ్యగారు రచించిన విష్తవవీరులు అనే నిషేధవు పుస్తకాన్ని చదువుట వలన 
నాలో అతివాద భావాలే ఎక్కువగా వున్నవి (శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావులాంటి 
కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు వుండుటచే అవి నాలో 
బాగా ఏర్పడినవి గన్నవరము ప్రాంతములో ముక్కామల నాగభూషణం, పెండ్యాల 
వెంకటేశ్వరరావు, గుంటక పుల్పారెడ్డి, శనగల విశ్వనాధం, పుట్టగుంట నాగభూషణం 
మొదలగువారితో కలిసి పనిచేస్తూ వుండేవాళ్లి, రంగాగారి రచనలు, జయప్రకాష్‌ 
నారాయణగారిచే రచించబడిన “సోషరిజం ఎందుకు”, నార్ల వెంక టేశ్వరరావుగారు 
రచించిన “నేటి రష్యా” వగైరాలు చదువుటచే నాలో సోషలిస్టు భావాలు 
బలపడటానికి కొరణమైనాయి. 


శ్రీ కడియాల గోపాలరావుగారితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత (నాకు 
ఇందువల్లితో ఎక్కువ సంబంధాలు వుండుట వల్ల) కమ్యూనిస్టు సాహిత్య పుస్తకాలు 
చదువుట ద్యారా కమ్యూనిస్టు భావాలు ఏర్పడి, కడియాల, వెల్టిపాడులో ఇంకొ 
తలశిల వెంకట నారాయణ, పల్లోతు సుబ్బారావు, మాదాల రామస్వామి, పొట్టూరు 
సీతారామస్వాములను పార్టీలోకి తీసుకొన్నాము 1941లో మా గ్రామంలో పార్టీ 


సెల్‌ ఏర్పాటు చేసినాము. రోజూ స్టడీ సర్కిల్‌, వయోజన పారశాల, యువజన 
సంఘం ఏర్పాటు, ఆటలు పాటలు కూడా జరుపుతూ వుండేవాళ్ళం. హరిజన 


వాడలో రాత్రిపూట నేను, కాట్రగడ్డ వెంకటప్పయ్య, పొట్టూరు సీతారామస్వామి 


సంపాదకుడు: వరకాల నట్టాభిరామారావు 373 


యువజనులకు విద్యను నేర్పుతుండేవాళ్ళం. తర్వాత చదలవాడ శోభయ్య, సజ్జా 
వెంకటేశ్వరరావు, బొకినాల పెద ఇజ్రాయేలు, బొకినాల అజిరయ్య, ఉయ్యూరు 
(ప్రకాశం పార్టీ సభ్యులైనారు మా గ్రామ సమావేశాలకు అనాడు వీరవల్లి ఫిర్కా 
ఆర్గనైజరుగా వున్న వై. వి. కృష్ణారావుగారు హాజరయ్యేవారు 


వీరవల్లి ఫిర్కా ఆర్గనైజేషన్‌ : 


తర్వాత నన్ను వీరవల్లి ఫిర్కా ఆర్గనైజరుగా పార్టీ నియమించింది అప్పుడు వీరవల్లి 
ఫిర్కాలో వెల్లిపాడు, వుంగుటూరు, కొయ్యగూరపాడు, తేలప్రోలు, తివృనగుంట 
గ్రామాలు వుండేవి వాటిని రెగ్యులర్‌గా సమావేశపరుస్తూ పార్టీ కార్యక్రమాలు 
అమలు జరిగేట్లు చూస్తూ వుండేవాడ్ని. తర్వాత గన్నవరం తాలూకా కమ్యూనిస్టు 
కమిటీ 1942లో ఏర్పడింది. ఆ కమిటీలో నేను సభ్యుడుగా వున్నాను మా 
గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ సెల్‌ ఏర్పడినప్పటినుండి యాక్టివ్‌గా పనిచేయడం వల్ల 
(గ్రామంలో యువకులు, రైతులు, వ్యవసాయ కూలీలు, స్త్రీలు ఎంతోమంది పార్టీ 
అభిమానులైనారు. అందువల్ల పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు ఎక్కువగా రహస్య 
సమావేశాలు జరుపుతూ వుండేవారు. కానీ రహస్యం బయటకు పోయేదికాదు 
అప్పటికే ప్రపంచ యుద్దం జోరుగా సాగుతోంది. (శ్రీ కాట్రగడ్డ వెంకటప్పయ్య 
విద్యార్థిగా బయటవుంటూ, (గ్రామానికి వచ్చినప్పుడు యునజనుల _ సమావేశాల్లో 
పాల్గొని రాజకీయాలు చెపుతూ వుండేవారు తరువాత వెంకటప్పయ్య జిల్లా విద్యార్షి 
ఫెడరెషను కార్యదర్శిగా, రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ కు సహాయ కార్యదర్శిగా 
పనిచేశారు. యుద్ద వార్తలు ఏరోజుకారోజు కంచర్ల వెంకయ్యగారి డాబా పైనుండి 
లౌడ్‌ స్వీకరు ద్వారా (శ్రీ పొట్టూరు సీతారామస్వామి (ప్రచారం చేస్తుండేవారు 
యుద్దం తీవ్రంగా జరుగుతోంది. కమ్యూనిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్తలు 
అనగా రైతు, వ్యవసాయ కార్మిక, యువజన, మహిళా, విద్యార్థి సంఘాలు చురుకుగా 
పనిచేస్తున్నాయి. అప్పటికే బ్రిటిషు ప్రభుత్వం పార్టీని నిషేధించింది అందువల్ల పార్టీ 
సమావేశాలు, కార్యక్రమాలు రహస్యంగా జరుగుతూ వుండేవి మా గ్రామములోనే 
చండ్ర రాజేశ్వరరావు, చలసాని వాసుదేవరావు, కడియాల గోపాలరావు, నండూరి 
ప్రసాదరావు రహస్యంగా వుంటూ వుండేవారు. చాలాకాలం మా గ్రామంలో ఆఫీసు 
నిర్వహించేవారు పార్టీతరఫున స్వతంత్ర భారత్‌ అనే సైక్స్‌ స్టైల్‌ పేపరును ముద్రించి 
జిల్జొలోని వివిధ శాఖలకు పం పేవారము. సైక్షోస్టైల్‌ పేపరును స్టెన్సిల్‌ పేవరుపై 
వ్రాసి ముద్రించే బాధ్యత (శ్రీ పొట్టూరు సీతారామస్వామి నిర్వహించేవారు. పగలు 
ఉద్యోగము చేసుకుంటూ రాత్రిపూట ఈ వని చేసేవారు. యుద్ధం ముగిసిన తర్వాత 
పార్టీపై నిషేధం తొలగించినారు. 


మా (గ్రామంలో నాతోపాటు మొదట పార్టీలో పనిచేసినవారిలో తలగిల వెంకట 
నారాయణ నూజివీడు తాలూకా పార్టీ ఆర్గనైజరుగాను, పొట్టూరు సీతారామస్వామి 
జిల్జా పార్టీ ఆఫీసులో సెక్రటరీగాను నియమింపబడినారు. 


1940లో గన్నవరం తాలూకా రైతు సంఘం స్థాపించబడింది. కామేడ్‌ రామినేని 
పిచ్చయ్య అధ్యక్షులుగా, గుంటక పుల్లారెడ్డి కార్యదర్శిగా, పెండ్యాల వెంకశేశ్యరరావు, 


374 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కృష్ణు అర్జునరావు, శనగల విశ్వనాధం, పీ. సీతారామిరెడ్డి, జాలాది రామకోటయ్య, 
సూరపనేని సుబ్బారావు, అట్టూరు వెంకటేశ్వరరావు, కొణసాని సుబ్బారావు 
కార్యవర్గ సభ్యులుగా ఎన్ని కైనాము. ఆనాడే బుడమేటి వరదల నివారణకై కరకట్టలు 
పొయ్యాలని, బుడమేటి వెంట బృందము తిరిగి సర్వే చేస, గవర్నమెంటు వారికి 
ఒక విజ్ఞానము సమర్పించింది. ఆనాడు నూ రైతు సంఘ కృషిని మన 
తెలుగు దినవత్రికలైన ఆంధ్రప్రభ, ఆంధ్రవత్రికలు ఎంతో మెచ్చుకొంటూ వ్రాసినవి. 
ఆ రోజుల్లో తెలుగు దినపత్రికలు అవి రెండే, తర్వాత గుడివాడ, ఇందువల్లిలో 
పర్వతనేని బసవశంకరరావుగారు. కలిసి బుడమేటి రైతు మహాసభలు జరిపి కట్టులు 
పోయవల్సిందిగా తీర్మానించి ఆందోళన చేశాము. 

1943లో జిల్లా రైతు సంఘ కార్యవర్గ సభ్యునిగాను, తర్వాత జిల్లా కార్యదర్శిగా 
ఎన్నికైనాను. 48లోనే గన్నవరం తాలూకా పార్టీ సభను గ్రామంలో జరిపొము. 
1943లో పశ్చిమ కృష్ణాలో దాదాపు 120 ప్రాధమిక వ్యవసాయ సహకార 
పరవతి సంఘాలు పార్టీ నాయకత్వంలో నడుస్తూ వ్రుఠడేమి.- వేను సెంట్రల్‌ 
బ్యాంకుకు డైరెక్టరుగా ఎన్ని కైనాను. అందునల్ల నన్ను తాలూకా పార్టీ బాధ్యతలనుండి 
పార్టీ రెలీవ్‌ చేసింది. మన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తూ వున్న సొసైటీల 
వర్కును సమన్వయం చేసి తొందరగా లోన్లు శాంక్షను చేయడం, సొసైటీలకు 
అందేటట్టుగా చూడవలసిందిగా పార్టీ ఆ బాధ్యతను నాకు అప్పగించింది. 1944లో 
ఆలిండియా రైతు మహాసభ విజయవాడలో జరుపుటకు నిర్ణయించబడింది. దాని 
నిర్వపాణకు ఏర్పడిన అహ్వాోనసంఘంలో నేను, ముక్కామల నాగభూషణం, కాట్రగడ్డ 
రఘురామయ్యగార్లము నిర్మాణ కమిటీ సభ్యులుగా వున్నాము. నాగభూషణంగారు 
ఎక్కువగా ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, మహాసభ చందా వసూళ్ళ కార్యక్రమాల్లో 
పాలొనుచుండుట వల్ల నేను ఎక్కువగా నిర్మాణ కార్యక్రమంలో రాత్రిళ్ళు, వగలు 
పనిచేసి, వందిళ్లు, పాకలు, ప్లాట్‌ఫారం వగైరాలు పూర్తిచేశాను. రఘురామయ్యగారు 
అప్పుడపుడు వచ్చి సూచనలు, సలహాలు యిస్తూ వుండేవారు. ఈ సభల 
సందర్భంగా కుటుంబ నియంత్రణ, వ్యవసాయ, వశువ్రదర్శన ఏర్పాటు చేశాము. 


బందరు కొలువ (తవ్వకం: 


1944లో బందరు కాల్వ త్రవ్వకము పనిలో పాల్గొన్నాము. అదే సంవత్సరం 
వచ్చిన వరదలలో ఏలూరు. కాల్వకు కీసరపల్లి సమీపంలో గండిపడగా దానిని 
పూడ్చుటకు ఉప్పులూరు వాస్తవ్యుడు కాంట్రాక్టు తీసుకొని, పనివారు దొరకటము 
లేదని వనిని ఆలస్యము చేస్తూ వుంటే నేను, కాట్రగడ్డ పెద వెంకట్రాయుడు, 
అమరజీవి చింతపల్లి పాపారావు గ్రామాల వెంట తిరిగి ప్రజలను పోగుచేసి ఆ 
గండిని పూడ్చినాము. సకాలములో పొలాలకు నీరు అందుడానికి ఏర్పాట్లు చేశాము 

మునగాల రైతాంగ పోరాటంలో పాలొన్నాము. నేను విజయవాడలో వుండి రైతు 
సంఘం బాధ్యతలు నిర్వహంచుచున్నాను. కలుకోన (గ్రామములో పోలీసులు కాల్పులు 
జరువగా భీమా గురవయ్య (హరిజనుడు, వ్యవసాయ కార్మికుడు) మరణించాడు. ఈ 
వార్త తెలియగానే విజయవాడనుంచి నేను, నాటి మద్రాసు శాసనసభా సభ్యులు 
పిల్లలమర్రి వెంక పేశ్వర్థు, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టరు కొమర్రాజు 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 375 


అచ్చమాంబ, లీలా సుందరయ్య, (ప్రజా నాట్యమండలి కార్యకర్త తాపీ రాజన్ముగారు 
కలుకోవ గ్రామం వెళ్ళి అక్కడి పరిస్థితులను గమనించాము. కలుకోవ గ్రామంలో 
మృతుని కుటుంబాన్ని ఓదార్చి, మందలపు రామయ్యగారి ఇంటిపైబడి పోలీసులు 
చేసిన దౌర్జన్యాలను తెలుసుకొని వారి కుటుంబాన్నికూడా ఓదార్చినాము. వారికి మా 
సానుభూతిని తెలిపి విజయవాడ వచ్చి, మునగాల జమీందారు చేసే దౌర్జన్యాలను, 
పోలీసు కాల్పులను ఖండిస్తూ పత్రికా ప్రకటన చేసినాము. 

1947 సై చివరి వారంలో మద్రాసు రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ కళా 
వెంకటావు గొట్టిపాటి బ్రహ్మయ్యగారితో కలిసి మునగాల వచ్చారు. వారిని నేను, 
వై. వి. కృష్ణారావు కలిసి, పరగణా, జిల్లా రైతు సంఘాల తరపున పోలీసు 
కొల్పులపై విచారణ, బ్రహ్మయ్య అవార్డును తొందరగా అమలు పరచాలని పిటిషన్లు 
ఇచ్చినాము. దానికి మంత్రిగారు పోలీసు కాల్పులపై విచారం వ్యక్తం చేస్తూ కాల్పులపై 
విచారణ జరిపిస్తామని, [బ్రహ్మయ్య అవార్డు అమలు చేయిస్తానని హామీ ఇచ్చినారు. 

1947లోనే బుద్దవరంలో జరిగిన పార్టీ రాష్ట్ర 4 న మహాసభ జయప్రదంగా 
జరగటానికి కృషి చేశాను. 
రహస్య జీవితం: 

1948 మార్చి 21, 22 తారీకులలో గన్నవరము తాలూకా రైతు మహాసభను 

మా గ్రామంలో జరిపాము. సభ ప్రారంభం కాగానే పోలీసులు జీపులో వచ్చి, 
పభుత్వం 144న సెక్షన్‌ విధించినట్లు ప్రకటించారు. అప్పటినుండి నా రహస్య 
వితం (పారంభమయింది. నాపై ప్రభుత్వ ఉత్తర్వు ధిక్కరణ, దావాజిగూడెం 
మర్షరు కేసులో. ముద్దాయిగా కేసులు పెట్టినారు. నేను రహస్య జీవితాన్ని 
వెల్లిపాడు, కాయ్యగూరపాడు, వేంపాడు, తిప్పనగుంట, చినఓగిరాల, గండిగుంట, 
విజయవాడ, అనంతపురంజిల్దా, తెన్నేరు (గ్రామాలలో గడిపాను చివరకు 1943లో 
తెన్నేరు గ్రామంలో మిత్రద్రోహి గొంది కోటేశ్వరరావు బృందముచే వట్టుబడినాను. 
మానికొండ పోలీసు స్టేషనులో అప్పచెప్పినారు. గన్నవరం, నూజివీడు, విజయవాడ 
జైళ్ళలో నన్ను నిర్భంధించారు. నా తరపున కేసులలో (శ్రీ, పొన్నం వీరరాఘవయ్య 
వాదించారు. కేసు కొట్టివేయబడింది. 1950 చివర్లో జైలునుండి విడుదలయ్యాను. 
శ్రీ చండ్ర రామలింగయ్య జిల్లా రైతు సంఘ అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా 
పనిచేశాము 1944లో కమ్యూనిస్టు పార్టీ రైతుసంఘాలు అధికారోత్పత్తి కై బంజర్లు 
బీడులు సాగుచేయనలసిందిగా పిలుపు నిచ్చాయి. మా గ్రామానికి సంబంధించి 
అవుటపల్లి, వెల్నూతల పొలాలకు ఏలూరు కాలువనుండి వచ్చు ఉంగుటూరు కాల్ల 
ద్వారా నీరు సప్టయి అయ్యేది. 

మా గ్రామమైన వెల్తిపాడుకు దక్రిణంగా ఉన్న కండ్రిక పొలాలు, టు ఉన 
వెల్లిపాడు పొలాలు బీడులుగా వుండేవి. అపుడు పి డబ్బు. డి. (ఇరిగేష అ 
వార్ని కలిసి వారితో అదనపు సాగుశై కాల్వ త్రవ్వవలసిన విషయాన్ని మాట్లాడి 
వార్ని మా గ్రామానికి తీసుకువచ్చాను. వారికి బీడులు అవి చూపించి వాటీని 
సాగుచేయుటకు కాల్వ ద్వారా నీరు కావాలి కాబట్టి ఉంగుటూరు కాల్వనుండి వున్న 
అవుటపల్లి బోదె ప్రక్కనే సమాంతరముగా కాల్వ త్రవ్వి ఆ బోదె చినల్లో మలుపు 


376 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అ లాల్‌ మట 


తిరిగి మరల దక్షిణముగా వచ్చి మరల తూర్చుదిక్కుగా కాల్వ త్రవ్వి మూ గ్రామ 
హరిజన వాడకు దగ్గర్గోకి వచ్చి అక్కడ నుండి దానికి రెండు కాల్వలు త్రవ్వినచో 
మొత్తము బీడులు సాగు అగునని రైతు సంఘం తరఫున చెప్పి కృషి చేసాము. 
పిడబ్బ్యుడి. వారు దానికి స్పందించి కాల్వ త్రవ్వుటకు శాంక్షను చేశారు. ఆ 
కాల్వ [త్రవ్వుట వలన వేంపాడు గ్రామ రైతుల పొలాలకు, మా గ్రామ రైతుల 
పాలొలకీ నీరు సస్టయి అయి, బీడులు మౌగాణి ఫొలాలుగా మారిన. "మా గ్రామ 
హరిజనులకున్న పొలాలు కూడా ఈ కాల్వ (క్రింద సాగులోకి వచ్చినవి. 

అదే విధముగా ముస్తాబాద గ్రామానికి ఏలూరు కాల్వనుంచి కాలవ త్రవ్వి 
అ ఊరి పెద్ద చెణువుకు కనక్షను ఇచ్చే విధముగా ఏర్పాటు చేయవలసినదిగా 
కోరినాము. మొదట పిడబ్బ్యుడి. వారు తిరస్కరించారు. దానితో మాలో పట్టుదల 
పెరిగినది. ప్రక్క (గ్రామమైన సావారుగూడెం కాల్వద్యారా నీరు ఇస్తున్నారు అదే 
విధముగా ఈ గ్రామానికి కూడా కాల్వ ద్వారా నీరు సస్టయి చేసినచో 5000 
ఎకరములు సాగు అగునని చెప్పగా, చివరకు శాంక్షను చేసినారు. ఈ కృషిలో చండ్ర 
రామలింగయ్య, నేను, డాక్టరు సి, ఎల్‌. రాయుడు, మద్దుకూరి సత్యనారాయణ 
కృషి చేశాము. అ విధముగా ఆ గ్రామములో కూడా మెట్టపొలాలు మాగాణి 
భూములుగా మూారినవి. 1959లో వీరవల్లి పంచాయతీ సమితిలో 5 వ స్టాండింగు 
కమిటీ సభ్యునిగా ఎన్నికైనాను. గ్రామాభివృద్ధికి కృషి చేశాను, 
సహకార పరపతి సంఘం బాధ్యతలు: 

1960 ఫిబ్రవరి 16 న మా గ్రామ సహకార పరపతి సంఘానికి అధ్యక్షుడుగా 
ఎన్నికై 1984 వరకు ఆ పదవిలో ఉన్నాను. ఈ కాలములోనే వేర్వేరు 
సొసైటీలైన నాగవరప్పాడు, వెల్నూతల గ్రామ సొసైటీలను మా గ్రాము సహకార 
సంఘంలో కలిపి మూడు గ్రామాలకు ఒకే సొసైటీని ఏర్పర్చినాను. సొసైటీకి 
స్వంత భవనాన్ని నిర్మించాము. భవన నిర్మాణములో నాతోపాటు (క్రీ కాట్రగడ్డ 
ఆంజనేయులు కూడా కష్టపడినారు. ఇపుడు మా సొసైటీకి నా సోదరుడు జాలాది 
భాస్కరరావుగారి రెండవ అబ్బాయి బొలకృష్ణ ప్రసాదు అధ్యక్షులుగా ఉన్నారు. నూ 
సొసైటి పుట్టినప్పటినుండి ఎక్కువ కాలము కమ్యూనిస్టులే అధ్యక్టులుగా ఉన్నారు. 

మా జాలాదివారు ఎక్కువగా కమ్యూనిస్టు ఉద్యమంలోనే ఉన్నారు. దేశ 
స్వాతంత్ర్య పోరాటములో మా బంధువులు జాలాది సత్యనారాయణ, జాలాది 
పార్థసారధి పాల్గొన్నారు. నాతోపాటు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన జాలాది 
వెంకటేశ్వరరావు, జాలాది దశరధ రామారావు, జాలాది బుచ్చయ్య, జాలాది వెంకట 
ఉదయ _ భాస్కరరావు జైలు జీవితము గడిపినవాళ్ళు. నా మేనమామగారి పెద్ద 
అమ్మాయి శ్రీమతి గద్దే సీతామహాలక్ష్మి మహిళా ఉద్యమంలో పనిచేసింది. 

మా గ్రామమును సందర్శించిన ముఖ్యులు అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ 
నాయకులు చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, 
రైతు ఉద్యమ ప్రముఖ నాయకులు వై. వి, కృష్ణారావుగారు, నండూరు ప్రసాదరావు, 
రాష్ట్ర రైతు ఉద్యమ నాయకులు చలసాని వాసుదేవరావు, కడియాల గోపాలరావు, 
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ నాయకులుగా పనిచేసి నేటి రాష్ట్ర పార్టీ 


నంపొదకుడు: వరకొల వట్టాభిరామారావు 377 


కార్యదర్శిగా పనిచేయుచున్న దాసరి నాగభూషణరావు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక 
సంఘ నాయకులు గుంటూరు బాపనయ్య, రాష్ట్ర శాంతి ఉద్యమ నాయకులు 
పొన్నం విరరాఘనయ్య మరియు వేములపల్లి | శ్రీకృష్ణ. 

మన దేశములో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి 50 సం॥లు దాటాయి. గన్నవరం 
తాలూకా కమ్యూనిస్టు కమిటీ 1976లో నాకు సన్మానము చేసింది. మరల 
1995 సెప్టెంబరు 1వ తారీఖున విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య 
కళాశ్రేత్రములో రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి (శ్రీ కొల్లి నాగేశ్వరరావు 
అధ్యక్షతన నాకు, డాక్టరు సి. ఎల్‌. రాయుడుకు; కృష్ణాజిల్లా రైతుసంఘం, కృష్టా 
జిల్లా వ్యవసాయాభివృద్ది సమితిచే అఖిల భారత రైతుసంఘ నాయకులు శ్రీ వై. 
వి. కృష్ణారావుగారిచే సన్మానము చేయబడినది. ఇప్పుడు నా వయస్సు 80 సం॥ పై 
బడింది. ఇపుడు నేను క్రియాశీల రాజకీయాలలో పాలొనకపోయినప్పటికీ పార్టీతో 
నిత్యసంబంధాలు కలిగిఉన్నాను. 


f 


378 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 






ప్రథమ భారతీయ సోషలిస్టు మహిళ 
మేడమ్‌ కామా 


మేడమ్‌ కామా (విభాజీ రుస్ట్రోమ్‌ కామా) 
24-9-1861న బొంబాయిలోని ధనిక పార్శీ 
కుటుంబంలో జన్మించింది. ఇదే సంవత్సరంలో 
కలకత్తాలో రవీంద్రనాధ్‌ రాగూర్‌ జన్మించారు. 
మేడమ్‌ కామా తండ్రి సారాబ్దీ ఫ్రాంజీ పపేల్‌ 
తల్లి జిజీభాయి. బొంబాయిలోని అలెగ్జాండర్‌ 
పార్శీ గరల్భ్‌ స్కూలులో చదివింది తరువాత 
పలు విదేశీ భాషలు నేర్చుకున్నది 24 
సంనత్సరాల వయస్సులో వివాహం జరిగింది. 
ఆమె భర్త రుస్ట్రుం (సాలిష్టర్‌) బొంబాయిలో 
పేరు ప్రఖ్యాతలు కల్లిన ఓరియంటల్‌ ప్రొఫెసర్‌ : 
కుర్దీద్‌ రుస్టుంజీ కుమార్జు. మేడమ్‌ కామా 
చిన్నతనంలోనే విశాలమైన సాంఘిక భావాలు 
కలిగి నిర్లీతమైన రాజకీయ దృక్పధం కలిగిన 
మహిళ. భారతదేశంలో బ్రిటీష్‌ వారి పాలన 


అంతం చేయాలని అమె గొఢమైన ఉద్దేశం. ఆమె అన్నిరకాలా మనిషిని మనిషి 
దోచుకునే విధానానికి వ్యతిరేకం. అమె స్వేచ్చ కరిగి అభివృద్ది చెందిన దేశంగా 
భారత్‌ ను రూప్పదిద్దాలని కలలు గన్నది. కానీ ఆమె భర్త సంప్రదాయం (కన్టర్వేటర్‌ ) 
రాజకీయ, సాంఘిక అభిప్రాయాలు కలిగినవాడు. బ్రిటీష్‌ వారు భారతదేశాన్ని 
మరో నంద సంవత్సరాలు పాలించడం మంచిదనే అభిప్రాయం కలిగినవాడు ఇద్దరి 
అభిప్రాయాలు భిన్నమైనవి ఒక దానికొకటి వ్యతిరేకం. 








1896లో చొంబాయిలో సేగు వచ్చింది అప టాడు మేడమ్‌ కామా తన ఇల్లు 
వదిలి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంతో ధైర్య సాహసాలతో ఆ ప్రజలకు సేవ 
చేసింది. వ్యాక్సిన్‌ కూడా కని పెట్టని రోజులవి. ఈ సేనలు ఆమె కుటుంబానికి, 
ఆమె భర్తకు ఇష్టంలేదు. బీదలకు సేవలు చేయడం వారి హోదాకు చిన్నతనంగా 
భావించారు మేడం కామాకు, ఆమె కుటుంబానికి మధ్య అధి ప్రాయాలలో అగాధం 
పెరిగింది. 1901లో ఆమె కుటుంబాన్ని వదిలి వెళ్ళాలని నిశ్చయించుకొంది. 1901 
సెంబరులో ఇండియా వదలిపెట్టి, వివిధ ఖండాలలో భారతదేశ విముక్తికి విప్ణవ 
కార్యకర్తగా కార్యదక్షతతో పనిచేసింది. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 379 


చేడమ్‌ కామా 1902 నుండి 1907 వరకు ఇంగ్లాండులో వుంది. దాదాభాయ్‌ 
నౌరోజి, సరోజినీ నాయుడు లాంటివారు అప్పటికే ఇంగ్రండులో వున్నారు నౌరోజీ 
నాయకత్వంలో దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేసింది ఈ దశలోనే ఇటలీ 
విస్థనకారిణి మజ్ని అభిప్రాయాలు, ఆలోచనలు కామాను ప్రభావితం చేశాయి (క్రమంగా 
అమె ప్రపంచ సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమం వైపు ఆకర్షితురా లైంది. SU 
అతివాదులైన బాలగంగాధర తిలక్‌, బిపి చంద్రపాల్‌ , లాలా లజపతిరాయ్‌ వైపు 
మొగ్గు చూపింది. ఈ నేపధ్యంలోనే శ్యామ్‌జీ కృష్ణవర్మ, రాణాజీలతో ఆమెకు 
సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. 

ఆమెలో బలంగా నెలకొని వున్న అంతర్జాతీయ దృక్పధం, సామ్రాజ్య వ్యతిరేక 
ఉద్యమ ఐక్యత భావాల కారణంగా భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఆ దృక్కోణం 
నుంచే చూడాల్సి వచ్చింది ఇది ఆమె ఆలోచనా విధానంలో, ఆచరణలో పెద్ద 
మార్పు తీసుకువచ్చింది. ఫలితంగా తొలుత ఆమె (ఫ్రెంచ్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ 
పార్టీ ఆ తరువాత మార్క్సిజం వైపు అకర్షితురాలైంది. రెండవ అంతర్జాతీయ 
స్టట్‌ గర్భ్‌ సమావేశానికి (1907) హాజరయ్యింది. అక్కడ లెనిన్‌ ఉవన్యాసం విని 
ఆయన అభిమానిగా నూరింది. 

లండన్‌లో ఈ ముగ్గురు విష్టనకొరులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో 
ముఖ్యులుగా నిలిచారు. పండిట్‌ క్రీష్టవర్మ సంపాదకత్వంలోని “ఇండియన్‌ సోషలిస్టు! 
పత్రిక ఇంగ్లండులో భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రచారం చేసేది. మేడమ్‌ 
కామా, రాణొజీలు ఈ మాసవత్రికకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాసేవారు 
నారి కార్యాచరణ వారిని ప్రపంచ విష్టవకారులు కార్యక్రమం దగ్గరకు తీసుకువచ్చింది 

కృష్ణవర్మ 1905లో ఇండియన్‌ హోంరూల్‌ సొసైటీని లండన్‌లో స్థాపించారు 
ఈ సంస్థ కార్యకలాపాలలో కామా కూడా (ప్రముఖ పొత్ర వహించింది. ఇండియన్‌ 
సోషలిస్టు పత్రికలో (ప్రచురించే అభిప్రాయాలతో కూడా ఏకీభవించేది. ఈ పత్రిక 
భారత కాంగ్రెస్‌ నిర్ణయాలకు సహాయపడేది అయితే ఆమె (క్రమేపీ కాంగ్రెస్‌ నుంచి 
దూరమైంది. మితవాద కాం్మగెస్‌ నాయకుల విధానాలే ఈ చర్యకు కారణమైంది. 
కామా విస్టనకారులతో కలిసింది. 1905లో తొలిసారిగా బ్రిటన్‌లో 1857 భారత 
స్వాతంత్ర ప్రధమ పోరాట వార్షికోత్సవం జరిపారు ఆ సభకు మేడమ్‌ కామా 
అధ్యక్షత వహించారు. 

సావర్కర్‌ లండన్‌ వచ్చిన తరువాత భారత్‌ జాతీయవాదుల, దేశభక్తులలో విప్లన 
కార్యక్రమాలు తీవ్రతరం చేశాడు. వీనిలో మేడమ్‌ కానూ ప్రముఖ పాత్ర వహించింది. 
యువ విష్టవకారులను ఉత్తేజపరిచింది. వారిలో పోరాట స్ఫూర్తిని పెంచింది 

1905-1911 మధ్య భారతదేశంలో విష్టన కార్యక్రమాలు పెరిగాయి. బెంగాల్‌, 
పంజాబ్‌ లలో విప్లవోద్యమం తీవ్ర రూవం దాల్చింది. ప్రజలు ఆయుధాలను చేపట్టారు. 
విష్టవకారులకు ఆయుధాలు సరిగా అందుబాటులో శేకపోయాయి. ఆ దశలో కామా 
లండన్‌ నుండి విష్ణవకారులకు ఆయుధాలు సరఫరా చేసింది. 

సాయుధ పోరాటంలో నమ్మకమున్నవ్పటిక్సీ ఆమె అభినవ భారత్‌ సభ్యురాలిగా 
(క్రియాశీల పొత్ర వహించింది తన పోరాట మార్గం గురించి మేడమ్‌ కామా 


380 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఈ విధంగా చెప్పంది 


“నేను ఊరుకోలేను పోరాట పద్దతులు చెప్పదలిచాను మన దేశంలోని బ్రిటీష్‌ 
వారి నిరంకుశ క్రూర పాలన, ప్రతిరోజూ మనదేశ స్వాతంత్ర్య పోరాట నాయకులను 
దేశం బయటకు వెళ్ళగొట్టడం, శాంతియుత పోరాట మార్యాలను నిషేధించడం 


జరుగుతునుది మనలో కొంతమందికి నేను స్త్రీ అవటం చేత దౌర్హన్య విధానాన్ని 
జో 

వ్యతి రేకించాలనే ఉద్దేశం ఉండవచ్చు స్వాతంత్ర్యం పొందడానికీ మూల్యం చెల్లించాలి 

ఏ దేశం మూల్యం చెల్లించకుండా స్వాతంత్ర్యం సంపాదించింది? స్ట 


“మన భారతదేశ (ప్రజలకు విప్లవం పవిత్రమైంది. మనదేశం తొందరగా వలస 
పాలన నుంచి విముక్తి పొందాలి మనదేశం విముక్తి పొందాలి మనదేశం విముక్తి 
పొందడం, ఐక్యతతో కొనసాగడం, నేను నా జీవితంలో చూడాలనే కోర్కె 
యువకుల్లారా' మిమ్ములను ప్రాధేయవడుచున్నాను మీరు చిత్తశుద్దితో స్వరాజ్యం 
ధ్యేయంగా ముందుకు నడవండి మన సిద్దాంతం ఏమంటే, మనమందరం 
భారతదేశానికి (ప్రజల తరఫున బాధ్యులు కావాలి” 

లండన్‌లో ఇండియన్‌ సొసైటీ, స్వదేశీ, వందేమాతరం సంస్థల ఆధ్వర్యంలో 
జరిగిన సమావేశాల్లో భారతదేశంలో హిందువులు, ముస్టింల సంబంధాల విషయం 
గురించి కామా చెప్పిన మాటలు 

“భారతదేశంలో ముస్లింలకు పోరాటబలం వున్నందుకు సంతోషం. హిందువులు, 
ముస్లింల మధ్య ఐక్యత వుండటం చాలా అనసరం. ఈ ఐక్యతే భారతదేశ 
సమైక్యతకు గ్యారంటీ. బలప్రయోగం, హింసలు అనివార్యం ఈ (ప్రయోగాలు 
ఉపయోగించకుండా వుంటే స్వాతంత్ర్యం ఒక కల. అది తమాషా అవుతుంది.” 


బ్రిటన్‌ ప్రభుత్వంతో ఘర్షణ: 


1907లో బ్రిటీష్‌ ప్రభుత్వం, 1857 భారత ప్రధమ స్వాతంత్ర్య పోరాటం 
అణచివేత 50వ వార్షికోత్సవాన్ని లండన్‌లో జరపాలని నిర్ణయించింది భారత 
దేశభక్తియుత ప్రజల పోరాటాన్ని ఉద్దేశ పూర్వకంగా కించపరచటమే దీని వెనుక 
వున్న బ్రిటీష్‌ సామ్రాజ్యవాదుల ఉద్దేశం. దీన్ని లండన్‌ లోని భారతీయ విష్టవకారులు 
వ్యతిరేకించారు. 1857 పోరాటం భారత స్వాతంత్ర్యం కోసం సాగిన యుద్ధంగా 
చాటి చెప్పటానికి 50వ వార్షికోత్సవం జరపాలని నిర్ణయించారు ఈ సందర్భంగా 
ఒక కరపత్రం ప్రచురించారు. వీటిని ఉచితంగా పంపిణీ చేశారు భారతదేశానికి 
కూడా పంపారు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ , ఇండియాలోను వెలువడే ది 'సైమ్స్‌! 
పుత్రిక ఆరంభమైంది స్వాతం త్యసనురం సంక్రమించినదాది, వారసత్వంగా మెరయు 
విజయదరహాసం అంతినుంగా అని ఒక అంగ్రగయాన్ని ప్రచురించింది 

ఈ సందర్భంగా మేడమ్‌ కామూ ప్రసంగిస్తూ, “విదేశీయులు పోవాలి అనే దృఢ 
సంకల్పంతో పోరాటాన్ని కొనసాగించాలని మనం నిర్ణయించుకున్నాం. బానిసత్వాన్ని 
మట్టిలో కలి సేటట్టు చేయడం, స్వేచ్చను సింహాసనం అధిష్టించేటట్లు చేయడం మన 
కర్తవ్యం. మన అమరులు చేసిన 1857 పోరాటం కొనసాగిస్తాం ఇందులో రాజీ లేదు. 
వారు చేసిన యుద్దాన్ని, మొదటి స్వాతంత్ర్య పోరాట యుద్దంగా ఎంచుకున్నాం 


నంపాదకుడు* పరకాల నట్లాభిరామారావు 381 


1857 గడిచి 50 సంవత్సరాలైంది అయినా, దాన్ని మేం మరచిపోం. నజ్రోత్సవాల 
నాటికి, మా ప్రాణాలర్పించి అయినా అమరుల కోరిక నెరచేర్చుతాం” అన్నారు. 
ఆమె ప్రసంగం అక్కడి వారిని ఉత్తేజపరచింది. ఉ|ద్రేకపరచింది. 

దేశ స్వాతంత్ర్య వీరులలో ప్రముఖ పొత్ర వహిస్తున్న లాలా లజపతిరాయ్‌ను, 
సర్దార్‌ అజిత్‌ సింగ్‌ ను బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు చేసి, దేశం బయటకు పంపారు 
ఈ ఘటన దేశంలోపల, వెలుపల వున్న విష్ణవకారులను ఉదద్రేకవరచింది దేశభక్తులను . 
కోపోద్రిక్తులను చేసింది ఈ సందర్భంగా మేడమ్‌ కామా ఇండియన్‌ సోషలిస్టు 
పత్రికలో “బ్రిటీష్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయండి” అని పిలువు 
నిచ్చింది పారిస్‌లోనూ, లండన్‌లోనూ భారతీయుల సమావేశాలలో ప్రసంగించింది 
“మనలో ఒకరైన దేశభక్తుడు లాలా లజవతిరాయ్‌ను బంధించినట్టు విని నా 
గుండెలదిరిపోయాయి. (స్త్రీ, పురుషులంతా ఈ దారుణమైన క్రూరత్వాన్ని నిరసించండి. 
మీరు దృఢ సంకల్పులు కండి. బానిసత్వంలో ఉండేకంటే, మానవులంతా చావడమే 
మంచిది. 

“ఇండియా, పర్షియా, అరేబియా ఘనత చెందిన మన ప్రాచీన చరిత్ర 
చెప్పకుంటే లాభమేమిటి, నేడు బానిసత్వం అనుభవిస్తూ! 

వీరత్వం కలిగిన రాజపుత్రులు, సిక్కులు, వరాన్లు, గూర్జాలు, చురు'కైన పార్మీలు, 
ధైర్య సాహసాలు కలిగిన మహమ్మదీయులు, మృదువుగా సమాధానపడే జైనులు, 
ఓర్పుగల హిందువుల బలమైన జాతుల పిల్లలూ, మీరు మీ సాంప్రదాయాల సరళిలో 
ఎందుకు ఉండటంలేదు? మీరు బానిసత్వంలో ఉండటానికి కారణం ఏమిటి 
బయటకు రండి. స్వరాజ్యం సంపాదించి స్వెచ్చా సమానత్వం ఏర్పరచండి మీరు 
లేవండి, మీ (శ్రేయస్సు కొరకు లేవండి, మీ పిల్లల కొరకు లేవండి సోదరీసోదరులారా! 
మానవ హక్కుల కోసం పోరాడండి. తూర్పు పశ్చిమానికి పారాలు _ నేర్పగలదని 
ప్రపంచానికి చాటండి. 

“లాలా లజపతిరాయ్‌ని విడిపిద్దాం. జైలుగోడలు పగులగొట్టి ఆయన్ను బయటకు 
తీసుకువద్దాం. మీరూ ధైర్యంగా రండి. మనల్ని ఈ నిరంకుశ ప్రభుత్వం ఎన్ని జైళ్ళలో 
బంధించగలదు? అయితే, ముందు మనం ఐక్యంగా ఉండాలి. ఆ తరువాత బ్రిటీష్‌ 
నిరంకుశ (ప్రభుత్వాన్ని నిలదీయాలి. భారతీయులందరూ వందేమాతరం అంటూ 
ఉత్తేజం ఉప్పాంగేలా కదలాలి" అని ఆమె పేర్కొన్నారు. దేశ ఐక్యత ప్రాధాన్యతను 
నేడేకాదు, ఆనాడే మనవారు గుర్తించారనడానికి ఈ మాటలే నిలువుటద్దాలు. ఆ 
ఐక్యత పరిరక్షణకు మనం కంకణబద్దులం కావాలి. 


అంతర్జాతీయ వాదిగా; 


కామా పారిస్‌నుండి అమె కార్యక్రమాలను ద్విగుణీకృత కార్యదక్షతతో ప్రారం 
భించింది జాతీయ ఉద్యమాలగురించి, సామ్రాజ్యవాదం, సోషలిస్టు ఉద్యమం గురించి 
ఈమె ఆలోచనలలో మార్పు వచ్చింది. దానితో భారత విమోచనోద్యమంతోనూ, 
విదేశీ విష్లవకారులతోనూ తన సంబంధాలను అభివృద్ది చేసుకున్నది. ఇతర జాతీయ 
విమోచనోద్యమానికి, మన జాతీయ ఉద్యమానికిగల సంబంధాన్ని అర్హం చేసుకున్నది. 


382 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఈ దశలోనే 1909 ఫిబ్రవరిలో వినాయక్‌ సావర్కార్‌ ను నాసిక్‌ కుట్రకేసులో 
ఇరికించారు. పిస్టల్‌ , మందుగుండు సామాను రహస్యంగా తెప్పించినందుకు ఈ 
అరెస్టు జరిగింది. అదే సందర్భంలో మదన్‌ లాల్‌ డింగ్రాను కూడా అరెస్లు చేసి, 
ఉరి తీశారు. దేశ సా ౦త్య్య జొలలకు ఆహుతి అయిన తొలి వ్యక్తి “ఢింగ్రా. 
సావర్కర్‌ కు ఈ పిస్టల్‌ను వ నుండి రాణాజీ, శ్యామ్‌జీలు పంపించారనే 
కారణంతో వారిని కూడా కేసులో ఇరికించాలని (ప్రయత్నం చేశారు. అపుడు 
మేడమ్‌ కానూ తన సహచరులైన విస్థనకారులకు సహాయపడేందుకు పారిస్‌లోని 
బ్రిటీష్‌ కాన్స్‌లేట్‌ కార్యాలయానిక స్వయంగా వెళ్ళి, తానే పిస్టల్‌ పంపినట్లు 
లిఖితపూర్వకంగా తెలియచేసింది. సావర్కర్‌ ను ఓడలో ఇండియాకు తీసుకువస్తుండగా 
మారిషస్‌ వద్ద ఓడ నుండి తప్పించుకుని, ఫ్రాన్‌ ఎ ప్రభుత్వ రక్షణ కోరాడు. ఫ్రాన్స్‌ 
వ్రభుత్వం తిరిగి బ్రిటిష్‌ వారికే అప్పగించింది. ఈ చర్యను (ప్రపంచ వ్యాప్తంగా 
ఖండించారు. సావర్కర్‌ కేసును మేడమ్‌ కామా హేగ్‌లోని అంతరాతీయ కోరుకు 
పంపేటట్లు చేసింది. అయినా, ఫలితం దక్కలేదు. మేడమ్‌ కామ తన శక్తిని, 
ధనాన్ని భారతదేశంలో విప్లవోద్యమాన్ని “నిర్మించటానికే ధారపోసింది. ఆమెది 
మానవత్వం కలిగిన హృదయం. ఆమె ఇతరులకు సపహకారమిచ్చే మనస్సు కలిగిన 
నిస్వార్థ విస్ణవకారిణి. 


ప్రథమ భారత సోషలిస్టు: 


మేడమ్‌ కావూ 1907 ఆగస్టులో స్టట్‌ గర్భ 2వ అంతర్జాతీయ సోషలిస్టు 
సభకు వెళ్ళినపుడు ఆమె జీవితంలో పెద్దమార్సు వచ్చినది. ఆమెతోపాటు 
రాణాజీ కూడా వోజరయ్యారు. ఆ మహాసభలో వలస సమస్య గురించి, భారత్‌ 
స్వాతంత్ర్యం ఉద్యమం గురించి, (ప్రపంచ కార్మిక ఉద్యమాల గురించి చర్చలు 
జరిగాయి. అశ్టేర్యకరమైన విషయ మేమిటంటే, బ్రిటిష్‌ లేబర్‌ నాయకుడు, 
రామ్‌ సేసి మేగ్నల్న్‌ (తరువాత ప్రధానమంత్రి) భారతీయు లిద్దరినీ _ డెరిగేట్‌ న 
కొవటానికి అభ్యంతర పెట్టాడు. అయినప్పటికీ, ఇతర దేశాల సోషలిస్టు, కార్మిక 
నాయకులు బలపరచటం వల్ల ప్రతినిధులు కాగలిగారు. ఆ మహాసభలో లెనిన్‌, 
లక్సంబర్లు కూడా ఉండి బలపరిచారు. 18-8-1907న భారతదేశ జాతీయ 
జెండాను ఆ మహాసభలో ఎగురవేసినది కామా. ఈ సందర్భంగా ఆమె చెప్పిన 
మాటలు: “భారతదేశ స్వతంత్రజెండా చూడండి. ఈ జెండా భారతదేశంకోసం 
ప్రాణాలర్పించిన యువ అమరవీరుల రక్తం నుండి వచ్చింది. మీరందరూ భారతదేశ 
జాతీయ జెండాకు నమస్కరించండి. ప్రపంచములో స్వేచ్చ అభిమానులందరూ ఈ 
జెండాతో సహకరించి, ప్రపంచ మానవాళిలో అయిదవ వంతైన భారత ప్రజలు 
స్వేచ్చను పొందటానికి మార్గం వేయండి.” 

మేడమ్‌ కామా భారతదేశం సంపూర్ణ స్వాతంత్ర్యం పొందాలని తీర్మానం 
ప్రతిపాదించింది. ఆమె ఈ సందర్భంలో చెప్పిన మాటలు - “బ్రిటీష్‌ పరిపాలన 
భారతదేశంలో పొడిగించడం ప్రమాదకరం, భారత (ప్రజల స్వప్రయోజనాలకు హాని. 
ప్రపంచములో స్వేచ్చ కాముకులు అందరూ కలిసి వచ్చి (ప్రపంచంలో 5వ వంతుగా 
ఉన్న మా దేశాన్ని బానిసత్వమునుంచి విముక్తి చేయటానికి సహకరించండి.” ఈ 


సంపాదకుడు పరకాల వట్టాభిరామారావు 383 


తీర్మానాన్ని సోషలిస్టు, మార్కి ప్‌ డెలిగేట్స్‌ బలపరిచారు అప్పట్లో భారతదేశ 
కాంగెస్‌ మితవాద ధోరణిలో ఉండేది. 

మేడమ్‌ కొమా మన భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమములో ప్రత్యేకమైన స్థానము 
వహించింది. భారతదేశం పూర్తి స్వాతంత్ర్యం పొందాలని కోరిన ప్రధమ వ్యక్తి 
మేడమ్‌ కామా, స్వపరిపాలన కావాలని చెప్పిన ప్రధమ వ్యక్తి కూడా ఆ 
అంతర్జాతీయ వేదికమీద భారతదేశ జెండాను ఎగురవేసిన (ప్రధమ వ్యక్తి కూడా 
అమే. మేడమ్‌ కామా లేవనెత్తిన నినాదం జాతీయ కాంగ్రెస్‌ కొన్ని సంవత్సరాలకు 
లేవనెత్తింది. ఆ విధంగా అనంతర కాలంలో జాతీయ ఉద్యమం నిర్మాణయుతం 
కావటానికి ఆమె కారకురాలైంది. 1906లో కలకత్తాలో ఆవిష్కరించిన స్వదేశీ 
జెండాకు, 1907లో స్టట్‌ గార్డ్‌ మహాసభలో ఆవిష్కరించిన జెండాకు దగ్గర పోలికలు 
ఉన్నాయి. రెండు జెండాలకు ఈ దగ్గరి పోలికలనల్ల 1906 కలకత్తా జెండా 
విదేశాలలో ఉన్న విప్లవకారులను చేరింది. హేమచంద్ర రెండవ స్టట్‌గార్భ్‌ జెండాను 
రూపొందించారు. లాహోర్‌ జాతీయ కాం(గెస్‌లో ఆవిష్కరించిన మూడు రంగుల 
జెండా అధికొరంగా అంగీకరించబడి, తీర్మానం చేయబడినది లాహోర్‌ కొం(గెస్‌కు 
20 సంవత్సరాలకు ముందే 1907లో మేడమ్‌ కొమా ఈ వని చేసింది. 
మారి పస్టుగా! 

మేడమ్‌ కామా అంతర్జాతీయతను అర్దం చేసుకొన్న, సోషలిస్టు దేశాలతో 
నమ్మకమున్న ప్రధమ భారతవ్యక్తి స్టట్‌గార్జీ మహాసభ జరిగిన తరువాత లెనిన్‌ 
గురించి, రష్యన్‌ పోరాటాల గురించి ప్రత్యేక ఆసక్తిని కనబరచింది. విష్టనకారుడు 
వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ మూటల ప్రకారము లెనిన్‌ అంకే ఉత్తేజపడిన ప్రధమ 
ఇండియన్‌ మహిళ లేక ఇండియన్‌ విప్టవకారిణి మేడమ్‌ కామా. రష్యన్‌ విష్టవం 
గురించి తెలుసుకోవటానికి ఆమె చాలా ఉత్సాహం కనబరిచేది పారిస్‌లో ఉన్న 
రష్యన్‌ విప్టవకారిణి పావలొవిచ్‌ నుంచి చాలా విషయములు తెలుసుకొనేది “ఆ 
రోజులలో మేడమ్‌ కానూ మార్క్సిస్టు సాహిత్యం చదివేదని ఆమె చెప్పింది. 
(ఫెంచి సోషలిస్టు పార్టీలో నుంచి బయటకు వచ్చిన తరువాత (ఫ్రెంచి కమ్యూనిస్టు 
పార్టీలో చేరినది లేనిది వివరము లేదు. 1925లో డాక్టర్‌ భూపేందర్‌ దత్తా 
ఇండియా వచ్చేటప్పుడు ఆమె మాట్టాడుతూ భారతదేశంలో కార్మికులను, కర్షకులను 


రా 


సమీకరించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసింది” 
కొమా - రష్యన్‌ వివ్షవం: 


ఆమె విప్లవంలో ప్రజలయొక్క పాత్ర గురించి ఆలోచించింది, అర్ధం చేసుకొన్నది 
పోరాటాలు కొద్దిమంది కొర్రరిస్టు గూపులతో సాధించలేం ప్రజా ఉద్యమాల, 
కొర్యదక్షత్రవల్ల విజయం సాధించగలమని చెప్పింది. 1917 రష్యన్‌ విస్తవం మేడమ్‌ 
కొమాలో నూతన ఆశలు రేకెత్తించాయి గాంధీజీ కూడా 1905లో రష్యన్‌ విప్టవాన్ని 
అఫికానుంచి (ప్రశంసించాడు. మేడమ్‌ కామా మొదటి ఇండియన్‌ మార్కిస్టుగా 
అంతర్జాతీయ వ్యక్తిగా 1917 అక్టోబరు విప్ణనం అర్హం చేసుకున్నది 1907లోనే 
ఇండియా సోవియట్‌ యూనియన్‌ స్నేహము యొక్క ప్రాధాన్యతను గుర్తించిన 


384 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మొదటి వ్యక్తి మేడమ్‌ కామా. మొదటి ప్రపంచ యుద్ద కాలములో ఇండియన్‌ 
సైనికులను తమ ఆయుధాలను అవతల పారవేయనున్నది. ఫ్రెంచి గవర్నమెంటు 
మేడమ్‌ కామాను అరెస్టు చేసినది కాని బ్రిటీష్‌ వాళ్ళకు అప్పచెప్పలేదు ఆ 
సమయములో రష్యన్‌ స్నేహితులు సహాయపడ్డారు. (ఫ్రెంచి సోషలిస్టులు కామాను 
విడిపించటంలో సహాయపడ్డారు. మేడమ్‌ కామా రష్యన్‌ స్నేహితుల, ఫ్రెంచి 
సోషలిస్టుల సహకారంతో (ఫ్రాన్స్‌లో ఉండటావికి అనుమతించారు. ఆమె ఆరోగ్యము 
బాగా దెబ్బ తిన్నది. బ్రిటీష్‌ ప్రభుత్వము ఇండియాకు తిరిగి వచ్చేందుకు వలుసార్తు 
అనుమతించలేదు. చివరకు 1935లో, 74 సంవత్సరాల నయస్సులో అనుమతి 
పొంది ఇండియా వచ్చింది. పది నెలలు అనారోగ్యముతో ఉండి 12-08-1636న 
చనిపోయింది. సావర్కరు శ సందర్భంగా చెప్పిన మూటలు. “శ్పెనుతి కానూ 
ఎవరికి తెలియని పరిస్థితులలో బొంబాయిలో దయాదాక్షిణ్యంలేని, పూర్తిగా ఎవరికి 
తెలియని విధముగా చనిపోయింది.” లెనిన్‌ ఆమెను మాస్కో రమ్మని ఆహ్వానించినట్లు 
చాలామంది చెబుతారు. కొమా చివరి జీవితంలో కమ్యూనిస్టు అయినట్లు తెలుస్తుంది. 


మేడమ్‌ కామా పారిస్‌లో వందేమాతరం అనే ఇంగ్లీషు వారపత్రిక ప్రారంభించింది. 
9 సంవత్సరములు దీనిని నడిపింది. భారతదేశంలో బ్రిటీష్‌ పరిపాలన ఖండించి 
వారిని వైదొలమని ఈ పత్రిక ద్వారా ప్రచారం చేసింది. ఆమెకు తాల్వార్‌ అనే 
పత్రికతో సంబంధము ఉన్నది. ఈ పత్రిక అభినవ భారత్‌కు చెందినది. మేడమ్‌ 
కామా గొప్ప భారతీయ మహిళ. భారతీయులలో చాలా గొప్ప వ్యక్తి భారతజాతి 
గర్వవడవలసిన వ్యక్తి. ఆమెను దాదాబాయి, తిలక్‌, గాంధీజీలతో పోల్చవచ్చును. 


మేడమ్‌ కామా శతజయంతి సందర్భంలో ముంబాయి (బొంబాయి) మున్సివల్‌ 
కార్పొరేషన్‌ ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా ఒక తీర్మానం కూడా చేసింది 
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రాత్మక పాత్ర 
నిర్వహించిన ధీర వనిత మేడమ్‌ కామా. భారత జాతీయోద్యమ నిర్మాతలలో ఆమె 
ఒకరు. హిందీ ఉమ్మడి భాషగా స్వతంత్ర, సమైక్య భారత రివబ్లిక్‌ను వాంఛించిన 
తొలి భారతీయ మహిళ ఆమె అంతేకాదు, భారత్‌కు తొలి జాతీయ పతొకొన్ని 
అందించిన తొలి నిస్టవకారిణి మేడమ్‌ కామా. ఆమె శతజయంతి సంవత్సరం 
సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారికి ఆమె పేరు పెట్టాలి అని ఆ తీర్మానంలో 
పేర్కొన్నారు. 1962 జనవరి 26 రిపబ్లిక్‌ డే రోజున ఆ తీర్మానాన్ని అమలుపరుస్తూ 
మహారా,స్ట్ర సచివాలయం రోడ్డుకు “మేడమ్‌ కానూ రోడ్డు'గా నామకరణం చేశారు. 


భారతీయ మహిళల విప్టవ స్ఫూర్తికి మేడమ్‌ కామా ఒక ప్రతీక. భారత 
స్వాతంత్ర్యానికి అనుకూలంగా యూరోపియన్‌ అభిప్రాయాన్ని మలిచేందుకు, 
భారతీయ విష్ణవకారులకు మద్దతు ఇవ్వడంలోనూ, వారిని ప్రోత్సహించడంలోనూ 
ఆమె తన సుదీర్హ జీవిత కాలాన్ని తనకు తానుగా విదేశాలలో గడిపింది. మన జాతీయ 
వతాకొన్ని (ప్రపంచానికి ఎరుక పరిచేందుకు ఆమె చేసిన మహత్తర కృషి మనం సదా 
స్మరించాలి. మేడమ్‌ కామా జీవితం ప్రజలకు, ముఖ్యంగా భారతదేశ యువతకు 
మార్గదర్శకం కావాలి అని (శ్రీమతి ఇందిరాగాంధీ ఒక సందర్భంలో పేర్కొన్నారు 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 385 


23-8-1936న వారిన్‌ ఛటోపాధ్యాయ కైసర్‌-ఇ-హింద్‌ పత్రికలో కామాను 
గురించి వ్రాసిన మాటలు - “భారతీయ నుహోవ్యక్తి అయిన మహిళ చనిపోయినది, 
భారతదేశములో కొద్దిమందికి మూత్రము. తెలుసు. విదేశాలలో ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, 
జర్మనీలలో అందరు విప్లవకారులతోపాటు ఈమెను కూడా ప్రశంసించేవారు. స్వాతంత్ర్య 
పోరాటంలోనూ, సాంఘిక వ్యవస్థలోనూ మహిళల పాత్ర అమోఘమైందని ఆమె 
గట్టిగా విశ్వసించారు.” ఒకసారి ఈజిప్టులో ఒక సమావేశంలో అమె మాట్లాడుతూ 
“మీటింగ్‌లో మహిళలు ఎక్కడ?” అని ప్రశ్నించారు. అంతేకాదు, “జ్ఞాపకం 
ఉంచుకోండి. ఉయ్యాలవూ పే చేతులే, మనిషి గుణాన్ని కూడా రూపొందిస్తాయి. 
ఆ సుతిమెత్తని చేతులు జాతీయ జీవనంలో ముఖ్యమైనవి. కనుక శక్తివంతమైన ఆ 
చేతిని చిన్నచూపు చూడవద్దు” అన్నది కామా, 


జర్నలిస్టుగా: 

మేడమ్‌ కామా ఒకవైవు రాజకీయ ఉద్యమాలలో ఊపిరి సల్పని రీతిలో 
ఉన్నవటి, జర్నలిస్టుగా కూడా విశేష కృషి చేసింది. పారిస్‌లో “'వందేనాతరం' 
అన ఆంగ్ల పత్రికను నిర్వహించారు తొమ్మిది సంవత్సరాలు వెలువడిందా పత్రిక. 
బ్రిటీష్‌ నిరంకుశ చర్యలను ఎండగట్టింది. దేశాన్ని విడిచిపెట్టి పోవాల్సిందిగా తన 
అక్షర్రాయుధాల్ని సంధించింది. అభినవ భారత్‌ తరపున నడచే “తల్వార్‌! పత్రికతో 
కూడా ఆమెకు సంబంధం వుంది. ఈ పత్రికను వీరేంద్రనాధ్‌ ఛటోపాధ్యాయ 
నడిపేవారు. అలానే కృష్ణవర్మ సంపాదకత్వంలోని “ఇండియన్‌ సోషలిస్టు పత్రికలో 
కూడా ఆమె అనేక వ్యాసాలు ప్రచురించింది. 


మహిళగా, "స్నేహితురాలిగా: 
మేడమ్‌ కామా జాతీయోద్యమంలో పాల్గొనడం ఆమె కుటుంబ సభ్యులకు 
గిట్టులేదు. అందుకే ఆమెను దూరంగా వుంచేందుకు ప్రయత్నించారు. ఎ.కె. 


సెన్‌ రాసిన జ్ఞాపకాలలో ఆయన పారిస్‌లో కామాను కలిసినపుడు, కామా తన 
బంధువులందరి గురించి అడిగింది. ఆయన కామాను 'భారతదేశం ఎందుకు రారు?" 
అని అడిగారు. అపుడు “బ్రిటీష్‌వారు తనను క్రనాపణలు చెప్పమని, ఎన్నడూ 
ఇకముందు రాజకీయాలలో పాల్గొననని హామీ ఇవ్వమన్నారు” అని ఆమె, సమాధానం 
చెప్పింది. “మీకు వృద్ధాప్యం వచ్చింది కనుక, రాజకీయాలలో పనిచేయటం కష్టం 
కదా?” అని ప్రశ్నించగా ఆమె పట్టుదలతో, కోపంతో చెప్పిన జవాబు: “నేను 
రాజకీయాలలో పనిచేయటానికి వృద్దావ్యం అడ్డురాదు భారతదేశంలో రాజకీయ 
సమావేశాలలో మాట్టాడటం నాకు చాలా ఇష్టం” అని అన్నారు. కానీ, ఆమె 
కోరిక నెరవేరలేదు. 

ఆమె మాతృప్రేమ కలిగిన మహిళగా, యువ విష్టవ కారులకు సోదరిగా ఉండేది. 

ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగి, ధనాన్ని, హోదాను తృణప్రాయంగా 
ఎంచి భారతదేశ దాస్య శృంఖలాల విచ్చేదనకు తన జీవితాన్ని ఒక సమిధగా నిలిపిన 
నుహత్తర మహిళ, త్యాగమూర్తి. నేటి మహిళలకు, మహిళా ఉద్యమాలకు ఆమె 
స్తూర్తి ఎంతైనొ అవసరం, 


386 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


స్వాతం త్య సమరయ చుటు ఆః మార్క్సిస్టు మేధావి 
క్రీశే, డాక్టర్‌ కె. బి. కృష్ణ 


- కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌) 










[గుంటూరు జిల్జా ఇంటూరులో 
1898లో జన్మించి; 1921 నుండీ 1929 వరకు 
బ్రిటన్‌ లోను, 1929 నుండి 1939 వరకు 
అమెరికాలోను విఖ్యాత విశ్వవిద్యాలయా 
లలో ఉన్నత విద్యాభ్యాసంచేసి, మార్కిస్టు 
మేధావిగా భారతదేశ చరిత్ర, సంస్కృతి, 
తత్త దశా స్ర్రాల గురించి అనెక అత్యుత్తను 
పరిశోధనలను జరిపి, భారతదేశ స్వాతంత్ర్య 
పోరాట. కాలంలో స్వదేశంలో జైలు శిక్షలు 
అనుభవించి, రెండన (ప్రపంచ యుద్దకాలంలో 
రాయవెల్తూరు దైలులో ఉండగా ఫాసిస్టు 
వ్యతిరేక ప్రజాయుద్ద నినాదాన్ని తొలిసారిగా 
ప్రతిపాదించిన డాక్టర్‌ . కె చి కృష్ణ 
(కాట్రగడ్డ బాలకృష్ణ జీవితం - పరిశోధనల | 
గురించి ఈ తరం వారు తెలుసుకోవలసిన 
విషయాలు అనేకం ఉన్నాయి. 





డాక్టర్‌ కె. ది. కృష్ణతో కలిసి ఆ రోజుల్లో జైలు జీవితం గడిపి ఆ తరువాత 
వారి (గ్రంధాలను వెలుగులోకి తెచ్చిన అంధ్ర కమ్యూనిస్టా ఉద్యమ ప్రముఖులు, 
చరిత్రకారులు క్రీశే. కంభంపాటి సత్యనారాయణగారు 1980 డిసెంబరులో మెయిన్‌ 
సీమ్‌ పత్రికలో (వ్రాసిన వ్యాసాన్ని, పాఠకులకు అందిస్తున్నాం. డాక్షర్‌ కె. బి. కృష్ణ 
బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధ విధానం క్రింద డైలుశిక్షలు అనుభవించడమేకాక, జైలు నుండి 
విడుదలైన తరువాత సిఐ.డి.ల వేట వలన, సామ్రాజ్యవాద పాలకుల డోక్యంవల్ల 
వీ విశ విద్యాలయంలోను ఉద్యోగం దొరకక, అనేక యిబ్బందులు పడ్డారు. 1948 
ప్రాంతంలో కమ్యూనిస్టుపార్టీ పైగల ఘోర నిర్బంధకాండల మధ్య అత్యంత క్లిష్ట 
పరిస్థితుల్లో ఉండగా డాక్టర్‌ కృష్ణ కడకు జీవనోపాధి కూడా లేకుండా, అత్యంత 
నిస్సహాయ పరిస్థితుల్లో మరణించారు. 


నంపొదకుడు: వరకొల నట్టాభిరామారావు 387 


డాక్టర్‌ కె బి కృష్ణ ప్రతిభావంతమైన రెండు పరిశోధన (గ్రంధాలను - ఒకటి; 
భారతదేశంలో రాజరిక వ్యవస్త న సిద్దాంతం, రెండు బౌద్ద (గంధ కర్తల రాజకీయ, 
సాంఘిక భావజాలం - (ప్రచురించిన ఘనత విశాలాంధ్ర ప్రచురణాలయానికి, దొనిని 
నిర్వహిస్తున్న కమ్యూనిస్టుపార్టీ కే దక్కింది 

డాక్టర్‌ కెబి కృష్ణ మిగిలిన అముద్రిత రచనలు రాష్ట్ర (ప్రభుత్వ పురావస్తు 
భాండారంలో యిప్పుడు భద్రపరచబడి ఉన్నాయి 

భారతదేశంలో భౌతికవాదం అన్న కె బి. కృష్ణ రచనను ఇటీవలే | శ్రీరవిచంద్‌ 
గారు (పచురించారు 

డాక్టర్‌ కె చి. కృష్ణ (కాట్రగడ్డ బాలకృష్ణ) ప్రతిభావంతమైన అధ్యయన వేత్త 
సామాజికాభ్యుదయం పట్ట అంకిత భావం. కర్షినవాడు; సామ్రాజ్యవాదానికి 
వ్యతిరేకంగా సాహసోపేతంగా పోరాడినవాడు; కార్మిక వర్గ ప్రయోజనాలను ఎలుగెత్తి 
చొటీనవాడు. ఆయన గుంటూరు జిల్లా ఇంటూరులో 1898లో వుట్టారు. 1948 
డిశంబరులో నిడుబ్రోలులో కన్నుమూశారు అయితే, ఆయన జీవితం, ఆయన కృషి 
ఎవరికీ తెలియకుండా నురుగున పడిపోయింది 

ఆయన స్మృతి చిహ్నంగా 1980 డిశంబరు 20వ తేదీ మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రికలో 
కీశే కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌ )గారు ఒక సుదీర్ణ వ్యాసం వ్రాశారు. 
అంతకుముందు ఆయన అముద్రిత (గ్రంధాలను సేకరించి, కొన్నింటిని విశాలాంధ్ర 
ప్రచురణాలయం ద్యారా ప్రచురించి, మిగిలినవాటిని రాష్ట పురాతత్వ శాఖవారి 
భాండాగారానికి అరువుగా యిచ్చి, అక్కడ భద్రపరిచారు. 

1080 డిశంబరు 20వ తేదీ మెయిన్‌ స్ట్రుమ్‌లో కంభంపాటి సత్యనారాయణగారు 
వాసిన వ్యాసాన్ని అనుసరించి కె బి కృష్ణ అమూల్య పరిశోధనల గురించి, వారి 
వితం గురించి పారకులకు ఈ సమాచారాన్ని _ అందిస్తున్నాం - సంl] 

“భారతదేశంలో మైనారిటీల సమస్య; కుల, నుత ప్రాతినిధ్య సమస్య” అన్న 
శ్రీ కై, బీ కృష్ణ (గంధం మైనారిటీలపై అంతవరకు ప్రచురించబడిన "రెండు 
ఉత్తమ (గ్రంధాలలో ఒకటిగా 1950 దశకంలో ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక 
సంస్తవారు ప్రశంసించారు. “భారతదేశంలో రాజరికం సిద్దాంతాలు” అన్న (గంధాన్ని, 
రామాయణం, మహాభారతం, మనుస్మృతి, ఐతరేయ బ్రాహ్మణం, బంధాయన 
ధర్మసూత్ర, వశిష్ట సంహిత, శతవధ బ్రాహ్మణం, శు క్రనీతి, కాళిదాసుని 
రఘువంశం, కార్తికేయుని అర్థశాస్త్రం మొదలైన ప్రాచీన సాహిత్యం, మూలాధారాల 
సహాయంతో కె. బి కృష్ణ రచించారు “బౌద్ద |గ్రంధకర్తల రాజకీయ, సాంఘిక 
యోచనలు” అన్న గ్రంధాన్ని - వజ్రసూచి, సూతాలంకార, సుందరానంద కావ్యం, 
బుద్దచందద్ర, లలిత విస్తార, అర్యసూర వ్రాసిన జాతకమాల, బుద్దఘోషుని నీతికధలు 
మొదలైన వాటిని అధారం చేసుకొని వ్రాశారు. 


బ్రిటన్‌, అమెరికాలలో విద్యాభ్యాసం: 


1921 నుండి 1929 వరకు కె. చి కృష్ణ బ్రిటన్‌లో ఆర్థిక, రాజకీయ 
శాస్త్రులను అభ్యసించారు 1929 నుండి 1938 వరకు అమెరికాలోని హార్వర్డు 


388 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


విశ్వవిద్యాలయంలో విద్యార్హిగా, పరిశోధకునిగా పైన తెల్పిన మూలాధారాల ప్రాచీన 
గ్రంధాల అనువాదాలను అధ్యయనం చేయడానికి స్వేచ్చగా అనకొశం కలింది ఆయన 
Pas 
హార్వర్డు యూనివర్శిటీలో విద్యార్థిగా చేరారు ఆయన వనిచేసి సంపాదించుకుంటూనే 
చదువు సాగించారు తన అభిమాన విషయాల ప్రై ఆమూలా[గమైన అధ్యయనం 
కొనసాగించారు అదే సమయంలో అర్ధిక, సాంఘిక శాస్త్రాల గురించి, తత్త (శాస్త్రం 
గురించి పరించారు న్యాయశాస్త్రం, పరిపాలనా చటాలు, ప్రభుత్వ చట్టాల 
తులనాత్మక పరిశీలన గురించి కూడ ఆయన అధ్యయనం చేశారు ~ 
సామాజిక అభివృద్ది గురించి అనగాహన చేసుకోవడానికి మార్క్సిజం. ఉత్తమ 
సాధనమని కె బి కృష్ణ కనుగొన్నారు సామాజ్యాలు, సంస్తలు, సామాజిక 
విధానాలు ఎలా వుడతాయో, ఎలా పతనమవుతాయో - వాటి పరిణామాలకు 
మార్కిస్టు సూత్రాలను అన్వయించి ఆయన అధ్యయనం చేశారు 


ఈ విధంగా చేసిన అధ్యయనాన్ని ఆధారం చేసుకొని సంపాదించిన అపారమెన 
విజ్ఞానంతో అనేక అంశాలపై ఆయన  వరశోధనలను సాగించారు అనేక విలువెన 
పరిశోధనా పత్రాలను తయారుచేశారు అందులో హిందూ భౌతికవాదం, బౌద్దతత్య్వం, 
ద్రవిడ రాజ్యాంగ వ్యవస్థ, భారత జాతీయత, నానాజాతి సమితి, భారతదేశంలో 
ఫ్యాక్షరీ చట్టాలు మున్నగునవి ఉన్నాయి 


భారతదేశంలో మైనారిటీల గురించి, హిందూ ముస్లిమ్‌ సమస్యల గురించి 
ఆయన అధ్యయనం చేశారు ఈ పరిశోధనలతోబాటు భారత జాతీయత గురించి, 
సామ్రాజ్యవాదం గురించి ఆయనచేసిన అధ్యయనం “భారతదేశంలో కుల నుత 
ప్రాతినిధ్యం! అన్న అంశంపై ధీసిస్‌గా రూపొందింది దానిని ఆయన హార్వర్డు 
యూనివర్శిటీకి పిహెచ్‌.డి కోసం సమర్పించారు అయినాఈ ధీసిస్‌కు కె బి 
కృష్ణ ee గారి నుండే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఇందులో ప్రతి పేజీని 
ప్రాఫెస రూపర్ధ్‌ ఎమర్సన్‌ విమర్శించి తీవ్రంగా ఎదుర్కొనడం జరిగింది ఆ 
విధంగా ఆయన ప్రతిఘటన తనకు మహోపకారం చేసినట్లు కె బి కృష్ణ 
చెప్పుకొన్నారు. ఎమర్సన్‌ లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు కె బి కృష్ణ సమర్ధవంతమైన 
సమాధానాలు యివ్వగల్లారు దానితో ఆయన పిహెచ్‌.డి పరిశోధన ఏకగ్రీవంగా 
ఆమోదం పొందింది ఆయన ప్రతిభానంతంగా తన పరిశోధన ఫలితాలను 
సమర్హించుకొని సంరక్రించుకోగలారు కరడుగట్టిన సామ్రాజ్యవాద అనుకూలుడైన ఆ 
ప్రొఫెసర్‌ ఈ ధీసీస్‌ ముందు తలనంచక తప్పలేదు 

ఆ తరువాత తాను అదనంగా సంపాదించిన సమాచారంతో కె బి కృష్ణ తన 
పరిశోధన పత్రాన్ని మరింత సంవద్వంత మొనరించుకుంటూ వచ్చారు లండన్‌ లో 
ఉన్న ఇండియా ఆఫీసు లెెబరీ నుండి, వలస కార్యాలయం లైబరీ నుండి, బ్రిటిష్‌ 
మ్యూజియం నుండి; ఇండియా లీగ్‌, తదితర సంస్థల (గంధాలయాలనుండి విలువైన 
సమాచారాన్ని ఆయన సంపాదించగలరు. చివరకు 1939-జనవరిలో ఈ [గ్రంధాన్ని 
“జార్జి ఎవెన్‌ అండ్‌ ఆల్విన్‌ ” వారు వ్రచురించారు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు 
భారతదేశంలో అవలంబించిన “విభజించి పాఠించూ దుష్ట్ర రాజనీతి ఈ [గ్రంధం 
అత్యంత శక్తివంతంగా తూర్చారబట్టంది. 


నంపాొదకుడు వరకొల వట్టాభిరామారావు 389 


భారతదేశం తిరిగిరాకః 


రెండవ (ప్రపంచ యుద్దం (1934 సెస్టెంబరు) ఇక కొద్దిరోజులకు (ప్రారంభమ 
వుతుందనగా కె. బి కృష్ణ భారతదేశం తిరిగి వచ్చారు. ఆయన మద్రాసులో 
దిగారు చిదంబరంలో జరిగిన తమిళనాడు ప్రధమ రాష్ట్ర) విద్యార్థి మహాసభలో 
ఆయన పాల్గొన్నారు. దక్షిణాది విద్యార్ది ఉద్యమ నిర్మాణంలో ఆయన ప్రముఖ 
పొత్ర వహించారు. అనేక విధ్యార్థి సభలలో ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాదులు భారత (ప్రజలపై బలవంతంగా యుద్దాన్ని రుద్దారని విమర్శించారు. 
ఈ ఉపన్యాసాల ఫలితంగానే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను (జైలు) కటకటాలలో 
పెట్టింది. ఆయన విదేశాలలో ఉండగా అక్కడ ఉండే స్వేచ్చను కొంతవరకైనా 
అనుభవించడానికి అలవాటుపడిన కె చి. కృష్ణకు భారతదేశంలో బ్రిటిష్‌ 
సౌమ్రాజ్యవాద ప్రభుత్వం అనుసరించే నిర్బంధ విధానం గురించి అంతగా తెలియదు 
1941 తొలి అర్హభాగరిలో ఆయనను భారతదేశ రక్షణ చట్టంక్రింద అరెస్టుచేసి, 
రాయవెల్తూరు సెంట్రల్‌ జైలులో డిటన్యూగా నిర్బంధించారు 


కంభంపాటి సత్యనారాయణ (సీనియర్‌) కూడా అదే జైలులో ఉన్నారు ఉమ్మడి 
మద్రాసు రాష్ట్రంలోని నాల్గు భాషా ప్రాంతాలలోని డిబన్యూలు సుమారు 200 
మంది ఆ సెంట్రల్‌ జైలులో అప్పుడు వుండేవారు దాదాపు ఒకటిన్నర సంనత్సరాలు 
కంభంపాటి, కె బి. కృష్ణ జైల్లో కలిసి ఉన్నారు. అనేక విషయాల పై ఇరువురూ 
చర్చలు జరువుకొనేవారు. సీనియర్‌ ఆయన ప్రసంగాలు విన్నారు అనేక సమస్యలపై 
ఆయనతో సంభాషణలు జరిపేవారు. తనతో సన్నిహితంగా ఉండేవారందరితో కె 
బి కృష్ణ నిర్మొహమాటంగా మాట్లాడే తీరు, నిరాడంబరత, గాఢమైన ఆసక్తి, 
లోతైన పరిజ్ఞానం, శక్తివంతమైన విశ్లేషణ, నిస్పష్టమైన అభిప్రాయాలు - ఎంతగానో 
ఆకర్షించాయి 

కారల్‌ మార్‌ గాన ఛ్రాసిన “పెట్టుబడి” గ్రంధాన్ని జైలులో ఆయన ఒక వినూత్న మైన 
విధానంలో బోధించేవారు. ఈ విధానంలో ఉపాధ్యాయుడు కూడా విద్యార్షిగా 
న్యవహరించేవాడు. డిబన్యూ విద్యార్థులలో కొంచెం తెలివితేటలున్న _ వారందరినీ 
ముగ్గురు ముగ్గురు చొప్పున చిన్నచిన్న [గ్రూపులుగా విడదీసేవారు ఒక్కొక్క 
అధ్యాయంలోని ఒక్కొక్క విషయాన్ని ఈ [గ్రూపు ముందుగా చర్చించేది. అందులో 
ఏమి చెప్పబడి ఉందో ఒకరి కొకరు అర్హం చెప్పుకొనేవారు ఆ విధంగా (గంధ రచయిత 
వాదనలు ఏమిటో అవగాహన చేసుకొనేవారు. ఆ తరువాత ఉపాధ్యాయుడైన కె. 
బి కృష్ణ కూర్చునేవారు. అర్రంకాని విషయాలు అడిగేవారు. అ (గ్రూపులో కొంచెం 
బాగా వివరించగల్లే వానిచే ఆ మరునాడు మొత్తం తరగతిలోని వారందరికీ ఆ 
విషయం చెప్పించేవారు ఉపాధ్యాయుడు (శె. ది. కృష్ణ) ఆ విద్యార్ది ప్రక్కనే 
కూర్చుని అంతా అలకించేవారు. ఆ తరువాత మరో (గ్రూపులోని ముఖ్యుడు 
సందేహాలకు, సమాధానాలు యిశ్చేవాడు మరో (గూవులోని ముఖ్యుడు ఆయా 
విషయాల ప్రై మరింత వివరంగా చెప్పేవాడు. చివరకు ఉపాధ్యాయుడు (కె. బి కృష్ణ) 
ఈ విషయాన్ని సౌకల్యంగా బోధించేవారు. ఏమైనా పొరపాట్లు ఉంటే చక్కదిద్ది 
చెప్పేవారు ఈ విధంగా విద్యార్దుల నుండే అధ్యాపకులను తర్జీదు చేయడం జరిగేది. 


390 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సోవియట్‌ సై హిట్లర్‌ దాడి: 


రాయ దెలూరు జైలులో డిటెన్యూలు ఈ విధంగా రాజకీయ పాఠాలు చెప్పడం, 
నేర్చుకోవడం ముమ్మరంగా జరుగుతున్న సమయంలోనే 1941 జూన్‌ 21వ తేదీన 
మాస్కో రేడియో, హిట్లర్‌ సైన్యాలు 200 మైళ్ల పొడవునా సోవియట్‌ సరిహదులను 
అతిక్రమించి (బ్రహ్మాండ మైన దాడి చేశాయని (ప్రకటించింది రెండు రాజ్యాల మధ్య 
జరిగిన నిర్వ్యుద్ద ఒడంబడిక నుల్లంఘించి హిట్లర్‌ ఈ దాడి చేశాడు 

ఫాసిస్టు రాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్‌ మూడింటినీ ఓడించడానికి బ్రిటన్‌, 
అమెరికా, చైనా, సోవియట్‌ యూనియన్‌లు పరస్పర స్నేహ, సహకార ఒడంబడికను 
చేసుకున్నాయని కూడా మాస్కో రేడియో తెలియజేసింది ఈ (ప్రకటన రావడంతోనే 
జైలులోని డిబన్యూలు అందరిలోనూ ఎంతో సంచలనం ఏర్శడింది అంతవరకు 
యుద్దం పట్ట |ప్రాతికూల్య వైఖరినే వారు అవలంబిస్తూ ఉరు ఎందుకంటే 
ఈ యుద్దం యొక్క స్వభావం సామ్రాజ్యవాద స్వభావం కనుక సోవియట్‌ 
యూనియన్‌ మీద హిట్లర్‌ దాడి చేసిన తరువాత, 1 రాజ్యాల ఒడంబడిక జరిగిన 
తరువాత కూడా ఈ యుద్ద స్వభావం అటువంటిదేనా ప్రపంచం యొక్క భవిష్యత్‌ 
ఏమిటి” భారతదేశంలాంటి వలస, అర్హ వలస దేశాల భవితవ్యం ఏమిటి ఫాసిస్లు 
శకులు కనుక గెలుపొందితే ప్రపంచ భవిష్యత్‌ ఏమిటి. భారత దేశం వంటే 
అర్హ వలస దేశం మిత్ర రాజ్యాలవైపు నిలబడి ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటం 
సాధ్యమా? ఇందుకు బ్రిటన్‌ సామ్రాజ్యవాదులు అవరోధాలు కల్పించకుండా 
ఉంటారా” ఈ యుద్దంలో మిత్రరాజ్యాలు గెలుపొందితే వలస దేశాలు, అర్హ నలస 
దేశాలు స్వెచ్చ పొందుతాయని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? ఇటువంటి ప్రశ్నలన్నీ 
జైలులో తలెత్తాయి పరిస్తితులలో మౌలికమైన మార్పు వచ్చిందని కొంతమంది 
అభి ప్రాయబడ్డారు భారతదేశానికి సంబంధించినంతవరకు చాలామందికి పరిస్తితులలో 
ఎటువంటి మార్పు వచ్చినట్టు కనబడలేదు 


నూతన పరిస్థితిపై కె బీ. కృష్ణ దీసిస్‌: 


ఆ సమయంలో రాజకీయ శిక్షణా తరగతులను కె బి కృష్ణ తాత్కాలికంగా 
నిలువుచేశారు ఆయన చాలా గట్టిగా ఆలోచించనారంభించారు ఒకవారం తరువాత 
ఎక్సర్‌ సైజు వుస్తకం సైజులో 300 పేజీలుగల ఒక ధీసీస్‌ను ఆయన _ వ్రాశారు. 
మరికొంతమంది మరికొన్ని అధ్యయన పత్రాలను తయారుచేశారు. అందులో విభిన్న 
దృకృధాలను వెల్లడించారు వదిరోజుల తరువాత ఆ ముసాబుదా పత్రాలను 
చర్చించడానికి మొత్తం డిబన్యూలందరూ సమావేశం అయ్యారు. 

కె బి. కృష్ణ తన అధ్యయన పత్రంలో సోవియట్‌ పై హిట్టర్‌ దాడిలో అంతర్జాతీయ 
పరిస్తితులలో గుణాత్మకమైన మార్చు ఎలా సంభవించిందో నిరూపించారు ప్రపంవ 
సామ్రాజ్యవాదం. రెండు శిబిరాలుగా చీలిపోయింది. ఒక శిబిరం ప్రజాస్వామ్య 
సోషలిస్టు శిబిరంవైపు వచ్చి చేరింది. మరో శిబిరం ఫాసిజం అనే భయంకరమైన 
(బ్రహ్మరాక్షసి స్వరూపం ధరించింది ఈ యుద్దం ఇక ఎంత మాత్రం సామ్రాజ్యవాద 
యుద్దం కాదు ఇది ఫాసిస్టు వ్యతిరేక యుర్దంగా మార్చు చెందింది ఫాసిజాన్ని 


| నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 391 


ఓడించి ప్రజాస్వామ్యాన్ని, సోషలిజాన్ని సాధించవలసిన కర్తన్యం వైపునే కార్మికవర్గ 
ప్రయోజనాలు ఉన్నాయి భారతదేశంలో కార్మికవర్గ అగ్రగామి, యావత్తు (ప్రపంచ 
కార్మికవర్గ ప్రయోజనాల వైపున, కర్తవ్యం వైపున నిలబడి తన యొక్క వ్యూహోన్ని 
రచించుకోవారి అనగా, ఫాసిజాన్ని ఓడించే వ్యూహాన్ని ఏర్పరచుకోవాలి అని డాక్టర్‌ 
కృష్ణ తెలిపారు. ఆయన తన సిద్దాంత పత్రంలో అన్ని పారిభాషిక _వూకదంపుడు 
పదాలను వదిలివేసి ఆ దశలో స్పష్టంగా కర్తవ్యాలను రూపొందించారు దాదాపు 
రెండు దశబ్లాల పాటు విదేశాలలో ఉంటూ భారత రాజకీయ రంగానికి దూరంగా 
ఉన్న ఒక పరిశోధకుడు ఆ విధంగా అంతర్జాతీయ పరిస్టితులలో వచ్చిన మార్పులకు 
గతి తార్కిక సూత్రాలను అన్వయించగలగడం చాలా గొప్ప విషయం వలం 
పదిరోజులలో అటువంటి సిద్దాంత పత్రాన్ని ఆయన అలా తయారు చేయగలగడం 
చాలా గొప్ప దిశేషం 

కానీ జైలులోని మెజారిటీ డిబన్యూలు కె బి కృష్ణ సిద్దాంత పత్రాన్ని 
అంగీకరించలేదు వారాల తరబడి జైలులో చర్చలు కొనసాగాయి ఆ చర్చలలో 
చాలా తీవ్రమైన విభేదాలు, వరస్సర వైషమ్యాలు కూడా తలెత్తాయి. క ది. 
కృష్ణ చాలా సున్నిత మనస్కులు ఆ రాజకీయ వైషమ్య వాతావరణానికి ఆయన 
గందరగోళంలో పడ్డారు. తాను ఒంటరివాడి నయిపోయినట్లు భావించుకున్నారు 
భారత కమ్యూనిస్టుపార్టీ అధికారయుతంగా ఆ (ఫాసిస్టు వ్యతిరేక |ప్రజాయుద్ద) 
విధానాన్ని ప్రకటించిన తదుపరి ఆ సమాచారం జైలులోకి వచ్చే సమయానికి శ 
ది. కృష్ణ పురో డైలుకీ బదిలీ చేయబడ్డారు. 

ఫాసిస్టు విజృంభణ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు డా. కె ది 
కృష్ణ జైలునుంచి విడుదల అయ్యారు కానీ ఆయన తన్ను తాను పోషించుకోవడానికి 
కనీస వనరులు కూడా లేకపోవడంతో చాలా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు 

భారతదేశంలో ఉద్యోగపరిస్టితులు చాలా భిన్నంగా ఉన్నాయి భౌతిక అవసరాలు 
కూడా సమకూరడం చాలా కష్టంగా తయారయింది ఆయన తనకు అనుగుణ్యమైన 
ఉద్యోగం కోసం అన్వేషించడం ప్రారంభించారు. కొంతకాలం బెల్లాం యూనివర్సిటీలో 
ప్రొఫెసర్‌గా పనిచేశారు కానీ అధికారులతో వచ్చిన విభేదాల కారణంగా ఆ వదవికి 
రాజీనామా చేశారు కొలంబో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా చేరటానికి ఆయన 
శ్రీలంక వెళ్ళారు కొనీ బ్రిటీష్‌ అధికారులు జోక్యం చేసుకోవడంవల్ల ఆయనకు 
అక్కడ ఉద్యోగం రాలేదు చివరకు అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యాన 
“రెండవ ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశ పారిశ్రామికీకరణ” అనే అంశంపై 
పరిశోధన చేయటానికి ఆయన బాధ్యత స్వీకరించారు కానీ ఆయన తయారుచేసిన 
పరిశోధన పత్రం “మరీ ఎక్కువ అ పరిశోధనను వారు అంగీకరించలేదు దానితో 
వారా ఉద్యోగానికి స్వస్తి చెప్పవలసి వచ్చింది 

ఆయనకు ఒకే ఒక్క స్నేహితుడు (శ్రీ, దర్శి చెంచయ్య మదరాసులో ఉండేవారు 
చెంచయ్యగారు గదర్‌ పార్టీ విప యోధుడు భారతదేశపు జైళ్ళలో ఆరు 
సంవత్సరాలపాటు శిక్షను మొదటి (ప్రపంచ యుద్దానంతరం] అనుభవించినవాడు 
ఆయన. ఆయన భార్య శ్రీమతి సుభద్రమ్మ ఆ దంపతులు డా. కె బి 


392 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 
స్‌ య! దీ 


కృష్ణకు ఆశ్రయం యిచ్చి, ఎంతో _ఆధరాభిమానాలతో చూసుకునేవారు ఆయన 
నిరాశా నిస్పృహలను పోగొట్టడానికి ఎంతో కృషి చేశారు కానీ జీవితంలో 
పాందిన ఆశాభంగం ఆయనను చాలా కృంగదీసింది ఎవరూ ఆయనకు సంతుష్టి 
కల్లించలేకపోయారు అనేక వారాలు అయన కేవలం టీ! త్రాగి కాలం గడిపారు. 
చివరకు ఆయన 1948 డిశంబరులో మృతిచెందారు 


మెనారిటీల సమస్య: 


“మైనారిటీల సమస్య - లేదా కుల, మత ప్రాతినిధ్యం” అన్న అంశంపై డా 
కె. చి కృష్ణ వుస్తకం ఆయన డాక్టరేట్‌ కు సమర్పించిన దీపీస్‌ ప్రాతిపదికగా 
వ్రాసిన వుస్తకం దాని ఇతివృత్తం ఈ విధంగా ఉంది [ఆయన మాటలలోనే] 
“భారతదేశం. బ్రిటిష్‌ నామ్రాజ్యవాదుల (క్రింద ఒక వలస దేశంగా ఉంది ఈ 
దేశంలో హిందువులకు, ముస్తంలకు, అలాగే సిక్కులకు, (వైస్తవులకు ఎవరికీ పౌర 
హక్కులనేది లేవు. వారు తమ దేశంలోనే తాము బానిసలుగా జీవిస్తున్నారు బ్రిటీష్‌ 
సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాలను సాధించుకోవడం కోసం 'మెనారిటీలు' అనే 
పదాన్ని సృష్టించారు. అంతేకాక, వెనుబడిన వృత్తులవారిని కూడి కొంతమందిని 
ఈ మైనారిటీల వర్గంలో చేర్చారు. దేశీయులనే, దేశీయులకు వ్యతిరేకంగా త్రిప్పడానికి 
దీనిని ఒక సాధనంగా వాడుకొన్నారు ఈ మైనారిటీలు తమకు అవిధేయులుగా 
ఉండకూడదు. విద్రోహకర ధోరణులు ప్రదర్శించ కూడదు వారు మితవాదులుగా 
ఉండాలి. కాదు కాదు - అభివృద్ది నిరోధకంగా కూడా ఉండాలి వారు తమ రక్షణల 
కోసం బ్రిటీష్‌ (ప్రభుత్వానికి సాష్టాంగ దండప్రణామం చేయాలి వారు అమాంతంగా 
పైకి వెళ్ళిపోవడానికి సులభమార్గాలు కోరతారు దీని అర్హం ఏమిటంశే - మైనారిటీ 
నుతస్తులుగా ఉన్న వృత్తులలోని వారు లేదా కులాలలోవారు _ |ప్రభుత్వాధికారంలో 
తమకు భాగం ఉండాలని కోరతారన్నమాట మెజారిటీ ప్రజల నలన తమకు ఏనో 
బాధలు, ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పడం కేవలం మిధ్య ఇటువంటి మిధ్యా 
విషయాలు ఎవరికి అవసరమో వారే వీటిని _లేవదీస్తారు. హిందూ ముస్లింల 
మధ్య సంఘర్షణలు, అలాగే సవర్ష హిందువులకు, దళితులకు మధ్య ఘర్షణలు - 
వీటికి కారణం ఈ దేశంలోని సామాజిక ఆర్దిక వ్యవస్తల వలన కలుగుతున్నాయి 
తప్ప మతరీత్యా కాదు అందువలన మతరీత్యా, ప్రజా ప్రాతినిధ్య సభలలో ఎన్నికల నేని 
రద్దుచేయాలి. 


ఇక కులాల ప్రాతినిధ్య సమస్యకు సంబంధించిన చరిత్ర ఎటువంటిది అంటే, 
అది వివిధ కులాల మధ్య జరుగుతున్న సంఘర్షణల చరిత్రే. ఇక కులాలు - 
బ్రిటిష్‌ వ్రభుత్వం విషయానికి వస్తే అది కులాల |ప్రాతిపదికనీద బ్రిటిష్‌ వ్రభుత్వం 
అన్వయిస్తూ వచ్చిన రాయితీల చరిత్ర తను పరిపాలనను, అధివత్యాన్ని మరింత 
బలవరచుకునే చరిత్ర; విభజించి పాలించే నీతిని మరింతగా అమలువరచీ చరిత్ర, 
కుల, మత ప్రాతిపదికపై ఉద్యోగాలు ఇవ్వాలనీ, వేతనాలు పెంచాలనీ పరోక్షంగా 
ప్రాధేయపడటానికి ఉద్దేశించబడినదే దీనికంతకా పరిష్కార నూర్గం ఏమంటే - 


భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని కోరడమే - కుల, నుత ప్రాతిపదికపై ప్రజా 


య జ క్స్‌ న్స్‌ శ 
సంపొదకుదు: వరకొల వట్టాభిరామారావు 393 


ప్రాతినిధ్య విధానాన్ని రద్దుచేయాలన్న కోర్కె, దేశానికి స్వాతంత్ర్యం కావాలన్న 
కోర్కె విడదీయటానికి వీలులేని విషయాలు అయితే, స్వాతంత్ర్యం అన్నది 
ఒకరిచ్చే బహుమతి కొదు అది పోరాడి సంపాదించుకోవాల్సిన విషయం. బ్రిటిష్‌ 
సామాజ్యవాదులకు వ్యతి రేకంగా జాతీయైక్య సంఘటన నిర్మించుకోవడం ద్వారా 
సాధించవలసిన విషయం” 

డా. కె చి. కృష్ణ కుల, మత ప్రాతిపదికపై (ప్రజా ప్రాతినిధ్యం కూడదు 
అన్న తన వాదనను సమర్రించుకోడానికిగాను బ్రిటిష్‌ వైసాయి, స్టేట్‌ సెక్రటరీల 
ప్రకటనలనుండి; వెనుకబడిన కులాల, మతాల నాయకుల ప్రకటనల నుండీ 
ఎన్నో అంశాలను సవిస్తరంగా ఉదాహరించారు. అలాగే భారత జాతీయ కాం(గెస్‌, 
భారత కమ్యూనిస్టుపార్టీ మొదలైన సామ్రాజ్యవాద వ్యతిరేక పార్టీల ప్రకటనలనుండి 
కూడా ఉదాహరించారు. ఈ విషయంలో కమ్యూనిస్టుపార్తీ అభిప్రాయాలను కె, 
బి కృష్ణ ఇలొ ఉదాహరించారు “కమ్యూనిస్టులు - సామ్రాజ్యవాద న్యతిరేక 
జాతీయైక్య సంఘటనకోసం పాటుపడుతున్న వారిలో ప్రప్రధములు సామ్రాజ్యవాద 
వ్యతిరేక జాతీయ పోరాటంలో వారు విడివిడి వేర్చాటువాదులుగా ఎంతమాత్రం 
లేరు ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్‌ ఇదివరకే పెంపొందిస్తున్న జొతీయైక్యతను 
కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద జాతీయైక్య సంఘటనగా పరివర్తన చేస్తున్నారు.” 


బౌద్ద (గ్రంధకర్తల రచనలు; 


“దౌద్ద గ్రంధకర్తల సామాజిక రాజకీయ యోచనలు” - అన్న కె. బి 
కృష్ణ (గ్రంధాన్ని ఆయన మరణానంతరం 1960లో a ప్రచురణాలయం, 
విజయవాడవారు ప్రచురించారు బౌద్ద (గ్రంధాల గురించి అనక ఉదాహరణలు 
యిస్తూ “మానవ తాదర్శాలతో కూడిన వ్యవస్థగా రాజరిక వ్యవస్త భావనను 
బౌద్ధమతం సంస్కరించి, తీర్చిదిద్దిం”దని కె. చి కృష్ణ నిర్దారణకు వచ్చారు. 
“రాజు దైవాంశ సంభూతుడనే భావాన్ని బౌద్దం కొట్టిపారేసింది, పురోహిత వరాల 
దుష్ట్ర (ప్రభావాన్ని త్రోసివేసి, రాజకీయాధికారానికి మూలం ప్రజలే అన్న భావాన్ని 
ea రాజరిక విధానం అన్నది ఉద్యోగ ధర్మం మాత్రమేనని స్పష్టం 
సింది. యజ్ఞ యాగాదుల ద్వారా జరిపే హింసను, బలులను ఖండించింది 
సమానత? భావాని |పబోధించింది. సమానత; |పాతిపదిక ద కుల న(నసను 
స [1 వ స | ఏ వ్‌ 

అదే విధంగా “భారతదేశంలో రాజరిక విధానం గురించిన సిద్దాంతాలు” అన్న 
డొ! కె చి. కృష్ణ (గ్రంధాన్ని కూడా విశాలాంధ్ర ప్రచురణాలయమే 1960లో 
(ప్రచురించింది. 

రాజు దైవాంశ సంభూతుడనే భావం; రాజే దెనం; భగవంతుడు ఎటువంటి 
సర్వాధివతియో రాజు అటువంటి సర్వాధిపతి అనే మితిమీరిన రాజరిక దైవత్వ 
భావం భారతదేశంలో ఎవ డూ లేదని చెప్పడానికి డాక్టర్‌ కె భి. కృష్ణ భారత 
దేశ ప్రాచీన సాహిత్యం నుండి అనేక ఉదాహరణలను యిచ్చారు హిందూ మత 
(గంధాలు ఉల్లేథించిన విషయం ఏమంటే - రాజరిక వ్యవస్థ దైవనిర్మితం అని 
మాత్రమే. అంతే తప్ప, పశ్చిమ దేశాలలో వలే రాజు దైవాంశ సంభూతుడు అన్న 


394 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నిర్ధారిత తర్కానికి తావీయళేదు - అని కె. బి. కృష్ణ తన గ్రంధంలో వివరించారు. 
(ద్రవిడ సాహిత్యంలో రాజకీయ భావజాలం: 


“ద్రవిడ సాహిత్యంలో రాజకీయ భావజాలం” అన్న కె బి కృష్ణ (గంధాన్ని, 
యితర అనేక పత్రాలను “అరువు” ప్రాతిపదికపై (శ్రీ) కంభంపాటి సత్యనారాయణ 
హైదాబాద్‌ లోని రాష్ట్ర ప్రభుత్వ పురాతత్వ భాండాగారానికి యిచ్చారు. (స్తవ 
మతం తమిళనాడులో ప్రవేశించిన తొలిదశలోని తమిళ ప్రాచీన గ్రంధాల నుండి, 
మధ్యయుగంనాటి తొలి దశలోని తెలుగు, కన్నడ, మలయాళ సాహిత్యాల నుండి 
అనేక అంశాలను సేకరించి కె బి కృష్ణ ఆ గ్రంధంగా సంకలనం చేశారు. అందులో 
ఎక్కువ పేజీలు తమిళ ప్రాచీన సాహిత్యానికి సంబంధించినవే తిరువళ్ళువార్‌ రచించిన 
కురళ్‌, ఆయనకాలంనాటి రాజకీయ ఆర్థిక, నైతిక విషయాలు అధ్యయన (గంధం. 
ఆయన యావత్తు మానవ జాతిని ఉద్దేశించి తన రచనలో ప్రబోధాన్ని చేశాడు. 
అంతేతప్ప కులం, వర్గం, మతం అన్న దృష్టిని పెట్టుకోలేదు. ఆయన రచనలలో 
రాజు దైవాంశ సంభూతుడు అన్న భావాన్ని ఎక్కడా పేర్కొనలేదు రాజరిక వ్యవస్త 
ఎలా ఆవిర్భవించింది అన్న విషయం కూడా లేదు రాజకీయాలలో నైతిక విలువలు, 
అహింసా విధానాలకు ఆయన ప్రాధాన్యత యిచ్చారు. జూదం, త్రాగుడు, నైతిక 
(భ్రష్టత్యం మున్నగు వాటికి ఆదర్శ రాజరిక వ్యవస్థలో ఎంతమాత్రం చోటు లేదని 
తిరువళ్ళువార్‌ స్పష్టం చేశాడు రాజులు, మంత్రులు, రాయబారులు, గూఢచారులు 
మున్నగువారి విధులు ఏమిటో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంగో రచించిన 
శిలవ్పధికారం అన్న [గ్రంధంలో అయిదు శాసన సభలు, ఒక పురోహిత (శ్రేష్టుడు, 
మంత్రులు ఉండే పరిమిత రాజరికాన్ని ఇలొంగో సూచించాడు “పరిపాలకులకు 
ఉత్తమాదర్శాలు ఉండాలి. జౌదార్యం అనేది ప్రధానంగా ఉండాలి దానికి ఉన్నత 
స్తానం యివ్వాలి అయిదు విభిన్న వృత్తుల సమాహారంగా సమాజం అన్నది ఉండాలి” 
అని ఇలాంగో చిత్రించాడు. మణిమేఖలై అన్న మరో ప్రాచీన తమిళ కావ్యం గురించి 
కె బి. కృష్ణ అభివర్షించుతూ - అందులో బౌద్ద ధర్మం పాటించే చక్రవర్తి 
ఎటువంటి ఆదర్శాలను అనుసరించాలో చెప్పారని అన్నారు. అందులో కుల వ్యవస్తకు 
తావుండరాదు, సమానత్వ భావం అమలు జరపాలి అని ఆ కావ్యం చెబుతుంది. 

చింతామణి, శైన మతాధిపతులు, ప్రార్థన శోకాలు మొదలైనవాటి గురించి 
కూడా డాక్టర్‌ కృష్ణ పేర్కొన్నారు 

కృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద; ప్రతాపరుద్రుడు రచించిన 
నీతిశాస్త్రం; యాజ్ఞవల్క్య విరచిత మితాక్షర; బద్దన రచించిన నీతి ముక్తావళి; ఫణి 
భట్ట రచించిన “రసాయన” మొదలగు ప్రాచీన తెలుగు [గ్రంధాలను కె బి. కృష్ణ 
పరిశీలించారు. 


భారతీయ భౌతికవాదం: 


“హిందూ (భారతీయ) భౌతిక వాదం గురించిన అధ్యయనం” అన్నది మరొక 
అముద్రిత (గంధం ఇదికూడ ఆంధ్రప్రదేశ్‌ వురావస్తు భాండాగారంలో భద్రపరచబడి 
ఉంది బృహస్పతి, చార్వాకుల కాలం నుండి వేమన వరకు భారతదేశంలో 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 395 





భౌతిక వాదుల చరిత్ర గురించి డాక్టర్‌ కృష్ణ అందులో పరిశీలించారు బృహస్పతి, 
చార్యాకుల (క్రీవూ 1200-200 సం1) గురించి మూలాధార సమాచారాన్ని 
ఎనిమిది తరహాలుగా డాక్టర్‌ కృష్ణ _ విభజించారు. ఇందులో మొదటి భాగంలో 
లోకాయత గురించి పరోక్షంగా ప్రస్తావించే పార్యాలు రుగ్వేదం, ఐతరేయ బ్రాహ్మణం, 
ఐతరేయ అరణ్యక, తైత్తరీయ బ్రాహ్మణ, యాస్కనిరుక్త, ఉపనిషత్తులు, పురాణాలు, 
మహాభారతం, రామాయణం, మనుస్మృతి గురించి ఉన్నాయి 

రెండవ భాగంలో బౌద్ద పార్యాలు, బౌద్ద సూత్రాలు, ధర్మపధ సూత్ర 
నిపాత, సర్వుక్తనికాయ; అంగుత్తనికాయ, మళింత పన్హా, సుధర్మ లంకావతార 
సూత్ర, అభిధర్మత్తసంఘ, కాడవత్తు, పతిమోక్క, మాగావగ్గ, చుల్లావగ్గ మొదలైనవి 
ఉన్నాయి మూడవ భాగంలో నంది సూత్ర, అన్యుయోగాద్వరణి సూత్ర, డైన 
సూత్ర మొదలైన జైన పార్యాలు ఉన్నాయి నాల్గవ భాగంలో లోకాయత గురించి 
పరోక్షంగా ప్రస్తావించిన ప్రతికూల రచయితల _ గ్రంధాల గురించీ - అనుగీత; 
అశ్వఘోష్క, భాస, భాస్కరాచార్య, బ్రహ్మసూత్ర, హర్లుని రచనలు, కౌటిల్య, 
కృష్ణమిశ, మాధవాచార్యుని సర్వదర్శన సంగ్రహం, పాణిని, పతంజలి, శంకర, 
వాత్స్యాయన, వాచస్పతి, మిశ్ర మొదలైనవి వున్నాయి అయిదవ భాగంలో 
ముఖ్యమైన వ్యాసాలు, రచనలు పదహారు వరకు ఉన్నాయి. అవన్నీ భౌతిక వాదానికి 
సంబంధించినవి ఆరవ విభాగంలో 25 పుస్తకొలున్నాయి. ఇవి భౌతిక వాదాన్ని 
పరోక్షంగా ప్రస్తావిస్తాయి 7వ విభాగంలో రకరకాల పుస్తకాలు మూడు ఉన్నాయి. 
అఖరి విభాగంలో వండిత సంఘాలకు చెందిన 9 వత్రికలున్నాయి. 

లోకాయత గురించిన ప్రాధమిక స్వభావం గురించి డా॥ శె. బి. కృష్ణ వివరిస్తూ 
“(ప్రపంచాన్ని పదార్ధము, పరిణామమూ కల్గిన ఒక నిర్దిష్ట వాస్తవిక (ప్రపంచంగా గాక, 
కేవలం ఇంద్రియ జ్ఞానానికి సంబంధించిన (ప్రపంచంగా వీరు అభివర్ణించడం జరిగిం”దని 
తెలియజేశారు. ఇంద్రియ గోచరమైనది అనగా (ప్రత్యక్షంగా కళ్ళకు కనబడేది ఏదో 
అదే జ్ఞాన సంపాదనకు మూలమని లోకొయతులు గట్టిగా చెబుతారు. 

“భూమి, గాలి నీరు, నిప స ఈ నాలుగు భౌతికములే - స్వయంభూత 
సూత్రాలు కల్షినవి, ఈ నార్లింటి కలయికలు, విభజనలే అనంతమైన భౌతిక 
స్వరూపాలుగా, ఆకారాలుగా మారుతుంటాయి అని లోకాయతులు చెబుతారు తవ 
పంచభూతాలు గురించిన పరిజ్ఞానాన్ని వారు విశ్లేషణ చేయలేదు, తెలియజేయలేదు 

“జ్ఞాన సంపాదనకు మూలాధారం యాం శ్రీకృతమైన వూహ, అవగాహనలే 
ప్రాతిపదిక” అన్న వాదాన్ని వ్యతిరేకించిన లోకాయతులు - సరిగ్గా అదే రకమైన 
యాంత్రీకృతమైైన 'పేతువాదానికి ఎలా దిగబడ్డారన్నది ఆశ్చర్యకరం. నాలుగు 
భూతాలు (నీరు, గాలి, నిప ౫ భూమి) కలయికనలనే ప్రాణం ఏర్పడిందని (అందులో 
మేధస్సు, అంతస్సు కూడా ఉన్నాయని) వారు చేసిన విశ్లేషణ కూడా విచిత్రమే 
సోదర (ప్రజలను మోసం చేయడానికి వ్యక్తులు కనిపెట్టినదే “మతం” అని 
ఖండించటం ద్వారా లోకాయతులు - తమ కాలంలో ప్రచారంలో ఉన్న భావనలను 
ఎంచి ముందుకు చెళ్ళలేకపోయారు చేద ప్రమాణాన్ని వారు అంగీకరించలేదు 
నిరసించారు కాని తమ _ అభిప్రాయాలను సమర్హించుకోడానికి ఉపనిషత్తుల నుండి 
అనెక వొదనలను ఉదాహరించారు అస్టిత్వానికి మూలం “చెడుదుర్చుద్ది” అన్న 


396 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బుద్దుని బోధనతో వారు ఏకీభవించలేదు బాధలతో కలగలిసి ఉన్నప్పటికీ, జీవితం 
అన్నది ఆనందంగా అనుభవించదగిందేనని వారు అభిప్రాయపడ్డారు. “బౌద్దం అన్నది 
పాత సీసాలలో పోసిన కొత్త సారాయే అయిన విధంగా లోకాయత కూడా పొత 
సీసాలలో పోసిన కొత్త సారాయే” అని డాక్టర్‌ కె బి కృష్ణ వ్యాఖ్యానించారు. 
“భారతదేశం సహజంగా కన్న శిశువు - లోకాయత” అనీ, అది భారతదేశం 
చట్రంలో నే పోతపోయబడిందనీ, భారతదేశ పరస్పర విరుద్ద జీవన స్రనంతులలో 
భాగమేనని డాక్టర్‌ కృష్ణ వ్యాఖ్యానించారు 


కపిలుని సాంఖ్యయోగం (క్రీస్తు పూర్వం 700-600) గురించి డాక్టర్‌ కృష్ణ 
వ్యాఖ్యానిస్తూ, “5పిలునికి కొన్ని ఛాందస అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన ఒక 
ప్రజాన్వామ్యవాది” అని అన్నారు. కులంతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ విముక్తి 
పొందగల శక్తి గలవారే డిస్కారేట్‌ వలెనే తనకు ముందున్న ఏ విషయం గురించీ 
ఏ ప్రమాణాన్ని తాను అంగీకరించనని కపిలుడు అన్నాడు తన దృఢాభిప్రాయానికి, 
తన హేతువౌద దృష్టికి అంగీకార యోగ్యమైన దానినే తాను విశ్వసిస్తానని ఆయన 
(ప్రకటించాడు జ్ఞానం వలన తప్పితే మత కర్మకాండల ద్యారా ఆత్మ పుణ్యప్రాప్తి 
పొందదన్నది కపిలుని తాత్విక చింతనలో ప్రధానాంశం 

ఉపనిషత్కాలం తరువాత (క్రీస్తుపూర్వం _1000-600 సం॥) ఉద్భవించిన 
అయిదుగురు భౌతికవాదులు అజితకేశ కాంబ్లిన్‌, పొకుత్త కాచాయన, సంజయ 
బేలాతపుత్ర; పురాణకశ్యప, మక్కారి గోసాల్‌ మొదలైనవారు లోకాయతుల వలె 
ప్రత్యక్ష భౌతికవాదులు కారని డాక్టర్‌ కృష్ణ అభిప్రాయపడ్డారు అయినప్పటికీ వీరు 
మరణానంతర జీవితం, (శాద్దకర్మలు మొదలైనవాటిని అంగీకరించలేదు ఈ 
నమ్మకాలను వారు ఖండించారు. “సంజయ బేలాతపుత్ర” - డాక్టర్‌ కె. బి కృష్ణ 
దృష్టిలో భారతీయ గతితార్కిక వాదానికి పితృ సమానుడు మక్కారి గోసాల్‌ 
ఈ (ప్రపంచం ఒక హేతువాద దృష్టితో, ఒక ప్రయోజన పూర్వక |క్రమబద్దతతో 
నడుస్తూందని భావించాడు “ఈ విశ్వ _వ్యవస్తలో (ప్రతీదానికి దాని స్థానం దానికి 
వుంది. దానికి ఉద్దేశించబడిన విధ్యుక్త ధర్మం దానికి వుంది. మొత్తం విశ్వ| శేయస్సుకు 
అది ఉపకరిస్తుంది" అని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇ 


భగవద్గీతలో భౌతికవాద భావాలు: 


భగవద్గీతలో కూడా భౌతికవాద భావాలున్నాయని డాక్టర్‌ కృష్ణ కనుగొన్నారు. 
భగవర్గీతాచార్యుడు శ్రీకృష్ణుడు జ్ఞానయోగంతోపాటు కర్మయోగాన్ని కూడా 
నొక్కిచెప్పాడు సిద్దాంతాన్ని ఆచరణను జోడించి ప్రబోధించాడు. ఇచ్చాపూర్వక 
సంకల్పం యొక్క పాత్రను (శ్రీకృష్ణుడు త్రోసిపుచ్చలేదు. ఈ యిచ్చాపూర్వక 
సంకల్పం కూడా ప్రకృతి వల్లనే నిర్ణయించబడుతుంది. (ప్రకృతి అన్నది ప్రతీ వ్యక్తిలో 
స్వయం నిర్ణయనుయ్యేది ప్రకృతి, పురుషుడు కూడా స్వయం నిర్ణయమైనవే ఈ 
నిర్ణాయకతలో సైతం పురుషునికి క్రియాస్వేచ్చ ఉంది. 

క్రియాశీలతలో చైతన్యం అన్నది సాగినప్పుడు ప్రకృతి యొక్క పనిముట్టుగా 
ఉంటుంది. ఈ భావాన్ని శ్రీకృష్ణుడు ప్రబోధించినప్పుడు కర్మ పరిపాక సిద్దాంతాన్ని 


నంపొదకుడు. వరకాల నట్టాభిరామారావు 397 


కొట్రిపారవేయడం జరిగింది. అయన వేదాలను మృదువుగా మందలించి నిరసించాడు. 
(ఈ మిధ్యా - క్షణభంగుర ప్రపంచానికి వేదాలు యిచ్చే సందేశం ఏమీలేదు) యుక్తిలేని 
మూర్చులు వల్లించేవి వదాడంబర పదాలని, వేదాల తరువాత ఏమీ చూడనొల్లనివారని 
కృష్ణుడు యీసడించడు. (శ్రీకృష్ణుడు గీతలో ఎక్కడా జన్మతః కులం ప్రసక్తి తేలేదు. 
ప్రకృతి రీత్యా ఏర్పడినదే కులం అని ఆయన వాక్టుచ్చాడు. (ప్రతీ పురుషునికి అతని 
ప్రకృతి అతనికి ఉంటుంది. వీటిని ఉల్లంఘించడం పనిలేని పని, 

కృష్ణమిశ 10 వ శతాబ్దంలో వ్రాసిన రూపకాలంకార నాటకం “ప్రబోధ 
చంద్రోదయ”లోని భౌతికవాద భావాలు గురించి డాక్టర్‌ కె. చీ. కృష్ణ 
పరిశీలించారు. అందులోని పాత్రలు చార్వాక, బౌద్ద, జైన, తదితర వ్యక్తులను పోలిన 
పొత్రలు ఆ నాటకంలో పొత్రధారుల గుణగణాలు, వివేకము, సౌశీల్యము, వారి 
మానసిక వాంఛలు మున్నగువాటిని పరికీలించారు. ఇతర తాత్విక చింతనలకు 
వ్యతిరేకంగా అద్వెత సిద్దాంతాన్ని సమర్థించడానికి ఆ నాటకం ఉద్దేశించబడింది. 
ఆ నాటకంలోని సంభాషణల ద్యారా వ్యక్తమైన భావాలు, ఛాందసవాద తొత్విక 
భావాలు కల్లిన వారు తమ ప్రతిపక్షుల భావాల గురించి వునరాలోచించేటట్లు 
చేయగల్లాయి. కొన్ని సందర్భా లలో ఆ నాటకంలోని భావాలు బౌద్దమతం, డైనమతాలలో 
ఏవిధంగా చొప్పించబడ్డాయో, అదేవిధంగా తదుపరి హిందూమత భావనలలో కూడా 
చొప్పించబడినాయి. 


చివరకు వేమన గురించి డాక్టర్‌ కె. చి. కృష్ణ పరిశోధన సాగించారు. 
నేమున భౌతికవాది కాకపోయినా సమకాలీన సమాజంలోని చెడుగుణాలన్నింటిని 
ప్రయోజనకరమైన రీతిలో ఆయన బహిర్గతం చేశాడు. బౌద్దులు ఏవిధంగా అయితే 
నిగ్రహంగాను, మర్యాదపూర్వకంగాను తమ నిరసనను తెలియజేశారో, అదే విధంగా 
వేమన నాటి సమాజంలోని దుర్వర్తనల పట్ల తన నిరసనను ప్రకటించాడు. ఆయన 
దేవుని, ఆత్మను కొదనలేదు. ఆయన _ త్రోసివుచ్చినది ఏమంటే - భజనలు, 
పూజలు, పురస్కారాలు, బాహ్యాడంబరాలు, యాత్రలు, విగ్రహారాధన, బ్రాహ్మణ 
పురోహిత వరాలు చేసే కర్మకాండలు, బలులు మొదలైన వాటిని మాత్రమే. 
అంతవరకు ఎవరూ ఖండించనంత తీవ్రంగా, నిశితంగా కుల వ్యవస్థను ఆయన 
ఖండించాడు. ఆయన ఎక్కువగా సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు. 


నొనాజాతి సమితిలో భారతదేశ పాత్ర; 


“భారతదేశం - నానాజాతి సమితి” అన్న (గ్రంధంలో, నానాజాతి సమితిలో 
భారతదేశ పాత్ర గురించి డాక్టర్‌ కృష్ణ సవిస్తరంగా చేసిన అధ్యయనం ఉన్నది. 

అనేక సభ్యదేశాల ఆర్ధికాభివృద్ధి, కార్మికుల పరిస్థితుల పై చట్టాలు రూపొందించడం, 
నిరాయుధీకరణ, అంతర్జాతీయ న్యాయ చట్టాల క్రోడీకరణ, శాంతి పరిరక్షణ, 
శిశు సంశ్రేన పధకాలు మొదలైన విషయాలపై భారతదేశం నిర్వహించిన పాత్ర 
అందులో వివరించబడింది. అప్పటికి భారతదేశంలో కేంద్ర శాసనసభ, కౌన్సిల్‌ 
ఆఫ్‌ స్టేట్‌ ఉన్నప్పటికీ నానాజాతి సమితి ప్రతినిధులను ఆ చట్ట సభలనుండి 
ఎన్నుకోవడం కాక, ప్రభుత్వమే నియమించుతుండేది. భారతదేశ పాత్రకూడా 


398 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బ్రిటన్‌కు లోబడి ఉండేది. అందువలన ఆయుధాల తగ్గింపు, సైన్యాల నిర్మాణం, 
ఆర్థికాభివృద్ధి మున్నగు కీలకమైన విషయాలలో భారతదేశ (ప్రతినిధుల వైఖరి బ్రిటిష్‌ 
ప్రభుత్వ ప్రతినిధుల వైఖరికంకే ఏమంత మెరుగుగా ఉండేదికాదు అని డాక్టర్‌ కృష్ణ 
ఆ గ్రంధంలో స్పష్టం చేశారు ఇక స్వదేశ సంస్థానాల విషయం వచ్చేసరికి బ్రిటిష్‌ 
(ప్రభుత్వం కొరడా ర్ఫుళిపించుతూ సర్కస్‌ రింగ్‌ మాస్టర్‌ లా న్యవహరించేదని డాక్టర్‌ 
కృష్ణ విమర్శించారు. నానాజాతి సమితికి పంపే భారతదేశ ప్రతినిధులు ప్రాతినిధ్య 
స్వభావంపట్ట కేంద్ర అసెంబ్లీలో ఎన్నుకోబడిన సభ్యులు తీవ ప్రాతికూల్యం 
చూపించడం జరిగేది అ విషయంలో బ్రిటిష్‌ ప్రభుత్యం అవలంబించుతున్న 
నిరంకుశ విధానాన్ని వారు తూర్చారబ ట్టేవారు ఆ వాదోపవాదాలన్నింటిని డాక్టర్‌ 
కృష్ణ పూసగుచ్చినట్టు ఆ గ్రంధంలో వివరించారు. 


అదే సమయంలో అంతర్జాతీయ కార్మిక సంస్థకు (ఐ ఎల్‌ వో.) భారతదేశంలోని 
(ట్రేడ్‌ యూనియన్‌లు తను ప్రతినిధులను ఎన్నుకొని పంపుతూ ఉండేవారు 
అటువంటి వారిలో (శ్రీ వి. వి. గిరి, శ్రీ ఎన్‌ ఎమ్‌. జోషి, శ్రీ ఎస్‌. వి. 
పరులేకర్‌ మొధలైనవారు ఉండేవారు. వాడు భారత కార్మికవర్గ అభిప్రాయాలను 


వ్రతిబింబించేవారు. 
ఆం 9 ఆగ 
రాష్ట్రాల పునర్విభజన సద్దాంతం - పుట్టుక; 

“భారతదేశంలో రాష్ట్రాల పునర్విభజన సిద్దాంతం-పవుట్టుక చరిత్ర” అన్న కె వి. 
కృష్ణ సిద్దాంత వ్యాసం పరిమిత స్వభావం కల్గింది. అందులో రాష్ట్రాల పునర్విభజన 
సిద్దాంతం ఏమిటో (గ్రంధకర్త చెప్పారు తప్పితే. రాష్ట్రాల వునర్విభజన కోసం 
జరిగిన ఉద్యమాల గురించి చెప్పలేదు. కాని, ఉద్యమాల స్వభావం గురించి కొంత 
పేర్కొన్నారు. బెంగాల్‌ అస్సాం విభజన (1903-1906) గురించ్చి మాం పెగ్యూ 
-  ఛెమ్స్‌ఫర్డీ నివేదిక (1918) గురించి; ఇంగ్లీషు విద్యనభ్యసించినవారి ప్రతినిధుల 
సమావేశాలు; చారిత్రకంగా రూపొందిన ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు, ఓధులు 
మొదలైన భాషా ప్రాంతాల, జాతుల ప్రతినిధుల సమావేశాలు చేసిన తీర్మానాలు; 
అఖిలపక్ష సభల తీర్మానాలు (1928); స్టాట్యూట్‌ రీ కమిషన్‌ (1920) నిర్ణయం; 
రెండవ రౌండ్‌ టేబుల్‌ డకానరెన్స్‌; శ్వేతపుత్ర ప్రతిపాదనలు; జొయింటు కమిటీ 
రిపోర్టు; భారతదేశానికి నూతన రాజ్యాంగం బిల్ల మొదలైన వాటినన్నింటిని డాక్టర్‌ 
కృష్ణ అందులో పరిశీలించారు చారిత్రకంగా రూపొందిన వెనుకబడి ఉన్న కులాల 
నుండి, వివిధ వృత్తులు ఉద్యోగాలు చేసుకొనే వర్గాల అభివృద్ధితో ఈ రాష్ట్రాల 
పునర్విభజన సిద్దాంతం ఆవిర్భవించిందని డాక్టర్‌ కృష్ణ పేర్కొన్నారు చారిత్రకంగా 
రూపొందిన జొతులలోని ఉద్యోగాలు, వృత్తులు చేసుకొనేవారి మధ్య - వారు ఏ 
రాష్ట్ర్రం నుండి విడినడ గోరుతున్నారో ఆ రాష్ట్రంలోని వారిమధ్య జరుగుతున్న 
పోరాట చరిత్రే రాష్ట్రాల పునర్విభజన ఉద్యమ చరిత్ర అని; బ్రిటిష్‌ ప్రభుత్వానికి 
సంబంధించినంతవరకు ఇది ప్రభుత్వం పైన పేర్కొన్నవారికి యిచ్చిన రాయితీల 
చరిత్ర, వరస్పర పోటీలు రేకెత్తించిన చరిత్ర అని డాక్టర్‌ కృష్ణ తెలిపారు. 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 399 


భారతదేశ పారిశ్రామికీకరణ సమస్య: 


“రెండవ (ప్రపంచ యుద్దకాలంలో భారతదేశ పారిశ్రామికీకరణ” అన్న (గంధం 
ఆయన జైలు నుండి విడుదలైన తరువాత తీవ పరిశోధన ఫలితంగా రచించబడింది. 
ఈ పరిశోధన కార్యక్రమాన్ని డాక్టర్‌ కె. బి. కృష్ణకు అఖిల భారత ఉత్నత్తిదార్ల 
సంఘంవారు అప్పగించారు కాని, తీరా పరిశోధన పూర్తి అయిన పిమ్మట దానిని 
నారు స్వీకరించక నిరాకరించారు. ఆ పరిశోధన అంశం ఇది" 

భారతదేశంలో ఉన్న రాజ్యం బ్రిటిష్‌ సామ్రాజ్యవాద రాజ్యం అది బ్రిటిష్‌ మిల్లు 
యజమానుల, ధనాఢ్య వరాల ప్రయోజనాలకోసం నడుపబడుతోంది. బాల్య దశలో 
ఉన్న భారత బూర్జువా వర్గం యొక్క ప్రధాన సమస్య తాను ఉత్పత్తి చేసిన సరుకులు 
అమ్ముకోడానికి అవసరమైన మార్కెట్‌ను ఏర్పరచుకోవడం తన మార్కెట్‌ కోసం 
ఇది సామ్రాజ్యవాద రాజరికానికి వ్యతిరేకంగా సంఘర్షిస్తుంది ఈ సంఘర్హణలోనే 
జాతీయోద్యమం అవిర్భ వించుతుంది భారత దేశంలోని పారిశ్రామికాభివృద్ది చరిత్ర - 
భారత జాతీయోద్యమం రాజకీయ స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాట చరిత్ర; 
సామాజ్యవాదుల నుండి రాయితీలు సంపాదించుకున్న చరిత్ర 1890-1920 మధ్య 
జరిగిన పారిశ్రామికాభివృద్ది సామాజ్యవాదుల "పెత్తనం (క్రింద జరిగింది. చాలా 
పరిమిత స్వభావం కర్లినది. 

దేశీయ బూర్జువా వర్గం నడుపుతున్న ఏకైక పెద్ద పరిశ్రమ వస్త్ర పరిశ్రమ మొదటి 
పపంచ యుద్ధకాలంలో బట్టల పరిశ్రమ బ్రహ్మాండమైన లాభాలు సంపాదించింది. 
అలాగే 1920-39 మధ్య బట్టల పరిశ్రమ మరింత అభివృద్ది చెందింది. అయితే 
అదికూడా పరిమిత స్వభావం కల్లింది, సిమెంటు, బొగ్గు ప్రత్తి, జనపనార, అగ్గి పెట్టలు, 
కాగితం, దుక్క ఇనుము, పంచదార, ఉక్కు దిమ్మలు మొదలైన పరిశ్రమలు కూడా 
అభివృద్ది చెందాయి ముఖ్యంగా వినిమయ వస్తు పరిశ్రమలు అభివృద్ది చెందాయి 
ప్రత్తి దుక్క ఇనుము, ఉక్కు, గాజు, కాగితం, సబ్బులు, ఇనుప సామాగి మున్నగు 
సరుకుల విషయంలో పాక్షికంగా స్వయం పోషకత్వం వచ్చింది. రాయితీల కోసం పెద్ద 
యెత్తున రాజకీయ ఆందోళన, పోరాటం కూడా జరిగాయి. 


కాని, భారతదేశ అర్దిక విధానంలో ఉన్న తీవ్రమైన లోపాల నలన భారత 
పరిశ్రమలు తదుపరి మరింతగా అభివృద్ది పొందడంలో తీవ్రమైన ఆటంకాలు 
ఏర్పడ్డాయి మొదటిది. వ్యూడల్‌ నిరంకుశత్వం అణచివేతలు గ్రామీణ ప్రాంతాలలో 
(ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బ తీస్తున్నాయి. రెండవది: బడా పారిశ్రామిక వేత్తలైన 
తాతా, బిర్జాల సంస్తలకు, చిన్నరకం పారిశ్రామికదారులకు మధ్య పోటీ బాగానే 
సాగుతుంది మూడవ విషయం పారిశ్రామిక ఆర్థిక _ సంస్థలకు బ్యాంకుల మీద 
ఎటువంటి అజమాయిషీ ఉండటం లేదు. ఈ బ్యాంకులు ఎక్కువ భాగం బ్రిటిష్‌ 
వడ్డీ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి చివరి విషయం : రవాణా పరిశ్రమ, 
నౌకా పరిశ్రమ, మోటారుకారు పరిశ్రమ మున్నగువాటిని ప్రభుత్వం ఎంతమాత్రం 
ప్రోతృహించడంలేదు 

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో, పారిశ్రామిక వస్తువుల ఎగుమతుల వలన కొన్ని 
పరిశ్రమలు అభివృద్ది చెందడానికి ప్రోత్సాహం కల్షింది. అవి డౌళి పరిశ్రమ, 


400 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


యంత్ర పరికరాలు, ఇంజనీరింగ్‌ వస్తువులు, సైంటిఫిక్‌ పరికరాలు, మందులు, భారీ 
రసాయనాలు వగైరా. యుద్ద అవసరాల దృష్ట్యా ఈ పరిశ్రమలు ఇలా అభివృద్ధి 
చెందాయి అయితే, భారత పారిశామికులు రికార్డు స్తాయిలో లాభాలు గడించారు. 
ఎగుమతుల పై కంట్రోళ్టు, నిరంకుశ ప్రభుత్వయం|త్రం చట్టాలు, అసమర్థ మేనేజిమెంటు, 
అవినీతి, లంచగొండితనం మొదలైనవి పరిశ్రమలు మరింతగా అభివృద్ది చెందడానికి 
అవరోధాలుగా తయారయ్యాయి అంతేకాదు - నౌకా పరిశ్రమ, మోటారుకారు 
పరిశ్రమ, విమానాల తయారీ పరిశ్రమ, ఇనుము, ఉక్కు మొదలైన పరిశ్రమలను 
(ప్రభుత్వం (పోత్సహించదన్న విషయం స్పష్టం 

డాక్టర్‌ కె ది కృష్ణ భారతదేశ పారిశ్రామికీకరణ సమస్యవట్ల తన 

(or) 

అభిప్రాయాలను ఇలొ వివరించారు" 


“భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ది చెందాలని మనం కోరుకుంటున్నాం అంటే 
భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం స్వేచ్చగా అభివృద్ది చెందడానికి తగిన పరిస్థితులు 
కావాలని కోరుతున్నాం అంశే, దీని అర్ధం పూడలిజానికి, సామ్రాజ్యవాదానికి 
వ్యతిరేకంగా పోరాడటం అన్నమాట దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన తరువాత 
= స్వేచ్చాయుత మైన పెట్టుబడిదారీ విధానం చట్రంలో ఎంతనరకెతే అభివృద్దికి 
అవకాశం ఉంటుందో అంతవరకు కార్మికవర్గం, రైతాంగం, విద్యార్దులు, మధ్యతరగతి 
వరాలు - ప్రభుత్వాన్ని బలపరుస్తారు. ఎందుకంటే, తాము కూడా కొంతవరకు 
అభివృద్ది చెందడానికి యిందులో అవకాశాలుంటాయి. గనుక తదుపరి అభివృద్దికి 
ఎప దైతే ఉత్పత్తి విధానం ఆటంకంగా పరిణమిస్తుందో అప్పుడు కార్మికవర్గం, దాని 
మిత్రవరాాలు, వారివారి చైతన్య స్టాయినిబట్టి, నిర్మాణ వటిస్టతనుబట్టి, ప్రజానీకం పై 
తమ పలుకుబడినిబట్టి, ఈ సమస్యను ఎదుర్కొంటారు 1 


అపారమైన పరిశోధనలు: 


ఈ పై (గంధాలేకాక డాక్టర్‌ కృష్ణ అనేక అంశాలపై పరిశోధన పత్రాలు 
తయారుచేశారు. అందులో - భారతదేశంలో ఫ్యాక్షరీ చట్టాలు - బొంబాయి 
రాష్ట్రంలో వాటి అమలు తీరు; సామ్రాజ్యవాదం గురించిన పరిశీలన; భారతదేశంలో 
విప్షవోద్యమాల విజృంభణ; "ఫెడరల్‌ వ్యనస్తలో భారతదేశ స్వదేశీ సంస్థానాలు; 
న్యాయవ్యవస్థ - కార్యనిర్వహక అధికారాల వేర్పాటు - ముఖ్యంగా భారతదేశం 
మెజిస్ట్రేట్‌ విధానం గురించి; (ఫ్రెంచి విష్ణనం; మూడు రష్యన్‌ విష్టనాలు; సోవియట్‌ 
యూనియన్‌లో జాతుల సమస్య; మూడు అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్తలు, 
డియట్రాఫ్‌; 17వ శతాబ్దపు ఇంగ్లాండులో (ప్రజాస్వామ్య భావాల అవిర్భానం, పెరుగుదల; 
బేకన్‌ (నోట్సు) తత్త్వశాస్త్ర, చరిత్రపై అధ్యయనం (నోట్సు) 

ఒక జొతియొక్క అభివృద్ది స్థాయి, జాన్నత్యం పురోగతి ఆ జాతి ఉద్భ వింపజేసిన 
సృజనాత్మక పరిశోధకుల సంఖ్యనుబట్టు నిర్ణయించబడుతుంది. కాని, దురదృష్టవశాత్తు 
దోపిడీ"పై ఆధారపడిన సమాజాలలో పరిస్టితి అలా వుండదు అస్టిత్య్వంలో ఉన్న విధానానికి 
అనుగుణ్యంకాని సృజనాత్మక మేధాశక్తి ఆ విధానాన్ని శాశ్వత మొనరించేందుకు 
వెంటనే ఉపయోగపడని సృజనాత్మక మేధాశక్తి ఏవిధంగా మనగల్లుతాయో వూహించడం 


సంపొదకుడు' వరకొల వట్టాభిరామారావు 401 


కష్టం. మానవాళి సృజించే మేధో సంపద, ఎందుకూ కొరగాకుండా ఎలా నిరర్థకం 
చేయబడుతుందో చెప్పడానికి డాక్టర్‌ కె. బి. కృష్ణను ఒక  దృష్టాంతంగా 
చెప్పవచ్చు అంతేకాదు, ప్రకృతి సూత్రాల గురించిన, సామాజిక సూత్రాల గురించిన 
వాస్తవాలను స్పష్టంగా విప్పిచెప్పగల్లడానికీ పడే సంఘర్షణలో ఎంత మానసిక క్షోభ, 
వ్యధ అనుభవించవలసివస్తుందో చూపడానికి కూడా ఆయన ఒక ఉదాహరణ, 
మానవాళి తనలో ఉన్న మేధో సంపత్తిని - అన్ని వనరులకంశే అత్యుత్తమ వనరు 
అయిన మేధో సంపత్తిని ఎప్పుడు పరిపూర్ణంగా సద్వినియోగ పరచుకోగల్లుతుంది? 


- కంభంపాటి (సీనియర్‌) 
1080 డిశంబరు 20 “మెయిన్‌ స్ట్రీమ్‌” నుండి 


కె. ది. కృష్ణ రచించిన “భారతీయ భౌతిక వాదం - ఒక అధ్యయనం” 


డాక్టర్‌ కోట్రగడ్డ బాలకృష్ణ తెలుగుదేశంలో పుట్టిన కారణంగా స్వర్శాష్ట్రంలో 
సెతం తగినంత పరిగణనలోకి రాకుండానే రాలిపోయిన మార్కిస్టు పండితుడు, 
పరిశోధకుడు. 

1948లో 50వ ఏటనే చనిపోయిన బాలకృష్ణ, ఇంగ్లాండు, అమెరికాలలో 
విద్యాభ్యాసం చేస్తుండగానే మార్కిస్టు మేధావిగా రూపొందాడు. 1940-42 
సంవత్సరాలలో వేలూరు. జైలులో కమ్యూనిస్టు డిటెన్యూగా, క్రీ శే. కంభంపాటి 
సత్యనారాయణ గారి సహచరుడు. సోవియట్‌ పై హిట్లర్‌ దురాక్రమ్షణతో రెండో 
(పపంచ యుద్దం గుణాత్మక మైన మార్చు చెందిందని అందరికం టబ ముందుగా 
ఊహించిన దూరదర్శి. 

వీరి రెండు రచనలను - 1) బౌద్ద రచయితల సామాజిక, రాజకీయ 
అవగాహన, 2) భారతదేశంలో రాజ్యవ్యవస్థపై ప్రాచిన సిద్దాంతాలు - అనే ఆంగ్ల 
(గ్రంధాలను విశాలాంధ్ర ప్రచురణాలయంవారు చాలాకాలం (క్రితమే ప్రచురించారు. 
మిగిలిపోయిన [గ్రంధాలను క్రీ శే. కంభంపాటి సత్యనారాయణగారు రాష్ట్ర పురావస్తు 
శాఖ (గంధాలయానికి అప్పగించారు 

అందులోనుండి ఇప్పుడు టి రవిచంద్‌ అను యువ మార్క్సిస్టు పరిశోధకుడు 
హిందూ భౌతికవాద అధ్యయనం అనే (గ్రంధాన్ని ప్రచురించారు 

ఈ (గంధాన్ని డాక్టరు బాలకృష్ణగారు 1932లో వ్రాశారు ఇందులో - 

1) లోకాయత పై సుదీర్ణమైన వ్యాసం. 

2) కపిలుడు - సాంఖ్యతత్త (శాస్త్ర పరిచయం 

3) ఉపనిషత్‌ అనంతర కాలంలో భౌతికవాద తౌత్తి (కులు 

4) భగవద్గీతలో భౌతికవాద భావనలు, 

ర్‌) వేమన - భౌతికవాది - అనే ఐదు అధ్యాయాలున్నాయి. 


లోకాయతంపై వ్రాస్తూ దీరు మొదట్లోనే ఆలోచనాత్మకమైన ఒక మాట 
అన్నారు: 


402 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


“సాంప్రదాయ పిడినాదాన్ని ఎదుర్కొ నేందుకు చారిత్రకంగా రూపొందిన పిడివాదం, 
భౌతికవాదం.” 


భౌతికవాదం పిడివాదం అనేమాట కటువుగా ఉన్నా వీరిచ్చిన వివరణ ఎంతో 
హేతుబద్ధంగా ఉంది 


“ఆ రోజులో ఒక పిడివాదాన్ని, మరో పిడివాదం ద్వారా ఎదుర్కోవటం మినహా 
మారాంతరం లేదు” అని కూడా అన్నారు 
లోకాయత అయిదు దశలను అధిగమించింది 
1 మొదట్లో లోకాయత అంటే ప్రకృతి విజ్ఞానం అ రోజుల్లో లోకాయతులు 
హృదయంలో పవిత్రతను, ఆచరణలో నిర్మలత్వాన్ని పుణికి పుచ్చుకున్న 
తాత్వికులు వారిలో ఎట్టి దుర్లక్షణమూ లేదు, సల్లక్షణమూ లేదు 
2 రెండో దశలో వారు సహజంగానే అసహనాన్ని పెంచుకున్నారు అనాటి 
వేద వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావం అది. అప్పటికీ 
లోకాయతులకు ఒక నిశ్చయాత్మక తాత్త్వికత అంటూ లేదు. 
౩ మూడో దశలో వీరు 'స్వభావవాద' సూత్రాన్ని రూపొందించారు. ఇంద్రియ 
జ్ఞానం మాత్రమే (గ్రాహ్యం అన్నారు అనుమాన ప్రమాణాన్ని నిరాకరించారు 
4 నాలుగో దశలో వీరు 'సుఖవాదం' వైపు మళ్ళారు ఈ దశలోనే వారికి 
'చార్వాకులు' అను పేరు వచ్చింది బ్రాహ్మణ మతం అపుడు పూర్తి 
పిడినాదంగా ఉండేది అందుకు ప్రతిగా చార్వాకులు మరొక _ పిడివాదాన్ని 
రూపొందించారు బౌద్దానికి పూర్వం జీవించిన అసిత కేశకంబళ, ప్రకృధ 
కాత్యాయన ఇత్యాదులందరూ ఈ కోవకు చెందినవారు కౌటిల్యుని అర్హశా,స్త్రం, 
వాత్స్యాయన కామసూత్రాలలో చార్వాకులు అంటి వీరే 
5 మాధవ విద్యారణ్యుడు 12 వ శతాబ్దిలో సర్వదర్శన సారసం[గ్రహం రాసేనాటికి, 
వీరిని నిందించటానికి, దూషించటానికి దురదృష్టవశాత్తు సాంప్రదాయవాదులకు 
పూర్తి అవకాశం లభించింది 
ఈ వివరణ స్టూూలంగా సరైనది బాలకృష్ణగారికి ముందు భారతీయ భౌతిక 
వాదులను గురించి రచించినవారు యం యం రాయి ఒక్కరే రాహుల్‌ 
సాంకృత్యాయన్‌, దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ ఇత్యాదులందరూ ఆ తర్వాతి వారే 
యం. యన్‌.రాయిగారు ఇట్టి విశ్లేషణ చేయలేదు రాహర్టీ, దేవీప్రసాద్‌లు సైతం 
ఇంతటి సునిశిత విశ్లేషణ చేయకపోవటం ఆశ్చర్యకరం. 
చార్వాక సిద్దాంతానికి మూలపురుషుడు బృహస్పతి అని దాదాపు అన్ని ప్రాచిన 
గంధాలు పేర్కొంటున్నాయి. బృహస్పతి అంటే దేవగురువు అతని బోధనల 
ననుసరించి జీవించినవాడు ఇంద్రుడు. 
ఇది కల్పనా? లేక చారిత్రకత ఏదైనా ఉందా? 
శ బాలకృష్ణగారు ఈ అంశాన్ని సుదీర్హంగా చర్చించి బృహస్పతి చారిత్రక 
వ్యక్తి అని, ఒకరు కాక, ఇద్దరు బృహాస్పతు లున్నారని భావించారు 
నాకు చూడగా, ఇందులో చారి త్రకతకం టే కల్పనే హెచ్చు అనిపస్తుంది. 
కల్పనలోనూ ఒక ఆలోచనా |క్రమబద్దత ఉన్నది. అదేమంటే - 





నంవొదకుడు' వరకాల వట్టాభిరామారావు 





వేదాలలోనూ, పురాణాలలోనూ వర్లితమైన రీతిలో ఇంద్రుడు దేవతల అధిపతి, 
మరణం లేదు. ఆర్యులు కోరిన విధంగా అనార్యులను, వారి నగరాలను ధ్వంసం 
చేసినవాడు. పురాణకొలంలో తనకు ప్రత్యర్థులౌతారని భావించిన భూపతులను, 
రుషులను మాయోపాయాల ద్వారా వచించినవాడు స్త్రీ వ్యసనంలో అతనికి అతడే 
సాటి 

ఇట్టివాని గురువు బృహస్పతి. అతడు పురాణ గాధల ననుసరించి నీతిమంతుడు 
కాదు శుక్రాచార్యుని వద్దనున్న మృతసంజీవనీ విద్యను మాయోపాయం ద్వారా 
అపహరించేందుకు స్వయంగా తన కుమారుడైన కచుని పంపినవాడు 

తర్వాత కాలంలో చాణక్య నీతిగా (పసిద్ది చెందిన రాజకీయ తంత్రాన్ని బృహస్పతి, 
ఇం[దుడు - ఉభయులూ అనుసరించారు. వీరిద్దరూ అనాదిగా చాణక్య కుటిల 
రాజనీతికి ప్రతీకలు. 

అట్ట బృహస్పతి చార్వాక వాదానికి మూలపురుషుడు అని పూర్వగ్రంధాలు 
పేర్కొనటంలో ఈ అంతరార్థం ఉన్నదని నాకు తోస్తున్నది ఇందులో వాస్తవికత, 
కౌటిల్యం రెండూ ఉన్నాయి. 

బృహస్పతి ప్రస్తావన ఛాందోగ్యంలో ఉంది. ప్రజాపతి వద్దకు విరోచనుడు, 
ఇంద్రుడు ఉభయులూ వెళ్ళి, ఆత్మజ్ఞానం ప్రసాదించవలసిందిగా వేడుకుంటారు. 
“దేహమే ఆత్మ" అని ప్రజాపతి అంటాడు. అంతటితో విరోచనుడు సంతృప్తి చెంది, 
దేహాత్మ వాదాన్ని రాక్షసులకు బోధిస్తాడు. ఇంద్రుడు తిరిగి నచ్చి నాకా వాదన 
సంతృప్తి ఇవ్వలేదంటాడు తిరిగి తవస్సు చేసిన తర్వాత ఆత్మ చేరు, దేహము 
వేరు, ఆత్మకు చావులేదు అను ఆత్మజ్ఞానాన్ని దేవేంద్రుడు (గ్రహిస్తాడు 

ఆత్మజ్ఞానం కలిగినవారు దేవతలనీ, దేహమే ఆత్మగా భావించినవారిని రాక్షసులని 
అప్పటికి ఒక విభజన జరిగింది 


ఐనా ఇంద్రుడు ఆచరణలో సర్వ అవినీతికర కార్యాలకూ పాల్పడుతూనే 
ఉంటాడు. బహుశా ఆచరణ వేరు, అవగాహన వేరు అయి ఉండాలి 


బృహస్పతి అంటే ఉపనిషత్కారులకు గౌరవభావం లేదు. ఇంద్రుడిని మాత్రం 
వేరుచేసి, “ఆత్మజ్ఞానాన్ని అతడికి అందజేశారు. 


బృహస్పతి లోకాయతానికి మూలపురుషుడు అనే కల్పనలో ఈ అంతరార్హమున్నట్టు 
నాకు తోస్తున్నది. తర్వాత బృహస్పతులు అనగా లోకాయతాన్ని కొనసాగించినవారు 
అనేకులు వచ్చారు విశ్వామిత్రుడు, వశిష్టుడు రుగ్వేదంలో ఉన్నారు. రామాయణ 
కొలంలో ఉన్నారు. పురాణ కొలంలో ఉన్నారు ఇనన్నీ కొన్ని సాంప్రదాయాలు. 
ఆ సాంప్రదాయాన్ని కొనసాగించినవారినంతా అదే పేరుతో వ్యవహరించారు లేక 
ప్రస్తావితులైనారు 

బృహస్పతి విషయంలో బాలకృష్ణగారి భావన ఎలా ఉన్నా, లోకాయతాన్ని అయిదు 
దశలుగా పరిణామానికి లోనైనట్లు చూపటం పూర్తిగా సరైనది లోకాయతంలో 
పరిణామం ఉన్నస్టే భౌతికవాదంలో అయిదు దశలు ఉన్నాయి. భౌతిక వాదం 
విస్తృతమైనది అందులో ముఖ్యమైనది లోకాయతం. 


404 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


భౌతికవాదంలో అయిదు దశలను బాలకృష్ణగారు ఇలా పేర్కొన్నారు 

1. ప్రకృతివాదం - మానవాతీత వాదానికి విరుద్దమైనది. 

2. సంశయనాదం - బౌద్దం, జైనం, 

3. నాస్తికవాదం - సాంఖ్యం. 

4. అనుభవవాదం - చార్వాకులు. 

5. సుఖవాదం - ఆఖరు దశ, 

ఈ విభజన ఫలితంగా తొలుత ఆలోచనా ధోరణీగా మాత్రమే ఉన్న లోకాయతం, 
క్రమంగా, వైదికవాదుల నిందారోపణలతో ఒక మూలకు కొట్టుకుపోయి, పిడివాదంగా 
ఎలా తయారైందో బాలకృష్ణగారు వివరించగలిగారు. 

లోకాయతకు, తాంత్రిక, కాపాలిక మార్గాలకుగల సంబంధాన్ని కూడా వీరు 


చర్చించారు. లోకాయత ప్రారంభంలో అగ్లీల, అనాచారాలకు తావివ్వలేదు. లోకాయత 
ఎంత ప్రాచీనమో, తాంత్రికత కూడా అంతే ప్రాచీనం. హరవ్పకాలం నుంచే ఈ 


ధోరణి ఉంది రుగ్వేదంలోనే తాంత్రికవాదం అక్కడక్కడా చోటు చేసుకున్నది. 

పశుపోషణ దశలోని సంతాన ప్రక్రియలపై ఉండే మూఢ విశ్వాసాలు తంత్రానికి 
మూలం. వైదిక మంత్రాలు మూఢవిశ్వాసాలే కనుక, ఈ రెండూ సమాన మానసిక 
స్థాయికి చెందీనవి. మూఢాచారాలపై నిరసనతో లోకాయత మొదలైంది. కాని అనేక 
తాత్త్విక సమస్యలను ఉపేక్తించిన కారణంగా లోకొయతలో మొదటినించి బలహీనత 
ఒకటి ఉంది. అప్పుడవ్వడే రూపొందుతున్న వర్ణ వ్యవస్థ చట్టానికి లోకాయత 
పూర్తిగా వ్యతిరేకం. ఆ తర్వాత కొందరు వైదికవాదులు సైతం లోకాయత 
వాదనలపట్ట సుముఖత చూపినా, మౌలికంగా అది అనొర్య సాంప్రదాయం నుండి 
ఆవిర్భ వించింది. 

తంత్రవాదం మరీ క్రీణించి వామాచారమైంది. మదిర, మానిని, మత్స్యం, 
మైధునం, ముద్ర అనే పంచమకారాలతో లైంగిక సుఖమే సర్వస్వమనే స్థాయికి 
పడిపోయింది. విశృంఖల లైంగికత్వమే ఆరాధ్యమైంది. వైదికులను తృప్తిపరచటానికో, 
ప్రజలను మోసపుచ్చటానికో, లైంగిక సుఖం ద్వారా మోక్షప్రాప్తి అని కూడా వారు 
అన్నారు. ఆ ఆత్మవంచన, వరవంచనా శిల్పం; అనాగరిక అశ్లీల ఆచారాలు స్వీకరించే 
వారందరూ చెప్పే మాటలనే వారూ చెప్పారు. యజ్ఞ యాగాదులలో జంతుహింస, 
తదితర అన్తీల ఆచారాలన్నిటిని వైదికులు ఇలాగే సమర్థించుకున్నారు. వైదికులు, 
తాంత్రికులు - ఒకే నాణానికి బొమ్మ, బొరుసు మాత్రమే. 

ఈ ఘర్హణ పెరిగి వైదిక వాదం, [క్రమంగా శాస్త్ర, పురాణ యుగాలలో వర్ణ 
వ్యవస్ర్రసమర్హకమైన _ మనుధర్మశా,స్త్రపరంగా సాగింది. లోకాయతం వర్ష వ్యవస్థను 
పూర్తిగా వ్యతిరేకించే బ్రాహ్మణేతర, దాసవర్ణాల ఆలంబన రూపొందింది. 

దౌద్దానికి పూర్వం జీవించిన అసితకేశ కంబళ, ప్రకృధ కాత్యాయన, మక్కలి 
ఘషాల్‌ ఇత్యాది చార్వాకులందరూ సామాజిక నీతిపట్లు ఉ పేక్షనేకాదు, నిరసనను 
కూడా (ప్రదర్శించారు 

“సత్పంవర్తనవల్ల [వ్రయోజనంలేదు, దుష్ప్రవర్తనవల్ల కీడులేదు” అనే వైఖరీ 
దాదాపు వీరందరికీ సామాన్య ధర్మం 


నంపొదకుడు: వరకొల వట్టాభిరామారావు 405 


ఆ పిమ్మట కొద్ది రోజులకే, లోకాయత, కాపాలిక ధోరణిగా క్రీణదశకు చేరుకున్నది, 

ఈ వివరాలన్నిటినీ బాలకృష్ణగారు వివరించారు. 

సాంఖ్యంపై వారు వ్రాసిన రెండో వ్యాసంలో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. 
సాంఖ్యంలో ప్రకృతి అనాది. ప్రకృతికి అంతర్గతంగా చలనశ్రక్తి ఉంది. అది 
దాని స్వభావం. ఈ చలన శక్తి ఒకరకమైన జీవాంశ. జైనులలోనూ దాదాపు ఇదే 
భావన ఉంది. ఈ జీవాంశ పరిణామక్రమంలో బుద్ది, మనస్సు, అహంకారాలుగా 
మారుతుంది. 

అహంకారంతో నేను అనే పురుషభావం ఏర్పడి, పురుషుని వాంఛా సంతృప్తి 
కొరకే, (ప్రకృతి పరిణామం అనే విపరీత ధోరణి తలెత్తింది. పురుష భావన 
అవిర్భావం తర్వాత వంచ మహాభూతాలు ఆవిర్భనిస్తాయనడం మరో బలహీనత. 
భావం నుండి పదార్ధం అనే భావనకు ఇక్కడ బీజం ఏర్పడ్డది. నిరీశ్వర సాంఖ్యం 
ఈశ్వర సాంఖ్యంగా నూర్చువెందిన బలహీనత మొదటినుంచి సొంఖ్యంలో ఉంది 

ఈ అంశాన్ని బాలకృష్ణగారు వివరంగా కాకపోయినా స్థూలంగా చర్చించారు. 

భగవద్గీత, (ప్రబోధ చంద్రోదయం, వేమనలపై (శ్రీ బాలకృష్ణగారు వ్రాసిన 
అధ్యాయాలలో భౌతికవాదం అనే మాటను కాక మరొకమాటను వాడి 
ఉంటే బాగుండేది. వేమనపై పరిశోధన చేసినవారు కొందరు ఆయన చార్యాక 
సిద్దాంతాన్ని ఆమోదించినట్లు భావించినా, హెచ్చుమంది అలా భావించడం లేదు, 
మూఢ విశ్వాసాలను, కులాచారాలను ఖండించిన సంస్కృర్తగాను, నిర్గుణభావ స్పోరకమైన 
అద్వైత భావనను స్టాపించినవాడుగానే వేమనను గుర్తిస్తున్నారు. ప్రబోధ చంద్రోదయం 
వివిధ భౌతికవాద ధోరణులను ప్రస్తావించటం - వాటిని విమర్శించటానికేగాని, 
సమర్హించటానికి కాదు. 

భగవర్గీతలో వైదిక కర్మకాండపై నిరసన, సత్వరజస్తమోగుణాలలో సత్వగుణ 
ప్రాధాన్యతను వివరించే స్టితప్రజ్ఞ భావన ఉంది. 

కర్మ, జ్ఞానయోగాల సంయోగాన్ని సిద్దాంతం, ఆచరణల సమ్మేళనగా బాలకృష్ణగారు 
సిన ఊహ సరైనది. గీతకు విశ్వజనీనతను చేకూర్చిన అంశం ఇదే 

వర్ణ వ్యవస్థ సమర్హకులు గీతకు అపార్ధం చెబుతున్నారని, పుట్టుకతోనే వర్గాధిక్యత 
అని గీత చెప్పలేదని బాలకృష్ణగారు తెరియజేశారు. స్వధర్మం అనే మాటను 
'కులధర్మం' అనే అర్ధం చెప్పటం తప్పు అన్నారు, స్వభావసిద్దమైన ధర్మం, విధి 
ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయని చెప్పటమే గీత పరమార్థం. 

గీత విషయంలో బాలకృష్ణగారు సృజనశీల వ్యాఖ్యను చేయటం హర్షణీయం. 
కపిలుడు, వేమన, వ్రబోధ చంద్రోదయ అధ్యాయాలు సాధారణ స్టాయిలో ఉన్నప్పటికి, 
లోకాయత, గీతపై గల రెండు అధ్యాయాలు ఎంతో సృజనాత్మకతను కరిగి 
ఉన్నాయి. గీతలోని అనుకూల అంశాలను, భారతీయ తత్త్వశా,స్త్రానికి అది చేసిన 
తోడ్పాటును బాలకృష్ణగారు యిలా విశ్లేషించారు: 
l. కర్మ జ్జాన మార్గాల సమన్వయం. 
2 సిద్దాంత, ఆచరణల మధ్య ఏకత్వం ఉండాలఎటం., ఆధునికమైన మార్కిస్టు 

భావన ఇదే చెబుతుంది. 


406 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


3. మానవునికి స్వేచ్చ ఉంది. ఈ స్వేచ్చ, చిట్టచివరకు అ (ప్రపంచాన్ని ఆవరించిన 
నియతిలో, రుతంలో అంతర్లీనం అవుతుంది. స్వేచ్చా, నియతి భావనలో 
కూడా ఆధునికమైన మౌర్కి స్ట స్టురణ ఉన్నది. 

4. వర్ణ వ్యవస్థను సమర్థించలేదు. విమర్శించింది. 

ర్‌, యజ్ఞయాగాదులను “మృదువుగా విమర్శించింది. 

ఈ "రచనలో కొన్ని అధ్యాయాలనైనా తెలుగులో ప్రచురించటం మంచిది. (శ్రీ 
రవిచంద్‌గారు ఆ బాధ్యతను కూడా నహించగలరని అశించటం అత్యాశకాదు. 

ఇలాంటి ఉత్తమ గ్రంధాన్ని ఆంగ్లంలో ప్రచురించి, మరుగునపడిన తెలుగు 
పరిశోధకుడ్ని అఖిల భారత వేదికపైకి తెచ్చిన (శ్రీ), రవిచంద్‌గారిని మరొకసారి 
అభినందిస్తున్నాను, 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 407 


క్రీ శే, ఉప్పల లక్ష్మణరావు-మెల్టీషోలింగర్‌ 








ఉప్పల లక్ష్మణరావు గౌరు గంజాం జిల్లా బరంపురంలో 1898లో జన్మించారు. 
కలకత్తాలో బి.ఎస్‌సి. ప్యాసై, ఎడింబరోలో ఎం.ఏ. పట్టా వుచ్చుకొన్నారు. జర్మనీలోని 
ట్యూబింగెన్‌ యూనివర్శిటీలో వృక్షశాస్త్రం చదివి, 1924లో డాక్టరేట్‌ 
తీసుకున్నారు. జర్మనీలో ఉండగా స్విస్‌ దేశస్తురాలైన మెల్లీ షోలింగర్‌తో వీరికి 
పరిచయమైంది. ఆమె 1898లో జూరిచ్‌లో జన్మించారు. ఆమెతో కలిసి 
1924లో కార్మికోద్యమంలో పనిచేశారు. స్వదేశానికి నచ్చి వి. వి. గిరి గారికి 
ఆంతరంగిక కార్యదర్శిగా 1926-27లో బెంగాల్‌ నాగపూర్‌ రైల్వే సమ్మెలోను, రైల్వే 
కార్మికోద్యమంలోను పనిచేశారు. ఆ తరువాత రెండు సంవత్సరాలు సుప్రసిద్ద వృక్ష 
శాస్త్రవేత్త సర్‌ జగదీశ్‌ చంద్రబోసు వద్ద శిక్షణ పొందారు. మెళ్లీ స్విడ్దర్దాండులో 
వైద్యశాస్త్రం చదివి, చదువు పూర్తిచేయకముందే తండ్రిగారి రసాయనిక, పట్టు 
వ్యాపారంలో ప్రవేశించారు. 1928లో యూరపు పర్యటించి, 1929లో భారతదేశం 
వచ్చారు శాసనోల్లంఘనోద్యమ ప్రారంభ దశలో గాంధీజీ సబర్మతీ ఆశ్రమం 
వెళ్లి అక్కడ ఖాదీ పరిశ్రమలో తర్పీదు పొందారు. లక్ష్మణరావుగారు 1929లో 


408 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కొకినాడలోను, 1930లో అలీఘర్‌ ముస్టిం విశ్వవిద్యాలయంలోను అధ్యాపకులుగా 
ఉన్నారు. ఆ తరువాత (శ్రీమతి షోలింగరితో కలిసి 1934 వరకు ఖాదీ పరిశోధనలు 
ఖాదీ ప్రచారం వేశారు. 

ఉభయులు కలిసి ఆంధ్రలో పొందూరు సన్ననూలు చర్జాపై పరిశోధనలు జరిపి, 
“భారతి”, “మోడర్న్‌ రివ్యూ” పత్రికల్లో ధారావాహికంగా కొన్ని వ్యాసాలు 
ప్రచురించారు. వారి పరిశోధనలవల్ల చర్జాకు బాల్‌ బేరింగ్‌ పరికర మొకటి 
అమర్చబడింది. దాని ససోయంతో నూలు త్వరత్వరగా వడకడం, పెద్ద బారలతో వడివడిగా 
వడకడం సాధ్యవడ్డ మేకాక, (శ్రమ చాలా తగ్గుతుంది. దానిని విశాఖపట్నంలో ఆంధ్ర 
ఇంజనీరింగ్‌ కంపెనీ తయారుచేసింది. లక్ష్మణరావుగారు 1934లో విశాఖపట్నంలోని 
ఆంధ్ర ఇంజనీరింగ్‌ కంపెనీలో (ప్రవేశించారు 1937 సాధారణ ఎన్ని కల్లో అత్యంత 

స న 

ప్రాధాన్యత వహించిన బొబ్బిలి నియోజకవర్గంలో లక్ష్మ ణరానుగారు జస్టిస్‌ పార్టీ 
నాయకుడైన బొబ్బిలి రాజుకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న వి. వి గిరి గారిని 
బలపరుస్తూ (ప్రచారం చేశారు. వేలమంది హాజరెన ఒక బహిరంగ సభలో 


ర 


జవహార్‌ లాల్‌ నెహ్రూ ఉపన్యసిస్తుంటే, జమీందారీ గూండాలు డప లు వాయించి 
సభ జరక్కుండా చేశారు. 

1937లో వృత్తిరీత్యా జర్మనీ వెళ్లారు. ఆ సందర్భంలోనే మెల్లీతో కలిసి ఉభయులు 
సోవియట్‌ యూనియన్‌ వెళ్ళారు. అక్కడే వివాహం చేసుకొని, 1938లో బెజవాడ 
వచ్చారు. బెజవాడలో లక్ష్మణరావుగారు అంధ్ర సిమెంటు కంపెనీ మేనేజరుగా 
పనిచేశారు. మెల్టీ 1940 వ్యక్తి సత్యాగ్రహోద్యనుంలో మొదటిసారి 9 నెలలు 
దైలుణిక్ష అనుభవించారు. రెండవసారు చెన్నపట్నం నుండి ఉద్యమంలో పాలొని, 
ఒక సంవత్సరం శిక్ష అనుభవించారు. మూడవసారి క్లిట్‌ ఇండియా ఉద్యమంలో 
బెజవాడలో అరెస్టు అయి, 1 సంవత్సరముల శిక్ష విధింపబడి, సంవత్సరం తరువాత 
విడుదల చేయబడ్డారు. 

లక్ష్మణరావుగారు సోవియట్‌ యూనియన్‌లో తమ అనుభవాలను నర్షిస్తూ 
“సోవియట్‌ యూనియన్‌ భూతల స్వర్గం" అనే ప్పుస్తకం వ్రాశారు. రెండన 
(ప్రపంచ యుద్దకాలంలో న్‌రు ఏ పార్టీలోను చేరలేదు. యుద్దానంతరం కాంగ్రెసు 
వర్కింగ్‌ కమిటీ కమ్యూనిస్టుల్ని తొలగిస్తూ (కాం[గైసు నుంచి) తీర్మానించి తరువాత 
కమ్యూనిస్టు పార్టీతో సంబంధ మేర్చరచుకొని, కొంతకాలం తరువాత ఆ పార్టీలో 
సభ్యులుగా చేరారు. 1958 నుంచి 1970 వరకు సోవియట్‌ యూనియన్‌లో 
ఉండి, ప్రగతి ప్రచురణాలయంలో ముఖ్య తెలుగు అనువాదకునిగా పనిచేశారు అనేక 
మార్కిస్టు సిద్దాంత [గ్రంధాలను తెలుగులోకి అనువదించారు. తెలుగు-రష్యన్‌ 
నిఘంటువుకు ప్రధాన సంపాదకుడుగా పనిచేశారు. 

మెల్లీ షోలింగర్‌ మాస్కోలో 1965లో ఒక ప్రమాదంలో మరణించారు. 
లక్ష్మణరావుగారు ఒక దశాబ్దం [క్రితం మరణించారు 


శ స ఈ 


సంపాదకుడు వరకొల నట్టాభిరామారావు 409 


నిష్కళంక దేశభక్తుడు, ఆదర్శ కమ్యూనిస్టు, 
మహోన్నత మానవతామూర్తి 


'క్రీశే, డాక్టర్‌ చెలికాని రామారావు, 










డౌక్టర్‌ చెలికాని రామారావుగారు 1901లో తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురంలో 
మాతామహాల యింట జన్మించారు. వారి స్వగ్రామం పరాఫురం తాలూకా 
కొండెవరం. పిరావురం హైస్కూలులో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే బ్రహ్మసమాజం, 
మత సంస్కరణ భావాలు, ప్రధానోపాధ్యాయులైన కూచి నరసింహంపంతులుగారి 
జొతీయభావాలు రామారావుగారికి అలవడినాయి. ఆ రోజుల్లో పిరావురం మహారాజా 


సంపాదకుడు: నరకాల వట్టాభిరామారావు 410 


కందుకూరి వీరేశలింగంగారి సంఘ సంస్కరణోద్యమానికి అండ దండలు యిచ్చారు. 
ఎట్‌ న -5 
పద విద్యార్దులకు సహాయం చేసేవారు. చెలికాని రామారావుగారి విద్యాభ్యాసం 
కూడా చాలావరకు వారి సహాయంతోనే సాగింది. 

'మైస్కూలు విద్యాభ్యాసం కాలంలోనే రామారావుగారి పై వందేమాతరం ఉద్యమం, 
అనిబిసెంట్‌ హోమ్‌రూల్‌ ఉద్యమం ప్రభావాలు పడ్డాయి. 


సహాయ నిరాకరణోద్యమంకోసం గృహపరిత్యాగం: 


1919-22లో గాంధీజీ నాయకత్వాన ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమ 
సమయంలో రామారావుగారు కాలేజీ చదువుకు స్వస్తిచెప్పి స్వాతంత్రోద్యమంలో 
ప్రవేశించారు. ఉద్యమంలో ప్రవేశించడానికి 1921 జనవరి 26న గృహపరిత్యాగం 
శారు. దేశసేవకు జీవితాన్ని అంకితం చేయదలచుకొన్నాననీ, నాకు ఇక కుటుంబ 
అస్తి పాస్తులతో ఏమీ నిమిత్తం లేదనీ తన కాళ్ళపై తాను నిలబడి బ్రతక 
దలిచాననీ, దేశసేవ చేయకుండా తాను చదువుకొని తన బాగు ఒక శే తాను 
చూసుకోవడం మహాపాపమనీ వారు తను అన్నగారికి వ్రాసిన లేఖ నాటికీ నేటికీ 
దేశభక్తులందరికీ ఉత్తేజం కర్షించే త్యాగవత్రం. (రామారావుగారు ఆ విధంగా తన 
కుటుంబ ఆస్తి పాస్తులను వదులుకొన్నప్పటికీ వారి అన్నగారు ఎంతో జౌదార్యంతో 
వారికి అవసరమైనప్పుడల్దా అర్హిక సహాయం చేసి అదుకొనేవారు ) 

సహాయ నిరాకరణోద్యమంలో ప్రధానాంశాలు త్రివిధ బహిష్కురణలు - అనగా 
యింగ్లీషు విద్య బహిష్కరణ, ఇంగ్లీషు కోర్టులు బహిష్కరణ, విదేశీ వస్త్ర, బహిష్కరణ, 
కల్లు అంగళ్ళ బహిష్కరణ మొదలైనవి. రామారావుగారు త్రికరణశుద్ధిగా ఈ 
కార్యక్రమాన్ని తాను అమలుజేసి, ఇతరులకు ఆదర్శవంతులయ్యారు. ఆ సందర్భంలో 
రామారావుగారు అరెస్టయి రాజమండ్రి జైలులో వున్నారు. అల్లూరి సీతారామరాజు 
మన్యం సాయుధపోరాటం; శ్రీ మద్దూరి అన్నపూర్లయ్య, క్రొవ్విడి లింగరాజు 
ప్రభృతుల సోషలిస్టు భావాలు రామారావుగారిని ఆకర్షించాయి. హరిజనోద్ధరణ, 
తదితర సంఘసంస్కరణ కార్యక్రమాల్లో కూడా (శ్రీ రామారావు చురుకుగా 
పాల్గొనేవారు. 


కాకినాడ కాంగ్రెస్‌ సభ నిర్వహణ: 


1923లో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్‌ విస్తృత సమావేశం జరిగింది. 
గాంధీజీ తప్ప అఖిల భారత కాంగ్రెస్‌ _అగ్రనాయకులందరూ కాకినాడ వచ్చారు. 
మహాసభ నిర్వహణ భారమంతా కాంగ్రెస్‌ స్వచ్ళంద సేవా దళ నాయకునిగా 
రామారావుగారి మీద పడింది. వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో రామారావుగారికి 
పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా నిజాం సంస్థానం నుండి వచ్చిన (శ్రీ, మాడపాటి 
హనుమంతరావు, (శ్రీ, ఆనే వాసుదేవరావు తదితరులతో పరిచయాలు ఏర్పడ్డాయి 

హైదరాబాద్‌ వాన్సులతో ఏర్పడిన ఈ పరిచయాలను వురస్కరించుకొని రామా 
రావుగారు వైద్య విద్యాభ్యాసానికి అక్కడకు వెళ్ళారు. కాకినాడ కాంగైస తరువాత 
ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి తన కాళ్ళమీద తాను నిలబడి వైద్య _ విద్యాభ్యాసం 
చేశారు. ఇంగ్లీషు ట్యూషన్‌లు చెప్పి, ఆ డబ్బుతో చదువు కొనసాగించారు. 


411 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సరోజనీనాయుడు గారి భర్త ముత్యాల గోవిందరాజులు నాయుడుగారు వైద్య 
కళాశాలలో వీరికి లెక్టరర్‌ సరోజనీదేవికి - గోవిందరాజులు నాయుడు గారికి వివాహం 
చేయించింది కందుకూరి వీరేశలింగంగారు. వారి యిల్లు “గోల్తన్‌ (ధెష్‌షోల్స్‌ ” సంఘ 
సంస్కరణ ఉద్యమాలకు, జాతీయ వాదులకు నిలయం మాడపాటి హనుమంతరావు, 
బూర్గుల రామకృష్ణారావు, సురవరం (ప్రతాపరెడ్డి మున్నగువారు ఆంధ్ర మహాసభ 
కార్యక్రమాలు, ఆంధ్ర భాష, ఆంధ్ర సాంస్క ఎతికోద్యమాలు మున్నగువాటిని 
అప డే ప్రారంభించారు. నిజొం రాష్ట్రంలో (ప్రారంభమైన ఆ ఆంధ్ర మహాసభ 
ఉద్యమాలతో చెలికాని రామారావుగారికి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. రావి 
నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మున్నగు యువకులతో సన్నిహిత పరిచయాలు 
పెరిగాయి. 


ఉప్ప సత్యాగ్రహంలోకి రావి నారాయణరెడ్డి ప్రభృతులు: 


వైద్య పరీక్షలు (114125) ఇక 15 రోజులకు జరుగుతాయనగా త్వరలో ప్రారంభం 
కానున్న ఉప్పు సత్యాగ్రహంలో పాలొనాలని బులుసు సాంబమూర్తిగారి పీలుపురావడంతో 
పరీక్షలకు స్వస్తిచెప్పి రామారావుగారు కాకినాడ బయలుదేరారు అయితే, ఆయన 
ఒక్కరూ బయలుదేరలేదు. తన విదాంర్తి మిత్రులు (శ్రీ రావి నారాయణరెడ్డి, బద్దం 
ఎల్లారెడ్డి గోపాలరావు ఎగ్ఫోయే, జి. ఎస్‌. మేల్కొటే మొదలైన 100 మందిని 
వెంటబెట్టుకొని కాకినాడ వచ్చారు. ఆ విధంగా రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి 
ప్రభృతులను జాతీయోద్యమంలోకి తీసుకొనివచ్చిన ఘనత చెలికాని రామారావుగారిదే 
జాతీయోద్యమంలో తొలిపారాలు వీరు కాకినాడలో నేర్చుకున్నారు. ఆ తరువాత 
ఆ యువ నాయకులే నైజాం సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాదులు 
వేశారు. (కాకినాడ సత్యాగ్రహ శిబిరంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ కవి గరిమెళ్ళ 
సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనము” మొదలైన జాతీయ గీతాలను 
తాము పాడుతూ వూూరేగింపులు చేసేవారమని శ్రీ రావి నారాయణరెడ్డిగారు 
హైదరాబాద్‌ లో జరిగిన గరిమెళ్ళ శతజయంతి సభలో వెల్లడించారు.) 

1930 న సంవత్సరం ఆఖరులో రామారావుగారు అరెస్టు చేయబడ్డారు. 
రాజనుం డ్రి జైలులో వుండగా బెంగాల్‌ సోషలిస్టు నాయకులతోను; ఆంధ్ర కమ్యూనిస్టు 
నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, కలిదిండి సుబ్రహ్మణ్యం మొదలైన వారితోను 
పరిచయాలు ఏర్పడ్డాయి. సోషలిస్టు భావాలవైపు ఆకర్షితులయ్యారు. 

1931 లో గాంధి-ఇర్విన్‌ ఒడంబడిక ఫలితంగా సత్యాగహొలందరూ విడుదల 
య్యారు. కాకినాడ హిందూస్తాన్‌ సేవాదళ్‌ శిక్షణా శిబిరానికి రామారావుగారు 
కెప్టెన్‌ గా పనిచేశారు ఆ సందర్భంలోనే రామారావుగారు విపరీతమైన _ లారీఛార్జికి 
గురి అయ్యారు. మళ్ళీ అరెస్టు చేయబడి, ఈసారి బళ్ళారి జైలులో నిర్చంధించబడ్డారు. 
అరెస్టు కాకముందు తూర్పుగోదావరి జిల్లాలో రహస్య కాంగ్రెస్‌ పత్రికలు 
రణదుందుభి, తిరుగుబాటు మున్నగువాటిని తయారుచేయడంలో పాల్గొని వాటిని 
పంచుతూండేవారు. 

ఆరు నెలలు బళ్ళారి జైలులో వుండగానే రామారావుగారికి శ్వయవ్యాధి 
అంకురించింది వారిని టి.బి. శానిటోరియమ్‌లో చేర్చి చికిత్స చేశారు. విడుదలైన 


నంపొదకుడు వరకాల వట్టాధిరామారావు 412 


తరువాత 'పాధరాబాదు వెళ్ళి వైద్య పరీక్ష వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అ తరువాత 
జిల్లా హరిజన సవాసంఘ అధ్యక్షులుగా పనిచేశారు, 

1932లో రెండన రౌండ్‌ శేబుల్‌ మహాసభ విఫలమెన తరువాత మళ్ళీ బ్రిటిష్‌ 
ప్రభుత్వం తీవ్ర నిర్బంధ విధానం ప్రారంభించింది. రామౌరావుగారు తిరిగి అరెసేయి, 
18 నెలలు కోరాపుట్టి, కడలూరు జైళ్ళలో నిర్చంధించబడ్లారు ఖై 

(a 

విడుదలై వచ్చిన తరువాత 1935లో * కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలో చేరారు. 
మద్దూరి అన్నపూర్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, మద్దుకూరి చంద్రశేఖరరావు, 
తుమ్మల వెంకట్రామయ్య మున్నగువారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అంతకుముందే 
1934లో క్షయవ్యాధి పై డిప్లమో కోర్సు చేయడానికి మైసూరు వెళ్ళారు. అక్కడ 
వైద్య విద్యార్థినిగా వున్న కమలమ్మగారితో పరిచయం ఏర్పడింది. కమలమ్మగారి 
కుటుంబం మైసూరులో స్టిరపడిన తెలుగు కుటుంబం. ఆమె తండ్రి శ్రీ రామస్వామి 
నాయుడుగారు కందుకూరి వీరేశలింగంగారి అనుయాయులు. " తొము కూతురిని 
రాజమండ్రి వీరేశరింగంగారి శరణాలయంలో వుంచి, వీరేశలింగం - రాజ్యలక్ష్మమ్మగార్ల 
సంరక్షణలో చదువు చెప్పించారు. (బహ్మసమాజ మతావలంబకు లైన కమలమ్మగారి! 
రామారావుగారికి ఆశయాలు ఒక్కటే అవడంతో వారి పరిచయం ఆ తరువాత 
పరిణయంగా పరిణమించింది. కనులమ్మగారి చదువు పూర్తి అయ్యేంతవరకు ఆగి, 
ఆ తరువాతనే వారు దాంపత్య జీవితం ప్రారంభించారు. 

తన వైద్యవృత్తి ప్రారంభించడానికి కావలసిన డబ్బుకోసం రామారావుగారు 
1937లో రంగూన్‌ వెళ్ళి వైద్య వృత్తిద్వారా డబ్బు సంపాదించి జిల్లాలో హరిజనోద్యమం 
సాగించడానికి డబ్బు పంపేవారు. కోంత డబ్బు సంపాదించుకొని తిరిగి నచ్చిన 
తరువాత రామచంద్రపురంలో వెద్యవృత్తి మొదలుపెట్టారు. కమలమ్మగారు 1939లో 
మొదట రాజోలు తాలూకా వైద్య అధికారిణిగా ఉద్యోగం సంపాదించారు. తరువాత 
రామచంద్రపురం బదిలీ అయి, అక్కడే వారు ఇరువురు స్థిరపడ్డారు. రామారావుగారు 
కొన్నాళ్ళు కాకినాడలో కూడా హాస్పిటల్‌ నడిపి సోషలిస్టు పార్టీలో, కమ్యూనిస్టు 
పార్టీలో పనిచేసే కార్యకర్తలకు ఉచిత వైద్యం చేస్తుండేవారు ఆవిధంగా వైద్య సేవలు 
పొందినవారిలో నవశక్తి పత్రిక సంపాదకవర్గంలో వున్న తుమ్మల వెంకట్రామయ్యగారు 
ఒకరు. వారికి క్షయవ్యాధి సోకినప్పుడు వారిని రామారావుగారు కొకినాడ తీసుకువచ్చి 
వారికి చికిత్సతోపాటు అన్నపానాదులు కూడా సమకూర్చేవారు. 1938 డిశంబరులో 
కాకినాడలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రధమ విద్యార్థి మహాసభలో తుమ్మల 
వెంకట్రామయ్యగారు, దేవులపల్లి కృష్ణశా స్త్రిగారితోపాటు చెలికాని రామారావుగారు 
కూడా పాల్గొన్నారు. 


చారిత్రాత్మక రైతురక్షణ యాత్ర; 


జమీందారీ విధానం రద్దు కోరుతూ ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 
కాలినడకన (శ్రీ) కొమ్మారెడ్డి _సత్యనారాయణమూర్తిగారి నాయకత్వాన జరిగిన 
చరిత్రాత్మకమైన రైతురక్షణ యాత్ర జరిగినప్పుడు చెలికాని రామారావు, కంభంపాటి 
సత్యనారాయణ (సీనియర్‌), ఇనుగంటి నారాయణరావుగార్డు తూర్చుగోదావరిజిల్లాలో 
వేలాది రైతాంగాన్ని సమీకరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. జమీందారీ 


413 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర దేశమంతటా రైతాంగ పోరాటాలకు ఆ రైతు రక్షణ 
యాత్ర ఎంతో ఉత్తేజాన్ని కల్గించింది. 1946లో జమీందారీ రద్దు బిల్లు చట్టం 
కావడానికి ఆ రైతురక్షణ యాత్ర దోహదం చేసింది. 


ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధం దశలో: 


1939 సెప్టెంబరు 1వ తేదీన రెండవ (ప్రపంచ యుద్దం ప్రారంభమైంది సరిగా 
అదే రోజున కాకినాడలో 16వ ఆంధ్రరాష్ట్ర విద్యార్థి మహాసభ జరిగింది సుభాష్‌చం ద్ర 
బోసు సభను ప్రారంభించడానికి వచ్చారు ఆ సభ జయప్రదం చేయడానికి స్థానిక 
కాంగెస్‌వాదులు, కమ్యూనిస్టులు, చెలికాని రామారావుగారు అందరూ తోడ్పడ్డారు. 
ఆ తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వ నిర్బంధ విధానం తీవ్రమైంది అనేకమంది కమ్యూనిస్టులు, 
విద్యార్హి నాయకులు అరెస్టు చేయబడ్డారు. చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు 
అజ్ఞాతవాసంలో వున్న విద్యార్థి నాయకులకు, కమ్యూనిస్టులకు రామారావుగారు ఎంతో 
సహాయం చేశారు. ఈ వ్యాస రచయిత ఇదే కొలంలో డాక్టర్‌ రామారావుగారింట 
కొన్నాళ్ళు అజ్ఞాతవాసంలో వున్నారు. 

1941 జూన్‌ 22న సోవియట్‌ రష్యాపై హిట్లరు నాజీ సైన్యం బందిపోటు 
దాడి చేసింది. అనాటి యుద్దం ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచ |ప్రజాయుద్దంగా 
మారింది కమ్యూనిస్టులు యుద్ద వ్యతిరేక వైఖరిని విడనాడి ఫాసిజాన్ని ఓడించేందుకు 
యుద్ద అనుకూల వైఖరిని తీసుకున్నారు. అదే సమయంలో అంతిమ పోరాటంగా 
1942 కిట్‌ ఇండియా ఉద్యమాన్ని భారత జాతీయ కాం (గైస్‌ ప్రారంభించింది. 
ఫార్వర్హు బ్లాక్‌ నాయకుడు సుభాష్స్‌చంద్ర బోసు నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, 
సైనిక నిద్దుంతృత్య జపాన్‌లతో కూడిన అక్షర్రాజ్యాల సహాయంతో భారతదేశాన్ని 
విముక్తి చేయాలనే పంధా అవలంబించారు. అంతవరకు బ్రిటిష్‌ సామాజ్యవాదానికి 
వ్యతిరేకంగా ఏకోన్ముఖంగా వున్న వివిధ రాజకీయ పార్టీలు భిన్న వైఖరులు తీసుకున్న 
ఆ దశలో డాక్టర్‌ చెలికాని రామారావుగారు సూలంగా ఫాసిస్టు వ్యతిరేక ప్రజా 
యుద్ద నినాదాన్ని అంగీకరించినా, సుభాష్‌చంద్ర బోసి నిర్మించిన అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ 
వట్ట, కొం(గైస్‌ ప్రారంభించిన కిట్‌ ఇండియా ఉద్యమం పట్ట అననుకూల వైఖరిని 
తీసుకోలేదు. ఆ విషయంలో పార్టీ విధానంతో ఆయన వఏకీభవించకపోయినా, 
ఆంతరంగిక రాజకీయ చర్చలకే పరిమితం చేశారు కాని బహిరంగ (ప్రకటనలు చేయలేదు. 
కిట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్టయి జైలులో వున్న కాంగ్రెస్‌ వాదుల పట్ట 
సానుభూతి, సహాయ సహకారాలను అందించారు 1942లోనే కమ్యూనిస్టు పార్టీ 
సభ్యత్వం తీసుకున్నారు ఆ విధంగా కమ్యూనిస్టు ఉద్యమంలోని క్రమశిక్షణను 
పొటిస్తూనే తన అభిప్రాయ స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకున్నారు. అదే సమయంలో 
అనేక వ్యవసాయ కార్మిక పోరాటాలకు, పందలపాక మిల్లు కార్మికుల పోరాటాలకు 
అండదండలుగా నిలిచారు. (క్రీ) పెదపాటి వెంకట్రావు, పాలచర్ల పనసరామన్న 
మొదలగువారితో కలిసి ఆ పోరాటాలు నిర్వహించారు 


కమ్యూనిస్టులు తమ (ప్రజాసేవ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా పరిమిత 
సంతాన విధానాన్ని _అవలంబించినప్పడు ఆ విధానాన్ని జయప్రదం చేయడానికి 


నంపొదకుడు: వరకొల న ట్టాభిరామారావు 414 


సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడానికి రాష్ట్రంలో ముందుకు వచ్చిన ముగ్గురు 

Ca 
డాక్షర్లలో డాక్టర్‌ చెలికాని రామారావుగారు ప్రథములు మిగతా ఇద్దరు ఏలూరులో 
డాక్టర్‌ తిలక్‌, నిడదవోలులో డాక్టర్‌ బివి ఎల్‌.ఎన్‌ రాజుగార్లు. 1946లో తమకు 
ఒక కుమారుడు (డాక్టర్‌ స్టాలిన్‌) కల్షిన తరువాత రానూరావుగారు కూడా 
కుటుంబ నియంత్రణ విధానం అవలంబించారు. 

1948-52 తీవ నిర్బంధ కాలంలో అనేకనుంది కమ్యూనిస్టు నాయకులతోపాటు 
డాక్టర్‌ రామారావుగారిని ప్రభుత్వం అరెస్టు చేసి కడలూరు జైలులో డిటయిన్‌ 
చేసి నిర్భంధించింది కడలూరు జైలులో నిరాయుధుళెన కమ్యూనిస్టు ఖైదీల పె 

శ్ర ప 5 ర మ్‌ లు రా ర 
పోలీసులు కాల్పులు జరిపినవ ఎడు. కృష్ణాజిల్లా రైతు నాయకుడు అనుమరపూడి 

రూ % 
సీతారామారావు, మరికొందరు తెలంగాణా పోరాటయోధులు మరణించారు జైలులో 


ఆ దుస్సాహస పోరాట విధానంతో విభేదించుతూనే రామారావుగారు తమ 
ప్రాణాలను లెక్క చేయకుండా గాయపడిన వారిని రకించడానికి తుపాకి గుండ మధ్య 
య 


A 


వెళ్లి వారిని (ప్రక్కకు తీసుకొనివచ్చి కట్లుకట్టి వైద్యం చేశారు. 
పొర్ణమెంటు సభ్యునిగా ఆస్పత్రిలో వుండే పోటీ: 


1952లో తొలి జనరల్‌ ఎన్నికలు జరిగినపుడు తూర్పుగోదావరిజిల్లా కాకినాడ 
నియోజకవర్గం నుండి డాక్టర్‌ రామారావుగారు పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. 
ప్రజాపార్టీ అభ్యర్థి బులుసు సాంబమూర్తిగారిని, కాంగ్రెస్‌ అభ్యర్థి మొసలికంటి 
తిరుమలరావుగారిని ఓడించి, డాక్టర్‌ రామారావుగారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 
అనారోగ్యం వలన మద్రాసులోని తాంబరం ఆసువత్రిలో డాక్టర్‌ రామారావుగారు 
వుండగానే ఈ ఎన్నిక జరిగింది. ఎన్నికల ప్రచారాలలో కూడా వారు పాల్గొనకపోయినా 
కొకినాడ నియోజకవర్గ (ప్రజలు రామారావుగారిని గెలిపించారు. 1948-52 మధ్య 
కాంగైస్‌ ప్రభుత్వం అవలంబించిన ఘోర దమనకాండకు వ్యతిరేకంగా (ప్రజలు తమ 
తీర్చు యిచ్చి, కమ్యూనిస్టులను అంధ్ర ప్రాంతంలో (ప్రథమ పార్టీగా ఎన్నుకొన్నారు 
కాంగెస్‌ మంత్రులను పేరు పేరునా ఓడించారు. తెలంగాణా ప్రాంతంలో శ్రీ 
రావి నారాయణరెడ్డిగారిని దేశంలోని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించారు. 
నెప్రూగారికంకే రావి నారాయణరెడ్డిగారికే అత్యధిక ఓట్టు నచ్చాయి. కమ్యూనిస్టులు 
ఆ దశలో దుస్సాహస విధానాలను, సెక్టేరియన్‌ విధానాలను అవలంబించనప్పటికి 
తాము నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించిన 
కమ్యూనిస్టుల చిత్తశుద్దికి, అంకితభావానికి ప్రజలు వారికి ఓటుచవేసి కాంగెస్‌ను 
ఓడించారు. 


డాక్షర్‌ రామారావుగారి చిత్తశుద్ది: 

1952 ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్‌ మైనారిటీలో పడింది |ప్రజాపార్టీ, 
కృషికార్‌ లోక్‌ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ కలిసి ఒక ఐక్యసంఘటనగా ప్రభుత్వం 
ఏర్పాటు చేయడానికి అవకాశం యివ్వవలసిందిపోయి, కృషీకార్‌ లోక్‌ పార్టీని ఛీల్చి 


కొంతమందిని తమ వైవునకు తెచ్చుకొని, (శ్రీ రాజగోపాలాచారిని కౌన్సిల్‌ కు నామినేట్‌ 
చేయించి, వారిని ఉమ్మడి మద్రాసు రాష్ట్ర, ముఖ్యమంత్రిగా చేశారు అదేవిధంగా 


415 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కర్నూలులో వ్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కమ్యూనిస్టులు మెజారిటీగా 
వున్నప్పటికీ, ఐక్యసంఘటన నాయకుడుగా వున్న శ్రీ టంగుటూరి. ప్రకాశంగారిని 
కొం గెస్‌ అసోషియేట్‌ సభ్యునిగా చేర్చుకొని ఆయనను ఆంధ్రరాస్ట్ర, ముఖ్యమంత్రిగా 
చేశారు (ప్రకాశం మంత్రివర్గం కర్నూలులో ఓడిపోయినప్పుడు ప్రతిషక్ష నాయకుడు 
శ్రీ తరిమెల నాగిరెడ్డిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించకుండా 
గవర్నరు పాలన విధించారు ఆ సందర్భాలలో పండిట్‌ నెహ్రూ ప్రదానిగా 
అవలంబించిన అప్రజాస్వామిక చర్యలను, నెహ్రూపట్ల ఎంత గౌరవం వున్నప్పటికీ 
డాక్టర్‌ రామారావుగారు పార్లమెంటులో తీవ్రంగా ఎదుర్కొన్నారు “ఇది ప్రజాస్వామ్య 
విధానానికి భవిష్యత్తులో తీరని ముప్పు కల్షిస్తుం'దని రామారావుగారు అప్పుడే 
హపౌచ్చరిక చేశారు 1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టులను అధికారంలోకి 
రాకుండా చేయడానికి కాం(గెసి నాయకత్వం అవలంబించిన కుతంత్రాలను కూడా 
డాక్టర్‌ రామారావుగారు ఖండించారు 


పారమెంటులో ఆదర్శకృషి: 
ఛం 


పార్లమెంటులో (శ్రీ, రామారావుగారు అన్ని జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై 
పార్టీ దృక్సధాన్ననుసరించి ఎంతో సమర్ధవంతంగా చర్చలలో పాల్గొని అనేక 
నిర్మాణాత్మక సూచనలు చేసేవారు. స్వాతంత్రానంతరం జాతీయ వునర్నిర్మాణం 
ప్రధాన కర్తన్యంగా ఎంచి, వివిధ రంగాలలో అభివృద్ది కార్యక్రమాలకు అనేక సూచనలు 
చేశారు. తన రాజకీయ జీవితం ప్రారంభం అయినప్పటినుండి ప్రజలతో నిత్య 
సంబంధాలు కల్గివుండటంచేత వివిధ వర్షాల ప్రజల సమస్యలతో ఆయన ప్రత్యక్ష 
అనుభవం కళ్లి, వారి వురోభివృద్దికి ఎన్నో విలువైన సూచనలు చేయగల్లేవారు 


1923లో కాకినాడలో జరిగిన కాంగెస్‌ మహాసభలో సేవాదళ్‌ వాలంటీరు 
కెప్టెన్‌గా మొత్తం సభనంతను సమర్దవంతంగా నిర్వహించిన డాక్టర్‌ రామారావుగారి 
నిర్మాణ దక్షత్రను, అంకితభావాన్ని, సెవా భావాన్ని పండిట్‌ నెహ్రూ ప్రత్యక్షంగా 
చూశారు. అందుచేత పార్లమెంటులో (శ్రీ, రామారావుగారు చేసే (ప్రతీ ప్రసంగాన్ని 
ప్రతీ సూచనను ప్రధానిగా నెహ్రూ ఎంతో [శ్రద్దతో ఆలకించి, ఎంతో గౌరన భానంతో 
చూసి, ఎంతో విలువ యిచ్చేవారు ముఖ్యంగా శ్రామిక ప్రజల సమస్యలను ఎంతో 
నేర్పుగా డాక్టర్‌ రామారావుగారు ప్రతిబింబించేవారు. దేశంలో, ఆం|ధరాష్ట్రంలోను 
అపారంగా వున్న (ప్రకృతి వనరుల వినియోగం, పారిశ్రామికీకరణ, నదీజలాల సంపకానికి 
(ట్రిబ్యునల్‌ , నందికొండ, నాగార్జునసాగర్‌ , తుంగభద్ర, వంశధార ప్రాజెక్టుల సత్వర 
నిర్మాణం, దున్నేవానికే భూమి పంవకం, కాకినాడ, మచిలీవట్నం రేవుల అభివృద్ది, 
వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు, దేశానికి స్వతంత్ర ఆర్థిక వ్యవస్త, స్వావలంబన 
మొదలైన అనేక సమస్యలపై డాక్టర్‌ రామారావుగారు ఎన్నో విలువైన సూచనలు 
చేసి ప్రధాని నెహ్రా ప్రభృతుల మన్ననలు పొందగల్లారు 'పార్లమెంటు సభాభవనంలో 
పొగ త్రాగకూడదు అనే నియమం పెట్టడానికి డాక్టర్‌ రామారావుగారి సూచన 
(ప్రధాన కొరణం 


నంపొదకుడు* నరకాల నట్టాధిరామారావు 416 


§ 

అల్లూరి ఎతారామరాజు మన్యం విప్లవంలో పాలొని, ఆనాటి వరకు సజీవులుగా 
మిగిలివున్న గాం నుల్లుదొర విద్యావంతులు కాకపోవడం వలన రకరకాల అల వెన్సులు 
యివ్వకుండా అధికారులు మోసం చేస్తే ఆ విషయం తెలపడానికి ప్రధాని 
నెహ్రూ వద్దకు మల్టు దొరను స్వయంగా తీసుకు వెళ్ళి ఆయనకు తగు న్యాయం 
చేకూర్చారు. రైలుకట్టకు అటు యిటు వున్న యిళ్ళ ప్రై రైలు ఇంజన్‌ పొగగొట్టంలోంచి 
నిప్పురవ్వలు పడి యిళ్ళు దగ్రమయ్యేవి అది స్పల్వ విషయంగా భావించి ఎవరూ 
పట్టించుకొనేవారు కాదు రామారావుగారు ఆ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించి, 
నివారణోపాయాలు, నష్ట్రవరిహారాల సమస్యలను సూచించి, అన్ని పార్టీల వారి 
మన్ననలు పొందారు - 


భూ సంస్కరణల ప్రాధాన్యత గురించి; 


భూ సంస్కరణలు అమలుజరిపి దున్నేవానికే భూమి పంచకపోతే గ్రామీణ 
ప్రాంతాలలో నూటికి 70 మందిగా వున్న వ్యవసాయ కార్మికులు, కౌలుదార్జు పేద 
రైతాంగం పరిస్తితులు బాగుపడవనీ గ్రామీణ దార్మిద్యం తొలగదనీ కాంగ్రెస్‌లో 
తిష్టవేసిన జమీందార్లు, భూస్వాములు భూసంస్కరణలను అడ్డం కొడతారనీ, వారిని 
(ప్రతిఘటించనిదే భూసంస్కరణలు జయప్రదంగా అమలు జరగవనీ పార్లమెంటులో 
అనేకసార్హు రామారావుగారు హెచ్చరించారు పార్లమెంటులో హౌచ్చరికలు చేయడంతో 
వూరుకోక రామచంద్రవురం తాలూకాలో, ఇతర ప్రాంతాలలో న్యవసాయ కార్మికుల, 
కౌలుదార్ల పోరాటాలకు స్వయంగా నాయకత్వం వహించారు ఆ విధంగా పార్లమెంటరీ 
వేదికను (ప్రజా పోరాటాలకు జోడించడంలో కృతకృత్యులయ్యారు పార్లమెంటరీ 
పదవులు పదవులకోసంకాక (ప్రజా పోరాటాలను ముందుకు తీసుకొనిపోవడాని కేనన్న 
కమ్యూనిస్టు పార్టీ సూత్రీకరణను ఆచరణలో అమలుజరిపి నూర్గదర్శకులయ్యారు. 


విదేశీ మందుల కంపెనీల దోపిడీకి వ్యతిరేకంగా: 

పార్లమెంటులో మరొక ప్రధాన సమస్యపై డాక్టర్‌గా (శ్రీ, రామారావు తీవ 
పోరాటం చేశారు అది విదేశీ మందుల కంపెనీల దోపిడీకి న్యతిరేకంగా మందులలో 
విదేశీ గుత్త కంపెనీల ఆధిపత్యాన్ని తొలగించి స్వయం పోషకత్వం సాధించడానికి 
గాను ప్రభుత్వ రంగంలో ఐ.డిపిఎల్‌. స్థాపనకు, పింప్రీలో పెన్సిలిన్‌ కర్మాగారం 
స్టావనకు, తదితర చర్యలకు ఆ పోరాటం దోహదం చేసింది ఇంగ్రీషు వైద్యంతో 
పొటు ఇతర దేశీయ వైద్యాలకి తగిన ప్రోత్సాహం కలిగించాలని, అందుకు దేశీయ 
వైద్య విధానాన్ని రూపొందించాలని డాక్షరీ రామారావు అనేక సూచనలు చేశారు 
అదే సమయంలోనే డాక్టర్‌ రామారావుగారు భారత చైనా మిత్రమండలి వ్యవస్థాపక 
సభ్యులుగా వుంటూ, పార్లమెంటరీ |ప్రతినిధినర్గ సభ్యునిగా చైనాలో పర్యటించారు. 
నానో సే టుంగ్‌ను కలుసుకొన్నారు అయితే, 1962లో భారతదేశంపై చైనా 
దండయాత్ర చేసినవ్వుడు దానిని ఖండించడానికి వెనుకంజ వేయలేదు. 


417 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సాంఘీక సంస్కరణల కై కృషి: 


డాక్టర్‌ రామారావుగారు ఫ్యూడల్‌ సంప్రదాయాలతో మర్యాదలతో పురాతన 
కట్టుబౌట్టతో నిండిన వెలమదొరల కుటుంబం నుండి వచ్చినప్పటికి తన చిన్నతనం 
నుండి అటువంటి ఫ్యూడల్‌ రాచరిక సంప్రదాయాల నుండి తమ కుటుంబాలు, 
బంధువులు బైటపడాలనీ కృషి చేస్తూ వచ్చారు. తమ యింట స్త్రీలను ఘోషా 
వదిలిపెట్టి, చదువులు చదువుకొని, విద్యావిజ్ఞానాలు పెంపొందించుకోవాలని చెప్పి 
స్వయంగా ఆచరించారు. తమ అన్నగారి కుమార్తె (శ్రీమతి లక్ష్మీకాంతమ్మను 
తొలిసారిగా కాలేజీలో చదివించి గ్రాడ్యుయేషన్‌ చేస; నర్గాంతర వివాహం చేశారు 
తమ సోదరి కుమార్తెను మొదటి మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ను చేసి వారికి కూడా 
వర్ణాంతర వివాహం చేశారు డాక్టర్‌ రామారావుగారు చేసుకున్నది కూడా వర్ణాంతర 
వివాహమే బ్రహ్మ సమాజమతం, వీరేశరింగంగారి సంఘ సంస్కరణోద్యమం, 
ఆ తరువాత జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమాలు డాక్టర్‌ రామారావుగారి 
సంఘసంస్కరణోద్యమానికి స్ఫూర్తినిచ్చాయి. స్వాతంత్ర్య సమరయోధులు, సహచరులు 
అయిన పుత్సల _సత్యనారాయణగారి తోడ్పాటు ఆ విషయంలో రామారావుగారికి 
లభించింది పార్లమెంటులో హిందూకోడ్‌ బిల్లు చర్చకు వచ్చినప్పుడు, సనాతనుల 
ప్రతిఘటనను ఎదుర్కొని, బిల్లును చట్టంగా చేయడంలో రామారావుగారు కృషిచేశారు. 
(స్త్రీలకు ఆస్తి హక్కు వుండాలనీ, తండ్రీ అస్తీలో కుమారులతోబాటు కుమార్తెలకు 
జన్మతపహా ఆస్తి హక్కు సంక్రమింపచేయాలన్సీ అలాగే భర్త ఆస్తిలో బిడ్డలతో పాటు 
భార్యకు హక్కు వుండాలనీ, స్త్ర స్వాతంత్ర్యానికి మూలం అర్దిక స్వాతంత్ర్యమేనని 
ఆ సందర్భంలో వాదించారు. ఆశించినంత కాకపోయినా హిందూ కోడ్‌ బిల్లు 
స్త్రీలకు కొన్ని హక్కులనైనా యిచ్చే విధంగా డాక్టర్‌ రామారావుగారు కృషిచేసి 
తాము పార్లమెంటు సభ్యులుగా వుండగానే చట్టంగా రూపొందించడానికి తోర్పడ్డారు. 


మానవతామూర్తిగా: 


రాజకీయ, సిద్దాంత విభేదాలతో ప్రమేయం లేకుండా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ 
సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీలలో వుండే కార్యకర్తలను, వారి కుటుంబాలను 
డాక్టర్‌ రామారావుగారు ఎంతో ఆదరాభిమానాలతో చూస్తూ, వారి కష్టసుఖాలను 
పంచుకుంటూ కమ్యూనిస్టుగా మార్క్స్‌, లెనిన్‌లు చెప్పిన పరిపూర్ణ మానవతా 
దృక్పధంతో తన యావజ్జీవితము గడిపారు. కిట్‌ ఇండియా ఉద్యను సమయంలో, 
కమ్యూనిస్టు పార్టీ తీవ నిర్బంధ కాలంలో ఆయా కార్యకర్తలకు, వారి కుటుంబాలకు 
తన శాయశక్తులా ఆర్థిక సహాయం, వైద్య సహాయం అందించారు. ఆయా 
పార్టీలలో (క్రమశిక్షణ తప్పకుండానే, రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని వచ్చినప్పటికీ 
సామరస్య పూర్వకంగా సంయమనంతో వాటిని పరిష్కరించుకుంటూ ఆదర్శవంతంగా 
మెలగేవారు. అందుచేతనే అన్ని పార్టీలోని _ దేశభక్తులందరి (ప్రేమాభిమానాలను 
పొంది, అజాత శత్రువుగా అందరి మన్ననలు చూరగొన్నారు. దేశభక్తి, చిత్తశుద్ది, 
నిరాడంబరత, నూననత మూర్తీభవించిన డాక్టర్‌ చెలికాని రామారావుగారు నిండు 
జీవితం గడిపి, 1985 సెప్టెంబరు 25వ తేదీన రామచందద్రపురంలో కన్నుమూశారు. 


సంపాదకుడు" నరకొల వట్టాభిరామారావు 418 


లెనిన్‌ చెప్పిన విధంగా “ఈ నా జీవితం వ్యర్థం కాలేదు; నూనవాళి సేవలో 
సార్థకత చెందింది” అన్న సంతృప్తితో 1922లో వారు వ్రాసిన గృహత్యాగవత్రం 
సాక్షిగా వారి చివరి రోజులు గడిచాయి 

గాంధీజీ నిరాడంబరత, లెనిన్‌ విప్లవ దీక్ష తమ జీవితాదర్శంగా వారు తీసుకున్నారు. 
ఒక్కమాటలో జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం నిర్మించిన ఉత్తమ విలువలను, 


సుసంప్రదాయాలను డక చెరికాని రామారావుగారు పెంపొందించి ఆచరించి 
చూపొరు 


నిష్కళంక దేశభక్తునిగా, ఆదర్శ కమ్యూనిస్టుగా, మహోన్నత మానవతా మూర్తిగా 
తన యావజ్జీవితము దేశ స్వాతంత్ర్యంకోసం, కష్టజీవుల విముక్తి కోసం, సమసమాజ 
నిర్మాణ లక్ష్యంకోసం ధారపోసిన మహనీయుడు డాక్టర్‌ చెలికాని రామారావుగారు. 


419 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





క్రీశే. దరిశి చంచయ్య గారు 
నెల్లూరు జిల్లా వాసి. ఉన్నత విద్యా 
భ్యాసానికి అమెరికొ వెళ్ళారు. అక్కడ 
గదర్‌ (విప్లవం) పార్టీలో చేరి పని 
చేశారు (1912-15) యుద్ధకాలంలో 
(1914-18) భారతదేశాన్ని విముక్తి 
చేసేందుకు ఆ పార్టీ రూపొందించిన 
పధకంలో వీరికి కూడా పాత్ర ఉంది. 
బర్మాను విముక్తి చేయడానికి వంవబడ్డ 
ఎనుమండుగురిలో వీరొకరు. కాని, 
బర్మా చేరకముందే వీరు సయాంలో 
అరెస్టు చేయబడ్డారు. వివిధ జైళ్ళలో 
45 సంవత్సరాలు డెబన్యూగా ఉండి, 
1919లో విడుదల చేయబడ్డారు విడు 
దల అనంతరం 1935 నరకు సంఘ 
సంస్కరణోద్యమాల్లో పని చేశారు. 
(వితంతు వివాహాలు, అనాధ శిశు రక్షణ, పడుపువృత్తి నిర్మూలన, హరిజనోద్ధరణ 
నగైరా) 

1935లో మద్రాసులో ఉండగా షెర్వుడ్‌ ఎడ్డీ రచించిన రెండు వుస్తకాలు వీరిని 
ప్రభావితం చేశాయి. అవి: “రష్యా సవాలు”, “నేటి రష్యా.” ప్రవంచంలోకల్లా 
రష్యాలోనే ఏసు క్రీస్తు బోధలు అమలు జరుగుతున్నాయనేది ఆ రచయిత అభిప్రాయం 
1936లో విశాఖపట్నంలో ఉండగా, చండ్ర రాజేశ్వరరావుగారు. బెనారస్‌ విశ్వవిద్యాల 
యంలో విద్య నభ్యసించి విశాఖపట్నం వచ్చారు. మెడికల్‌ విద్యార్థిగా వుంటూ పార్టీ 
పనిచేసేవారు. చంచయ్యగారు మార్చి ఎస (గంధాలను అధ్యయనం చేసి మొదట 
కార్యగెసు సోషలిస్టు పార్టీలోనూ, తరవాత కమ్యూనిస్టు పార్టీలోనూ చేరారు 1936 
సెప్టెంబరులో రాజమండ్రిలో జరిగిన అం. రా, కాంగ్రెసు సోషలిస్టు పార్టీ మహాసభకు 
వీరూ వీరి భార్య సుభద్రమ్మగారూ ప్రతినిధులుగా వెళ్ళారు. సుభద్రమ్మగారు గాంధీజీ 
స్థాపించిన హరిజన 'సేవాసంఘంలో ముఖ్యకార్యకర్తగా ఉండేవారు. ఎంగెల్‌ స రచించిన 
“సోషలిజం ఊహాజనితం, శా సాయం” అనే (గంధాన్ని తెలుగులోకి అనువదించారు 
ఉభయులూ మద్రాసు కార్మికోద్యమంలో పనిచేశారు సామ్రాజ్యవాద యుద్దదశలో 
చంచయ్యగారు డబన్యూగా నిర్భంధించబడ్డారు. 





420 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అమరజీవి కామెడ్‌ 
ఉద్రరాజు రామం 


- అల్లూరి నత్వనారాయణ || 
౧ 


మొగ్గతొడిగిన స్వాతంత్ర్య 
భాబాలు; 









పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 
వద్దగల వాలమర్రు గ్రామంలో 1910 
అక్టోబరు నెలలో పద్మనాభరాజు, 
బంగారమ్మ గార్హకు నాల్గవ సంతా 
నంగా రామంగారు జన్నించారు 
(మొత్తం 9 మంది సంతానం) 
నాలనుర్రులో నే ప్రాధమిక విద్యను 
అభ్యసించారు. అక్కడి స్కూలుకు 
ఎవరో దాతలు పుస్తకాలు పంపిస్తే 
మీలో ఆసక్తిగలవారు ఒకరిద్దరు తప్ప 
ఈ పుస్తకాలు చదనలేరని టీచర్లు 
అన్నారట. దానితో పట్టుదలతో ఆ 
పుస్తకాలన్నీ రామంగారు చది వేశారు 
అందులో వివేకానందుని బోధనలు 
రామంగార్ని అకర్షించాయి అపుడు 
ఓ భజన బృందంలో రామంగారు 
సభ్యులుగా వుండేవారు. ఈ బృందం గ్రామాలలో భజనలు చేస్తూ కొంత డబ్బు 
కూడబెట్టింది. ఈ సొమ్మును గుడికట్టించడానికి ఉపయోగించాలా లేక, గ్రంధాలయం 
ఏర్పాటు చెయ్యాలా?! అని ఆ బృందంవారు తర్జన భర్దనలు పడ్డారు రామంగారు 
నురికొందరు మిత్రులు (గ్రంధాలయం కోసం పుస్తకాలు _ కొనాలని పట్టుపట్టడంతో 
అదే చినరకు నెరవేరింది. ఆ గ్రంధాలయంలో వున్న పురాణాలను, ఇతిహాసాలను 
రానుంగారు అధ్యయనం చెశారు 


తండ్రి కాం(గెస్‌వాది కొనడం, కాం (గైస్‌ నాయకులు ఇంటికి వస్తూపోతూ 
వుండడంతో వారి ప్రభావం ఆయనపై ప్రగాఢమైన ముద్ర చేసింది తండ్రి 
వ్యవసాయంలో (క్రొత్త పద్దతుల ననుసరించడంవల్ల న్యనసాయంపై ఆసక్త కలిగింది, 





సంపాదకుడు వరకొల నట్టాభిరామారావు 421 


అల్లూరి సీతారామరాజు దేశభక్తి, విష్ణవ చర్యలు విని ఉత్తేజితులైనారు రావికుదురులోని 
ప్రాధమిక ఉన్నత పారశాలలో చదివే కాలంలో అక్కడి ప్రధానోపాధ్యాయుడు 
బండారు కృష్ణయ్యగారు చెప్పిన దేశభక్తియుత పాఠాలు రామంగారిపై చెరగని ముద్ర 
వేశాయి అనాటి సహాయ నిరాకరణోద్యము (ప్రభావంతో వీరవాసరం వాస్కూల్‌లో 
ఆంగ్ల విద్య చదవడానికి నిరాకరించి, హిందీ నేర్చుకోవడానికి ‘కాశీ బయలుదేరి 
వెళ్ళారు. కానీ అక్కడ చదువు సాధ్యం కాలేదు స్వాతంత్ర్య ఉద్యమంలో 
చేరడంవల్ల తరువాత స్కూలు విద్యను కొనసాగించలేకపోయారు ఉద్యమకాలంలో 
జైళ్ళలోనూ ఆయన హిందీ, ఇంగ్లీషు భాషలను అభ్యసించారు 


వివాహాం, ఉద్యమ వ్రచేశం: 


తండ్రి రామంగారితో సంప్రదించకుండా మాణిక్యాంబగారితో వివాహాన్ని కుదిర్చారు 
జాతీయ ఉద్యమంలో పాల్గొనాలంటే వివాహం అడ్డంకి కాబట్టి వివాహం చేసుకోవడానికి 
రామంగారు అడ్డం తిరిగారు. తరువాత అన్నగారు ఒప్పించడంతో సమస్య పరిష్కారం 
అయ్యింది. వివాహం అయిన మూడోరోజే ఆయన నర్సావురం వద్దగల మూలపర్రులో 
జరుగుతున్న ఉప్పు సత్యాగ్రహ శిబిరంలో చేరిపోయారు ఈ శిబిరంలో వుండగానే 
గాంధీజీని అరెస్ట్‌ చేసినట్టు వార్త నచ్చింది. ఈ సందర్భంగా ఆశ్రమవాసులు 
మరింత దృథదీక్షతో ఉద్యమంలో పాలొంటామని, తమకు వున్న సిగరెట్టు, చుట్టు, 
కాఫీ త్రాగడం వంటి దురలవాట్లను వదులుకొంటామని ప్రతిజ్ఞలు చేశారు. అవుడు 
రామంగారు “నాకు ఏ దురలవాట్లు లేవు, గాంధీగారిని అరెస్టు చేయడం అన్యాయం, 
స్వాతంత్ర్య సాధనకు కృషి చేస్తా”నన్నారు తన గురించి అంత ధీమాగా చెప్పగల్లిన 
రామంగారు అదే శిబిరంలో వున్న సుందరయ్యగార్ని ఆకర్షించారు. అపుడే వారిద్దరి 
పరిచయం కూడా ఏర్పడింది. 


1930 మే నెలలో ఆ శిబిరంలోనే రామంగారు అరెస్టు చేయబడ్డారు. రాయ వెల్లూరు 
జైలులో 8 నెలలు జైలు శిక్షను అనుభవించారు. 1932లో మాణిక్యాంబగార్ని 
కాంగ్రెస్‌ వాలంటీర్‌గా చేర్చారు. ఆ ఉదంతం వాలమర్రు పరిసర గ్రామాలలో పెద్ద 
సంచలనం కలిగించింది. ఆ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో తండ్రి ఆగ్రహించి 
రామంగారికి, ఆయన అన్నగారికి కూడా బెత్తం దెబ్బలు తగిలించారు. తరువాత 
కోపం తగ్గాక బాధపడ్డారు కూడా. అప్పటి నుంచి వారి జీవిత సహధర్మచారిణి 
మాణిక్యాంబగారు జీవితంలో చినరి వరకూ ఉద్యమాలలో చేదోడువాదోడుగా నిలిచి, 
కష్టాలను ఎదిరించి, జైలు శిక్షలు కూడా అనుభవించి, ఆదర్శ మహిళగా పేరుపొందారు. 


బర్మా రహస్య సాహాసిక యాత్ర: 


ఉద్దరాజు రామంగారి జీవిత చరిత్రలో ఒక గొప్ప సాహసిక ఘట్టం సుభాష్‌చంద్ర 
బోస్‌ 1936లో రచించిన భారత స్వాతంత్ర్య సమరం (104122 struggle for 
Freed0m)ను అచ్చువేయించడానికి రహస్యంగా బర్మా వెళ్ళిన ఘట్టం. (శ్రీ కలిదిండి 
సుబ్బరాజు, (శ్రీ కస్తూరి సూర్యప్రకాశరావు, | శ్రీ వెంకట్రావు అనేవారలతో కలిసి 
రామంగారు రంగూన్‌ వెళ్ళి, అక్కడ ప్రవాసాంధ్రుల సహాయంతో పుస్తకం అచ్చువేసి 


422 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బర్మా-భారత సరిహద్దుల్ళోంచి బ్రిటిష్‌ సి.ఐ.డి.ల కన్నుగప్పి, దుర్గమారణ్యంలో చావు 
దప్పి (బ్రతికి బైటవడి, ఎలాగో స్వదేశం చేరారు. ఆ గ్రంధాన్ని (శ్రీ, కాళీపట్నం 
కొండయ్యగారు తెలుగులోకి అనువదించారు 


కమ్యూనిస్టు భావాలు నాటుకొన్న వేళ; 


1930లో రాయవెల్లూరు జైలులో నిర్బంధంలో వున్న కాలంలో ఆయన జాన్‌ 
రీడ్‌ రచించిన “ప్రపంచాన్నే కుదిపివేసిన ఆ పది రోజులు” అనే (గ్రంధాన్ని 
చదివి మొదటిసారిగా కమ్యూనిజం గురించి, అది సాధించిన విజయాల "గురించి 
తెలుసుకొని, వాటివైపు ఆకర్షించబడ్డారు. 1931-32 కాలంలో కాంగ్రెస్‌ మితవాద 
పోకడలను నిరసిస్తూ టెర్రరిస్ట్‌ భావాలను కూడా కలిగి ఉండేవారు. “వీర భారతి” 
అనే నిషిద్ధ పత్రికను కూడా పంపిణీ చేసేవారు. 1932లో వాడపలిిలో జరిగిన 
రధోత్సవంలో (ప్రజలపై కాల్పులు జరిపిన డి.ఎస్‌.పి. ముస్తాఫాలీఖాన్‌ ను మట్లు'పెట్లాలని 
కొందరు మిత్రులతో కలిసి పధకం పన్నారు. అతను రానందువల్ల ఆ “ప్రయత్నం 
విరమించుకొన్నారు. తరువాత 'లర్రర్సి భావాల నుంచి తెంచుకొని పూర్తిగా 
కమ్యూనిస్టు ఉద్యమం వైపు నిలబడ్డారు. ఈ కాలంలోనే సుందరయ్యగారు వంపిణీ 
చేసిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక, “కూలి, శ్రమ, పెట్టుబడి" మొదలైన [గ్రంధాల అనువాద 
వ్రాతవ్రతులను చదివి ప్రచారం చేశారు. 

1034లో జిల్లాస్టాయి కమ్యూనిస్టు శాఖ భీమవరంలో ఏర్పడింది. ఆ శాఖలో 
సభ్యులుగా వుంటూ, జిల్చాలో కమ్యూనిస్టు భావ వ్యాప్తికి ప్రధానపాత్ర నిర్వహించారు. 
ఆ కాలంలోనే కాంగగెస్‌ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ, శ్రీమతి నల్దీ సేన్‌ 
గుప్తా అధ్యక్షతన కలకత్తాలో జరిగిన అఖిల భారత కాం(గ్రెస్‌ మహాసభలకు ప్రతినిధిగా 
వెళ్ళారు. అక్కడి (ప్రభుత్వం పొరా జైలులో కొంతకాలం బంధించింది. ఆ కొలంలో 
రామంగారు గ్రామగ్రామానా యువజన సంఘాలు ఏర్పాటు చేసి, పుస్తకాలు పరనం, 
అధ్యయనం చేయించేవారు. రాకశ్రిపూట గ్రామాలలో దీపాలు తీసుకొనివెళ్లి “అమ్మ” 
వంటి ఉత్తేజపూరితమైన నవలలు యువకులకు చదివి వినిషించేవారు. 


రైతాంగ ఉద మాలలో: 


ఆనాడు కమ్యూనిస్టులు జాతీయ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే 
ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ పార్టీలోనే పనిచేస్తూ అతివాదులుగా వుండేవారు. 1938 కాలంలో 
దేశం అంతటా జమీందారీ వ్యతి రేక పోరాటాలు ముందుకు వచ్చాయి. రామంగారు 
జిల్లాలో జరిగిన అన్ని రైతాంగ పోరాటాలలోనూ పాలొన్నారు. కొళీపట్నం, కానూరు, 
పెండ్యాల, బుచ్చంపేట వంటి పోరాటాలు అనేకం జిల్జాలో జరిగాయి. ఇందులో 
ముఖ్యంగా కాళీపట్నం రైతాంగ పోరాటం చెప ఎకోతగ్గది. విశాలమైన ఎర్రభూములను 
జమీందారు ఉచితంగా కాదేయాలనే యత్నాన్ని ప్రజలు ప్రతిఘటించారు ఆ 
పోరాటానికి ఆనాటి నర్సావురం తాలూకా కాంగ్రెస్‌ కమిటీ నాయకత్వం వహించింది. 
రామంగారు దానికి అధ్యక్షులుగా వుండేవారు. ఆ పోరాటకాలంలో సత్యాగ్రహాలు 
ఉధృతంగా జరిగాయి. వందలాదిమంది కార్యకర్తలు అరెస్ట్‌ చేయబడ్డారు. చాలామంది 


నంపాదకుదు: వరకాల వట్టాభిరామారావు 423 


జైలుకు వెళ్ళారు. అవ్బటి ర్యాస్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు వట్టాధి సీతారామయ్యగారు 
ఆ అతివాద పోరాట పద్దతులను వ్యతిరేకిస్తూ గాంధీజీకి రిపోర్టు చేశారు. గాంధీజీ 
తాలూకా కొం(గెస్‌ నాయకత్వాన్ని మందలిస్తూ “హరిజన్‌ ” పత్రికలో ఓ సంపాదకీయం 
కూడా వ్రాశారు. 
విప్లవ ఉద్యమ పధంలో: 

రెండో ప్రపంచ యుద్ధకాలంలో (1940-42) అజ్ఞాతవాసంలో గడుపుతూ 
ఉద్యమాన్ని నిర్మించారు. 1943-44లలో సంవత్సరంపాటు జైలులో ప్రభుత్వం 
నిర్భంధించింది స్వాతంత్ర్యం అనంతరం తెలంగాణాలో రైతాంగ పోరాటం ఉధృతంగా 
ప్రారంభమైంది. దానికి నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని ఆంధ్ర ప్రాంతంలో 
కూడా నిషేధించారు. అనేకమంది కార్యకర్తలను, నాయకులను పోలీసులు 
కాల్చివేశారు. 1948-52లో రామంగారు అజ్ఞాతవాసంలో వుంటూ రహస్యంగా 
ఉద్యమాన్ని. నిర్మించారు. ఆ సందర్భంగా పాలమూరు గ్రామంలో ఓ సంఘటన 
జరిగింది కమ్యూనిస్టు నాయకులను కనిపిస్తే కాల్చివేసే రోజులవి ఒక పోలీస్‌ గ్రూప్‌ 
రామంగార్ని పట్టుకున్నారు. కొనీ ఇన్‌ స్పెక్టర్‌ కు రామంగారని తెలియదు ఆ 
(గ్రామంలో బహిరంగంగా సంకెళ్ళు వేసి తీసుకువెళుతుంటే విషయం గ్రామప్రజలు 
గ్రహించి, ఓ పెళ్ళిదండులాగా వచ్చి పోలీసులపై పడి రామంగార్ని విడిపించుకొని 
పోయారు. ఆ సంఘటనతో ఆగ్రహించిన పోలీసులు ఆ గ్రామంలో పోలీస్‌ క్యాంప్‌ 
పెట్టి కాంగ్రౌస్‌వారితో సహా ప్రజలందరినీ వివిధ రకాల చిత్రహింసల పొల్టేశారు. 
ప్రజలు తమ ప్రియతమ నాయకుని రక్రించుకొన్న ఆనందంలో ఆ కష్టాలన్నీ మౌనంగా 
భరించారు. అంత (ప్రజాదరణ రామంగారికి వుండేది. 


ప్రజానాయకునిగా సమున్నత సానాలలో: 
య 


1935 సం॥లలో జిల్లా కాం(గైస్‌ యువజన విభాగానికి అధ్యక్టునిగానూ, నర్బావురం 
తాలూకా కాంగ్రెస్‌ పార్టీ అధ్యకునిగానూ ఎన్నికయ్యారు. 1935 నుంచి 51 వరకు 
అవిభక్త కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగానూ, రాష్ట కమిటీ సభ్యులుగానూ 
పనిచేశారు 1964లో సి.పి.ఐ. (ఎం) పార్టీ ఏర్పడిన నాటినుండీ రాష్ట్ర కార్యదర్శివర్గ 
సభ్యులుగా చివరి వరకూ పనిచేశారు రాష్ట్ర రైతుసంఘ అధ్యక్టునిగానూ, అఖిల 
భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా కూడా పనిచేశారు. 1957లో నర్చాపురం 
పార్లమెంటు నియోజకవర్గం నుండి 35 వేల మెజార్టీతో పార్లమెంట్‌ కు ఎన్నికై, 
(ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. 

1060లలో చెకోస్తోవేకియా, 1980లలో చైనా దేశాలలో పర్యటించారు. 1968లో 
“ఇరిగేషన్‌ వర్క్‌ ఇన్‌ ఇండియా” అనే పేరుతో సర్‌ ఆర్డర్‌ కాటన్‌ రచించిన 
అముద్రిత వ్యాసాలను వుస్తక రూపంలో ప్రచురించారు 

మార్క్సిస్ట్‌ సిద్దాంత మౌలిక సూత్రాలను ప్రజలకు అర్హమయ్యే భాషలో 
అందించాలనే సంకల్పంతో కా[మేడ్‌ శివవర్మ హిందీలో చేసిన రచనలను తెలుగులోకి 
అనువదించి ప్రచురింవచేశారు 


424 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు | 





ఆర్థిక ఇబ్బందులు, నిర్బంధాలను లెక్కచేయని జీవితం: 


రామంగారికి చెందిన ఆస్తి, భార్య మాణిక్యాంబగారు తెచ్చిన ఆస్తి (క్రమంగా 
తరిగిపోతున్నా ఏనాడూ చలించలేదు బాధవడలేదు పార్టీ యిచ్చే అలవెన్‌ తో క్లుప్త 
ఖర్చుతో జీవించారు. నిర్బంధాలు, రహస్య జీవితం, వచ్చే ఆదాయంలేక పిలలతో 
సహా పస్తులుండే పరిస్థితులు ఏర్పడినా ఏనాడూ మనోధైర్యం వీడలేదు ముఖ్యంగా 
1948-51 నిర్బంధకాలంలో మాణిక్యాంబగార్ని, అరుగురు బిడ్డలను వీరవాసరం అదె 
ఇంటిలో కూడా నిలువనీయక, బిడ్డలను మీ నాన్న ఎక్కడున్నాడురా?' అంటూ 
అనేక హింసలు పెట్టినా; తిండి, బట్టకు కూడా కరువెన స్లితిలో రానుంగారు 
చలించలేదు. ఆనాడు వారి కష్టాలు చూసినవారంతా కంటతడీ పెట్టారు 


నిరొడంబరత, ఆదరణ, నమత; 


రామంగారు జీవితాంతం నిరాడంబరంగా జీవించారు. కాంగ్రెస్‌ నాయకుడుగా, 
కమ్యూనిస్టు నాయకుడిగా, జిల్లా రాష్ట్ర, కేంద్ర నాయకుడుగా, పార్లమెంటు 
సభ్యునిగా, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షునిగా వివిధ నాయకత్వ ఉన్నత బాధ్యతలు 
నిర్వహించినా జీవితాంతం నిరాడంబరంగా జీవించారు జిల్లాలో చిన్నచిన్న అద్దెయిండ్లలో 
నివసించారు. విజయవాడలో రాష్ట్ర బాధ్యతలలో వున్నపుడు వ్రధమదశలో ఓ 
మిత్రుని ఖాళీస్టలంలో ఓ పూరిపాక నిర్మించుకొని కాలం గడిపారు. చూడ్డానికి వచ్చే 
కార్యకర్తలు, 'స్నహితులను ఆదరించి పంపించేవారు. కార్యకర్తల యోగ శ్రేమాలు 
తెలుసుకొని అవసరమైన సలహాలు, సహాయాలు అందించేవారు, అనారోగ్యంతో వున్న 
కాలంలో కూడా ముందు వచ్చినవారి సత్కారంకై ఆరాటపడేవారు 


చివరవరకూ ఉద్యమం ఎడల నిబద్దత: 


పార్టీ ఉద్యమాలలో కేంద్రీకృత ప్రజాస్వామ్య పద్దతులను, క్రనుశిక్షణను తూ-చ 
తప్పక పాటించేవారు. అనారోగ్యంతో జ్ఞాపకశక్తి కూడా కోల్పోయిన స్టితిలో కూడా 
ఏనాడూ పార్టీపై అసంతృషప్తిగాని, నష్టం కల్షించే మాటగాని ఆయన నుండి రాలేదు. 
1988-90లలో రెండుసార్లు అనారోగ్య పరిస్టితులలో కూడా పశ్చిమగోదావరి జిల్లా 
పర్యటించినప్పుడు ఆయా సభలలో సందర్భో చితంగా మాట్టాడి అభిమానులను 
ఆశ్చర్యచకితులను చేశారు. 

సుమారు 6 సంవత్సరాలు మతిస్థిమితం లేక, ఎవరినీ గుర్తు పట్టలేని స్థితిలో 
వుంటూ, మృత్యువుతో మూగగా పోరాడుతూ, 1994 ననంబర్‌ 27న తేదీన 
కన్ను మూశారు, 


సంసాదకుడు: వరకాల వట్టాభిరామారావు 425 












నిష్కళంక దేశభక్తుడు, ఆదర్శ కమ్యూనిస్టు 
క్రీ శే. జె.ఎస్‌.ఆర్‌. ఆంజనేయశా స్త్రి 


- వరకాల వట్లాభిరామారావు 


కృష్ణాజిల్లా కమ్యూనిస్టు నాయకులు, 
ద రాష్ట్ర వ్యవసాయ కార్మి కోద్యమ వ్రము 
_.ఖలు అయిన శ్రీ జె ఎస్‌. ఆర్‌, 
1. ఆంజనేయశాస్త్రిగారి స్వీయ చరిత్ర ఆయన 
1 స్వీయ చరిత మాత్రమే కాదు. 
_ అర్హశతాబ్ద కాలానికి పైగా ఆంధ్రదే 
సక శంలో జరిగిన అపూర రాజకీయ, సాంఘిక 
౫. పరివర్తనకు అద్దం పళ్ళే చరిత్ర అది. 
అంతేకాదు, ఆంధ్రదేశంలో కమ్యూ 
నిస్టు ఉద్యమం ఏమి సాధించింది? అంటే 
ఇదిగో! ఇటువంటి నిష్కళంక దేశభక్తుల్ని, 
నిస్వార్థ [ప్రజా సేవకులను సృజించింది 
అని సగర్వంగా చెప్పుకోవడానికి నిదర్శనంగా 
చూపగర్లిన జీవిత చరిత్ర అది. 











రెండు మహత్తర జాతీయ ఉద్యమాల (ప్రభావం: 


మధ్యయుగాల నాటి మతమౌఢ్యం, సాంఘిక దురాచారాలు, ఛాందసత్వ 
భావాలనుండి భారత (ప్రజలు బైటవడి సామాజిక పరివర్తనకు, హేతువాద దృష్టికి, 
ఆధునిక అభ్యుదయ భావాలకు చేరుకోడానికి రెండు మహోద్యమాలు తోడ్పడ్డాయి. 

ఒకటి: రాజరామమోహనరాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, మహదేవ గోవింద 
రనడే, వండిత రమాబాయి, జ్యోతిబాపూలే, కందుకూరి వీరేశలింగం, నారాయణగురు 
మున్నగు సంఘ సంస్కర్తలు నడిపిన భారత జాతీయ పునరుజ్జీవన ఉద్యమం. 

రెండవది: “స్వరాజ్యం నా జన్మహక్కు" అనే సింహనాదం చేసి బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాద బానిసత్వంలో పడివున్న భారత జాతిని మేల్కూర్సి, దేశభక్తిని 
రగిలించి, భారత స్వాతం త్య సమర శంఖం పూరించిన లోకమాన్య బాలగంగాధర 
తిలక్‌, లాలా లజపతిరాయ్‌, బిపిన్‌ చంద్రపాల్‌ ; అటు పిమ్మట గాంధీజీ, నెహ్రా, 
బోస్‌, భగత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు మున్నగు స్వాతంత్ర్య సమరయోధుల 
నాయకత్వాన సాగిన భారత జాతీయ స్వాతంత్రోద్యమం. ఈ రెండు జాతీయ 
మహోద్యమాలు - మట్టిలోంచి మహావీరులను సృజించాయి. 


426 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రాత్మక పొ।త్రః 

1934 నుండి ఆంధ్ర దేశంలో అవిర్భవించిన కమ్యూనిస్టు ఉద్యమం ఈ రెండు 
జాతీయ ఉద్యమాలను, ఈ దేశభక్తియుత సంప్రదాయాలను మరింత ముందుకు 
తీసుకుపోయింది. 

జాతీయోద్యమంలో అంతర్చాగంగా ఫ్యూడల్‌ జమీందారీ భూస్వామ్య వ్యతిరేక 
పోరాటాల్ని మేళవించి, అపూర్వమైన సాంఘిక విష్ణనోద్యమాన్ని, ్రజొతంత్ర 
విష్ణవోద్యమాలను నడిపింది. 

కారల్‌ మార్క్స్‌, (ఫ్రెడరిక్‌ ఎంగిల్స్‌, వి. ఐ. లెనిన్‌ మహాశయులిచ్చిన శాస్త్రీయ 
సామ్యవాద సిద్దాంతాల కరదీపికతో సాగించిన ఈ నుహోద్యమాలలో ఆంధ్రదేశంలో 
ప్రభవించిన యోధులలోో, నిస్వార్థ (ప్రజా సేవకులలో తమ జీవితాలను దేశం కోసం, 
ప్రజల కోసం, ముఖ్యంగా పీడిత (ప్రజల కోసం ధారపోసిన ఆదర్శ కమ్యూనిస్టు 
నాయకులలో క్యామేడ్‌ జంధ్యాల సీతారామాంజనేయశా స్త్రీ ఒకరు. 

కృష్టా జిల్టా చివఓగిరాలలో 1918లో జన్మించి, 1994 ఫిబ్రవరిలో పాదాబాద్‌ లో 
కనుమూసి, 1938లో రాజకీయ రంగంలో ప్రవేశించింది లగాయతు తుది క్షణం 
వరకు 56 సంవత్సరాల సుదీర్హకాలం దేశభక్తియుత రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక 
కార్యకలాపాలలో, పీడిత ప్రజాసేవలో నిష్కళంక ్రజొజీవితం గడిపిన ధన్యజీవి 


శ్రీ శౌస్రీగారు. 
ఫ్యూడల్‌ భావజాలానికి సంస్కృతికి వ్యతిరేకంగా... 


వేదాధ్యయన సంపన్నులు, అ(గ్రహారీకులు, నిప్పును కూడ నీళ్ళలో కడి గేటంత 
సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన (శ్రీ శాస్త్రి జాతీయోద్యమంలోకి, 
ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలోకి రానడం దానికదే ఒక పెద్ద సాంఘిక విష్టనం 
- యింటా బైటా అనేక అగ్నిపరీక్షలలో నెగ్గితేనేకాని ఆనాటి సనాతన బ్రాహ్మణ 
కుటుంబాలలోని యువకుల జాతీయ ఉద్యమాలలోకి, కమ్యూనిస్టు ఉద్యమంలోకి 
రావడం అసాధ్యంగా ఉండేది “కిరస్తానీ చదువులు” గనుక అసలు ఇంగ్లీషు చదువులు 
చదువుకొనడమే నిషిద్దంగా ఉండే రోజులు అవి. 

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ స్వీయ చరిత్ర “అనుభవాలు-జ్ఞాపకాలు”లో 
చెప్పినట్లు దేవభాష అయిన సంస్కృతం చదువుకోవాలి తప్ప, వేదాధ్యయన 
కుటుంబాలలోని బొలురు తెలుగుభాష నేర్చుకోవడం కూడా అవభ్రంశ చర్య 
అవైదిక, అబ్రాహ్మణ చర్య, శ్రీపాద వారు తెలుగు నేర్చినందుకు, గోష్పాదమంత 
పిలక మిగుల్బుకొని క్రాపింగ్‌ చేయించుకొన్నందుకు తిట్లు, చివాట్టేకాదు - తమ 
ఇంట “దేహశుద్ది” కూడా అనుభవించక తప్పలేదు. ఇన్ని బాధలుపడి ఆ తరువాత 
వీరేశలింగం అనుయాయులుగా సంఘ సంస్కరణ ప్రయోజనం కల గొప్ప తెలుగు 
కధా సాహిత్యాన్ని సృష్టించారు. 

(శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు నేర్చి సాంఘిక సంస్కరణోద్యమంలోకి 
రావడం జరిగితే, జంధ్యాల సీతారామాంజనేయశా స్త్రిగారు సంస్కృత విద్య మాని 
ఇంగ్లీషు చదువుల్లో కివచ్చి ఆ తరునాత సహపంక్తి భోజనాలతో ప్రారంభమై సంఘ 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 427 


సంస్కరణ ఉద్యమాల్లోకి, ఆ తరువాత జాతీయోద్యమంలోనికి అడుగు పెట్టారు 

(బ్రహ్మసమాజ మతం సంస్కరణోద్యమ (ప్రభావాలు వడిన బ్రాహ్మణ కుటుంబా 
లలోని యువకులు జాతీయోద్యమంలోకి, కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడం కొంత 
సులువు అయ్యేది కొని ఆ విధంగా సంఘ సంస్కరణోద్యమ (ప్రభావం సోకని 
సనాతన బ్రాహ్మణ పురోహిత నర్గాలలోని యువకులు, ఆనాటి ఫ్యూడల్‌ సంస్కృతి, 
ఆచార వ్యవహారాలనుండి ఛాందసవాద సంకెళ్ళను తెగగొట్లుకొని రావడానికి మరింత 
భీషణ పోరాటం చేయవలసి వచ్చేది ఆ విధంగా పోరాటం చేసిన వారిలో శ్రీ 
శాస్త్రిగారు ఒకరు 


జాతీయోద్యమంలో శాస్త్రిగారి ప్రవేశం: 


శాస్త్రిగారికి తన 11వ యేట అతి బాల్యవివాహం (1929లో) జరిగింది 
1029-30లలో వచ్చిన ఆర్దిక మాంద్యంతో తలక్రిందులైపోయిన అగ్రహారీకుల 
కుటుంబాల అర్దిక పతనం మధ్య ఎట్టకేలకు అతికష్టం పై గుడివాడ, బెజవాడ, 
గుంటూరులలో ఇంగ్లీషు హైస్కూలు, కొలేజీ చదువులు చదివారు హైస్కూలు 
దశలోనే జాతీయోద్యమంలో ప్రభావితులై శ్రీ శాస్త్రిగారు భారత జాతీయ కాంగ్రెస్‌కు 
చేరువైనారు. 1934లో కాంగెస్‌ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్‌ బీహారు భూకంవ 
బాధితుల సహాయార్హం ఆంధ్రప్రదేశం పర్యటిస్తూ బెజవాడ వచ్చినప్పడు విరాళాల 
వసూలుకు కాం(గెసు వాలంటీరుగా చేరారు బ్రాహ్మణేతరులతో తొలిసారిగా సహపంక్తి 
భోజనాలు చేసినందుకు తను యింట దర్భలతో నాలికపై వాతలతో “అగ్నిశుద్ది"కి 
గురయ్యారు 

1038లో (శ్రీ శాస్త్రిగారు (తన 20వ యేట) హరిపుర కాంగ్రెస్‌కు ప్రతినిధిగా 
వెళ్ళారు ఉపనయనానికి పెట్టిన బంగారు రాళ్ళ కమ్మలు, బటువులు (ఉంగరాలు) 
అందు క్ర తెగనమ్మారు అ తిరుగు ప్రయాణంలో మహాకోసల కాం గైస్‌ అధ్యక్షులు, 
“కర్మవీర్‌” హిందీ పత్రిక సంపాదకులు అయిన (శ్రీ మఖన్‌ లాల్‌ చతుర్వేదితో 
ఏర్పడిన పరిచయం (శ్రీ శాస్త్రి జీవితంలో ఒక మూల మలుపు తెచ్చింది. కాలేజీ 
చదువుకు స్వస్తిపలికి ఖాండ్వా వెళ్ళి “కర్మవీర్‌” పత్రికలో చేరారు మేనేజరుగా 
అటుపిమ్మట న్యూస్‌ ఎడిటరుగా పనిచేశారు. 


సోషలిస్టు భావాలతో పరిచయం: 


గుంటూరు హిందూ కాలేజీలో ఉండగానే విద్యార్థి ఉద్యమంలో కాం'గెస్‌ 
సోషలిస్టులతో, కమ్యూనిస్టులతో పరిచయాలు ఏర్పడ్డాయి విద్యార్ది సమ్మెలలో 
పాలొన్నారు 1938లో కాం గెస్‌ సోషలిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యాన 
జరిగిన మంతెనవారిపాలెం వేసంగి రాజకీయ పారశాలకు హాజరయ్యారు. అంతకు 
ముందే గుంటూరు కాలేజీ విద్యార్దులకు చండ్ర రాజేశ్వరరావుగారు నిర్వహించిన 
మిలిటరీ డ్రిల్లు క్లాసుకు హాజరై కుస్తీ, కర్రసాము మొదలైనవి నేర్చుకున్నారు ఆ 
విధంగా సోషలిస్టు భావాలవైవు పరివర్తన చెందారు 1937లో కాంగ్రెస్‌ ఎన్నికలలో 
జస్టిస్‌ పార్తీవారిని ఓడించడానికి కృషి చేశారు యువజన సంఘాలను నిర్మించారు 


428 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వయోజన విద్యాపచారం మున్నగు 
కార్యక్రమాల్లో పాల్గొన్నారు 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా చేరారు 
వ్యవసాయ కొర్మికులను సంఘటితపరచి, హెచ్చు కూరి కొరకు" సమ్మెలు నడిసించారు 
పొలేళ్ళ ఉద్యమాలు నిర్వహించారు కమ్యూనిస్టు ఉద్యనూల వృద్ది కేగాక, దళిత 
విముక్తి ఉద్యమానికి తన జీవితాన్నంతా ధారపోశారు. - 


అంటరానితనానికి వ్యతిరేకంగా... 


అంటరానితనానికి వ్యతిరేకంగా శ్రీ శాస్త్రిగారు తన పోరాటం తన ఇంటిలో 
నుండే (ప్రారంభించారు ఒకసారి వారి మ. హరిజనుడు వెంకశేశును ఎదు 
oo 


కుమ్మింది తీవ్రంగా గాయపడ్డాడు అతనిని తీసుకొనీవచ్చి యింట్లో తన మంచంపై 
పక్కచేసి పరుండబెట్టి, వళ్ళంతా మందులురాసి, మర్దనచేసి, వేడినీళ్ళు కావడం పెట్‌ 
ఉపచారాలు చేశారు. హరిజనుడు ఎదురుబడితే సచేల స్నానం చేసే ఆ రోజులో 
శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబాల్లో అదొక పెద్ద ఉప్పలాయం (విప్లవం) తెచ్చింది 
విజయవాడలో మున్సిపల్‌ నర్కర్సు (అవ డు వారిని పాకీపనివారు అని మాత్రమే 
పిల్చేవార్తుతో పనిచేయడానికి శ్రీ శ్వాస్త్రి వెళ్ళినప్పుడు కూడా - వారు అస్పృశ్యులు 
గనుక స్నానం చేయకుండా ఇంట్లోకి రానిచ్చేవారుకాదు, భోజనం పె్టేవారు కాదు. 
ఇంట్లో అదొక నిత్య ఘర్హణ. 


సొంఘిక సంస్కరణ ఉద్యమ వ్యాప్తి కై... 


శౌ స్త్రగారి మొదటి భార్య ఒక ఆడబిడ్డను ప్రసవించి అకస్మాత్తుగా మరణించింది. 
ఆమె వుట్టింటివారి ప్రోద్బలంతో బిడ్డను చూడటానికి వీలుగా వారి కుటుంబంలోని 
కన్యనే శాస్త్రిగారికి యిచ్చి 1940లో ద్వితీయ వివాహం చేశారు. వారే శ్రీమతి 
లక్ష్మీ సుందరమ్మగారు. శాస్త్రిగారి కుటుంబం వలెనే శుద్ద (్రోత్రియమెన వేద 
పండితుల కుటుంబం నుండి వచ్చిన లక్షీ శ్రి సుందరమ్మ గారిని మహిళా ఉద్యమంలోకి 
తీసుకురావడానికి, తన విష ఆశయాల కనుగుణంగా _ తీర్చిదిద్దడానికి, పురాతన 
కట్టుబాట్లను తెగతెంచడానికి శాస్త్రిగారు తీవ్రపోరాటం చేయవలసి వచ్చింది గడపదాటి 
స్రీలు బైటికి రావడమే సాంఘికంగా ఆ రోజుల్లో పెద్ద అపరాధం అత్తనూమలు 
కొత్త కోడలిని అసలే బైటకి వెళ్ళనీయరు. అట్టి పరిస్టితుల్లో తొలిసారిగా గ్రామంలో 
జరుగుతున్న మహిళల సమావేశానికి లక్ష్మీ _ సుందరమ్మను (శ్రీ శాస్త్రిగారు 
తీసుకు వెళ్ళినప్పుడు ఆమెను అత్తమానులు తిరిగి యింట్లోకి అడుగు పెట్టునివ్వలేదు. 
కావాలని అమావాస్య నాడు కొత్తకావురం, కొత్త కుండలతో, దీపాలు లేని యింట్లో 
ప్రారంభించారు (శ్రీ శాస్త్రిగారు శుద్ద శ్రోత్రియ కుటుంబం నుండి అనేక 
ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల మధ్య పెరిగిన సుందరమ్మగారిని ఆ పాత 
సంప్రదాయాల నుండి, నమ్మకాల నుండి బైటికి తీసుకురావడానికి శాస్త్రిగారు పడిన 
పాట్లు అలాంటివి అనేకం వీరేశరింగంగారి అడుగు జాడల్లో మూఢ నమ్మకాలను, 
శకునాలను, మతమౌఢ్యాన్ని ఎదుర్కొని కమ్యూనిస్టులు తీవ్ర పోరాటం చేశారు. 
తెలుగునాట గొప్ప సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని నడిపారు. 


సంపాొదకుదు: వరకొల వట్టాభిరామారావు 429 


అ రోజుల్లో అంటరానితనాన్ని, కుల మత భేదాన్ని పాటించని కమ్యూనిస్టు 
కొర్యక్రర్తలకు బ్రాహ్మణులు ఇతర అ([గ్రకులాలవారు కూడా ఎవరూ ము తద్‌ 
యిచ్ళ్చేవారుకారు. అందుచేత అట్టడుగు కులాలవారు, యాదవులు, రజకులు, ముస్లిములు 
మొదలైనవారి యిళ్ళలోనే శాస్త్రిగారు కాపురం ఉండవలసి వచ్చేది అన్ని సనాతన 
కట్టుబొట్టను ఉల్లంఘించుతున్నందుకు, అన్ని కులొలవౌరి ఇళ్ళల్లోను తింటున్నందుకు 
“కుల భ్రష్టు డై” పోవడమేకాక, సద్బాంహ్మణ కుటుంబంలోని తము యింటి కోడలిని 
తీసుకొనిపోయి వూళ్ళంట తిప్పుతున్నందుకు ఆగ్రహించిన శాస్త్రిగారి తండ్రి, 
శాస్త్రిగారు మొదటిసారి వేరే కాపురం పెట్టడానికి లక్ష్మీసుందరమ్మ గారిని తీసుకు 
వెళుతున్నప్పుడు యింట్లోంచి కట్టుబట్టలతో బైటికి పంపారు. ఇంట్లోంచి పూచిక 
పుడకకూడా తీసుకు వెళ్ళడానికి వీలులేదని సుగ్రీవాజ్ఞి జారీచేసి కట్టడి చేశారు 


వ్యవసాయ కార్మికవర్గ షక్రొన... 


శాస్త్రిగారు ముఖాముథీగా తండ్రితో అనేక విషయాలలో ఘర్షణ పడవలసి 
వచ్చేది. వర్షాకాలంలో వ్యవసాయ కార్మికులకు పనులు లేక తిండికి మాడవలసి 
వచ్చేరోజులు. నాముకు పెద్ద ఆసాముల దగ్గర తిండి గింజలు _ తెచ్చుకొనేవారు. 
అట్టి పరిస్టితుల్లో శాస్త్రిగారు తమవద్ద పనిచేసే పాలేళ్ళను, వ్యవసాయ కార్మికులను 
యింటికి రమ్మని, ధాన్యం పురిలోంచి ధాన్యం బైటికి తీసి వారికి కొలిచి 
యిస్తున్నారు. ఆ సమయానికి తండ్రిగారు ప్రత్యక్షమై, ఎవడురా పురిలోంచి ధాన్యం 
తీయంచుతున్నదని, వీలులేదని అడ్డరకొట్ట జాస్తే, (శ్రీ శాస్త్రిగారు. తిరగబడి, “ఈ 
ధాన్యంలో ప్రతీ మూడన గింజ నాది, నాకు హక్కుంది, కొలుస్తున్నాను” అని 
ధాన్యం యిచ్చి వ్యవసాయ కార్మికులను పంపారు. శాస్త్రిగారు యిద్దరు సోదరులు; 
(తమ్ముడున్నారు) తండ్రితో కలుపుకొని ముగ్గురు హక్కుదారు. అ విధంగా 
కమ్యూనిస్టులు ఆ రోజుల్లో వ్యవసాయ కార్మికుల కోసం యింటా బైటా ఎంత 
తీవ్ర పోరాటం చేయడం జరిగిందో, అవసరమైతే కుటుంబ పెద్దలతో తెగతెంపులు 
చేసుకొని వ్యవసాయ _ కార్మికుల వక్షాన ఎలా నిలబడ్డారో చూపటానికి ఇటువంటి 
ఉదంతాలు అనేకం. 

అదేవిధంగా కుల, మత విభేదాలను అధిగమించడానికి అటువంటి హౌచ్చుతగ్గు 
భావాలను పోగొట్టడానికి తరతరాలుగా అగ్రకుల బ్రాహ్మణ వర్గాలలో క్రింది 
కులాలవారివట్ల ఉన్న ప్రాన్యభావాన్ని పోగొట్టడానికి ఎంతగానో పోరాడారు శ్ర 
శాస్త్రిగారు. ఒకసారి ఇంటికి కామేద్సును భోజనానికి తీసుకువచ్చారు. భోజనాలు 
పూర్తి అయ్యాయి విస్తళ్ళు సుందరమ్మగారు నూరు నూటాడకుండా తీయవలసిందే! 
తీశారు. కాని ఆ కొ[మేడ్‌, ఎ వెళ్ళిపోయిన అనంతరం మిట్టమధ్యాహ్నం దొడ్లో 
తలార స్నానం చేస్తున్నారు. ఆ విషయం శాస్త్రిగారి కంటబడింది. విషయం 
అర్హమైంది. భోజనం చేసిన వారిలో అబాహ్మాణులు ఉండవచ్చు. అందుకు ఆమె 
స్నానం చేస్తున్నారని అర్హం కావడంతో, నేలకు జీరాడే ఆమె తలకట్టును ఒడిసి 
పట్టుకొని ఆమెను బరబర యీడ్చుకుంటూ దొడ్డి తలువుకేసి బైటికి గెంటివేశారు. 
తడిసిన బట్టలతో, తడిసిన తలకట్టుతో అలాగే గంటల తరబడి నట్టనడివీధిలో 
నుంచోబెట్టి శాస్త్రిగారు. చేసిన ఆ శిక్ష - గాంధీజీ కస్తూరిబాయికి చేసిన శిక్షను 


430 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


గుర్తుకు తెస్తుంది. (తన స్నేహితుడు ఉపయోగించిన పాకీదొడ్తి వూడ్తనందుకు 
గాంధీజీ కస్తూరిబాయిని తలుపు తీసి బైటికి గెంటివేశారు “ 
ఒక్కసారిగా సనాతనాచార వ్యవహారాలను సుందరమ్మగారు వదలిపెట్టలేని సితి 
అయినప్పటికీ ఆమె అనతికాలంలోనే శాస్త్రిగారి విపవ జీవితంలో “నుమేకమె 
పోయింది. శాస్త్రిగారు సుందరన్ముగారికి విద్యా విజ్ఞానాలు నేర్పించడానికి లాహోరులో 
దేవ సమాజ్‌వారు నడుపుతున్న విద్యాలయంలో హిందీ ఎమ్‌ ఎ ఉన్నత విద్యా 
గిక్షణకు పంపారు భారత - పాకిస్తాన్‌ విభజన సమయంలో నుత కలవోలు చెలరేగిన 
కల్లోల సమయంలో సుందరమ్మగారు అతికష్టంమీద పంజాబు నుండి ఆంధ్రప్రదేశానికి 
రాగల్లారు. తన విసన జీవితంలో నిజమైన సహభాగినిని చేయడానికి శాస్త్రిగారు 
ఆ విధంగా చేసిన కృషి ఆనాడు (స్త్రీ విముక్తి ఉద్యమానికి కమ్యూనిస్టుపార్తీ చేసిన 
నిరంతర కృషికి నిదర్శనం తమ కుటుంబ ప్రాచీన సంప్రదాయాలు, తమ్‌ మత 
విశ్వాసాలు ఎలా ఉన్నా, శ్రీమతి సుందరమ్మగారు నిండు మనసుతో శాస్త్రిగారి 
విపన జీవితంలో నిజమైన సహధర్మచారిణి అయ్యారు. సుందరమ్మగారి జీవిత 


సాహచర్యం లేకపోతే శాస్త్రిగారు అంత కరోఠ విపవ జీవితాని గడవగలి ఉండేవారు 
a ప్తి ఇ య 


అజ్ఞాతవాసంలో అష్టకష్టాలు: 


1948-51 తీవ్ర నిర్బంధ కాలంలో కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు 
వడిన బాధలు వర్ణనాతీతం. తెలంగాణా సాయుధ పోరాటానికి వెన్నుదన్నుగా 
ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమం నిలబడింది. దానితోబాటు సాయుధ పోరాటాన్ని 
ఆంధ్ర (ప్రాంతానికి కూడా విస్తరింపజేయాలనే దుందుడుకు అతివాద నిర్ణయం 
తీసుకోవడంతో తీవ నష్టాలకు గురి అయింది దారుణమైన నిర్భంధ విధానం 
ఆంధ్ర జిల్లాల్లో ప్రారంభమైంది. కమ్యూనిస్టుల బలమైన కేం ద్రాలన్లీ పోలీసు 
దాడులకు గురయ్యాయి ఇళ్ళు వాకిళ్ళు, ఆహార పదార్దాలు ధ్వంసం చేయబడ్డాయి. 
కాటూరు, ఎలమురు (గ్రామాలలో ప్రజలను దిగంబరులుగా చేసి, గాంధీ విగ్రహం 
చుట్టూ ప్రదక్షిణలు చేయించారు కనబడిన కమ్యూూనిస్టునల్లా కొల్చివేశారు ఆ 
విధంగా వందలాదిమంది తాము నమ్మిన విన్లవ సిద్దాంతం కోసం ప్రాణా లర్పించారు. 
అనాడు పార్టీ తీసుకున్న దుందుడుకు పోరాట విధానంతో విభేదించుతున్నవారు కూడా 
ఎంతోమంది పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి చివరికంటా పోరాడుతూ అత్మబలిదాన 
మొనరించారు. శాస్త్రిగారు, సుందరమ్మగారు అప్పుడే వుట్టినబిడ్డ విష్టవ కుమార్‌తో 
దూరప్రాంత జిల్హాలో అనేక రహస్య కేంద్రాలలో అడుగడుగునా అనేక ప్రమాదాలు 
దాటుకుంటూ అగ్నిపరీక్షలకు తట్టుకొని ప్రాణాలతో 1952 నాటికి బైటకి వచ్చారు. 
శాస్త్రిగారి పై అనేక హత్యా నేరాలున్నాయి శాస్త్రిగారు ప్రాణాపాయాల నుండి 
తృటిలో అనేకమార్లు తప్పించుకొన్నారు. పరాయి రాష్ట్రాలలో తలదాచుకొనవలసిన 
ఆ సందర్భంలోనే నేను, శాస్త్రిగారు అజ్ఞాతవాసంలో సుమారు రెండేళ్ళు కరిసి 
మధ్యప్రదేశ్‌లో జీవించాము. సుదూర ప్రాంతాలలో చెట్టుకొకరు _ పుట్టకొకరు 
చెదిరిపోయి, అనుక్షణం ప్రాణాపాయ స్టితిలో ఉన్న క్యామేడ్సును సురక్షిత ప్రాంతాలకు 
తరలించడంలో కలిసి వని చేశాము ఆ వీరోచిత, సాహస మఘట్టాలన్నింటిని ఈ 


సంపాదకుడు" పరకాల వట్టాభిరామారావు 431 


స్వీయ చరిత్రలో సోదరి లక్ష్మీ సుందరమ్మగారు అన్ని వివరాలతో పూసగుచ్చినట్లు 
వివరించారు. 
సహధర్మచారిణీ శ్రీమతి సుందరమ్మ: 

శాస్త్రిగారు వ్రాసుకున్న స్కెచ్‌ ఆధారంగా సోదరి సుందరమ్మగారు ఈ జీవిత 
చరిత్ర వ్రాశారు. శాస్త్రిగారు వ్రాసుకొనే దానికంటే శక్తివంతంగా, సమర్థవంతంగా 
దీనిని వ్రాశారు. కొని, ఇన్ని వివరాలు ఎలా జ్ఞాపకం పెట్టుకొని వ్రాయగల్లారా? 
అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది శాస్త్రిగారి రాజకీయ జీవితంలో అడుగిడింది 
మొదలు సుందరమ్మగారు ఆయన జీవిత సహధర్మచారిణిగా యించుమించు ప్రతి 
విషయంలోను, ప్రతి ఉద్యమంలోను పాల్గొన్నారు. విడదీయరాని విస్థవ జంటగా 
వారు అన్ని కార్యక్రమాలలోను పాలళొంటూ వచ్చారు. అది యువజన, మహిళా 
ఉద్యమాలు కావచ్చు, వయోజన విద్యా ప్రచారం కావచ్చు, రైతు, వ్యవసాయ 
కార్మిక సమస్యలు కావచ్చు - అన్ని సమస్యలను వారిరువురు కలిసి అధ్యయనం 
సీవారు. నీ ప్రకటన అయినా, ఏ తీర్మానం అయినా, ఏ వ్యాసం అయినా 
ఆయన చెప్పేవారు. సుందరమ్మ వ్రాసేవారు. అలాగే, తీవ నిర్బంధ సమయంలో 
ఎక్కువకాలం రహస్య కేంద్రాలలో, స్టావరాలలో శాస్త్రిగారితో, యితర క్యామేడ్సుతో 
కలిసి సుందరమ్మగారు జీవించారు. అన్ని క్లిష్ట సమయాలలోను చేదోడు వాదోడుగా 
ఉన్నారు. అందుచేత స్కెచ్‌ని శాస్త్రిగారు మ ఈ స్వీయ చరిత్రనంతా 
పూసగుచ్చినట్టు చెప్పింది, వ్రాసింది సుందరమ్మగార. అందుచేత ఇది శాస్త్రిగారి 
స్వీయచరిత్ర మాత్రమే కాదు - ఉభయుల స్వీయచరిత్ర అని అనడమే సమంజసం. 
అదర్శ విష్ణవ దాంపత్యం: 

శాస్త్రిగారు. అత్యంత ఆరోగ్యవంతులైనప్పటికీ ఆయనకు రాకూడని లివర్‌ 
క్యాన్సర్‌ వ్యాధివచ్చి అకాలమృతి చెందారు అశనిపాతం నంటి శాస్త్రిగారి మృతి 
సుందరమ్మగారికి తీవ్రమైన, ఎన్నటికీ కోలుకోలేని మానసిక వ్యధకు లోను చేసింది. 
ఈ దుఃఖభారాన్ని వహిస్తూనే ఈ స్వీయ చరిత్రను వారు రక్షాక్షరాలతో |వ్రాసినట్లుగా 
వ్రాశారు. తనలో మిగిలి ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఒక్కొక్క అక్షరంగా 
మార్చుకున్నానని వారు చెప్పనమాట ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. దాంపత్య 
జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని కూడా అంత గాఢంగా, అంత అన్యోన్యంగా, అంత 
అభేదంగా వారిరువురు పంచుకొన్నారు. విప్లవోద్యమ చరిత్రలో ఇటువంటి ఆదర్శ 
దంపతులు అరుదు. వారి వైవాహిక జీవితం 54 వసంతాలు చూసింది. అన్ని 
అగ్ని పరీక్షలు చూసింది. తట్టుకొని నిలిచింది. 

సుందరమ్మగారు చిన్నతనంలోనే సంస్కృృతాంధ్రాలు, కాళిదాసు మొదలు అష్ట 
దిగ్గజాల వరకు వ్రాసిన ప్రాచీన కావ్యాలు బాగా చదువుకొన్నవారు. శ్రావ్యమైన 
కంరంతో ఆమె సంస్కృత శ్లోకాలు, స్తోత్రాలు, దేశభక్తి గేయాలు పాడుతూంపే 
వినవలసిందే. ఎన్నెన్ని యువజన, మహిళా కొర్మిక మహాసభలలో కృష్ణశాస్త్రి 
మొదలు వులువుల శివయ్య, వేములపల్లి (శ్రీకృష్ణ వరకు ఎందరెందరో రచించిన 
ఎన్నెన్నో గేయాలు ఆమె పొడేవారు హరినాగభూషణం వంటి సుప్రసిద్ధ సంగీత 


432 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. శాస్త్రిగారు రాజకీయ రంగంలో చిక్కు 
సమస్యల వలన మానసికాందోళన ఎక్కువగా ఉన్న సమయాలలో సుందరమ్మగారిచే 
పాటలు పాడించుకొని, మానసిక ప్రశాంతత స్వస్థత పొందేవారు. ప్రాచీన 
కావ్య పరిభాషలోనే వారు తమ పరస్పర పేమోధిమానాలు _నెరవుకొనేవారు. 

9 జో ఖో ఢి 
శాస్త్రిగారు సుందరమ్మగారిని “షట్కర్మయుక్ష” అని పిలిచేవారట. “కార్యేషుదాసి, 
కరణేశు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా 
ధరిత్రి, షట్కర్మయుక్త, కులధర్మపత్ని” అన్నది ఆ శ్లోకం సుందరమ్మగారికది అన్ని 
విధాలా అన్వర్హ నామధేయ. 

క తడి పెళ్టేటట్లు చేసే ఘట్టం - శాస్త్రిగారు తన అనసాన సమయం 
సమీపిస్తున్నపడు సుందరమ్మగారిచే తన కిష్టమైన శ్లోకాన్ని తన కిష్టమైన రాగంలో 
చివరిసారిగా పాడి వినిపించుకున్న ఘట్టం & 

1943లో శాస్త్రిగారు తన వాటాకు వచ్చిన ఆస్తినంతా అమ్మి పార్టీకి ఇచ్చేశారు. 
తన రాజకీయ జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అయినప్పటికీ తన 
గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదు పార్టీ గురించి, (ప్రజల గురించే ఆయన 
నిరంతరం ఆలోచించారు. 


శాస్త్రిగారు నిర్వర్తించిన విప్లవోద్యమ కర్తవ్యాలు: 


కమ్యూనిస్టు ఉద్యనుంలో చీలిక నివారణకు శాస్త్రిగారు శాయశక్తులా కృషి 
చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సెక్టేరియన్‌ పోకడలను ఆయన 
చివరికంట ఎదుర్కొని పోరాడారు. కమ్యూనిస్టు పార్టీ నీతి, నియమాలను, విలునలను, 
క్రమశిక్షణను, అయన తూచ తప్పక పాటించారు ఆంధ్రదేశంలో జరిగిన భారత 
కమ్యూనిస్టు పార్టీ మహాసభ లన్నింటిలో శాస్త్రి - సుందరమ్మ దంపతులు 
ఆహారశాఖను నిర్వహించటంద్వారా విశిష్ట సేనలు అందించారు 

ఫ్యూడల్‌ భావజాలాన్ని, ఫ్యూడల్‌ సంస్కృతిని ఎదుర్కొని పోరాడటమే 
గాక, జమీందారీ, భూస్వాచ్యు ఆర్థిక _ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక 
పోరాటాలలో శ్వాస్త్రిగారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వ్యవసాయ విప్లవానికి అగ్రగామి 
పాత్ర వహించే వ్యవసాయ కార్మిక వర్గాన్ని సంఘటీతపరచడంలో, వారి పోరాటాలకు 
నాయకత్వం వహించడంలో రాష్ట్ర, స్థాయిలో నాయకత్వం వహించారు. యువజన 
మహిళా ఉద్యమాలకు అండదండలు యిచ్చి, సాంఘిక సంస్కరణలకు, సాంస్కృతిక 
పునరుజ్జీవనానికి తోడ్పడ్డారు. ఒక్కమాటలో - ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమం 
గత అర్హశతాబ్ద కొలంగా సాధించిన అర్దిక, సామాజిక పరివర్తనలో పూర్తి భాగస్వామ్యం 
వహించారు. 

జాతీయ కర్తవ్యాలను - కార్మికవర్గ కర్తవ్యాలను ఎలా మేళవించారి? అన్న 
విషయంలో శాస్త్రిగారు ఎల్లప్పుడూ నిర్దిష్ట అభిప్రాయాలను వెలిబుచ్చడమే కాక, 
ఆ విషయంలో సరియైన వైఖరి అవలంబించలేకపోనడంచల్లనే భారత _ కమ్యూనిస్టు 
ఉద్యమం తన చారిత్రక కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోతూందనీ, ఒక (ప్రత్యామ్నాయ శక్తిగా 
రూపొందలేకపోయిందనీ, దేశానికి ఒక ప్రత్యాన్నూయ మార్గాన్ని చూపించలేకపోయిందనీ 
నిరంతరం ఆవేదన పడేవారు. 


నంపొదకుడు. వరకాల వట్టాధిరామారావు 433 











క్రీశే. పందిరి మళ్లిఖార్హునరావు 


పందిరి మల్లిఖార్జునరావు 
(జననం: 1903) రాజమండ్రీ నివాసి. 
1920లో కాం (గెస్‌ ఆదేశానుసారం 
చదువుకు స్వస్తిచెప్ప, హిందీ 
నేర్చుకున్నారు. 1021 డిశంబ 
రులో వేల్స్‌ యువరాజు భారతదే 
శౌనికీ వచ్చినవ ఎడు యావద్భారత 
దేశంలో నిరసన (ప్రదర్శనలు జరి 
గాయి. అప్పుడు వీరు అలహాబాద్‌లో 
ఉన్నారు. వయసు) 17 సంవత్స 
రాలు. మోతీలా నెహ్రూ సొంత 
గృహమైన అనందభవన్‌ లో నెహ్రూ 
కుటుంబ సభు(లు మొదటి దళంగా 
144వ సెక ధిక్కరించి అరెస్టు 
కాగా రెండవ దళంలో మళల్లిఖా 
ర్హునరావు అరెస్టయి, అరు నెలలు 
జైల్లో ఉన్నారు విడుదల అనంతరం 
రాజమండ్రి తిరిగి వచ్చారు. 
1922-26 మధ్య హిందీ క్లాసులు నడిపారు. అలహాబాద్‌, Wl లక్నో మొదలైన 
పట్టణాలనుంచి వెలువడే “ప్రతాప్‌”, “ఆజ్‌ ” మొదలైన హిందీ పత్రికలు తెప్పించి 
చదివేవారు. వాటిలో రష్యా విష్టవాన్ని గురించీ, లెనిన్‌ గురించీ, సోషలిస్టు వ్యవస్థను 
గురించీ వెలువడే వ్యాసాలు చదివి ఉత్తేజం పొందేవారు. అంతేకాదు, ఆ oa 
రిపోర్టరుగా వుంటూ, ఆంధ్రలో రాజకీయ పరిణామాల్ని గురించి వార్తలు పంపేవారు. 
వాటితోపాటు, లండన్‌ నుంచి 'ఫేదియన్‌ సొసైటీవారు పంపే సోషలిస్టు కరపత్రాలెన్నో 
తెప్పించేవారు 1924-25 మధ్య, పుచ్చలపల్లి సుందరయ్య తన బావగారి పోషణ 
(క్రింద రాజమండ్రి హైస్కూలులో చదువుకొంటూ, నుల్లిభార్దునరావుగారి హిందీ 
కాసులకు హాజరయేవారు. వారి సలహామేరకు సుందరయ్య చరిత్ర, రాజనీతి, 
అర్హశా స్త్ర) గ్రంధాలు చదివేవారు. ఖద్దరు ధరించేవారు అప పృ్పడప్పడు మల్లిఖార్జునరావు 
మదరాసు వెళ్ళేవారు. అక్కడ ప్రఖ్యాత టై. సింగార వేలు 'చెట్టియార్‌ ని 
కలుసుకొని, యిష్టాగోషి సంభాషణలు జరిపేవారు 


1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెసు మహాసభకు అధ్యక్షత వహించిన మౌలానా 
మహమ్మదాలీ అధ్యక్షోపన్యాసాన్ని వీరు తెలుగులోకి అనువదించి యిచ్చారు. 





434 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1928లో ప్రపంచ అర్దిక సంక్షోభం ముమ్మరంగా వున్న రోజుల్లో వీరికి 
విదేశాలనుంచి సోషలిస్టు, కమ్యూనిస్టు సాహిత్యం విరివిగా వచ్చేది. అప్పటినుంచి 
పదేళ్ళు వీరి మీద పోలీసు నిఘా ఉండేది. 1929లో పోలీసులు వీరి యిల్లు సోదాచేసి, 
కొన్ని పుస్తకాలు స్వాధీనపరుచుకొన్నారు. వాటిలో కొన్ని : స్టాలిన్‌ “లెనినిజం”, 
ట్రాట్‌స్కీ “రష్యా విష్ణవ చరిత్ర" గాంధీజీ “హింద్‌ స్వరాజ్‌”, తోరూదత్తు వ్రాసిన 
పుస్తకమూను. మీరట్‌ అరెస్టుల తరువాత, 1930లో 300 మంది పోలీసులు వీరి 
యింటినీ, పొరుగు యిళ్ళనూ కలిపి ముట్టడించారు, 

ఉప వ సత్యాగ్రహానికి ముందు గాంధీజీ రాజమండ్రీ వచ్చి, పీత్రానగరం ఆశ్రమంలో 
కాంగ్రెసు వర్కర్లను సమౌవేశపరిచారు. సభ ప్రారంభమవడానికి ముందు 
మల్లిఖార్హునరావు తన పరిచయ వాక్యాల్లో గాంధీజీ సిద్దాంతాలను విమర్శించుతూ 
ఉపన్యసించారు. 

1930లో మే మాసంలో, శాసనోల్టంఘనోద్యమం ముమ్మరంగా సాగుతూన్నప్పడు, 
పోలీసులు వీరిని క్రూరమైన హింసాకాండకు గురిచేశారు. తరువాత, ఒకనాడు, లెనిన్‌ 
దినోత్సవ సందర్భంలో ఉపన్యసిస్తూ, గాంధీ మార్గాన్ని ఖండించి లెనిన్‌ మార్గాన్ని 
కొనియాడారు. _ (ప్రేక్షకుల్లో కొందరు వీరిని అవహేళన చేశారు; దూషించారు 
వాటినాయన లెక్కచేయలేదు, 

శాసనోల్లంఘనోద్యమం విరమింపబడ్డ తరువాత, 1934లో మల్లిఖార్జునరావు 
కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా చేరారు 1935 నుండి 1938 వరకు తూర్పు 
గోదావరి జిల్లా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. తరువాత మద్రాసు 
వెళ్ళి, అక్కడ వ్యాపారంలో స్థిరపడ్డారు 


సంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 435 





సత నారాయణ 


పుత్సల సత్యనారాయణగారు (జననం: 
1909) తూర్పుగోదావరిజిల్లా ఉప్పాడవాసి. 
కాకినాడలో 7వ తరగతి చదువుతూ, 
కాంగెసు ఆదేశం మేరకు చదువు మానే 
శారు. దగ్గరలో జాతీయ విద్యాలయమేదీ 
లేనందున యింటిదగ్గర టూషన్‌ చెపీం 
చుకొంటూ, గాంధీజీ సంపాదకత్వం క్రింద 
వెలువడే “యంగ్‌ ఇండియా” పత్రిక చదు 
వుతూ ఉండేవారు. రామకృష్ణ పరమహంస, 
వివేకానందుల రచనలు వీరిమిద గాఢమైన 
వ్రభావం కలిగించాయి. ఉత్తరదేశ యాత్రకు 
వెళ్ళి తిరిగి వచ్చాక, జిల్లా కాంగైసు నాయ 
కుల ప్రోత్సాహంతో పీరాపురం తాలూకా 
లాహోరు కాంగ్రెసుకు ప్రతినిధిగా వెళ్ళి, 


31వ తేదీ అర్హరాత్రివేళ రెండు లక్షల నుంది హాజరైన సభలో సంపూర్ణ స్వాతంత్ర్య 
తీర్మానాన్ని ఉత్సాహంతో బలవరచారు. 1930లో స్వగ్రామమైన ఉప్పాడ సముద్రతీరాన 
ఉప్పు సత్యాగ్రహం చేశారు. సీతానగరం ఆశ్రమవాసి అయిన క్రొవ్విడి లింగరాజుగారితో 
కలిసి అరెస్టు అయి, 6 నెలల _ డైలుగిక్ష అనుభవించారు. విడుదలై వచ్చాక, 
1931లో తల్లిగారి తోడ్పాటుతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మహిళల్ని 
సత్యాగ్రహాలుగా రిక్రూట్‌ చేసి, మద్రాసుకు పంపేవారు. వారిని పోలీసులు చట్టు 
ధిక్కరణ నేరం క్రింద అరెస్టు చేసేవారు, 

సత్యనారాయణగారు కాకినాడలోను, పెద్దాపురంలోను పోలీసు లారీదెబ్బలకు గురి 
అయ్యారు. 

సత్యాగ్రహోద్యమం విరమింపబడ్డాక వీరు హరిజన (ప్రచారం ప్రారంభించారు. 
హరిజన బాలబాలికల్ని యింట్లో ఉంచుకొని, వారికి నేత నేర్చి, చదువు చెప్పి, 


రాజకీయాలు బోధించారు ఇది చూచి, ఊరంతా వీరి కుటుంబాన్ని _ వెలివేసింది. 
రెండేళ్ళు ఏ వృత్తివారూ వీరి గుమ్మం తొక్కలేదు 





కొన్నాళ్ళ తరువాత సత్యనారాయణగారు జిలా కాం(గైసు కమిటీ సభ్యుడుగా 
ఎన్నుకోబడ్డారు కాకినాడలో జరిగిన ఆంధ్ర ర్నాష్ట్ర, రాజకీయ మహాసభకు ఏర్పాట్లు 
చేశారు బీహారు భూకంప బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేశారు. 
స్వదేశీ వస్తువులు కొనమని ప్రజలకు బోధించారు 


436 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1934లో స్టాపింపబడ్డ అఖిల భారత కాం(గ్రెసు సోషలిస్టుపార్టీ నాయకుల్లో ఒకరైన 
మసానీ రాజమండ్రి వచ్చినవ డు కాంగైసు భవనంలో బహిరంగసభ జరిగింది దానికీ 
సత్యనారాయణగారు అధ్యక్షత వహించారు క్రమంగా వీరు సోషలిస్టు భావాలవైపు 
మొగ్గారు తూర్పు గోదావరిజిల్హా ముంగండ నుంచి వెలువడుతున్న విశ్వసాహిత్యమాల 
(గ్రంధాలూ, సోషలిస్టు కమ్యూనిస్టు నాయకుల ఉవన్యాసాలూ వం సోషరిస్టుగా 
మార్చాయి. 

పెద్దాపురం, పిరాపురం తాలూకాలకు చెందిన 5 గ్రామాల్లో నివసించే 1,500 
చేనేత కుటుంబాలు సిల్కుబట్టులు నేసి జీవిస్తూ ఉండేవారు వారికిచ్చే కూలి 
రేట్లు బహు తక్కువ సత్యనారాయణగారు 1935లో వారి సమస్యలు తీసుకొని, 
వారందరినీ ఒక సంఘంగా చేర్చి, కరవత్రాలద్వారా (ప్రచారం చేసి, సమ్మెకు పిలువు 
యిచ్చారు 15 రోజుల అనంతరం సమ్మె జయప్రదంగా ముగిసింది ఆ విజయాన్ని 
ఆధారం చేసుకొని, కోస్తా జిల్లాలలో విస్త్రృతంగా ప్రచారం చేసి, ఉప్పాడలో రాష్ట్ర 
చేనేత మహాసభకు ఏర్పాట్లు చేశారు. దానికి 600 నుంది ప్రతినిధులొచ్చారు 
సత్యనారాయణగారు రాష్ట్ర సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకో బడ్డారు క్రమంగా 
జిల్లా సంఘానికి (ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు తరువాత జిల్లా సంఘా 
లేర్పడ్డాయి. బహిరంగ సభల్లో రష్యా విష్టవాన్ని గురించీ, సోషలిస్టు సమాజాన్ని 
గురించీ ఉపన్యాసాలు చేయడం ద్యారా చేనేత కార్మికుల్లో సంఘ వైతన్యం 
కలిగించారు. కొన్నాళ్ళ తరువాత కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడుగా చేరారు 


నంపొదకుడు. వరకొల వట్టాభిరామారావు 437 





క్రీ శే, ప్రతాప రామసుబ్బయ్య 


(పతావ రామసుబ్బయ్య (జననం 1908) గారిది గుంటూరు 1921లో 
గుంటూరు జిల్లాలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమ ప్రభావం వల్ల రెండవ 
ఫారం చదువుతూ మానేసి, ఖద్దరు బట్టలు ధరించి (ప్రచారం చేస్తూ, కొన్ని 
రోజులు పోలీసు నిర్బంధంలో ఉన్నారు గుంటూరులోనూ, బందరులోనూ జాతీయ 
కళాశాలల్లో విద్య నభ్యసించారు నూలు వడకడం, బట్టులు నేయడం, వడ్రంగంపని 
మొదలైనవి నేర్చుకున్నారు. 1922లో ఉద్యమం విరమింపబడ్డ తరవాత హైస్కూల్లో 
చేరారు. అన్నాప్రగడ కామేశ్వర్రావు మొదలైన విప్లవకారులతో పరిచయం చేసుకొని, 
విష సాహిత్యం చదివారు. శారీరక మానసిక పాటవం పెంచుకొంటూ, నిర్మాణ 
కార్యక్రమాల్లో పాలొన్నారు. 

1928లో, ఎస్‌.ఎస్‌.ఎల్‌ సి పూర్తయిన తరువాత, సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక 
ప్రదర్శనలో పాల్గొని, 15 రోజులు నిర్భంధంలో వున్నారు. విడుదలయ్యాక, 
షేక్‌ గాలీబ్‌, ఆమంచర్ల గోపాలరావు మొదలైన వారితో కలిసి యువజన సంఘం 
స్థాపించారు... వివిధ దేశాల స్వాతంత్ర్యోద్యమ చరిత్రలు చదివారు తోటి 
యువకులతో కలిసి రాజకీయ సామాజిక సమస్యలపై జరిగే చర్చలలో పాల్గొనేవారు. 
జిల్లా కాం(గెసు నాయకులైన కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, 
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రభృతులతో పరిచయ మేర్పరచుకొని, వారి కార్యకలాపాలచే 
ప్రభావితులయ్యారు 

1931లో కరాచీ కాం(గెసుకు, 1934లో బొంబాయి కొం(గెసుకు ప్రతినిధిగా 
వెళ్ళారు. అభా.కాం. సోషలిస్టు మహాసభలో (1934) పాల్గొన్నారు. అంతకు 
ముందే రామసుబ్బయ్యగారు రాష్ట్ర కాంగ్రెసు కమిటీలో సభ్యులు 1930-34 
శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని, రెండుసార్లు జైల్లో నిర్భంధింపబడ్డారు 21 
సంవత్సరాల తరవాత విడుదలై వచ్చి, యువజన సంఘాల కార్యక్రమాల్ని ఉధృతం 
చేశారు. 1934లో పుచ్చలపల్లి సుందరయ్యగారు గుంటూరు వచ్చినప్పుడు, జొన్నలగడ్డ 
రామలింగయ్య, మాడభూషి వెంకటాచారి మొదలైనవారితో కలిసి సోషలిస్టు - 
కమ్యూనిస్టు సిద్దాంతాల పైన, రష్యా విప్లవం, లెనిన్‌ నాయకత్వం “పైన జరిగే చర్చలలో 
పాల్లానవారు వారందించిన (గ్రంధాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. 

దుర్చా కృష్ణమూర్తి, పోలే పెద్ది నరసింహమూర్తి, పెండ్యాల లోకనాధం మొదలైన 
వారితో కలిసి గుంటూరులో, దీరి యింట్లోనే ప్రధమంగా ఎర్రజెండా ప్రతిష్మించబడినది. 
సుందరయ్యగారి నాయకత్వాన 1935లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడింది ఆనాడు 
భారత కమ్యూనిస్టు పార్టీ నిషిద్ధ సంస్త. అందువల్ల, కాల్మకుల్లో పనిచేసేందుకు కూలీ 
రక్షణ సమితి స్థాపింపబడింది దాని అధ్యక్షుడు రామసుబ్బయ్యగారు; కార్యదర్శులు 
జొన్నలగడ్డ రామలింగయ్య, దుర్చా కృష్ణమూర్తిగార్డు. 

kk 1 


జ న్‌ అ x 
438 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 








క్రీ శే, ఎండ్యాల లోకనాధం 


పెండ్యాల లోకనాధం (జననం. 1909) గుంటూరు జిల్లా పెదనందిపాడు ఫిర్కా 
పుసులూరు గ్రామంలో మేనమామల యింట్లో ఉండగా పన్నుల నిరాకరణోద్యమం 
జరిగింది రైతులు పన్నులు చెల్లించడం మానివేయడం, పోలీసులు తను బళ్ళను 
జప్తు చేయకుండా నిరోధించడానికి చెరువులో వాటిని వదిలివేయడం, విలువగల వస్తువుల్ని 
రహస్య స్టలాల్లో దాచటం, ధాన్యం = వతి ధెలు ఈ పొత్రలు పేద రైతుల, కూరీల 
యిళ్ళలో భద్రవరచుకోవడం, పోలీసులు కరణాన్ని అరెస్టు చేసి జైలుకు పంపడం, 
విదేశ వస్త్రాల దహనం, ఖద్దరు వ్యాప్తి - యివన్నీ వీరిని _ఉత్సాహపరచాయి. 
కొన్నాళ్ళు కాం[గైసు ప్రచారకులతో కలిసి గ్రామాల్లో తిరిగారు. “ఆ రోజులు అత్యంత 
మధురమైనవిగా, అత్యంత పవిత్రమైనవిగా, మపోన్నతమైనవిగా భావించవచ్చు”నని 
ఆయన తన జ్ఞాపకాలలో తెలియజేశారు. 

1934లో జొన్నలగడ్డ రామలింగయ్య, ప్రతాప రామసుబ్బయ్య ప్రభృతులు 
చట్టధిక్కరణ నేరానికి జైలుశిక్ష లనుభవించి, విడుదలై వచ్చారు. చర్చల సందర్భంలో 
వారు “కాం(గెసు ధనికవర్గ సంస్థ అనీ, దాని కార్యక్రమం మితవాదపూరితమనీ, 
మోసపూరితమనీ, తెల్లవారిస్ట్రానే నల్ల (ధనిక) వారి రాజ్యస్థాపన వారి ఆశయమనీ, 
పేదల రాజ్యం కావాలంటే కార్మిక కర్షకులు పోరాడి కమ్యూనిస్టు రాజ్యం 
స్టాపించుకోవాగిలనీ వగైరా తాము నమ్మిన సిద్దాంతాలను బోధించారు లోకనాధంగారికి 
వారి బోధలు నచ్చాయి. 

“ఉత్సాహం పట్టలేక, వారితో చెప్పకుండానే పేటలలో, మిల్లులలో, బజార్లలో 
తిరిగి, వారి (కార్మికులు) కష్టాలను వారికి గుర్తుతెస్తూ కార్మిక సంఘాల ఆవశ్యకతను 
గురించి ప్రబోధించసాగాను కొని, వారు నేను చెప్పినదంతా విన్నారేకొని, చివరకు 
సంఘం అంటే సమ్మె చేయమనేగా మీరు చెప్పేది? మా కొద్దులే సంఘాలు” 
అని వెళ్ళిపోయేవారు వారికి ఎట్టా నచ్చచెప్పాలో నాకు తెలియలేదు. ప్రతిరోజూ 
సాయంత్రం నాకు యిదే పని. చివరకు ఒకటి తోచింది. వారి కష్టాలను ప్రతిబింబిస్తూ, 
వర్గపోరాట ప్రాముఖ్యాన్ని విశదపరుస్తూ, కార్మికులు పాడుకొనే సులభశైలిలో ఒక 
పాట రాశాను: 'కూలీలందరు ఏకమైతే కూటికీ తరుగేమిరా.. 


ఆ పొట రాసి, కార్మికులకు పనిలేని సమయంలో వారి యిండ్లకు వెళ్ళి, వారిని 
కూచో పెట్టి వినిపించేవాళ్లి ఆ పాట వాళ్ళ మనస్సులలో బాగా హాత్తుకుపోయింది 
అంతా ఇది నిజమేరా! అనుకున్నారు ఆ మీదట విజయగర్వంతో వెళ్ళి నా 
క్యామేడ్‌, లో నేను కార్మికులలో వనిచేసే తీరును గురించి కొంత చెప్పగా, వారు 
అమితంగా సంతోషించారు. పాట చదివి సంతోషపడ్డారు అప్పటినుంచి వారు 


సంపాదకుడు: వరకాల నట్టాభిరామారావు 439 


కూడా నాతోపాటు ప్రచారంలో దిగారు ప్రచారం జోరుగా సాగుతోంది మాకు 
రోజూ యిదే వని ఆ పాటను మేము అచ్చు వేయించి వేలకొలది ప్రతులు 
పంచి పెట్టాం | 

కార్మికుల్లో వర్గచైతన్యం కలిగించి, సంఘాల్లో వారిని సభ్యులుగా చేర్చి పోరాటాలు 
నడపడానికొక సంస్థ అవసరమైంది కమ్యూనిస్టు పార్టీ నిషిద్దసంస్త్ర గనుక, ఆ 
కర్తవ్యం నెరవేర్చడానికి పదిమంది క్యామేడ్స్‌తో కూలీ రక్షణ సమితి ఏర్పరచబడింది 
దానికొక ఆఫీసు, ఆ ఆఫీసు కొక సుత్తి - కొడవలి ఎర్రజండా, దాని ఆధ్వర్యాన 
చాల కరవత్రాలు ప్రచురింపబడ్డాయి కూరి రక్షణ సమితి సభ్యుల్లో కొందరు 
కమ్యూనిస్టు పార్టీ సభ్యులు. 

“నూ ప్రబోధం వినడానికి [క్రైస్తవ కార్మికులు చర్చీలలోకి కూడా మమ్మల్ని 
పిలిపించుకొని, మా పాట పాడించుకొని, మా బోధలు (శ్రద్దగా వినసాగారు” అని 
లోకనాధంగారు వ్రాశారు సామ్రాజ్యవాద వ్యతిరేకత, కాంగెసు వ్యతిరేకత, మత 
వ్యతిరేకత, దైవభావ వ్యతిరేకత - యివి తమ మార్గదర్శక సూత్రాలని కూడా 
వారు వ్రాశారు. 


440 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


క్రీ శే. తుమ్మల వెంకట్రామయ్య 








తుమ్మల వెంకట్రామయ్య (జననం' అక్టోబరు 1914) తెనాలి తాలూకా 
కొల్లూరులో జన్మించారు. ఊహ తెలిసిన నాటినుంచీ రాజకీయ వాతావరణంలో 
పెరిగారు. కాంగగెసు పిలువు నందుకొని, కొల్టూరులో స్టాపింవబడ్డ జాతీయ పారశాలలో 
చేరి హిందీ, తెలుగు, సంస్క తం నేర్చుకున్నారు ఇంగ్లీషు భాష బేసిక్‌ పద్దతిలో 
నేర్పబడేది. ఆ పారశాల స్టాపకుడు (బ్రహ్మాండం నరసింహంగారు దాని నిర్వహణార్హం 
విద్యార్హుల్ని వెంటబెట్టుకొని భిక్షాటన సేవారు విరాళాలు వసూలు చేసేవారు. 
వారు కనిపెట్టిన “నీట్‌ కాల్‌" సిరా గాందీ ప్రశంస అందుకొంది. 


ఇతర విద్యార్హులతో పాటు వెంకటరామయ్య స్కూలులో రాట్నంమీద నూలు 
వడికారు మగ్గంమేద బట్టలు నేశారు. వడ్రంగి పని నేర్చుకున్నారు బుక్‌ 
బెండింగు చేశారు. సబ్బులు మొదలైనవి చేయడానికి (ప్రయత్నించారు. కొన్నాళ్ళ 
తరువాత, ఆర్టిక యిబ్బందులనల్ల పారశాల మూసివేయబడింది. అందుచేత వెరు 


మారంలేక హాస్కూలులో ప్రవేశించారు. ఉప్పు సత్యాగ్రహం, జాతీయ గేయాలు, 
Ca ఓ. 


నంపాదకుడు వరకొల నట్టాభిరామారావు 441 


నాయకుల అరెస్టులు విద్యార్దుల్ని ఉర్రూత లూగించేవి సావర్కార్‌. జీవిత గాధ, 
భగత్సింగ్‌ సుఖడేర్‌ , రాజగురుల ఉరి, విస్షవకారుల వీరకృత్యాలు ఎరిపై గాఢ ముద్ర 
వేశాయి. “పార్య గ్రంధాల్లోని బ్రిటిష్‌ చక్రవర్తుల ఫోటోలు చించివేశాం ఖద్దరు టోపీ 
ధరించినందుకు శిక్రిస్తున్న రోజుల్లో అందుకు నిరసనగా కాసు చిద్యార్దులమంతా 
ఖద్దరు టోపీలు ధరించి కాసులకు హాోజరయ్యాం. అందుకు జరిమానా దిధించారు 
అరెస్టులకు నిరసనగా క్లాసులను బహిష్కరించాం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై ఎగిరే 
యూనియన్‌ జాక్‌ను రహస్యంగా తగులబెట్టాం” అని వీరు తన వ్యాసంలో వ్రాశారు 
(“కమ్యూూనిజం”, డిశంబరు 1975) అరెస్టు వారంటు కూడా పృట్టిందటగాని, 
అమలు జరగలేదట 


తరువాత గాంధీజీ ప్రారంభించిన హరిజనోద్యమం వీరిపై గాఢమైన ప్రభావం 
కలిగించింది పొరుగు గ్రామమైన అనంతవరంలో కొందరు ఉదారవాదులు హరిజనులకు 
కరువు రోజుల్లో 'నాము' లేకుండా అప్వలిస్తే కొందరు రైతులు దాన్ని వ్యతిరేకించారు 
హరిజనుల ప్రి ఆంక్రలు విధించారు. హరిజనుల్ని అదుకొన్న రైతు కుటుంబాల్ని 
వెలివేశారు. వీటికి హరిజనులు లెక్కచేయక, మూల మాదిగలు ఒకటై ఊరేగింపు 
జరిపారు వారికి అండగా ఉన్న ఒక గాందీవౌది నిరాహార వ్రతం చారు జిల్లా 
కొంగెస్‌ నాయకులు జోక్యం చేసుకొని ఆ సమస్యను హరిజనుల _ కనుకూలంగా 
పరిష్కరించారు ఆ రోజుల్లోనే, ఒక గ్రామంలో హరిజనులపై దౌర్జన్యం జరిగిందన్న 
వార్త చదివి వెంకట్రామయ్యగారు. గాంధీజీకి ఉత్తరం వ తాను ఆంధ్రలో 
పర్యటించేటప్పుడు ఈ విషయాన్ని విచారిస్తానని గాంధిజీ తన కార్యదర్శి ద్యారా 
జవాబు (వాయించారు 


అనంతవరంలో ఒక కాంగైసునాది ధూళిపాళ కోటయ్య “కార్మిక ప్రచురణలు” 
అంటూ 1933 డిశంబరులో చిన్న చిన్న కరపత్రాలు ప్రచురించసాగారు. వాటిని 
ఉచితంగా, ఎవరడిగితే వారికి పంపేవారు. పేద రైతులు, వ్యవసాయ కూలీల 
బాధలను కధల రూపంలో చిత్రించి, వారిపట్ట సానుభూతి కలిగేలా వ్రాసేవారు 


7వ ప్రచురణలో (1934 జులై) “మాతృ హృదయం” అనే శీర్షికలో వీరు రచించిన 
కధ మాక్సింగోర్కీ “అమ్మ” నచలకు సంక్రిప్తకరణ ఆనాడు కాశీ విశ్వవిద్యాలయంలో 
చదువుకొంటున్న కాట్రగడ్డ నారాయణరావుగారు పంపిన “అమ్మ” చదివి రాసిన 
కధ అది. “నాకు కమ్యూనిస్టు భావాల అంకురార్పణ ఈ |గ్రంధంతో కలిగిందనవచ్చు"” 
అని రాశారు, తుమ్మల తన వ్యాసంలో 


తుమ్మల “మాతృ హృదయం” రచించాక, కాశీ విద్యాపర్‌ లో “శాస్తి” కోర్స్‌ 
చదవడానికి వెళ్ళారు. దాన్ని నెలకొల్పింది శివప్రసాద్‌. గుప్తా కొత్తగా స్టాపింవబడ్డ 
అఖిల భారత కాం్యగెసు సోషలిస్టు పార్టీ నాయకుల్లో ఒకరైన ఆచార్య నరేంద్రదేవ్‌ 
దానికి ప్రిన్సిపాల్‌ సంవపూర్జానంద్‌, | శ్రీ ప్రకాశ్‌ మొదలైనవారు అధ్యాపకులు 


విద్యాపీర్‌లో 1934లో కమ్యూనిస్టు సెల్‌ ఏర్పడింది అందులో తుమ్మల 
సభ్యుడు, ఓంకార్‌ నాధ్‌ సెల్‌ సెక్రటరీ రహస్యంగా కమ్యూనిస్టు సాహిత్యం 
ఇవ్వడమే గాక అధ్యయన తరగతులు నిర్వహించేవారు బోగ్టవోన్‌ రచించిన *ఎబిసి. 


442 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఆఫ్‌ కమ్యూనిజం” వీరి మొదటి పరన గ్రంధం. “మాకు జటిలంగా వున్న కమ్యూనిస్టు 
గ్రంధాలను తీరికగా వున్న వేళల్లో ఆచార్య నరేంద్రదేవ్‌ చేత, సంవూర్జానంద్‌ చేత, 
శీప్రకాశ్‌ చేత చెప్పించుకొనేవారం. ఒకసారి డయలళెక్టిక్స్‌ (గతి తార్కికవాదం, 
గురించి శీ/వ్రకాళ్‌ ని వివరించమని అడిగాం. ఆయన దాన్ని చాలా సరళంగా 
బోధించారు. కానీ, తానీ సిద్దాంతాన్ని నమ్మననీ, తన అభిప్రాయాలు వేరనీ చెప్పారు. 
తాము భేదించే రాజకీయాలను కూడా ఉన్నవి ఉన్నట్లు వివరించి చెప్పే సహృదయత 
నాటి విద్యాపీర్‌ అధ్యాపకుల కుండేది” అన్నారు తుమ్మల వ్యాసంలో. 


తన సెల్‌ సెక్రటరీ ఓంకార్‌ నాధ్‌ వచ్చి సెక్టేరియన్‌. అనాటి పార్టీ పాలసీ 
అలాంటిది. మీరట్‌ కుట్రకేసులో విడుదలయి వచ్చిన కొందరు ప్రముఖులు 
విద్యాపర్‌ లో ఉపన్యాసాలిస్తూ ఉండేవారు 1935లో కోమింటర్స్‌ ఏడవ మహా సభ 
ఆమోదించిన ఐక్య సంఘటన విధానం నరేంద్రదేవ్‌కి ముందుగానే తెలిసినట్టుంది. 
“మీ పద్దతులు మార్చుకో”మని ఆయన హితవు చెప్పారు. కాని, ఓంకార్‌ నాధ్‌ అది 
నమ్మక, నరేంద్రదేవ్‌ తో దెబ్బలాడాడు. పైగా ఆయన చూపించిన వత్రాలు ఫోర్టరీ 
అని నిందించాడు. ఆ తరువాత కొన్నాళ్ళకు గుంటూరులో జరిగిన యువజన 
మహాసభకు ఓంకార్‌ నాధ్‌ను ఆహ్వానించాం అక్కడ కూడా ఆయనది అదే ధోరణి. 
యువజన మహాసభకు వచ్చిన కాంగిసువాదులంతా ఈయన వాడిన పరుష వాక్యాలకు 
నిరసనగా సభనుంచి వెళ్ళిపోయారు (కమ్యూనిజం, డిశంబరు 1975). 


విద్యాపీర్‌ లో సిద్దాంత చర్చలు ఎక్కువగా జరిగేవి. ఒక వైపు అజ్ఞాతవాసంలో ఉన్న 
విష్లవకారులతో వారి మార్గం సరియైనది కాదని నచ్చచెప్పవలసి వచ్చేది మరోవైవు 
మనువునూ, మార్స్‌నీ సమన్వయమొనర్చుతున్న ay దాస్‌ లాంటి ఉద్దండ 
పండితులుండేవారు. అ. భా కాంగెసు సోషలిస్టు పార్టీ స్థాపకులు నరేంద్రదేన్‌ 
లొంటివారూ ఉన్నారు “వీరందరి మధ్య, మా గొంతు ఎంత చిన్నదయినా, 
మా సంఖ్య ఎంత స్వల్పమైనదైనా, ఎర్రజండా వరువూ, కమ్యూనిస్టు అంటే 
గౌరవమూ అక్కడ చోటుచేసుకున్నాయి” అని వ్రాశారు తుమ్మల, 

విద్యాపిర్‌లో పార్టీ సభ్యులు దైనందిన రాజకీయాల్లో కూడా పాల్గొనేవారు. 
మిల్లు కార్మికులతో పనిచేసేవారు కాంగ్రెసులో అతివాదుల వక్షాన నిలబడి, కరాచీ 
కొం(గెసు తీర్మానాలను అనులు జరపాలని విద్యార్దులు ఒకసారి ఎ([ర్రజండాలతో 
ఊరేగింపు జరుపుతూంటే, మితవాదులు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. 
అప్పుడు హిందూ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన క్యామేడ్స్‌ విద్యాపీర్‌ కామ్రేడ్స్‌ని 
ఆదుకున్నారు. 

వెంకట్రామయ్యగారు. కాశీ విద్యాపీర్‌లో చదువు పూర్తి కాకుండానే, ఒక్క 
సంవత్సరం మాత్రం చదివి, గుంటూరుజిల్దాకు వచ్చి, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన 
నారంభించారు వారితోపాటు కాశీ విద్యాపీర్‌కి వెళ్ళిన సోమూరి వెంకట్రామయ్య 
“కోవిద” డిగ్రీ చదివి, కమ్యూనిస్టు ఉద్యమం వల్ల (ప్రభావితులై చదువు పూర్తి 
అయ్యాక బందరు తిరిగి వచ్చారు 

ఆనాటి పార్టీ వంధాకు అనుగుణమైన వ్యాసాలు, కధలు, గేయాలు, కొన్ని 


నంపొదకుడు: వరకాల నట్టాభిరామారావు 443 





పత్రికలు ప్రచురిస్తూ ఉండేవి ఆ వత్రికల్ని చదవడం, చదివించడం ఒక కార్యక్రమంగా 
ఉండేది వెంకట్రామయ్యగారు ఒక ఇంటర్వ్యూలో యిలా తెలియజేశారు “మేము 
కాంగైసు ఉద్యమంలో గట్టిగా పనిచేసి యుండడంనల్ల జిల్లాలో కాంగైెసు నాయకు 
లవరూ మా కార్యక్రమాలకు ఎదురు చెప్పేవారు" కారు కాం గెసు సభ్యులుగా 
ఉంటూ యీ పనులు చేసేవాళ్ళం. 1935లో మేము పార్తీ ఆదేశానుసారం కొం గైసు 
నుంచి రాజీనామా యివ్వవలసి వచ్చింది తర్వాత, 1936లో పార్టీ పాలసీలో మార్పు 
వచ్చిన ఫలితంగా, తిరిగి కాంగెసులో చేరాం ఈ మార్చు కాంగ్రెసు నాయకుల్లో 
కొద్దిమందికే తెలుసు be మాత్రం కొం(గెసు వాదులంగా, దేశభక్తులుగా, 
త్యాగశీలురంగా కనిపించేవాళ్ళం ” 


«x x* 


444 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కీ.శే. కొండేపూడి లక్ష్మీనారాయణ 





కొండేపూడి లక్ష్మీనారాయణ (భీమవరం) 1930-31లో సత్యాగ్రహ సమరం 
కొనసాగుతూండగా బొండాడ గ్రామంలో మరికొందరితో కలిసి తాటిచెట్టకు కట్టిన 
కల్టుకుండలను (క్రిందినుంచి రాళ్ళతో పగలగొట్టడం, రాత్రిపూట చెట్లమీద, దేవాలయ 
శిఖరం పైన జాతీయ పతాకా లెగురవేయడంవంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. “వీర 
భారతి” ప్రతుల్ని రహస్యంగా పంచేవారు. భీమవరంలో చదువుకొంటున్న ప డొకసారి 
సమ్మె జరిగితే అందులో పాల్గొన్నారు. “విద్యార్థి” అనే సైక్స్‌ స్టెయిల్‌ మానసప త్రిక 
నిర్వహించేవారు. ఇంటరు చదువుతూండగా కాకినాడ బారబు కేసు విచారణ 
జరుగుతూంపే దానిపట్ల ఆసక్తి చూపేవారు. సెలవుల్లో స్వదేశీ వస్తువులు 
విక్రయించడం, రాత్రులు కార్మికులకు చదువు చెప్పడం నంటి కార్యక్రమాల్లో 
పాల్గొనేవారు. “వ్రజాబంధు” “చిత్రగుప్త” పత్రికలకు కధలు, వ్యాసాలు, నాటికలు వ్రాసి 
పంపేవారు. కాం(గెసులోని అతివాదులు అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవాలు 
జరుపుతోంశే వారికి సహాయపడేవారు. ఆ సందర్భంలో రెండుసార్లు పోలీసు అరెస్టు 
నుంచి తప్పించుకున్నారు. 

ఇంటర్మీడియట్‌ లో చదువుకు స్వస్తిచెప్పి, ఏలూరులో మకాంపెట్టి, గారపాటి 
మొదలైన వారితో కలిసి కూలీరక్షణ సమితి, (వెస్‌ వర్కర్స్‌ యూనియన్‌, తోళ్ళ 
కార్మిక సంఘం, యువజన సంఘ కార్యక్రమాలకు తోడ్పడేవారు. తరవాత, కొం(గైసు 
సోషలిస్టు పార్టీలో చేరారు. 1936 సెప్టెంబరు చివరి వారంలో రాజమండ్రిలో జరిగిన 
ద్వితీయ ఆం.రా.కాం.సో. పార్టీ మహాసభకు ప్రతినిధిగా వెళ్ళారు. కమ్యూనిస్టులు, 
అతివాద కాంగ్రెసు నాయకులు నిర్వహిస్తున్న ప. గో. జిల్లా కాంగ్రెసు కమిటీకి ఆఫీసు 
మేనేజరుగా పనిచేశారు. కొన్నాళ్ళ తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేర్చుకోబడి, 
రాజమండ్రి నుంచి వెలువడే “నవశక్తి” వారపత్రిక (రాష్ట్ర, కాంగ్రెసు సోషలిస్టుపార్టీ 
పత్రిక) ఆఫీసు మేనేజరుగా పనిచేశారు. ఆ పత్రిక బెజవాడకు మార్చబడ్డాక (ప్రెస్‌ 
మేనేజరుగాను, ఆఫీసు మేనేజరుగాను ఉన్నారు. ఆ విధులు నిర్వర్తిస్తూనే నవశక్తికి 
కధలు, వ్యాసాలు కూడా వ్రాస్తూ ఉండేవారు. 


నంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 445 


పత్రికలు ప్రచురిస్తూ ఉండేవి. ఆ పత్రికల్ని చదవడం, చదివించడం ఒక కార్యక్రమంగా 
ఉండేది వెంకట్రామయ్యగారు ఒక ఇంటర్యూలో యిలా తెలియజేశారు “మేము 
కాంగైసు ఉద్యమంలో గట్టిగా పనిచేసి యుండడంవల్ల జిల్లాలో కాం్యగెసు నాయకు 
లెనరూ మా కార్యక్రమాలకు ఎదురు చెప్పేవారు కారు కాంగ్రెసు సభ్యులుగా 
ఉంటూ యీ వనులు చేసేవాళ్ళం. 1935లో మేము పార్టీ ఆదేశానుసారం కాం(గెసు 
నుంచి రాజీనామా యివ్వవలసి వచ్చింది తర్వాత, 1936లో పార్టీ పాలసీలో మార్చు 
వచ్చిన ఫలితంగా, తిరిగి కాంగైసులో చేరాం ఈ మార్పు కార్యగెసు నాయకుల్లో 
కొద్దిమందికే తెలుసు. ప్రజలకు మాత్రం కాంగ్రెసు వాదులంగా, దేశభక్తులుగా, 
త్యాగశీలురంగా కనిపించేవాళ్ళం ” 


444 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





కీ.శే, కొండేపూడి లక్ష్మీనారాయణ 


కొండేపూడి లక్ష్మీనారాయణ (భీమవరం) 1930-31లో సత్యాగ్రహ సమరం 
కొనసాగుతూండగా బొండాడ గ్రామంలో మరికొందరితో కలిసి తొటిచెట్టకు కట్టిన 
కల్గుకుండలను |క్రిందినుంచి రాళ్ళతో పగలగొట్టడం, రాత్రిపూట చెట్లమీద, దేవాలయ 
శిఖరం పైన జాతీయ పతాకా లెగురవేయడంవంటి కార్యక్రమాల్లో పాలొనేవారు. “వీర 
భారతి” (ప్రతుల్ని రహస్యంగా పంచేవారు. భీమవరంలో చదువుకొంటున్నప్పడొకసారి 
సమ్మె జరిగితే అందులో పాల్గొన్నారు. “విద్యార్థి” అనే సైక్షోస్టెయిల్‌ మానసవత్రిక 
నిర్వహించేవారు. ఇంటరు చదువుతూండగా "కాకినాడ ్టాన్‌బు కేసు విచారణ 
జరుగుతూంటే దానిపట్ల ఆసక్తి చూపేవారు. సెలవుల్లో స్వదేశీ వస్తువులు 
విక్రయించడం, రాత్రులు కార్మికులకు చదువు చెప్పడం నంటి కార్యక్రమాల్లో 
పాల్గొనేవారు. “పజాబంధు” “చిత్రగుప్త" పత్రికలకు కధలు, వ్యాసాలు, నాటికలు వ్రాసి 
పంపేవారు. కాంటగెసులోని అతివాదులు అల్లూరి సీతారామరాజు జన్మదినోత్సవాలు 
జరువుతోంటే వారికి సహాయపడేనారు. ఆ సందర్భంలో రెండుసార్లు పోలీసు అరెస్టు 
నుంచి తప్పించుకున్నారు. 

ఇంటర్మీడియట్‌ లో చదువుకు స్వస్తిచెప్పి, ఏలూరులో మకాం పెట్టి, గారపాటి 
మొదలైన వారితో కలిసి కూరీరక్షణ సమితి, (ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌, తోళ్ళ 
కార్మిక సంఘం, యువజన సంఘ కార్యక్రమాలకు తోడ్పడేవారు. తరవాత, కాంగ్రెసు 
సోషలిస్టు పార్టీలో చేరారు. 1936 సెప్టెంబరు చివరి వారంలో రాజనుండ్రిలో జరిగిన 
ద్వితీయ ఆం.రా.కాం.సో. పార్టీ మహాసభకు ప్రతినిధిగా వెళ్ళారు. కమ్యూనిస్టులు, 
అతివాద కాంగైసు నాయకులు నిర్వహిస్తున్న ప. గో. జిల్లా కాం(గైసు కమిటీకి ఆఫీసు 
మేనేజరుగా పనిచేశారు. కొన్నాళ్ళ తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేర్చుకోబడి, 
రాజమండ్రి నుంచి వెలువడే “నవశక్తి” వారపత్రిక (రాష్ట్ర, కాంగైసు సోషలిస్టుపార్టీ 
పత్రిక) ఆఫీసు మేనేజరుగా పనిచేశారు. ఆ పత్రిక బెజవాడకు నూర్చబడ్డాక (ప్రెస్‌ 
మేనేజరుగాను, ఆఫీసు మేనేజరుగాను ఉన్నారు. ఆ విధులు నిర్వర్తిస్తూనే నవశక్తికి 
కధలు, వ్యాసాలు కూడా |వ్రాస్తూ ఉండేవారు. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 445 


క్రీశే, ఆరుట్ల రామచంద్రా రెడ్డి 





ఆరుట్ల రామచంద్రారెడ్డి (జననం: 
1909) నల్గొండజిల్దా భువనగిరి తాలూకా 
కొలనుపాకలో జన్మించారు. 1026లో 
మ. వెళ్ళి, అక్కడి మాధ్యమిక పారశా 
ఫస్టుఫారంలో వ్ర య రెండేళ్ళ 
లనే హౌదాబాది వెళ్ళి ఘోషా 
మహల్‌ వూ స్కూలులో మూడవ 
పారంలో చేరి, 1928లో ప్యాసయ్యారు. 
1930లో నాంపల్లి హైస్కూల్లో మెట్రిక్‌ 
ప్యాసయ్యారు. గాంధీజీ [1పొరంభించిన 
ఉప సత్యాగ్రహాం, భగత్సిం తదితరుల 
సాహస కృత్యాలు వీరిని ఉత్తేజపరచాయి 
తన “తెలంగాణా పోరాట స్మృతులు” అనే 
పుస్తకంలో రామచంద్రా రెడ్డిగారిలా వ్రాశారు; 
“నేను ఖద్దరుధారినై, తకిలీపై దారం తీస్తూ, బజారులో నడుస్తూ, ఊ రేగింపులందు 
పాలొనేవాళ్ల, గాంరీని “ఒక ఆదర్శనాయకునిగా గుర్తించి, వారి గుణగణాలను 
అలవరచుకొనుటకు తీవ్రకృషి చేసేవాణ్ణి, అంతకుపూర్వం చెడు సహవాసములో 
ఉండటంవల్ల చెడు అలవాట్లుకు గురైన నేను, నన్ను బాగుపరచుకొనుటకు చేసిన 
కృషి యింతింత అని చెప్ప వీలుపడదు.” 


వీరు తన మేనమామ కుమార్తె కమలాదేవిని నాలుగు షరతుల మీద నివాహం 
చేసుకున్నారు: వధూవరులు ఖద్దరు దుస్తులు ధరించడాని కనుమతించడం; వరకట్నం 
తీసుకోకుండడం; వివాహానంతరం వధువును చదివించడానికి హైదరాబాద్‌ పంపడం; 
వివాహంలో మధు మాంసాల నిషేధం. 


ఆ రోజుల్లో హైదరాబాద్‌లో బాలికల హాస్టల్‌ లేదు. రామచంద్రా రెడ్డిగారు 
తనతోబాటు బాలుర 'వోస్టల్‌ లో ఉంటున్న 20 మంది విద్యార్హుల్ని వెంట బెట్టుకుని, 
పోరీస్‌ కమీషనర్‌ వెంకట్రామా రెడ్డితో తమ చెల్లెండను కూడా చదివిస్తామని 
చెప్పించి, బాలికల హాస్టల్‌ ను తెరిపించేటట్లు చేశారు కొని, మామగారు తన కూతుర్ని 
హైదరాబాద్‌ పంపడొనికి నిరాకరించారు దానిమీద నిరశన వ్రతం చేసి ఆయనను 
లొంగదీశారు. కమలాదేవి మూడవ తరగతిలో చేరి, నర్‌ సప్యాసయాక భర్తతో 
కలిసి కార్యరంగంలో ప్రవేశించారు. సంతానం ప్రజాసేవకు ఆటంకనువుతుందని 
తెలుసుకొని, కుటుంబ నియంత్రణ పొటించారు. 





446 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


రెడ్డిగారు 1931-32లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి, విద్యార్థిగా ఉంటూనే 
ఆంధ్ర మహాసభ, ఆర్యసమౌజ్‌, స్టేట్‌ కొం(గైసు కార్యకలాపాల్లో పాల్గొనేవారు. 
ఫలితంగా, ఇంటరు మూడు సంవత్సరాలు చదవవలసి వచ్చింది. బి.ఏ. కూడ మూడు 
సంవత్సరాలు చదివి, కొన్ని సబ్బక్టులలో నే ప్యాసయారు. ఆ ఆ రేళ్ళూ విద్యార్థిగానే 
ప్రజా ఉద్యమాలలో పాలొన్నారు. 

1930లో జోగిపేటలో జరిగిన ప్రధమాంధ్ర మహాసభకు రావి నారాయణ 
రెడ్డిగారి నాయకత్వం క్రిందవెళ్ళిన 25 మంది వాలంటీర్లలో రామచంద్రారెడ్డి ఒకరు 
అప్పటినుంచీ (ప్రతి ఆంధ్ర మహాసభకు వాలంటీరుగానో, ప్రతినిధిగానో వెళ్ళి, వివిధ 
తీర్మానాలపై ఉవన్యాసా లిచ్చేవారు. 

కొలనుపాక జాగీరు గ్రామం. ఒకరోజు జొగీర్దారు బహాద్దర్‌ యార్హంగ్‌ వందల 
సంఖ్యలో హరిజనుల్ని సమీకరించి, వారంతా ముస్లిం మతంలో చేరితే వెట్టి నిర్భంధ 
వసూళ్ళు ఉండవని చెప్పి, ముస్టిం మతంలో చేర్చాడు. ముస్టిం పేర్లు పెట్టి నమాజు 
చేయించాడు ఆ వార్త విని ఆర్యసమౌజ్‌ నాయకులు కొలనుపాక వచ్చారు కాని, 
హరిజనులు భయం వలన యీ విషయం చెప్పలేదు. ఆర్యసమాజ్‌ నాయకులు 
'స్టాదాబాద్‌ వెళ్ళి రామచంద్రారెడ్డిగారితో చెప్పగా, ఆయన కొలనుపాక వెళ్ళి 
హరిజనులనుంచి వాస్తవం తెలుసుకున్నారు. మతం మార్చుకున్నా వెట్టి రద్దు 
కాలేదనీ, నిర్బంధ వసూళ్ళు సాగుతూనే ఉన్నవని చెప్పి, వారిలో ఆత్మవిశ్వాసం 
కలిగించారు. స్టానిక యువకుల సహాయంతో హరిజనుల్ని సంఘటితపరచి పోరాటం 
నడిపారు పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టగా రామచంద్రారెడ్డి, లక్ష్మీనరసింహారెడ్డి 
మొదలయినవారు పోలీసు ఉన్నతోద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి ముట్టడిని రద్దుచేయించారు. 
మతం మార్చుకున్న హరిజనులంతా తిరిగి హిందూ మతంలో చేరారు. గ్రామాలలో 
వెట్టి, నిర్భంధ వసూళ్ళు రద్దయాయి. అక్రమ పన్నులు రద్దయాయి గ్రామంలో ఒక 
(గ్రంధాలయం, బాలికల పారశాల స్టాపింపబడ్డాయి. పోలీసులు హిందూ మతస్తులపె 
జరిపే జులుంను ప్రజలు తిప్పికొట్టారు. ఆర్యసమాజ నాయకులు హైద్రాబాద్‌ 
సంస్థానానికి వచ్చి పెద్ద సంఖ్యలో సత్యాగ్రవాలు నడిపి, కోర్కెలను సాధించుకున్నారు. 


అ రోజుల్లోనే, బాధ్యతాయుత ప్రభుత్వం కొరకు స్టేట్‌ కాంగైసు ప్రారంభించిన 
సత్యాగ్రపోద్యమానికి రామచంద్రారెడ్డి విద్యార్థిగా ఉంటూ చేయూత నిచ్చారు. 
వారితోబాటు చదువుకొంటున్న ఐదుగురు విద్యార్దులు సత్యాగ్రహం చేయగా, పోలీసులు 
వారిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. దాన్ని గాంధీజీ ఖండించారు, 


స్టేట్‌ కాంగైసు ప్రారంభించిన సత్యాగ్రహం ఆపుజేయబడ్డాక, రెడ్డిగారు యూని 
నర్సిటీ విద్యార్థులతో కలిసి వందేమాతరం ఉద్యమ సందర్భంలో బర్తరవు చేయబడి, 
చదువు పూర్తి చేయడానికి నాగపూరు యూనివర్శిటీకి వెళ్ళారు 1937లో జరిగిన 
హరిపుర కాం(గైసుకు వలంటీర్‌గా వెళ్ళి, అక్కడి కార్యకలాపాలను వీక్షించారు. ఆ 
రోజుల్లో ఆయన అచ్చమైన గాంధీవాది; స్టేట్‌ కాం[గైసు కార్యకర్త మహాసభ 
సందర్భంలో జరిగిన ఊరేగింపుకు ముందు ఒక _ ఏనుగునెక్కి, గాంధీజీ నిలువెత్తు 
చిత్రపటాన్ని చేత ధరించారు “నేను ఊరేగింపు సందర్భమున కమాండరు ఫోజు 


సంపాదకుడు" వరకాల వట్టాభిరామారావు 447 
te rete NER eC eS CR మేనా hanes RN Me ee Ae | 





పెట్ట, “నీవు ఫలానా ఏనుగుపై ఎక్కి ఫలానా ఫోటో ధరించాలి” అని చెప్పుచూ, 
గాందీగారి ఫోటో యింకెవరి చేతినుండో తీసుకొన్నాను” అని వ్రాశారు రెడ్డిగారు 
(అదే పుస్తకంలో.) 

స్టేట్‌ కాంగ్రెసు ప్రారంభించిన సత్యాగ్రహోద్యమానికి నాయకత్వం వహించిన 
రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్షీ శ్రనరసింహా రెడ్డి మొదలయినవారు 
కమ్యూనిస్టు పార్టీలో చేరేక, రామచంద్రారెడ్డి కమ్యూనిస్టు సిద్దాంతం, ఆచరణ 
ఎట్టివో తెలుసుకొని, తాను కూడ ఆ పార్టీలో చేరారు ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, 
నలొండ జిల్లాలో సాయుధ పోరాటం నడిపారు 


448 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





శ్ర తమ్మిన పోతరాజు 1913వ సంవత్సరంలో విజయవాడలో ఒక పేద 
కుటుంబంలో జన్మించారు వీరి బాల్యం కష్టాలతోనే గడిచిపోయింది. వారానికి 
ఒకటి రెండు రోజులైనా పస్తులతో వుండటం పరిపాటయింది 


ఆ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూనే స్కూలు ఫైనల్‌ వరకు చదువుకున్నారు. 
ప్టాస్కూలు విద్యార్థిగా వున్న దశలోనే వీరు కీ.శే. పావర్కారు జీవిత చరిత్ర 
భారత స్వాతంత్రోద్యమ పోరాట చరిత్ర, మాలపల్లి మొదలైన ఉత్తమ [గ్రంధాల 
అధ్యయనం ద్యారా ఉత్తేజితులై రాజకీయాల నైవు ఆకర్షింపబడ్డారు. 


బ్రిటిష్‌ సామ్రాజ్య వాదులను భారత దేశంనుండి పార్మద్రోలాలనే దీక్షతో 
జాతీయోద్యమంలో ప్రవేశించారు. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొన్నారు. 


విష్ణ యోధులు భగత్‌ సింగ్‌ మొదలగువారిని ఉరికంబాల కెక్కించిననాడు, 
జితేంద్రనాధ్‌ దాసు డైలులో అసువులు వీడిననాడు బ్రిటిష్‌ సామ్రాజ్య వాదుల 
దౌర్దన్యానికి అసమ్మతిగౌ విద్యార్దులకు నాయకత్వం వహించి సమ్మె చేయించారు 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 449 


శ పోతరాజు అతివాద భావాలవేపు మళ్ళడానికి ఈ ఘటనలే ముఖ్య 
కారణమయ్యాయి. 

భగత్‌సింగ్‌ వంటి వీరులవనలె సాయుధ పోరాటంద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని కూల 
దోయాలన్న భావంతో, ఆయుధాలు ఉపయోగించడం నేర్చుకోవాలని కొన్నాళ్ళపాటు 
సైన్యంలో చేరి పనిచేశారు. 

1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం , తీసుకొన్నారు. అయితే, వాస్తవంగా 
అంతకు మునుపు నుండే పార్టీతో సంబంధాలు కలిగివున్నారు. 

సోవియట్‌ రష్యాలో వలె యీ దేశంలో కూడా కష్టజీవుల రాజ్యాన్ని 
నెలకొల్పాలన్న దృఢదీక్ష అవిరళకృషి ఆయన్ను ప్రజా సేవకునిగా రూపొందించాయి 

విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, బలీయమైన కార్మిక సంఘాల 
నిర్మాణ. కర్తగా పనిచేశారు. విజయవాడలో పలు కార్మిక సమ్మెలు, పోరాటాలను 
నడిపారు 

1948 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీపై ప్రభుత్వం దారుణ దమన కాండను 
అనులు జరిపిన సందర్భంలోనూ, అక్రమ కేసుల సందర్భంలోనూ సుమారు ఐదున్నర 
సంవత్సరాలు జైలు జీవితం అనుభవించారు ఒకటిన్నర సంవత్సరం రహస్య జీవితం 
గడిపారు. 1952-64 సంవత్సరాలలో రెండుమార్లు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా 
ఇదే నియోజకవర్గంనుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 

ప్రజా ఉద్యమాల్లోనేగాక, శాసనసభలోనూ నుంచి వక్తగా, మంచి దక్షత్రగల 
ప్రజానొయకునిగా "పేరు పొందారు. 


450 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





వ ఆదినారాయణరెడ్డి 





(ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, 
అనంతపురంజిల్లా కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ 
నాయకులు శ్రీ, వి. 3. ఆదినారాయణరెడ్డి 
1917లో అప్పటి తాడిపత్రి తాలూకా ప్రస్తుత 
పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో 
శ్రీ రంగప్పారంగమ్మలకు జన్మించారు 
ఈయనకు సోదరుడు వి. కె నారాయణ 
రెడ్డి సోదరీలు (శ్రీమతి బి పార్వతమ్మ, 
ఓబులమ్మ వున్నారు. అయితే, సోదరుడు 
నారాయణరెడ్డి, సోదరి ఓబులమ్మ ఇదివ 
రలోనే మరణించారు వారు సిపిఐ.లో 
పనిచేశారు బి పార్వతమ్మ ప్రస్తుతం 
మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు 





కా! వికె. ప్టాస్కూల్‌ విద్యాభ్యాసాన్ని (పదవ తరగతి వరకు) తాడిపత్రిలో 
అభ్యసించారు. తర్వాత గుత్తిలో లండన్‌ మిషన్‌ స్కూల్‌లో ఎస్‌.ఎస్‌ ఎల్‌ సి, 
పూర్తి చేశారు అనంతరం 1938లో అనంతపురంలోని ప్రఖ్యాత ఆర్ట్‌ కళాశాలలో 
పియుస చదివారు. 


అంతకుముందే (1937)లో ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. 
అ సందర్భంలో భూస్వామ అనుకూల జస్టిస్‌ పార్టీ, కొం(గగెస్‌ పార్టీ ఎన్నికల్లో 
నిలబడ్డాయి ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిని బలపరిచారు. అప్పటికే విద్యార్థి సమాఖ్యను 
స్థాపించిన క్యామేడ్‌ వి.కె (బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 
క్విట్‌ ఇండియా 1942 ఉద్యమ సందర్భంలో అనంతపురం కళాశాల లేబొరేటరీని 
విద్యార్ది కొం గైస్‌ అనుయాయులు తగులబెడితే, కా(మేడ్‌ వి.కె, రాజశేఖరరెడ్డి 
తదితరులను ఈ దహనం కేసులో ఇరికించి అరెస్టు. చేశారు. బళ్ళారి జైలుకు 
తరలించారు. అప్పుడు వీరి తరఫున బళ్ళారి రాఘవ, నగరూరు రాఘవాచారి 
అనే న్యాయవాదులు వాదించి, జైలు నుండి విడిపించారు. బయటికి వచ్చిన 
మరుక్షణం నుంచే ఆయన స్వేచ్చా, స్వాతం త్రాలకోసం, హక్కులకోసం పోరాడారు. 
విద్యార్థి సమాఖ్యను మరింత బలో పేతం చేశారు. అప్పటికే పె ళ్ళ శు కుటుంబాలంతే 
అసహించుకొనే కొ॥ వి.కె. కర్నూల్‌ జిల్టాకు _ ర భీమ సెనరెడ్డి, హన్‌ రెడ్డి, 
కళ్యాణదురానికి చెందిన వన్నూరప్పలను ఎస్‌ ఎఫ్‌ నాయకులుగా తయారుచేశారు. 


సంసాదకుడు వరకొల వట్టాభిరామారావు 451 


వ్యక్తిగత స్వేచ్చకోసం పోరాడేందుకు సైన్యంలా అప్పటి విద్యార్దులను (సహచరులు) 
తీర్చిదిద్దారు 

కొ॥ వి.కె.గారు 1937 ప్రాంతంలో కాంగెస్‌లో వున్నారు. అయితే, ఆ పార్టీలో 
అప్పటికే ఛాందస, పెత్తందారీ శక్తుల ఆధిపత్యం సాగేది. శ్రీ భోగరాజు పట్టాధి 
సీతారామయ్య ప్రోత్సాహంతో కాంగ్రెస్‌వట్ల వి కె. ఆకర్షితులైనారు. తర్వాత ప్రముఖ 
కమ్యూనిస్టు నాయకులు కా! ఏటుకూరి బలరామమూర్తి మార్మిజం గురించి 
కమ్యూనిస్టు ఉద్యమం గురించి చేసిన బోధనలు కారణంగా, ఆయనిచ్చిన స్ఫూర్తితో 
కా! వి.కెగారు స్వతంత్ర పోరాటంలో పాలొంటూనే సిపి.ఐ.లో చేరారు. 


సిపిఐ, అంటే పేదల పార్టీ అని తెలుసుకునే ఆయన ఆనాడు చేరారు. 
అప్పటినుండి కా! వి.కె. అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీకి బీజాలు వేసి 
పార్టీని తీర్చిదిద్దారు అప్పట్లో ఆయన్ను సహచరులంతా 'భీముడు'గా పిలుచుకొ నేవారు. 
ఆయన తర్వాత కా! తరిమెల నాగిరెడ్డి, కా! ఐదుకట్లు సదాశివన్‌, కాశ! నీలం 
రాజశేఖర్‌ రెడ్డి, కా॥ విద్వాన్‌ విశ్వం పార్టీకి పునాదులయ్యారు. తర్వాత విద్వాన్‌ 
విశ్వంగారు రచనావ్యాసంగంలోకి వెళ్ళారు. 


1942లో పార్టీ నిర్మాణం కోసం కా! వి.కెని కర్నూల్‌ జిల్లా అదోనికి పంపారు 
అప్పుడు కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుండడంతో అక్కడా, ఇక్కడా రహస్యంగా 
పనిచేస్తూ, 1952 వరకు పార్టీ నిర్మాణమే ధ్యేయంగా పనిచేశారు. 


ఆ సమయంలో అండర్‌ [గ్రౌండ్‌లో వుంటూనే ఆయన స్వగ్రామం చీమల 
వాగుపల్లిలో కూడా సదస్సు జరిపారు. అప్పటికే ఆయన తరిమెల గ్రామంలో 
పార్వతమ్మను వివాహమాడారు. కా॥ వికె. దంపతులకు పిల్లలు లేరు. ఆయనకున్న 
50 ఎకరాల భూమిని పార్టీ కోసమే వెచ్చించారు. చీమలవాగువల్లిలో వున్నప్పుడు 
జి. రామకృష్ణ అందజేసిన “అమ్మ”, '“మాలపల్లి' పుస్తకాలను చదివారు. వాటితో 
ఉత్తేజం పొందిన కా! వి.కె విద్యార్హి ఉద్యమాలను మరింత బలో పేతంగా తీర్చిదిద్దారు 


బొంబాయిలో జరిగిన సి.పి.ఐ. రాజకీయ పారశాలకు కామేడ్‌ వి.కె. 
నెలరోజులపాటు హాజరైనారు. క్లాసులను కా! పిసి జోషి, అధికారి, ఎన్‌.కె. [క్రిష్టన్‌ 
నిర్వహించారు. తిరిగి వచ్చిన తర్వాత కర్నూల్‌ జిల్లాలోని కోసిగి దొరల దౌర్జన్యాలకు, 
ఆకృత్యాలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటం సలిపి, విజయం సాధించారు. వెంటనే 
ఆలూరులో మున్సిపల్‌ వర్కర్‌ ఎ యూనియన్‌ ను స్టాపించారు. 


1946లో అనంతపురం తిరిగివచ్చి కా॥ వి.కె గారు అప్పటి ఎన్నికల్లో తరిమెల 
నాగిరెడ్డి, నీలం సంజీవరెడ్డి (బావ, బావమరుదులు) తలపడుతున్న సమయంలో 
కమ్యూనిస్టు అభ్యర్థి అయిన నాగిరెడ్డి తరఫున (ప్రచారం నిర్వహించారు. అయితే, 
అప్పటికే చిల్లరోళ్ళ పార్టీగా పిలవబడుతున్న సిపి.ఐ. అభ్యర్ది నాగిరెడ్డి ఓడిపోయారు. 
అయినా, ఏమాత్రం నిరుత్సాహంలేని కొ! వికె. తర్వాత జిల్లాలోని పాముపల్లి, 
దొరిగల్లు, కొనకొండ్ల, శాసనకోట, కౌకుంట్ల ఆగడాలకు వ్యతిరేకంగా రాజీలేని 
పోరాటాలు నడిపి విజయదుందుభి (మోగించారు. తిరిగి 1952లో ఎన్నికలొచ్చిన 


452 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సందర్భంగా నాగిరెడ్డి, సంజీవరెడ్డిలు పోటీచేస్తే నాగిరెడ్డి (తరిమెల)ని, డైలునుండే 
నామినేషన్‌ వేయించి, 13 వేల మెజార్రీతో గెలిపించి, విరోచిత విజయునిగా వి.కె. 
కీర్తిని గడించారు. 


1955 ఎన్నికల్లో తాడిపత్రిలో కాం్యగెస్‌ అభ్యర్థి చల్లా సుబ్బారాయుడుతో కా! 
వికె పోటీ చేసి ఓడిపోయారు. 1962 ఎన్నికల్లో గుత్తినుండి పాపాసాపౌబ్‌పై 
ఎన్నికల్లో పోటీ చేసి గెల్చి, కా వికె. అసెంబ్లీకి వెళ్ళారు 1966లో “విశాఖ ఉక్కు 
ఆంధ్రుల హక్కు" అనే పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఆదేశానుసారం శాసనసభ 
సభ్యత్వాన్ని త్యజించారు. 

సి.పి.ఐ. 1964లో చీలిపోయినవుడు ముఖ్య నాయకులు సి.పి.ఎం.వైపే వెళ్ళడంతో 
రాయలసీమ జిల్లాల సి.పి.ఐ. నిర్మాణం కా॥ వి.కె. భుజస్కంధాలపై పడింది. నెలకు 25 
రోజులపాటు పార్టీ వటిస్టతకే పనిచేసి, సి.పి.ఐ.ని బలమైన పార్టీగా రూపొందించారు, 
ఈ నేపధ్యంలోనే అప్పటికే రాయలసీమలో తాండవిస్తున్న కరువుపై ప్రత్యేక దృష్టి 
సారించి క్యాంపులు నిర్వహించేవారు. ఆనాడు ఈయన్ను కరువురెడ్డిగా కూడా 
పిలిచేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటినుండి నేటివరకు కరువు నివారణ 
ప్రాజెక్టుల అభివృద్ధికోసం, హింసా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే వున్నారు. 

కొ! వి.కె. మూడు దశాబ్దాలపాటు రాష్ట్ర, విద్యార్థి సమాఖ్యకు ఇన్‌ ఛార్జిగా 
వున్నారు 1964 నుండి సిపిఐ. రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా, కొర్యదర్శివర్గ్షసభ్యులుగా, 
జాతీయ సమితి సభ్యులుగా, జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు. 
విశాలాంధ్ర విజ్ఞానసమితి గవర్నింగ్‌ బాడీ సభ్యులుగా కూడా పనిచేశారు. గత 
దశాబ్దకాలంగా ఆయన నిరంతరం జిల్లా సమస్యలు, ప్రాజెక్టులు, పెండింగ్‌ ప్రాజెక్టులు, 
కరువు పరిస్థితులను తెలుసుకుంటూ అలుపు ఎరుగని ఆత్మస్టయిర్యంతో పోరాడుతూనే 
జిల్లాకు పెద్ద దిక్కుగా నిలిచారు. జిల్లా ఎడారి దిశవైపు వేగవంతంగా పయనిస్తోందన్న 
శాస్త్రజ్ఞుల పాచ్చరికలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, అనునిత్యం రాష్ట్ర, కేంద్ర 
ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతూ, అవసరమైన ప్రజా పోరాటాలను ప్రత్యక్షంగా 
నిర్వహించేవారు. 

చివరకు ఆస్పత్రిలోని కోర్టియాలజీ విభాగంలోని బెడ్‌ పై మృత్యువుతో పోరాడుతూ 


కూడా, జిల్దాకు 42 టి.ఎం.సిల నీళ్ళు రావాల్సి వుండగా 23 టిఎంసిలు 
మాత్రమే వస్తున్నాయిరా!, అని ఆయన అన్న కుమారుడు వి. కె. రంగారెడ్డితో 
అన్నారు. అటువంటి ఆయన పుట్టుపర్తి ఆస్పత్రిలో 1997 జులై 18న గుండెపోటుతో 


కన్నుమూశారు. 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 453 


క్రీశే పి, వెంగమనాయుడు 





అనంతపురం జిల్లా సీనియర్‌ కమ్యూనిస్టు 
నాయకుడు కొ(మేడ్‌ ఏ వెంగమనాయుడు 20 
యేళ్ళు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 

చీమలవాగుపల్లెలో 5 న తరగతి వరకు చది 
నొరు. ఆ తరువాత సొంతంగా ఇంగ్లీషు నేర్చుకుని, 
చదివి అరం చేసుకోగల స్థితికి చేరారు 1950 
ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1950కి 
ముందు కమ్యూనిస్టు పార్టీ నిషేధం వున్న రోజుల్లో 
కమ్యూనిస్టుపార్టీ నాయకులకు ఇంట్లో ఆశ్రయం 
యిచ్చి, వారికి అవసరమైన సహాయ సహకారాలు 
అందించేవారు. 

మొదటి కుమారుడు: పి. రాజేశ్వరరావుగారు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ 
మేనేజరు, రెండవ "కొడుకు: పి. రామాంజన నాయుడు, సొంత వ్యాపారం; 
మూడన కొడుకు పి. అజయ్‌కునూర్‌ అనంతపురంలో మున్సిపల్‌ ఎలిమెంటరీ 
స్కూల్‌లో హెడ్మాస్టర్‌ గా ఉద్యోగం చేస్తూ, పార్టీలో టీచర్స్‌ ఫ్రంట్‌లో పనిచేస్తున్నారు. 
కుమార్తె ప. |ప్రమీలాదేవి, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ లైైబరీలో లైబరీ 
అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నారు. మొత్తం కుటుంబం మొదటినుండి కమ్యూనిస్టుపార్టీలో 
పనిచేస్తూ కమ్యూనిస్టు కుటుంబంగా కొనసాగుతోంది. ఇపుడు పెద్ద కుమారుడు 
ప్టాదరాబాదులోను, మిగిలిన కుమారులు, కుమార్తె అనంతపురంలో వుంటున్నారు. 

వీరి పూర్తి పేరు పెనకలపొటి వెంగమనాయుడు. తండ్రిపేరు: హనుమంతు, 
తల్లిపేరు: బాలమ్మ, పుట్టినతేది: 26-8-1926 అనంతపురం జిల్లా పెదపొప్పూరు 
మండలం, చీములవాగువల్లె (గ్రామంలో. భార్య పేరు నారాయణమ్మ. 





చిన్నతనంలో వెంగమనాయుడు: 


వెంగమనాయుడు గారికి ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు వున్నారు. 
వారిది చిన్న రైతుకుటుంబం. మొదట స్వగ్రామానికి 10, 15 కిలోమీటర్ల దూరంలో 
వున్న నాపరాయి గనుల నుండి నాపరాళ్ళను బండ్లకెత్తుకుని 120 కిలోమీటర్ల 
దూరంలో వున్న బళ్ళారికి అమ్ముకొనే నిమిత్తం వాళ్ళ నాన్నగారితోపాటు వెళ్లేవారు. 


దాంట్లో మిగిలిన పెకంతోనే జీవనాధారం. ఉన్న 10 ఎకరాల మెట్టపొలాన్ని సొంతంగా 
కి చ 
సాగు చేసుకునేవారు. 


454 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు: 


కమ్యూూనిస్టుపార్రీతో సంబంధాలు ఏర్పడ్డాక, ఆ పార్టీలో చేరాక ప్రజల సమస్యలపైనే 
పనిచేసేవారు. చీమలవాగుపల్లెలో పేద ప్రజలకోసం కో-ఆపరేటివ్‌ సొసైటీని స్థాపించి 
దానిద్వారా వ్యవసాయ కార్మికులకు, రైతులకు అవ్వలు ఇప్పించి, దాదాపు 15 
సంవత్సరాలు సొసైటీని సమర్ధవంతంగా నిర్వహించి, జిల్లాలో ఉత్తను సొ'సైటీగా 
తీర్చిదిద్దారు. సొసైటీ ద్వారానే చౌకడిపోని కూడా ప్రారంభించి 10 సంవత్సరాలు 
నిత్యావసర వస్తువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సక్రమంగా పంపిణీ చేశారు. 
ఊరి ప్రజలే కాక చుట్టుప్రక్కల (గ్రామాల ప్రజలుకూడా వచ్చి రోజు దాదావు రాత్రి 10 
గంటలవరకు, వారి సమస;లను చెప కోవడం, వారి సలహాలను తీసుకోవడం వుండేది. 
పెద్దకుమారుడు ఆ వచ్చినవారికి అతిధి మర్యాదలు చూడడంతో చదువు కూడా 
సాగేదికాదు. చుట్టుప్రక్కల గ్రామాల్లోను, ఆ ఊర్జోను శ్రీ వెంగమనాయుడుగారితో 
మన సమస్య _ చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అనే నమ్మకం ప్రగాఢంగా 
వుండేది 

1960 దశకంలో కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంజరుభూములు, 
దేవాదాయ భూములు పోరాటంలో సుమారు 3 నెలలపాటు గుత్తి సబ్‌ జైలులో 
జైలు శిక్షను కూడా అనుభవించారు. యాడికి, తౌడిషుత్రి ప్రాంతాలలో పేద 
ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకుగాను పోరాటాలు; అలాగే బంజరు భూములు, 
దేవాదాయ భూములు పేద (పజలకు పంచేందుకు అనేక పోరాటాలు నిర్వహించారు. 
తాడిపత్రికి దగ్గరలో వున్న “ఎర్రగుంట్ల స్పిన్నింగ్‌ మిల్స్‌” వర్కర్స్‌ సమస్యల పైన, 
తాడిపత్రిలో మున్సిపల్‌ వర్కర్స్‌ సమస్యల పైన నిరంతరం పోరాడుతూ వచ్చారు. 
యాడికిలో చేనేత కార్మికులను సంఘటితపరచి, వారి సమస్యలను సాధించేందుకు 
పోరాడారు. అ పోరాటాలలో నష్టపోయిన భూస్వాములు మరియు పెట్టుబడిదారులు 
ఆయనపై కత్తి కట్టారు. 

వెంగమనాయుడు అత్యంత ధైర్యశాలి. ఎన్నోసార్లు శత్రువుల బారినుండి 
బయటపడ్డారు. ఎదురుగా శత్రువు వస్తున్నా పిరికితనంతో పారిపోకుండా “వాళ్ళు 
నన్ను ఏమి చేస్తారురా?” అని ధైర్యంగా వెళ్ళేవారు. ఎక్కువగా కాలినడక 
వెళ్ళేవారు. లేదా, సైకిలు వాడేవారు. తొడిషత్రి, అనంతవురంలలో కూడా నడక 
లేదా అద్దెసైకిలు వాడేవారు. రిక్షా, ఆటో వాడడం అరుదు. హైదరాబాదుకు వచ్చినా 
సిటీబస్సు, లేదా నడకా చాలా నిరాడంబరంగా జీవించారు. సంతతికి ఆయనకు 
చేతనైనమేరకు చదువులు చెప్పించి, మీ (బ్రతుకులు మీరు చూసుకోండి అన్నారు. 
“మీకు నేను ఇంతకంటే ఏమీ యివ్వలేను. మీరు నాకు ఏమీ యివ్వనక్కరలేదు' 
అనేవారు, 

1950లో కమ్యూనిస్టుపార్టీలో చేరిన నెంగమనాయుడు పార్టీ కార్యక్రమాలు 
రహస్యంగా ప్రారంభించారు. ఆ రోజుల్లో చీమలవాగుపల్లిలో వ్యవసాయ కార్మిక 
మహాసభకు ఏర్పాట్లు చేశారు. సీనియర్‌ కమ్యూనిస్టు నాయకులు శ్రీ, వి. 
కె. ఆదినారాయణరెడ్డి, మరికొంతమంది ముఖ్యులు హాజరయ్యారు పోలీసులు 
ఆ మహాసభపై దాడి చేశారు. కాల్పులు జరిపారు, వెంగమనాయుడు, మిగిలిన 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 455 


కమ్యూనిస్టు నాయకులు పోలీసుల కళ్ళుగప్పి తప స్పకున్నారు 1952లో పార్టీపై 
నిషేధం తొలగిన తరువాత తాడిపత్రి తాలూకొ సిపిఐ కార్యదర్శిగా బాధ్యతలు 
నిర్వహించారు. 

ఆ తదుపరి జిల్లా పార్టీలో చురుకుగా పనిచేసి, అనేక కార్యక్రమాలు నిర్వహించారు 
భూ పోరాటాలు, వ్యవసాయ కార్మికుల కూలి పోరాటాలు నిర్వహించారు. 1972లో 
అనంతపురం జిల్లా కార్యదర్శిగా ఎన్నికయినారు ఆ బాధ్యతలలో 1992 వరకు 
కొనసాగారు 

ఆయన కార్యదర్శిగా వున్న కాలంలో అనేక భూపోరాటాలు నిర్వహించారు. 
వాటిలో కౌకుంట్లలో జరిగిన భూ పోరాటం చరిత్ర గలది. ఆ పోరాటం ఫరితంగా 
అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు వచ్చి, అక్కడ భూములు పంపిణీ 
వేశారు. 

1977లో జరిగిన ఒక భూపోరాటం సందర్భంగా ఆయనపై (ప్రత్యర్థులు తుపాకి 
కొల్పులు జరిపారు. 1991లో జిల్లా (ప్రజాస్వామ్య పరిరక్షణ హోరాటంలో ఆయన 
తాడిపత్రి ప్రాంతంలో వీరోచితంగా పాలొన్నారు. 1997 జులై 12న తేదీన 

కౌమేడ్‌ వెంగమనాయుడును అనంతపురంలో పట్టపగలు భూస్వామ్య వర్గాల కిరాయి 
గూండాలు దారుణంగా హత్యచేశారు. వెంగమనాయుడు తన జీవితంలో ప్రజా 
సమస్యలపై పట్టుదలతో పనిచేసి ప్రజలకోసం జీవించిన మనిషిగా చరిత్రలో నిలుస్తారు 


456 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


శ్రీ గారపాటి సత్యనారాయణ 





| గొరపొటి సతనారాయణ 
సట. (ఏలూరు) ఉప సత్యాగ్రహంలో పాలొని 
15 రోజులు సబ్‌ జైల్లో ఉండి, మరల 
అరెస్టు అయి, 4 నెలలు రాయ 
వెల్లూరు జైలులో ఉన్నారు. అక్కడ 
యితరులతో కలిసి విష్ణ సాహిత్యం 
చదివారు. 1931 జనవరి 26న పోలీసులు 
కాం్యగెసు వలంటీర్ల పై జరిపిన లారీఛార్టీని 
నిరసిస్తూ వేలాది 'ప్ర్‌జలు కాల్వగట్టున 
కర్రలతో ప్రతిఘటనకు పూనుకోగా, 
౪ పోరీసులు తుపాకులు కాల్చడం, ఒక 
వ్యక్తీ మరణించడం, యిద్దరు గాయపడ్డం 
జరిగింది. ఈ ఘటన సతనారా 
యణ గారిని కుదిపి చేసింది. మరింత 
పట్టుదలతో పనిచేయసాగారు. నిర్భంధ 
టక abe విధానం అడ్డూ ఆపూ లేకుండా 
సాగిపోతూంటే, రాత్రులు గ్రామాలకు వెళ్ళి గోడలమీద పోస్టర్డు అంటించడం, 
నిషిద్ద పత్రికలు పంచడం, జండా లెగురచేయడం చేశారు. 193ి Je 13న 
జలియన్వాలాబాగ్‌ దినోత్సవం జరపరాదంటూ ప్రభుత్వం విధించిన ని షేధాజ్ఞను 
ధిక్కరించి, పెదపాడులో యితర కాంగ్రెసు వాదులతో కలిసి బహిరంగ నభ జరిపారు. 
పోలీసులు ప్రజలపై లారీఛార్జీ చేశారు. కొందరిని అరెస్టు చేశారు. సత?నారాయణ 
గారిని 15 రోజులు సబ్‌ జైలులో నిర్బంధించి, తరవాత వదిలివేశారు. మే నెలలో 
తిరిగి అరెస్టు, తిరిగి నిర్భంధం. 





జూన్‌ 25న భీమవరంలో చట్టవిరుద్దంగా జరిగిన జిల్లా రాజకీయ మహాసభకు 
హాజరైన 100 మంది కార్యకర్తల్లో వీరోకరు. ఆ సందర్భంలో పోలీసులు అనేకమందితో 
పొటు వీరిని కూడా అరెస్టు చేశారు. దాదావు సంవత్సరంపాటు రాతల 
సెంట్రల్‌ జైల్లో వున్నారు. “అక్కడ భగత్సింగ్‌ సహచరులైన విజయకుమార్‌ సిన్హా, 
జయదేవ్‌ కపూర్‌, మహావీరసింగ్‌ లతో పరిచయమైంది. "కవూర్‌ ను జైలు వార్తను 
తిట్టడంవల్ల కపూర్‌ వాని దవడ పగలగొట్టారు. ఫలితంగా, కపూర్‌ “30 కొరడా 
దెబ్బలకు సరి చేయబడ్డారు. ఆ చర్యను నిరసిస్తూ రాజకీయ ఖైదీలంతా నిరాహారవ్రతం 
చేశారు. వారిపై క్రూరమైన దమనకాండ అమలు జరవబడీరది. కొందరి చేతులకు, 


సంపాదకుడు: వరకొల వట్టాభిరామారావు 457 


కాళ్ళకు బేడీలు వేశారు. మరికొందరిని ఒంటికొట్టలో నిర్బంధించారు. 

ఆ ఘటనలు సత్యనారాయణగారి కార్యదీక్షను యినుమడింపజేశాయి జైలు 
అధికార్లు వీరిని, తనికెళ్ళ వెంకట చలపతి, కొసరాజు శేషయ్య వగైరాలను 
తిరుచునాపల్లి జైలుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అక్కడ లాహోరు కుట్ర కేసు 
ఖైదీలు కొందరూ (బుటుకేశ్యర దత్తు, కుందన్‌లాల్‌ వగైరా), బెంగాల్‌ డిబన్యూలు 
కొందరూ (జీవన్‌లాల్‌ చట్ట, సురేష్‌ మోహన్‌ ఫోష్‌ వంచానన్‌ గంగూలీ) 
ఉండేవారు. వారి ద్యారా కమ్యూనిస్టు సాహిత్యం విరివిగా లభించేది. (ప్రసంగాలు, 
చర్చలు కొనసాగేవి. ఫలితంగా వీరూ, తనికెళ్ళ వెంకట చలపతి, కొసరాజు 
శేషయ్య తదితరులు కమ్యూనిస్టు పంధా చేబట్టారు ఆ కాలంలోనే వివిధ జైళ్ళలో 
నిర్భంధింపబడ్డ కలిదిండి సుబ్రహ్మణ్యం వగైరాలు కమ్యూూనిస్టులుగా మారరు. 
సత్యనారాయణగారు 1933 ఏప్రిల్‌లో విడుదలై వచ్చాక సుందరయ్య గారితో 
పరిచయ మేర్పడింది. జిల్హాలోని యితర కార్యకర్తలతో సంబంధ మేర్చరచుకొని పార్టీ 
కార్యక్రమాన్ని అమలుచేయసాగారు. అక్కడనుంచి తిరిగి వచ్చాక, 1935లో కూలీ 
రక్షణ సమితులు, కార్మిక సంఘాలు స్టాపించడంలో కృషిచేశారు 

ఏలూరులో స్థాపించబడ్డ మొట్టమొదటి కార్మికసంఘం (ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌. 
దాన్ని నడిపీనవారు బని సెట్టు అప్పారావు, కరణం నరసింహారావు, విభూతి రాఘవయ్య, 
జోగారావు వగైరాలు. వారితో కలిసి కడుపు రాములు, రంభా వెంకటప్పయ్య, తొడి 
అప్పలస్వామి, వంకినేని సత్యనారాయణ, అత్తులూరి సర్వేశ్వరరావు, మూల్పూరి 
రామమోహనరావు, కొత్తపల్లి అక్కభగవానులు వగైరాలు పనిచేసేవారు. విద్యార్హుల్లో 
కొందరు [గ్రూపుగా ఏర్పడి పార్టీకి సహకరించేవారు. 1936 ప్రారంభంలో మద్రాసులో 
జరిగిన అ. భా. (ప్రెస్‌ వర్కర్స్‌ మహాసభకు వీరు ప్రతినిధిగా వెళ్లారు. 


458 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అమరవీరుడు 
గీ పతి పండితారాధ్యుల 
మల్లఖార్జ్హునశర్మ 


ణా బొల్లిముంత శివరామక్త్ష ష్ణ 





“కామేడ్‌ శర్మ”. జన్మస్థలం తెనాలి తాలూకా ఈమని గ్రామం. 1910వ 
సంవత్సరంలో ఒక సనాతన ఆరాధ్య కుటుంబంలో పుట్టాడు. తండ్రిగారు వీరభద్రయ్య 
అయ్యవారు. తల్లి లింగమాంబ. నలుగురు అన్నదమ్ములలో చిట్టచివరివాడు. తన 
రెండోయేటనే మాతృహీనుడయ్యాడు. పినతల్లి భ్రమరాంబగారి ఆదరణలో పెరిగాడు. 


ఉవనయనాదికాలన్నీ తాడికొండలో మేనమామ గారింట జరిగాయి. 


మాతృభాష ఐన తెలుగు బాగా చదువుకున్నాడు. పంచకావ్యాలు పరనం 
చేశాడు. 5వ ఫారం వరకూ ఇంగ్లీషు చదివాడు. హిందీలో రాష్ట్ర భాష దాకా 





సంపాదకుడు పరకాల వట్టాభిరామారావు 





అధ్యయనం చేశాడు. తన యిరవయ్యోయేట భవాని అనే ఆమెను వివాహం చేసుకొని 
గృహస్తుడయ్యాడు. (1930) 

అవి దేశనుంతటా జాతీయ భావాలు వెల్లివిరుస్తూన్న రోజులు, అప్పటి వరకూ 
కొం్యగెస్‌ ఉద్యమం లాయర్లలాంటి మేధావుల చుట్టూనే తిరుగుతూండేది ప్రభుత్వానికి 
విజ్ఞప్తులు వంపుకొనడంతో నే సరి పెట్టుకునేది కాని... 

1930 నాటికల్లా ఆ కట్టుతాళ్ళను తెంచుకున్నది జొతీయ ఉద్యమం మహాత్మాగాంధీజీ 
నాయకత్వం వహించాడు, 


జొతీయ ఉద నంలో 


బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం, 
మాతృభాషలోనే సర్వకార్యాలూ _నిర్వహించబడారి అన్న భాషా రాష్ట్ర వాంఛ, 
కోర్టులను, ఇంగ్లీషు చదువునూ నిరణించడం, అస్పృశ్యతా నివారణ, మద్యపాన 
నిషేధం ప్రచారం, ఈత, తాడి చెట్ల గెలలు నరికి శాసనాన్ని ధిక్కరించడం, 
యిలాంటి పరిమితమైన సమస్యలతో కాంగ్రెస్‌ ఒక ఉద్యమ రూపాన్ని తీసుకున్నది. 
మధ్యతరగతి ప్రజలనూ ఆకర్షించింది. 

మన కాయమేడ్‌ శర్మకూడా ఆ జాతీయోద్యమం చేత అకర్షించబడ్డాడు. 
1931-32లో కార్యరంగంలో దూకాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. 6 
నెలలపాటు రాజమండ్రి జైల్లో గిక్ష అనుభవించాడు. మరొకసారి 6 నెలలపాటు 
రాయవేలూరు జైల్లో బంధించారు. ఒక సందర్భంలో దారుణమైన లారీఛార్డీకి 
గురయ్యాడు. 

ఈ సత్యాగ్రహేద్యమాలు అప్పుడప్పడూ సాగుతూ వుండటం, బ్రహ్మాండమైన 
ప్రజోద్యమం రూపాన్ని తీసుకోబోయే సమయానికి ఆపివేయడం, ఆ పోరాటం 
మీద నీళ్ళు చల్లడం వీటితో చాలామంది యువకుల్లో అసంతృప్తి బయలుదేరసాగింది. 
వారిలో మన శర్మ కూడా ఒకడు. ఐనా త్వరపడకుండా తాను నమ్మిన ఆశయం 
కోసం దీక్షతో పనిచేస్తూనే వచ్చాడు. 


ఖద్దరు (ప్రచారం 


జైలునుండి బయటికి రాగానే చాలామంది కాం[్రెస్‌వాదులు తమ పని అప్పటికి 
ముగిసినట్టు భావించేవాళ్ళు. అవసరమైతే మళ్ళీ జైలుకు పోవచ్చునని విశ్రాంతిగా 
కూర్చొ నేవాళ్ళు. కాని శర్మ అలాకాదు. జైలునుంచి విడుదల కావడమే తిరిగి 
కార్యక్రమం. ఏముందీ? ఖద్దరు ప్రచారం. మోయలేనన్ని ఖద్దరు మూటలు మూపున 
వేసుకొనేవాడు. (గ్రామగ్రామమూ తిరిగేవాడు గడపగడపా ఎక్కేవాడు. గంటలకొద్దీ 
బోధపరచేవాడు. ఒక్క _నిముషమైన వూరుకొనేవాడుకాడు. కాని ఈ [శ్రమకంతా 
ఫలితమేమిటి. ఈ మార్గాన దేశానికి స్వాతంత్ర్యం వస్తుందా? అన్న సందేహం. 
కొని మరో మార్గం దగ్గరలో కన్పించదు. ఐనా అలా ఆలోచిస్తూనే తన ఖద్దరు 
ప్రచారాన్ని మాత్రం విడవకుండా సాగిస్తూండేవాడు. నూతన మార్గాన్ని అన్వేషిస్తూ 
వృండేవాడు. 


460 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


అప్పటికి చాలా పూర్వమే రష్యాలో విప్లవం వచ్చింది ప్రపంచంలో ఆరన 
భాగం సామ్రాజ్య వాదుల సంకెళ్ళను త్రెంచుకున్నది పీడిత (ప్రజలు తను జీవిత 
విధానాలను తాము దిద్దుకునే సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని సాధించారు కాని రష్యన్‌ 
ప్రజలు ఎలా ఆ విజయాన్ని సాధంచారు ఆ మారాలేమిటి” అన్న విషయాలు 
మనదేశానికి వెంటనే రాలేదు చుట్టూ వున్న సామ్రాజ్యవాద దేశాలు ఆ వార్తలను 
త్రొక్కివట్టాయి. ఎక్కడైనా ఆ సంబంధాలు బయటపడినా వాటిని నిషేధించాయి 
మిగతా (ప్రపంచం రష్యా చుట్టూ ఇనుప తెరలు బిగించింది 

కొని కాలం ఆగలేదు సోవియట్‌ రష్యా విప్టవపు వెలుగులు ఈ ఇనువ తెరలను 
చీల్చుకుని పీడిత ప్రజల మధ్యకు వచ్చి పడ్డాయి 
వర్గ సంఘాల నిర్మాణం 

నునదేశంలో కూడా కాం(గస్‌ ఉద్యమాల యెడ అసంతృప్తి చెందిన యువకుల 
దేవులాటలో ఆ వెలుగు కన్పించింది అతివాదులంతా చిన్న చిన్న (గ్రూపులుగా ఏర్పడి 
మార్కిస్టు సిద్దాంత చర్చలు ప్రారంభించారు ప్రపంచ. శ్రామికులారా!' ఏకంకండి'! 
అన్న ఆశయాన్ని ముందుంచుకుని వర్షసంఘాల నిర్మాణానికి పూనుకున్నారు 

కాం(గెస్‌లోనే వుంటున్న ఈ అతివాద యువకులంతా ఈ నూతన చూర్తాన 
ప్రజానీకాన్నంతా ఐక్యపరచి సంఘటిత _ శక్తితో దేశస్వాతంత్ర్యాన్ని సాధించగలమనీ, 
కాం్యగెస్‌ను ఈ సరియైనబాటను పట్టించాలనీ ప్రయత్నించారు 
ఆంధ్రలో కమూ్యూనిస్టు పార్టీ 

ఈ ప్రయత్నాల ఫలితంగానే ఆంధ్రలో ఏర్పడిన కమ్యూనిస్టు పొర్టీతోను 
మార్కిస్టు సాహిత్యంతోనూ కామేడ్‌ శర్మకు సంబంధాలు యేర్పడ్డాయి 1935 
నుంచీ కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలలో ప్రవేశించి కార్యక్రమం సాగిస్తూ వచ్చాడు 

1936 ఎన్నికలలో బ్రిటిష్‌ సామ్రాజ్య వొాదులకూ వారి బడి తొత్తులైన జమీందారీ 
భూస్వామ్య వరాలకు వ్యతిరేకంగా జస్టిస్‌ పార్టీని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించడంలో 
ప్రధాన పాత్ర వహించాడు శర్మ 

రెండన (ప్రపంచ యుద్ద మేఘాలు అలముకొంటున్నాయి బ్రిటిష్‌ సామాజ్య 
వాదులు మనదేశాన్ని కూడా యుద్దరంగంలోకి లాగుతున్నారు. ఆ సమయంలో 
సామ్రాజ్యవాద యుద్దాలకు వ్యతి రకంగానూ మహాత్మాగాంధీజీ ప్రారంభించిన వ్య 
సత్యాగ్రహం ప్రజా ఉద్యమంగా మూర్చవలసిన అవసరాన్ని గూర్చి కమ్యూనిస్టు వార్ష 
ఇచ్చిన _ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ వచ్చాడు ఆ రోజుల్లో కమ్యూనిస్ట పార్టీ 
నిషేధంలో వుంది తాను పార్టీ రహస్య యంత్రంతో సంబంధాలు పెట్టుకుని 
బయట కార్యక్రమాన్ని, కార్మిక సంఘాల నిర్మాణాన్ని ముఖ్యంగా వ్యవసాయ కూలీ 
సంఘాన్ని గ్రామగ్రామాన నిర్మిస్తూ వచ్చాడు 


వ్యవనాయ కార్మికులలో గుర్తింపు 


ఆనాటినుండి కామేడ్‌ శర్మ యొక్క పట్టుదల, చొరవ, ఓపిక, సమస్యలను 
పరిష్కరించే విధానం, కలుప్పుగోలుతనం అనీ ప్రజలముందు (పదర్శితనుయ్యాయి 


నంపొదకుడు దరకాళి చట్టాభిరామారావు 4061 


వ్యవసాయ కూలీలోకం ఆయనను తను ఆప్తబంధువుగా, నిజమైన వ్రజా సేవకుడుగా, 
తమ ప్రియమైన నాయకుడుగా గుర్తించుతూ వచ్చారు 

నిత్యమూ చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ అలా ఎండలేదు వానళేదు ఒక 
సంచి బుజాన వేసుకొని, వక్కపొడి నములుకుంటూ ప్రశాంతంగా నడుచుకుంటూ 
ఎక్కడికో? ప్‌ ఒక్కరోజూ దిరామం అంటూ లేకుండా ఎక్కడో ఒకచోట వ్యవసాయ 
కూలీల మధ్య తాను వుండాలి వారి కష్టసుఖాలలో తానూ పాలు పంచుకోవాలి 
వారి నుంచి తాను చాలా నేర్చుకోవాలి వారికి బోధించాలి ఉద్యమాన్ని ముందుకు 
తీసుకుపోవాలి త్వరగా చాలా త్వరగా ఏ బాధలు లేని నూతన సమాజాన్ని చేరారి 
అదీ తహతహ ఆ ఆవేదనలో ఇల్లుపట్టుదు పిల్జాజల్లా గుర్తుకురారు, అన్ని యిళ్ళూ 
తనవే, అందరి బిడ్తలూ తన వాళ్ళే తాను అందరికీ బిడ్డడే తన జీవితంలోని ప్రతి 
క్షణమూ, ప్రతి ఆలోచనా, ప్రతి వనీ అంతా వ్రజలకోసమే 

ఎ|రజెండాలు రెపరెపలాడుతూపోయే వూరేగింపులో రెండు పంక్తుల మధ్యా 
నడుస్తూ పిడికిలి బిగించి ఖబేల్‌ మని _నినాధాలిస్తూ కనపడేవాడు 


మరొకచోట మెగా ఫోన్‌ పుచ్చుకుని చెపుతుండేవాడు 


(ప్రజలకు శర్మ రావాలి 


ఒకచోట సాహిత్యం అమ్ముతుండేవాడు యింకొకచోట తీవ్రంగా చర్చిస్తూండేవాడు 
అంతలో వేదిక మీదికెక్కి కంచుకంరంతో వుపన్యసించేవాడు ఎక్కడైనా కూలీ 
రైతుల మధ్య తగాదాలు నస్తే తీర్చరి అయనే రైతులక్కూడా కాయ్రేడ్‌ శర్మ 
కావాలి 

బంజరు భూములకు పిటేషన్లు (వ్రాయడం దగ్గర్నుంచీ, పెనాల్టీలు చేసినందుకు 
కలెక్షరుతో పోట్టాడటం వరకూ శర్మ పనే, న్యవసాయ కూలీలు వెట్టిచాకిరికి, 
పిచ్చమానికలకూ, నాము పద్దతికి వ్యతిరేకంగా సాగించిన అనేక పోరాటాలకు 
నాయకత్వం వహించాడు. న్యాయమైన కూలికోసం, పాలేర్ణ జీతాలు, సెలవులకోసం 
చేసిన ఆందోళనలు, సమ్మె పోరాటాలు అనేకం నడిపాడు 

ఆయనకూ ఆయన సభ్యుడైయున్న కమ్యూనిస్టు పార్టీ గమ్యుమే; పీడిత ప్రజల 
విముక్తి, అందరికీ తిండి, గుడ్డ, చేసుకునేందుకు వని, భూమి, అందరికీ అన్ని విధాలా 
అభివృద్దికి సమానావకాశాలూ కల నూతన దివ్య సమాజం 

అందుకు మార్గం కూలి, రైతు, వివిధ పీడిత వర్గాల విశాల ఐక్య సంఘటన 


ఎర్రజెండా బహుమానం 


అందుకే రైతులకవసరమైన కృష్ణ కాల్వల నురనుత్తులో సైతం స్వయంగా 
పాల్గొన్నాడు అహోరాత్రులూ పొటు పడ్డాడు పైన భగ్గున చెరిగిపోసే ఎండ, 
(క్రింద కాళ్ళు బొబ్బలక్కే ఇసుక ముచ్చెమటలు కారుకుంటూ నిలువునా కాలువలో 
నుంచి దయ్యాల్దాంటి కట్టలమీదకు మట్రై ఎత్తిపోయడం, అలా మొత్తం కాలమంతా 
వెన్నువంచకుండా పోరాడాడు కమ్యూనిస్సు పార్తీ పెట్తి ఎర్రజెండా బహమూనాని 
అందుకున్నాడు 





స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


సనాతన కుటుంబంలో మంత్రతంత్రాల మధ్య పుట్టి పెరిగిన మళల్లిఖార్దునశర్మ 
ఎక్కడా” మట్టిపనిలో బహుమాన _ నుందుకోనడ మేమిటి” ఆశ్చర్యమే 
అది శర్మకాదు, ఆయనలోని విప్ణనదీక్ష కమ్యూనిస్టు పార్టీ ఆయనకిచ్చిన 
Mm ఆ లు లు 
విష్తవోత్సాహం 
అలాగే రైతుల కౌలుదారీ పోరాటాలకూ నాయకత్వం వహించాడు కుంచవరం 


[గ్రామంలో పెద్ద ఇనాందారుకు వ్యతిరేకంగా కౌలుదార్లను సమీకరించి పోరాటం 
నడిపాడు 


అందుకే శర్మ పేరు వినడమే కూలీ రైతు ప్రజాసామాన్యం ఉత్సాహో ద్రేకాలతో 
ముందుకు వస్తారు తమ నాయకుడుగా భక్తి విశ్వాసాలతో (పేమించుతారు 

ఇక భూస్వాములలో కాయమేడ్‌ శర్మ పేరు గుండెల్లో గాలం ఆయనంటే 
అరికాలినుంట ఆ దోపిడీదార్లకు (ప్రధాన శత్రువు క్రింద లెక్క ఆ కసితోనే తమ 


బడితొత్తుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పరిపాలన కాలం (1950)లో దారుణంగా హత్య 
చేయించటానికి పాటుపడ్డారు 


ఫాసిస్టు ప్రమాదం 

1042 నాటికి భారతదేశానికి జపాన్‌ ఫాసిస్టు ప్రమాదం ముంచుకు రాసాగింది 
ఆనాడు కమ్యూనిస్టు పార్టీ దేశరక్షణకు పూనుకోవాలన్న నినాదం మీద, అటు 
కాం(గెస్‌వాదులు యిటు ప్రజలూ యిద్దరి మధ్యా, జాతీయ నాయకుల విడుదలకూ, 
దేశరక్షణ కార్యకలాపాలకూ తీవ్రకృషి సాగించాడు రైతు కూలీ ఐక్యతకు కృషి 
చేశాడు యుద్దకాలంలో పెరుగుతున్న ధరలకు, బాకు మౌర్కెట్‌కూ వ్యతిరేకంగా 
ప్రజలవైపున నిలబడి పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ యిచ్చే ప్రతి కార్యక్రమంలో 
ముందుకు వచ్చాడు 

1943లో కమ్యూనిస్టు పార్టీ నిధికి పిలుపుయిచ్చింది కా(మేడ్‌ శర్మ 
మొట్టమొదటిసారిగా తనవంతు ఆస్తిని సర్వస్వాన్నీ అమ్మి పార్టీ నిధికి జమకట్టాడు 

మొదటినుంచీ తన రాజకీయ జీవితంలో ఐదెకరాల సుక్షేత్రాన్ని త్యాగం చేశాడు 
తన ప్రాణాలే ప్రజాసేవకోసం అర్పించడానికే సిద్దంగావున్న క్యామేడ్‌ శర్మ వ్యక్తిగత 
అస్తులంటేనే గిట్టని నిజమైన మార్కిస్టు శర్మకు ఇదొక లెక్కా? 

1946లో వివిధ రాష్ట్రాలలో కాం(గ్రెస్‌ అధికారాన్ని స్వీకరించింది ప్రజలు 
తమ నిత్య జీవితావసరాలకోసం సాగించే (ప్రతి పోరాటాన్నీ వ్యతిరేకిస్తూ వచ్చింది 
భూస్వాములకూ, జమీందార్లకూ, బ్లాకు మార్కెటీర్లకూ అండగా నిలబడి ప్రజల పైన 
అత్యాచారాలకు పూానుకున్నది 
స్వాతంత్ర్యం వచ్చింది 

1947లో మౌంట్‌ బాపెన్‌ అవార్డుతో ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చేసింది 
ఐనా ప్రజల కనీస అవసరాలు సైతం తీరలేదు ధరలు చుక్కలంటుతున్నాయి కూలీ 
రైతు మధ్యతరగతి ప్రజాసామాన్యం పెరిగే ధరలతో తను జీవితాలను అందుకోలేని 
స్టితి ఏర్పడింది అమితమైన పన్నులు, ఆదాయంలో కోత యిలొ ప్రజాసామాన్యం 

(స్‌ పై పెట్టుకున్న (భ్రమలన్నీ మంచుతెరలలొగా విడిపోసాగాయి 


ల 


సంసాదకుడు వరకాల వట్టాధిరామారావు 





ఈ కాలంలో గత్యంతరంలేని కూలీ రైతులు విస్టన చైతన్యంలో ముందుకు 
వస్తున్నారు అనేకచోట్ల పాలేర్లు, కూలీలు తమ న్యాయమైన కూలీ రేటు కోసం 
పోరాటాలు ప్రారంభిస్తున్నారు 

భూస్వామ్య దోపిడీవరాల రక్షణ కోసం కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌ ముందుగానే 
ప్రజలపై విరుచుకుపడ్డది పీడిత ప్రజలకు అగ్రగామియైన కమ్యూనిస్టు నాయకుల 
మీద అరెస్టు వారెంట్లు దారీ చేసింది వ్యవసాయ కూలీ నాయకుడైన మన 
కామేడ్‌ శర్మను వదిలిపె పెట్టుతుందా 1948లో కా[మేడ్‌ శర్మ కూడా రహస్య 
జీవితానికి వెళ్ళిపోయాడు రహస్యంగానే వుంటూ వ్యవసాయ క కూలీ పోరాటాలకు 
నాయకత్వం వహించాడు తెనాలి తాలూకాలో పెద్ద ఎత్తున సాగిన అమృతలూరు 
సమ్మె వగైరాలు ఆయన నాయకత్య్వానే సొగాయి 


దారుణ హత్యాకాండ 


1950 సెప్టెంబరులో ఒకనాడు ఉదయం దినపత్రికలు వార్తను మోసుకువచ్చాయి 
“సుప్రసిద్ద కమ్యూనిస్టు నాయకుడు ఎస్‌పి మల్లిఖార్హున శర్మ మద్రాసులో పోలీస్‌ 
చీఫ్‌ దగ్గర ఉన్నాగోడని 

ఆ తరువాత అక్టోబరులో మళ్ళీ పత్రికలే మోసుకొచ్చాయి శర్మ మరణించాడని 

మద్రాసులో అరెస్టు చేసి 12 రోజుల పాటు జైల్లో వుంచారు హింసించారు 
తిరిగి గుంటూరులో అరెస్టు చేసి 14 రోజులపాటు నానా చిత్రహింసలు పెట్టారు 
రహస్యాలు బయట పెట్టించాలని ఆయనపై చేసిన దారుణాలకు అంతులేదు కాని 
ఒక్క రహాస్యమూ బయటవడలేదు 

(పజా శత్రువులైన ఇనాందారీ భూన్వామ్య దోపిడీ వరాలు పోయి (ప్రభుత్వం 
ముందర మొరలు పెట్టుకున్నారు, శర్మ (బతికి వుంటే మేం బ్రతకలేమని 


కాంగెస్‌ పాలనలో 


అది కాంటైెస్‌ పాలన ౩ సంవత్సరాలుగా తెలుగునాడునంతా మిలటరీ 
బలగాలచేత ధ్వంసంచేయిస్తూ, ర ఖల మీద మూకుమ్మడి దౌర్హన్యాలు 
సాగిస్తూ అరెస్టులు, లారీఛార్చీలు, చిత్రహింసలు, మానభంగాలు, కాల్పులు ఒకటా? 
అన్ని ఫాసిస్టు చర్యలకూ తలపడి రాక్షస్రత్వం మూర్తీభవించిన కాం(ెస్‌ దాని మిలటరీ 
బలగాలు, తను సహచరులైన sho మొరలు కా[మేడ్‌ శర్మను 
దారుణంగా బాంసంచి 1050 అక్టోబరు ( 9న హత్య చేశారు 

కొన్‌ సెం[కేషన్‌ కాంపు (పాములపొటి కృష్ణయ్య చౌదరి) మేడమీది నుంచి 
దూకాడనీ, అందువల చనిపోయాడనీ అబద్దాన్ని ప్రచారం చేశారు ఈ “సత్య” 
“అహింసోల కాం (గెస్‌ ప్రభుత్వాధి నేతలు. 

అ వీరుని శవాన్నెనా బంధువుల కివ్వాలనీ, కనీసం చూపొలనీ కూడా ఈ 
రాక్రసులు భావించళేదుూ 

14 రోజులుగా మిలటరీ బలగాలు ఆయనమీద సాగించిన హింసాకాండకు ఆయన 
శరీరం ప్రజలముందు  ప్రబలః _ గా నిలబడుతుంది 

శశ ఈ 


464 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





తరిమెల నాగిరెడ్డి 





రాయలసీమ జిల్లాలో (ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి 
11-2-1917 లో అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ధనికరైతు కుటుంబంలో 
జన్మించారు. తండ్రి తరిమెల సుబ్బారెడ్డి ఈయన - ఇల్లూరు నీలం చిన్నప్ప రెడ్డీ, 
పప్పూరు రామచార్లతో కలసి తాడిపత్రికి వెళ్ళి గాంధీ ఉపన్యాసంతో (ప్రేరేపితులై 
తమ గ్రామాలలో కల్గుఅంగళ్లు, జూదము మాన్సించినాడు. దురలవాట్లుకు వ్యతి రేకంగా 
బోధించేనాడు. 


న. 


Heo TOCA NERA TERRA వనన కునట్తూ 





ఆతా 


అ చనం మలాలా 
జ జ నలక చాల జా 
mom న అన ఆము 





. 
| “చ 
శ 
+ 
జిత తం ఎ 


Cd నానారకాల లా re 
ఆమడల. ఉట ఆత 


తరిమెల నాగిరెడ్డి ప్రాధమిక విద్యాభ్యాసం తరిమెల గ్రామంలోనే జరిగింది 


నంపొదకుడు' వరకాల వట్టాభిరామారావు 463 


తరువాత బుషీవాలీ లోను, మద్రాసు లయోలా కాలేజీలోను చదివి బిఏ పాసైనారు 
కల్లూరు సుబ్బారావుగారి సలహా మేరకు బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో 
యల్‌ యల్‌.దిలో చేరినాడు ఈయన వెంబడి నీలం రాజశేఖరరెడ్డి, తరిమెల వాసి 
విద్వాన్‌ విశ్వం బెనారస్‌లో చేరినారు ముగూరూ ఒకే రూంలో వున్నారు 
నెలసరి తనకు యింటినుండి వచ్చే డబ్బులో, సగం ఖర్చులకు వాడుకొని మిగతా 
డబ్బుతో వుస్తకాలు కొనేవాడు నిషిద్ధ సాహిత్యం, నాల్గు (ప్రతులు దేశాన బక 
ప్రతి నాగిరెడ్డి దగ్గర వుండేదని అంటారు ఆ కాళేజీలోనే కమ్యూనిస్టుగా మారి 
చదువు చాలించి అనంతవురం తిరిగి వచ్చినాడు శలవల్లో వూరికి వచ్చినవుడు 
వూరిలో స్టడీ సర్కిల్‌ నడిపేవాడు. అమ్మ, మాలవల్లి నవలలను చదివించేనాడు 

తరిమెల నాగిరెడ్డి - సాధనలో 1937 ఆగష్టు చివరి రెండు సంచికలలో 
వ్యాసాలు (వ్రాసినాడు. ప్రపంచవ్యాప్తంగా నెలకొని వున్న పరిస్టితి (ప్రపంచవ్యాప్తంగా 
యువజన సంఘాల కార్యకలొపాల గురించి, దేశంలో యువజన సంఘాలను 
స్టాపించవలసిన ప్రాముఖ్యం గురించి వివరించినాడు సెప్టెంబరులో ఏర్పడిన యువజన 
సంఘానికి ఒక సహాయ కార్యదర్శిగా ఎన్నికైనాడు యువజన సంఘం నిర్వహించిన 
హిందూవురం వేసంగి పాఠశాలలో కొన్ని. తరగతులు బోధించినాడు హాజరైన 
యువకులలో కమ్యూనిస్టు భావజాలాన్ని బాగా చొప్పించడానికి ప్రయత్నించినాడు 

యువజనులకు, విద్యార్దులకు అనేక చోట్ల తరగతులు బోధించినాడు గదర్‌ పార్టీకి 
సంబంధించిన |ప్రతివాద _ భయంకరచారి, ఉన్నవ లకీ నారాయణ, కొళిపట్నం 
కొండయ్య (సైంటిస్టు) వావిలాల గోపాలకృష్ణయ్య మొదలైన వారితో తరిమెలలో 
- అనంతపురంలో ఉపన్యాసాలు ఏర్పాటు చేసినాడు 

ఐదుకల్లు సదాగినన్‌ చెప్పినట్టు తరిమెల నాగిరెడ్డి పెద్ద ఆందోళనకారుడు 
యుద్దకాలంలో సింగనామలలో గవర్నమెంటు ఉద్యోగులు నిర్బంధంగా యుద్ద ఫండు 
వసూలు చేస్తుంటే తరిమెల నాగిరెడ్డి ఈ దౌర్జన్యాన్ని. బయటపెడుతూ పెద్ద 
ఆందోళన లేవదీసినాడు ఈ ఆందోళన విషయం గాంధీవరకు పోయింది 1040 
అగష్టులో యుద్దం వల్ల (ప్రజలకు కలిగే ఇబ్బందులు, నష్టాల గురించీ యుద్దాలు 
లేకుండపోతే ఆ ఖర్చుతో పారశాలలు, ఆసుపత్రులు, వగైరా ఎన్నెన్ని సౌకర్యాలు 
పొందవచ్చునో లెక్కలతో వివరిస్తూ సాధనలో వ్యాసాలు వ్రాసినాడు 1040 జూన్‌లో 
నిర్వహించిన సత్యాగ్రహ శిబిరంలో కాం[గైసు చరిత్ర గురించి నాగిరెడ్డి బోధించినాడు 
కల్లూరు సుబ్బారావు, విద్వాన్‌ విశ్వంతోపాటు ఉరవకొండ తదితరచోట్ల జాతీయనారం 
సందర్భంగా సమావేశాల్లో పాల్గొన్నారు 

జిల్లాలో సామ్యవాద సిద్దాంతాలు ప్రచారం చేయడానికి “నవ్య సాహిత్యమాల' 
అన్న సంస్ట్రను స్థాపించి దాదాపు 10 పుస్తకాలు |ప్రచురించినాడు ఇందులో నాగిరెడ్డి 
రాసిన “ఆస్ట్రియా” అనే పుస్తకం వుంది ఇందుకు తోడుగా వున్నది విద్వాన్‌ విశ్వం 
- ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు రుద్రదత్త భరద్వాజ రచించిన “యుద్దం వల్ల 
వచ్చే ఆర్టిక ఫలితాలు! అనే కరపత్రం దీన్ని నవ్య సాహిత్యమాల తరవున సాధన 
(పైస్‌లో ముద్రించినారు. యుద్దం పేరు పెట్టుకొని |ప్రిటీషు సామ్రాజ్యవాదం 
ప్రజలను ఎట్టా పీల్చి పిప్పి చేస్తోందో ఈ కరపత్రం బట్టబయలు చేసింది. అందుకు 


466 స్వాతం త్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


బ్రిటీషు ప్రభుత్వం తరిమెల నాగిరెడ్డీ విద్వాన్‌ విశ్వంలకు - అచ్చువేసినందుకు 
పప్పూరి రామాచారిని వదలిపెట్టి - ఒక సంవత్సరం శిక్ష విధించింది. యుద్దం 
మొదలయిన తరువాత అనంతపురం జిల్లాలో (ప్రప్రధమంగా జైలుకుపోయిన గౌరవం 
ఈ ఇద్దరి కమ్యూనిస్టులకే దక్కింది. విడుదల అయిన తరువాత రాష్ట్ర్రం నుండి 
చండ్ర రాజేశ్వరరావును పిలిపించి - రాజేశ్యరరావును, నాగిరెడ్డిని - తరిమెలలో 
బండిమీద ఊరెగించి బహిరంగసభ ఏర్పాటు చేసినారు ప్రజలు 

తరిమెల నాగిరెడ్డి నీలం రాజశేఖరరెడ్డిగార్డు బెనారస్‌ యూనివర్సిటీ విద్యార్డులుగా 
ఉండగానే కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు. రెండన ప్రపంచ యుద్దం 
ప్రారంభమయ్యాక 1939 ఆఖరులో అనంతపురంజిల్హా కళ్యాణదుర్గం తాలూకా పెట్టూరు 
గ్రామంలో అయిదు రోజులు జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో నాగిరెడ్డి, సదాశివన్‌ 
తదితరులతో కలిసి అధ్యావకులుగా వ్యవహరించారు అంతకుముందు 1938 లో 
హిందూపురంలో జరిగిన రాజకీయ పారశాలలో కూడా అధ్యాపకులుగా పనిచేశారు, 
బ్రిటిష్‌ ప్రభుత్య నిర్బంధ యుద్ద నిధి వసూళ్ళకు నిర్బంధ _ ప్రాక్యూర్‌ మెంట్‌, 
సివిల్‌ రిక్రూట్‌ మెంట్‌ లకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి యువజన సంఘం 
“ఆకాశవాణి అనే “పేరుతో రహస్య సైకోస్టయిల్‌ పత్రిక స్టాపించి నడపటంలో 
నాగిరెడ్డి చురుకైన పాత్ర నిర్వహించారు ఈ సందర్భంలో అరెస్టు చేయబడి 
ఒక ఏడాది కారాగార శిక్షను అనుభవించాడు. 1940 లో వ్యక్తి సత్యాగ్రహంలో 
పాల్గొని అరెస్టయి బళ్ళారి, వేలూరు, తిరుచునాపల్లి జైళ్ళలో మరొక ఏడాది 
కరిన కారాగార శిక్షను అనుభవించాడు 1952 ఎన్నికల్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర 
శాసనసభకు ఎన్నుకోబడ్డారు. కమ్యూనిస్టు పార్టీ తరపున శాసనసభ ప్రతిషక్ష 
నాయకుడిగా సమర్హవంతంగా బాధ్యతలు నిర్వహించాడు కర్నూలు రాజధానిగా 
ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా శాసనసభ సభ్యుడుగా ఉన్నారు 
మళ్ళీ 1962-67 లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు 

1964 లో కమ్యూనిస్టు పార్టీ చీలి మార్క్సిస్ట్‌ పార్టీ ఏర్పడినప్పుడు ఆ పార్టీలో 
చేరాడు. 1968 లో నక్సలైట్‌ ఉద్యమం (ప్రారంభమైనప్పుడు ఆ పార్టీలో చేరి, 
శాసన సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. చివరకు 
అజ్ఞాతవాసంలోనే 1975 లో మృతిచెందాడు. రాయలసీమలో కమ్యూనిస్టు ఉద్యమ 
వ్యాప్తికి క్యామేడ్‌ సదాశినన్‌, క్యామేడ్‌ రాజశేఖరరెడ్డి, వికె ఆదినారాయణరెడ్డి 
గార్హతో పాటు కాయమేడ్‌ నాగిరెడ్డి విశేష కృషి చేశాడు. 


kx ¥X* 


సంసాదకుడు' వరకొల వట్టాభిరామారావు 467 


న గు. ప్రసాద్‌ 





కౌమేడ్‌ ఎస్‌వి కె (ప్రసాద్‌ (శాఖమూరి వెంకటకృష్ణ (ప్రసాద్‌) గుంటూరుజిల్లా 
సత్తెనపల్లి తాలూకా (ప్రస్తుతం అచ్చంపేట మండలం) తాడువాయి గ్రామంలో ఒక 
ధనిక రైతు కుటుంబంలో జన్మించారు ముక్త్యాల, చల్లపల్లి జమీందారీ కుటుంబాలతో 
బంధుత్వాలు ఉండేవి ప్రాధమిక విద్య తాడువాయిలోను, చల్చపల్లిలో బందరులో 
మిడిల్‌ స్కూలు విద్యనభ్యసించారు _ చల్లపల్లి రాజుగారి కుటుంబంలోని శ 
రామకృష్ణ ప్రసాద్‌ చిన్ననాటినుండి సహాధ్యాయ మిత్రుడుగా ఉండేవారు. 





బందరు హిందూ హైస్కూలులో హిందూ కాలేజీలలో విశ్వనాధ వ 
ముని మాణిక్యం _ నరసింహారావు, గోపరాజు రామచంద్రరావు (గోరా) మున్నగు 
విద్యా వేత్తలు ఉపాధ్యాయులుగా లెక్చరర్లుగా ఉండేవారు. వారి సాన్నిహిత్యంలో 
ఇస ప్రభావితులయ్యారు వ్రఖ్యాత జాతీయోద్యమ ప్రముఖులు చెరుకువాడ 
నరసింహం పంతులుగారు అవ +డు హిందూ హైస్కూలు టీచరుగా ఉండేవారు 
వారి అనర్గళ ఉపన్యాసాలు వినడమేకాక వారు లెక్కల ట్యూషన్‌ కూడా చెప్పేవారు 





స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


హాస్కూలులో మూడు సంవత్సరాలు వరుసగా ర్యాంకు వచ్చినందుకు హైస్కూలు 
వార్షికోత్సవ సందర్భంలో వచ్చిన ప్రముఖ విద్యావేత్త ఆ తరువాత ర్నాస్ట్రపతి అయిన 
సర్వపల్లి రాధాకృష్ణగారు ఎస్‌.వి.కె. (ప్రసాద్‌ కు మనుచరిత్ర గ్రంధం బహూకరించారు 
ఆ (గంధాన్ని చివరిదాకా భద్రంగా దాచుకొన్నారు. 

గాంధీజీ ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా బందరు వచ్చి అంధ్ర జాతీయ 
కళాశాలలో ఉపన్యసించినప్పుడు ఆ సభకు ఎస్‌.వి:కె, వెళ్ళి ఎంతో ప్రభావితులయ్యారు. 
జవహార్‌ లాల్‌ నెహ్రూ వ్రాసిన “భారతదేశమా” నీ గమ్యం ఏమిటి?” (WIther 
India) చదివి సోషలిస్టు భావాలవైపు ఆకర్షితులయ్యారు. సాహిత్య గ్రంధాలను 
కూడా ఎన్నో చదివారు, 

1034 లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. ఆనర్స్‌ చదివారు 1937 
లో విద్యార్హి ఉద్యమంతో ప్రత్యక్ష రాజకీయ జీవితం ప్రారంభమైంది. కమ్యూనిస్టు 
పార్టీతో సంబంధం ఏర్పడి మార్కిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. చల్లపల్లి 
జమీందారు కుటుంబీకుడు రామకృష్ణ ప్రసాద్‌ తో కలిసి వారి బంగళాలో ఉండేవారు. 
మార్కిస్టు సాహిత్యం బంగళాలో ఉందని బ్రిటిష్‌ పోలీసులు దాడిచేశారు ముందు 
జాగ్రత్తలు తీసుకోవడంవల్ల సాహిత్యం ఏమీ దొరకలేదు. (1940 మార్చి 17 న ఈ 
సోదా జరిగింది). 

1937 లో స్టాపించబడిన మద్రాసు విద్యార్రిసంఘం (M50) లో చేరి అందులో 
ప్రముఖ పొత్ర వహించారు. 1938 లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడుగా చేరారు 
కమ్యూనిస్టుపార్తీ _ అగ్రనాయకులు ఎస్‌.వి. ఘాశే మున్నగువారితో సన్నిహిత 
పరిచయాలు ఏర్పడ్డాయి. మోహిన్‌ కుమారమంగళం, వారధి కుమార మంగళం 
మున్నగువారితో కలిసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఉద్యమంలో చురుకుగా 
పాల్గొన్నారు. 

1939 లో జరిగిన మంతెనవారిపాలెం రాజకీయ పారశాలకు హాజరయ్యారు. ఆ 
తరువాత ఆంధ్రరాష్ట్ర, విద్యార్థి ఫెడరేషన్‌ పార్టీ విభాగం నాయకుడుగా బాధ్యతలు 
స్వీకరించారు. రెండవ (ప్రపంచ యుద్దకాలం, బ్రిటిష్‌ (ప్రభుత్వ నిర్బంధకాండ 
ఫలితంగా రహస్యంగా ఉంటూనే విద్యార్ది రంగంలో పార్టీశాఖలను నిర్మించి, రాజకీయ 
శిక్షణ యిచ్చారు. 

1943 రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ 7 గురు సభ్యులలో ఒకరుగా ఎన్నుకోబడ్డారు 
మిగిలిన సభ్యులు చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, చలసాని 
వాసుదేవరావు, మాకినేని బసవపున్నయ్య, కె.ఎల్‌ నరసింహం, కొండేపూడి 
లక్ష్మీనారాయణగార్హు 


1943 మే నెలలో ఎస్‌వి.కె ను తెలంగాణా పార్టీ నిర్మాణ బాధ్యతలు యిచ్చి 
అక్కడకు పంపారు. ముందు విద్యార్ది నాయకులతోను, క్యామేడ్స్‌ ఎసోషియేషన్‌ తోను, 
అటు పిమ్మట అంధ్ర మహాసభ ప్రముఖ నొయకులతోను సంబంధాలు నెలకొల్పుకొని 
పార్టీ న పూనుకున్నారు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్యూం 
మొహియుద్దిన్‌ , దేవులపల్లి వెంకటేశ్వరరావు, పెరవల్లి వెంకటరమణయ్య, చంద్రగుప్త 


యు 


చౌదరి, విడి. దేశపాండేలతో కూడిన హైద్రాబాద్‌ స్టేట్‌ కమిటీ ఏర్పడింది దీనికి 


సంపాదకుడు. వరకొల వట్టాభిరామారావు 469 


కన్వీనర్‌ గొ కొమెడ్‌ ఎస్‌.వి.కె నియమించబడ్డారు. 1939 యుద్ధకాలం నుండి 
అంధ్ర ప్రాంతంలో విద్యార్థి ఉద్యమ పార్టీ ఫ్రాక్షన్‌ బాధ్యత వహించినప్పటినుండి 
(ప్రారంభమైన ఎస్‌.వి.కె. రహస్య జీవితం తెలంగాణా పార్టీ ఆర్గనైజరుగా వనిచేసిన 
కాలమంతా కొనసాగుతూనే వచ్చింది. 1951 జులై అరెస్టు అయ్యేవరకు మోహనరావు, 
రామారావు మొదలగు మారు పేర్లతోనే వ్యవహరించడం జరిగింది. దాదాపు 11 
సంవత్సరాల దీర్హకొల అజ్ఞాతవాస జీవితం గడిపారు. వీరియా, జిల్లా సాయుధ 
దళాలకు నాయకత్వం వహించారు. 1948 నవంబరులో జనగాం ఏరియాలో అరెస్టయి 
6 నెలలు తిరగకముండే పోలీసు కష్టడీనుండి తప్పించుకొని, వెంకట్రావు పేరుతో 
తెలంగాణా పోరాట ప్రాంత కమిటీ సభ్యునిగా 1951 జులైలో అరెస్టు అయ్యేంతవరకు 
పనిచేశారు. 

నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో అనేక రాజకీయ పాఠశాలలు నడపటంలో ప్రధాన 
పొత్ర వహించారు. ఆ తరువాత జరిగిన సాయుధ పోరాటానికి ఈ రాజకీయ 
గిక్షణా కార్యక్రమం ఎంతగానో తోడ్పడింది. 

1944 నుండి ప్రారంభమైన ఫ్యూడల్‌ వ్యతిరేక పోరాటం - 1947-48 
వచ్చేసరికి నైజాం వ్యతిరేక సాయుధ పోరాటంగా మారింది. ఈ చరిత్రాత్మక 
విస్త పోరాటంలో ఈ రాజకీయ పారశాలల్లో తర్జీదు పొందినవారే కార్యకర్తలుగా, 
నాయకులుగా ప్రధాన పాత్ర వహించారు. 

తెలంగాణా సాయుధ పోరాటం (ప్రారంభం కాగానే కామేడ్‌ ళు. ప్రత్యక్షంగా 
సాయుధ _ప్రతిఘటనకు నాయకత్వం వహించడానికి వరంగల్లు ఏరియా కమిటీ 
కార్యదర్శిగా బాధ్యత _ తీసుకొన్నారు. గెరిల్హా శిక్షణా తరగతులు నిర్వహించారు. 
భూమి పంపకం కార్యక్రమాల్లో పాల్గొన్నారు రజాకార్లతో నైజాం సైనికులతో, 
తరువాత యూనియన్‌ సైన్యాలతో జరిగిన అనేక సాయుధ సంఘర్హణలలో ప్రత్యక్షంగా 
పాల్గొన్నారు. అరెస్టయి పోలీసు కాల్పుల నుండి తప్పించుకున్నారు. సాయుధ 
పోరాటాలు ఉధృతంగా కొనసాగుతున్న సమయంలోనే 1949 నవంబరులో శ్రీమతి 
సుగుణతో వివాహం జరిగింది. 

1951 లో అరెస్టయి రెండున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. 1952 
ఎన్నికల అనంతరం _ బహిరంగ అవకాశాలు వచ్చిన తరువాత పోటలు, రైల్వే తదితర 
(ట్రేడ్‌ యూనియన్‌లలో పనిచేశారు. వరంగల్‌ జిల్లా పార్టీ తృతీయ మహాసభలో 
జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 1956 లో అంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత 
1957 లో తెలంగాణా ప్రాంత ఎన్నికలలో చెన్నూరు నియోజక వర్గం నుండి 
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. 

1994 జులై 17 న కామేడ్‌ ఎస్‌.వి.కె, ప్రసాద్‌ కన్ను మూశారు. 


470 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 





మాకినేని బసవపున్నయ్య 


మాకినేని బసవవున్నయ్య 1914 డిసెంబర్‌ 14వ తేదీన గుంటూరు జిల్లాలో 
జన్మించారు గుంటూరు ఎ.సి. కాలేజీలో చదువుతూ విద్యార్ది ఉద్యమంలో చేరారు 
1934-35 ప్రాంతాలలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు డిటెన్షన్‌ విధానానికీ 
వ్యతిరేకంగా జరిగిన గుంటూరు విద్యార్దుల “సమ్మెకు నాయకత్వం వహించారు. 
రాష్ట్ర విద్యార్షి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు 1038లో ఆంధ్రరాష్ట్ర, 
విదా6 ఫెడరేషన్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అఖిలభారత విద్యార్థి 
ఫెడరేషన్‌ సహాయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 


1940లో గుంటూరు 
జిల్లా మం. కార్య oh 
దర్శిగా బాధ్యతలను స్వీకరిం సగ 
చారు. 1943 లో రాష్ట్ర! 
కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ 
సభ్యులుగా ఎన్ను కోబడ్డారు. ఇ 
1948 లో కలకత్తాలో జరిగిన 
కమ్యూనిస్టు పార్టి ద్వితీయ 
మహాసభలో పార్టీ కేంద్ర కమి 
టీకి ఎన్నుకోబడ్డారు. అప్ప ౫“ 
టినుండి నాల్గు దశాబ్దాల al ( 
పాటు కేంద్ర కార్యవర్గంలో ఖ్‌ 
పనిచేశారు తెలంగాణా 
సాయుధ పోరాటాన్ని నిర్వ 
హించిన కా(మేడ్‌ సుంద 
రయ్య, చండ్ర రాజేశ్వర 
రావు మొదలైన ముఖ్యు ॥ 
లటో కామేడ్‌ బసవ 
పున్నయ్య ఒకరు. అనేక 
అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలలో కామేడ్‌ బసవపున్నయ్య _ పాల్గొన్నారు. 
స్టాలిన్‌ మానో, హొచిమిన్‌, లిషావ్‌ చీ, చౌఎన్‌ ల్రై డెంగ్‌ సియావోపెంగ్‌ మొదలైన 
అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులను కలుసుకొని వారితో చర్చించిన భారత 


కమ్యూనిస్టు ప్రముఖులలో కా[మేడ్‌ బసవపున్నయ్య ఒకరు. 





సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 471 


1064 లో కమ్యూనిస్టు ఉద్యమం చీరి మార్కిస్టు పార్టీ ఏర్పడినవ డు ఆ 
పార్టీని నిర్మించిన అ(గనాయకులలో ఒకరుగా చివరికంటా గురుతర బాధ్యతలు 
నిర్వహించారు మార్కిస్టు పార్టీ సిద్దాంత చేత్తలలో ఒకరుగా పార్టీ సిద్దాంత పత్రాలను 
అనేకం తయారుచేసిన వారిలో ఒకరుగా _ పేరుపొందారు. పార్టీ పత్రిక పీపుల్‌ 
డెమాషక్రసీ సంపాదకులుగా చాలాకాలం పనిచేశారు. 

విప్లవోద్యమం కోసం సుందరయ్య, రాజేశ్వరరావు మున్నగువారితో సహా- తను 
వ్యక్తిగత అస్తులను అమ్మి పార్టీకి యిచ్చినవారిలో బసవపున్నయ్యగారొకరు. ఆయన 
1992 ఏప్రిల్‌ 12వ తేదీన ఢిల్లీ పార్టీ కేంద కార్యాలయంలో ఆకస్మికంగా 
కన్నుమూశారు. 


472 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


గుజుల యలమందారెడి 
లూ య ow 





1940న దశకంలో విద్యార్థి ఉద్యమం ద్వారా క్యామేడ్‌ యళ్లమందా రెడ్డి బ్రిటిష్‌ 
సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోకి జొతీయోద్యమంలోకి తదుపరి కమ్యూనిస్టు 
ఉద్యమంలోకి ప్రవేశించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఫ్యూడల్‌ వ్యతిరేక 
పోరాటంగా విస్తరింవచేసి, ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమం నడిపిన అనేక జమీందారీ 
భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో -పాల్గొన్నారు. శాసనసభలోపల, పార్లమెంటులోవల, 
బైట ఆయన రైతు, కూలీ సమస్యల పైన తమ దృష్టినంతా కేంద్రీకరించారు. "పేద 
రైతు కుటుంబంలో పుట్టిన కామేడ్‌ యల్లమందా రెడ్డి గ్రామీణ పేద ప్రజల విముక్తి 
పోరాటాలకే తన రాజకీయ జీవితంలో అదికభాగం కృషి చేశారు. కరోరమైన 
అజ్ఞాతవాస జీవితాలు గడిపారు. జాతీయోద్యమ సత్సంప్రదాయాలను, నిష్కళంక 





ప్రజాజీవిత ఆదర్శాలను పుణికి పుచ్చుకున్న కామేడ్‌ యల్లమందారెడ్డి పీడిత ప్రజల 
విముక్తి పోరాటాల పరిభాషకు ఒక కొత్త పదాన్ని “కూలిదండు” పదాన్ని సృష్టించారు. 
(దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రామదండును తలపించే విధంగా) ఆరధ్ర రాజధాని 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 473 


హైదరాబాదు నగరాన్ని కుదిపివేసిన మహత్తరమైన “కూలిదండు” ప్రదర్శనాన్ని కోండ్రు 
సుబ్బారావు, అంజనేయ శాస్త్రి, తదితరులతో కలిసి నిర్వహించారు. ఆ పేరిటనే 
వ్యవసాయ కార్మికోద్యమానికి గొప్ప ఆందోళన - ప్రచార సాధనంగా “కూలిదండు” 
మాసవత్రికను చాలాకాలం యల్లమందా రెడ్డి, జెఎస్‌ ఆర్‌ ఆంజనేయశా స్త్రి, ప్రభృతులు 
కలిసి నిర్వహించారు. భూమికోసం, భుక్తికోసం, వ్యవసాయ కార్మికులు జరిపిన అనేక 
పోరాటాలకు యల్లమందా రెడ్డి నాయకత్వం వహించారు అఖిల భారత ఖేత 
మజ్య్ఞార్‌ సంఘ్‌ నాయకుడుగా యావద్భారత దేశం పర్యటించి, స్వాతంత్ర్యానంతర 
కాలంలో భారతదేశంలో ఫ్యూడల్‌ 3 భూస్వామ్య విధానం నిర్మూలనకు, దున్నేవాడికే 
భూమికోసం అనేక చారిత్రాత్మక పోరాటాలను నడిపారు. సమగ్ర వ్యవసాయ కార్మిక 
చట్టంకోసం ఎడతెగని కృషి చేశారు భారత రాజధాని నగరంలో లక్షలాది వ్యవసాయ 
కార్మికులు పాల్గొన్న ప్రదర్శనలకు నాయకత్వ పాత్ర నిర్వహించారు పొర్టీ రాజకీయ 
వారపత్రిక “కొత్తబాట”కు సంపొదకుడుగా వ్యవపారించారు. 1964లో కమ్యూనిస్టు 
ఉద్యమం, వ్యవసాయ కార్మికోద్యమం, ఇతర ప్రజాఉద్యమాలు చీల్చబడినపుడు 
ఆంధ్రలో తిరిగి వ్యవసాయ కార్మికోద్యమ _ పునర్నిర్మాణానికి పెదవడ్లపూడిలో 
ర్నాస్ట్ర వ్యవసాయ కార్మిక మహాసభ జరిపి రాష్ట్రంలో తిరిగి బలమైన వ్యవసాయ 
కార్మికోద్యమానికి పునాదులు వేశారు. ప్రాధమిక స్థాయిలో (౮125-0001 level) 
కమ్యూనిస్టుపార్షీని, కష్టజీవుల సంఘాలను పటిష్టం చేయడంపై ఆయన నిరంతర 
అధ్యయనం చేశారు. పార్టీని ప్రజాసంఘాలను పునరుజీవింపచేయడానికి గ్రామీణాభివృద్ది 
కార్యక్రమాలను చేవట్టుడం వినా వేరుమార్గం లేదని, కమ్యూనిస్టు పార్టీ కేంద 
కొర్యవర్గం ముందు ఒక సమగ్రమైన అధ్యయన పత్రాన్ని, (తీర్మాన రూపంలో) 
ప్రవేశపెట్టి ఆమోదింపచేయడం ఆయన తన చివరి రోజుల్లో నిర్వహించిన కీలక 
కర్తవ్యం. వర్గ పోరాటాలను సామాజిక అభివృద్ది కార్యక్రమాలను ఎలా మేళవించాలో 
ఆయన స్పష్టం చేశారు. ప్రాధమిక స్థాయిలలో (Reorientation of Party Work, 
at Grass root level) మనం పార్టీని ప్రజా సంఘాలను వునర్నిర్మించనిదే మన 
ఉద్యమాలు పురోగమించలేవనీ, ఈ విషయంలో మనం తగినంత కేంద్రీకరణ 
చేయడంలేదనీ ఆయన నొక్కి చెప్పారు. చెరగని చిరునవ్వుతో “బాగున్నారా! ఎలా 
పనిచేస్తున్నారు? ఆరోగ్యాలు సరిగా _చూసుకుంటున్నారా?” అన్న ఆప్యాయమైన 
పలకరింపు, అన్ని స్థాయిల్లో సామాన్య కార్యకర్తల వరకు ఆయన కలుపుగోలుతనం 
యల్లమందా రెడ్డి సహజలక్షణ్రాలు. 
1997 ఏప్రిల్‌. 27 వ తేదీన క్యామేడ్‌ ఎల్లమందారెడ్డి మృతిచెందారు 


474 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


నలమల గిరిప్రసాద్‌ 
ధ్ర 





నిజాం నిరంకుశ ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణాలో సాగిన 
సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాలొన్న నల్లమల ప్రసాదరావు (గిరి ప్రసాద్‌) 
ఖమ్మం జిల్హా మధిర తాలూకా తొండల గోపవరం గ్రామంలో మధ్యతరగతి 
రైతు కుటుంబంలో 1931 ఏప్రిల్‌ 6న జన్మించారు. స్వగ్రామంలో హైస్కూలు 
విద్యనభ్యసించారు. మద్రాసులో కాలేజీలో చదువుతుండగా నైజాం సంస్థానంలో, 
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా halt మహాసభ సాగిస్తున్న ఉద్యమంతో 
(ప్రభావితులయ్యారు. కాలేజీ చదువులకు స్వస్తి చెప్పే 1047 లో స్వగ్రామం తొండల 
(గోపవరం వచ్చి. ఆంధ్ర మహాసభ కార్యకలాపాలలో పాలొంటూ కమ్యూనిస్టు పార్టీ 
సభ్యునిగా _ చేరారు. అనాడు కమ్యూనిస్టు పార్టీ ఏర్పరచిన గ్రామ రక్షణ దళంలో 
చేరి భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరీ నిర్మూలన కోసం జరిగే . ఉద్యమానికి 
నాయకత్వం వహించారు. 





నంపొదకుడు. పరకాల వట్టాభిరామారావు 475 


నిజాం రాక్షస రజాకారుమూకలు గ్రామాల పైబడి బీభత్సకాండ జరుపుతుండగా 
పజలు తిరగబడి సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన తరుణంలో వీరు తుపాకి 
ధరించి దళసభ్యుడిగా అనేక (గ్రామాల _ ప్రజలను కాపాడుతూ. వేలాది ఎకరాల 
భూమిని పేదలకు పంచి గ్రామరాజ్యాలను స్థాపించారు. 

యూనియన్‌ సైన్యాలు నైజొం రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత - 
భారత సైన్యం సాయుధ దళాలపై దాడులు జరిపిన సమయంలో, తన గెరిల్లా 
దళంతోసపహా పాల్వంచ ప్రాంతంలో ప్రవేశించి అచ్చట దళ నాయకుడుగాను, ఏరియా 
పోరాట కమిటీ సభ్యుడుగానూ ఉంటూ మన్యం ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు. 

గిరిప్రసాద్‌ దళాన్ని పట్టుకు నేందుకు వందలాదిమంది పోలీసులు, సైన్యం అనేక 
దాడులు జరిపినప్పటికీ వాటన్నింటినీ ఎదిరిస్తూ, అధిగమిస్తూ తమ దళాన్ని 
కాపాడుకున్నారు. ఒక స్థావరం వద్ద జరిగిన తీవ్రమైన కాల్పులలో గిరిప్రసాద్‌ 
ఛాతీనుండి తుపాకి గుండు దూసుకుపోయినప్పటికీ పట్టుబడకుండా తప్పించుకున్నారు. 
రక్తం నుడుగుల్లో వున్న వీరిని మన్యం ప్రజలు కాపాడి తమ ప్రియతమ నాయకుని 
రక్రించుకున్నారు. ఆ కొలంలో '“గిరిదళరి వైపు వెళ్ళడానికి పోలీసులు, సైన్యాలు 
సాహసించలేకపోయాయి. కొత్తగూడెంలో బొగ్గుగని కార్మికుల యూనియన్‌ స్థాపించిన 
ఏశైక నాయకుడు కా(మైడ్‌ శేషగిరిరావును ప్రభుత్వం కొల్చివేసిన సందర్భంలో ఆ 
అమరవీరుని పేరులోని 'గిరి అనే పదాన్ని వీరు స్వీకరించి 'గిరిదళం' అనే పేరుతో 
ఆనాడు. పోరాటాన్ని నిర్వహించారు. వీరు అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చిన 
తరువాత కూడా గెరిల్లా పోరాట దళంలో వుంచబడిన వీరి “గిర” అనే పేరును 
ప్రజలు విడువకుండా, తము నాయకునిపైగల (ప్రేమాభిమానాలతో “గిరిప్రసాద్‌ రావు” 
అని పిలువసాగారు. అదే విప్టవనామం "ఫ్‌రికి సార్థకమైంది. 

ఐదు సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపి, సాయుధ పోరాట విరమణ జరిగిన 
తరువాత 1953 లో బయటకు రాగానే ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. వీరిపై 
అనేక కేసులు మోపీ సంవత్సరంపాటు జైలులో వుంచింది. ఆ కేసులలో ఏదీ 
రుజువుకాలేదు. 

1953 లో ఖమ్మం. జిలా కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శిగా ఎన్నికై 1964 లో 
పార్టీ చీలిక వరకు 11 సంవత్సరాలపాటు జిల్లా కార్యదర్శిగా వుంటూ, జిల్చాలో 
బలమైన కమ్యూనిస్టు పార్టీని, గణనీయమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. పార్టీ 
కార్యదర్శిగా ఇటు కమ్యూనిస్టు పార్టీ వర్గాలలో నేగాక అనేక నరాల ప్రజల మన్ననలను 
చూరగొన్నారు. 

1962 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుండి కమ్యూనిస్టు 
పార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌పై అత్యధిక మెజారిటీ ఓట్టతో 'గెలుఫాంది [పజల 
సమస్యలను శాసనసభా వేదికపై అందరి దృష్టికి తెస్తూ మంచి వక్తగా "పేరుపొందారు. 
1962 లో చైనాభారత సరిహద్దు సంఘర్షణ సందర్భంలో వీరిని ప్రభుత్వం దేశ 
రక్షణ చట్టం [క్రింద ఒక ఏడాదిపాటు జైలులో నిర్భంధించింది. 

'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఆంధ్రదేశంలో ఉవ్వెత్తున లేచిన 
ఉద్యమానికి అండగా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా యిచ్చారు. 1964 


476 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


లో పార్టీ చీరికతో ఖమ్మంలో అత్యంత బలహీనదశలో వున్న భారత్‌ కమ్యూనిస్టు 
పార్టీ వునర్‌ నిర్మాణానికి అహర్నిశలూ కృషి చేశారు. రాష్ట్ర కమ్యూనిస్టు సమితి 
కార్యదర్శినర్గ సభ్యునిగా, సహాయ కార్యదర్శిగా బాధ్యతలు _ నిర్వహిస్తూనే; ఖమ్మం 
జిల్లాలో కమ్యూనిస్టు పార్టీని బలమైన శక్తిగా రూపొందించారు. 1978లో అంధ్రప్రదేశ్‌ 
కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగా ఎన్నికై 1991 వరకు ఆ బాధ్యత నిర్వర్తించారు. 

విశాలాంధ్ర విజ్ఞానసమితి అధ్యక్షులుగా కూడా పనిచేశారు 1992 నుండి రాజ్యసభ 
సభ్యులుగా వ్యవహరించారు పార్లమెంటులో పేదల, ప్రజానుకూల విధానాలపై 
పార్టీ తరపున బలమైన వాణిగా నిలిచారు. 1995 లో ఆయన రాజ్యసభలో సి పి.ఐ. 
షక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. 1992లో సిపిఐ. జాతీయ సమితి కార్యదర్శిగా, 
1996 లో ఉప (ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 

1997 మే 24వ తేదీన కామేడ్‌ గిర్మిప్రసాద్‌ మృతిచెందారు. 


సంపాదకుడు: వరకాల వట్టాభిరామారావు 477 


తమ్మారెడ్డి సత్యనారాయణ 





1920 జులై 9న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా చినపాలపరు గ్రామంలో 
ఒక పేదరైతు కుటుంబంలో పుట్టిన తమ్మారెడ్డి సత్యనారాయణ, బ్రిటీషు 
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య సమరంలో భాగంగా సమరశీల 
విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు. బ్రిటీషు వలస _ విద్యావిధానంలోని డిటెన్షన్‌ 
వడపోత పద్దతికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడిపారు రాష్ట్ర) విద్యార్థి 
ఫెడరేషన్‌ నాయకునిగా రాష్ట్రమంతటా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి, ఎంతోమంది 
విద్యార్దులను స్వాతంత్రోద్యమంలోకి, ఆ తరువాత విష్లవోద్యమాలలోకి తీసుకొని 
వచ్చారు. 1938 లోనే కమ్యూనిస్టు భావాలవైవు ఆకర్షించబడి పార్టీలో చేరారు 


ఖు 





5 





478 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


1939 రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బబిటీషు పాలకులకు, పోలీసులకు సింహస్వవ్నంగా 
వున్న రహస్య కమ్యూనిస్టు పత్రిక “స్వతంత్ర భారత్‌”ను విద్యార్థి యువజనుల్లో 
వ్యాపింపజేయడంలో, ఆ సందర్భంలో ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని పోలీసు కుట్ర 
కేసులను ఎదుర్కొని పోరాడటంలో మొక్కవోని ధైర్యం చూపారు 

ప్రజాశక్తి విశాలాంధ్ర మొదలైన కమ్యూనిస్టు పత్రికల నిర్వహణలో, ఆంధ్రదేశంలో 
ప్రగతిశీల ప్రజాసాహిత్య ప్రచురణలో అగ్రగామి పాత్ర నిర్వహించిన ప్రజాశక్తి, 
విశాలాంధ్ర (ప్రచురణాలయాలను తీర్చిదిద్దడంలో తమ్మారెడ్డి అవిరళ కృషి చేశారు 
విద్యార్థి, యువజనోద్యమాలతోబాటు, ప్రజానాట్యమండలి తదితర సాంస్కృతిక 
సంస్థల నిర్మాణంలో కూడా ప్రముఖపాత్ర నిర్వహించారు. ఫాసిస్టు వ్యతిరేక 
పోరాటకాలంలో వైజ్ఞానిక ప్రచార దళాలను ఏర్పాటుచేయడంలో, ఆత్మరక్షణ శిక్షణా 
శిబిరాల నిర్వహణలో కృషి చేశారు. 

ఆంధ్రప్రాంతం నుండి తెలంగాణా ప్రాంతానికి రహస్యంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని 
యితర ప్రజాతంత్ర ఉద్యమార్ని వ్యాపింపచేయడంలో, ఆ తరువాత నైజాం ఫ్యూడల్‌ 
నిరంకుశ పాలనను కూలద్రోయడానికి జరిగిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని 
ఆర్గనైజ్‌ చేయడంలో తమ్మారెడ్డి అజ్ఞాతంగా కీలక పాత్ర నిర్వహించారు. రెండన 
ప్రపంచ యుద్ద కాలంలో గెరిల్లా పోరాట శిక్షణ పొందిన అనుభవంతో రజాకార్లకు 
వ్యతిరేకంగా తెలంగాణాలో సాయుధ పోరాట దళాలను నిర్మించడంలో, ఆయుధ 
గ్‌్క్షణ యివ్వడంలో, పోరాట దళాల వ్యూహరచనలో, లక్షలాది ఎకరాల జాగీర్జార్త, 
దేశముఖ్‌ ల భూములను స్వాధీనపరచుకొని రైతాంగానికి పంచడంలో సుందరయ్య, 
చండ్ర రాజేశ్వరరావు మున్నగు కమ్యూనిస్టు అగ్రనాయకులతో రావి నారాయణరెడ్డి, 
ఆరుట్ల రామచంద్రారెడ్డి మున్నగు ప్రఖ్యాత తెలంగాణా పోరాట యోధులతో కలిసి 
పనిచేశారు. 

1948-52 మధ్యకాలంలో కమ్యూనిస్టు ఉద్యమంపై తీవ్ర నిర్బంధకాండ సాగిన 
రోజుల్లో తమ్మారెడ్డి అరెస్టులు, జైలు శిక్షలు అనుభవించారు. కడలూరు జైలులో 
జరిగిన పోలీసు కాల్పులకు ఎదురొడ్డి నిలబడి తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రత్యేకాంధ్ర రాష్ట్ర, నిర్మాణం ఆ తరువాత విశాలాంధ్ర నిర్మాణం కొరకు 
కమ్యూనిస్టు ఉద్యమం, యితర ప్రజాతంత్ర ఉద్యమాలు సాగించిన సుదీర్హ పోరాటాలలో 
రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ముఖ్యులలో ఒకరుగా తమ్మారెడ్డి ప్రముఖ పాత్ర 
నిర్వహాంచారు అలాగే ఆంధ్ర ప్రజల సమైక్యతకు ముప) తెచ్చిన ప్రత్యేక తెలంగాణా, 
ప్రత్యేకాంధ్ర ఏర్పాటు ఉద్యమాలను తిప్పికొట్టడంలో రాష్ట్ర, సమైక్యత పరిరక్షణకు 
జరిగిన వీరోచిత పోరాటాలలో తమ్మారెడ్డి చైతన్యవంతమైన పాత్ర వహించారు 

ఈవిధంగా ఆంధ్ర దేశంలో, ఆంధ్రప్రదేశ్‌ లో గత అర్హ శతాబ్ద కాలంగా స్వేచ్చా 
స్వాతంత్ర్యాల కోసం, ప్రజాతంత్ర విప్లవం కోసం జరిగిన పోరాటాలతో కామేడ్‌ 
తమ్మారెడ్డి పేరు ముడిపడి ఉంది. కా[మేడ్‌ సత్యనారాయణ విష్టవ యోధుడుగా, 
పదవులను ఆశించని నిస్వార్ధ (ప్రజా సేవకునిగా చిరస్మరణీయమైన పాత్ర నిర్వహించారు. 

కమ్యూనిస్టు ఉద్యమం సిద్దాంత, రాజకీయ సమస్యలపై వచ్చిన విభేదాల ఫలితంగా 
ఒడిదుడుకులకు గురైన ప్రతి సమయంలోను, ఉద్యమ ఐక్యతను నిలబెట్టడానికి 


సంపొదకుడు వరకొల వట్టాభిరామారావు 479 


కామేడ్‌ తమ్మారెడ్డి ఎంతో సహనంతో దీక్షా దక్షతలతో కృషి చేశారు 1964 లో 
కమ్యూనిస్టు ఉద్యమం చీలకుండా చేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు 
ఆ తరువాత తిరిగి కమ్యూనిస్టు ఉద్యమాన్ని సమైక్యం చేయడానికి కూడా తన 
జీవితాంతం ఎంతో ప్రయత్నించారు 

తన యావత్తు జీవితాన్ని తన సోదరీ సోదరులు, తల్లిదండ్రులతో సహా తన 
కుటుంబాన్నంతనూ దేశభక్తి యుత ఉద్యమాలకు, పీడిత (ప్రజల విముక్తి పోరాటాలకు 
అంకితమొనరించిన స్వాతంత్ర్య యోధునిగా, కమ్యూనిస్టు నాయకునిగా కామేడ్‌ 
తమ్మారెడ్డి సత్యనారాయణ తమ జీవితాన్ని ధన్యమొనరించుకున్నారు 


xX ¥« 


480 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 









ఎలారెడ్‌ బదం 
9 co co 


ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులలో ఒకడు తెలంగాణాలో 
కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యాన తెలంగాణాలో జరిగిన 
సాయుధ గెరిల్లా పోరాట వీరుడుగా ప్రసిద్ది చెందెను. స్వగ్రామం కరీంనగరు 
జిల్జొ సిరిసిల్ల తాలూకా గాలివల్లి. 1930 శాసనోల్టంఘనోద్యమంలో కాకినాడ 
సత్యాగ్రహ శిబిరానికి వెళ్ళి సత్యాగ్రహం చేసి ఆరు నెలల జైలుణిక్ష అనుభవించెను. 
హరిజన సేవక సంఘం ప్పాదరాబాదు ర్మాస్ట్ర కమిటీ సభ్యుడుగానూ, కరీంనగరుజిల్లా 
హరిజన సేవకసంఘానికి అధ్యక్షుడు గానూ పనిచేసెను. కరీంనగరు జిల్లా సిరిసిల్లలో 
మాడపాటి హనుమంతరావు పంతులుగారి అధ్యక్షత్రను జరిగిన నాల్గవ నిజాం రాష్ట్ర 
ఆంధ్ర మహాసభకు ఆహ్యోనసంఘ కార్యదర్శిగా పనిచే సను. అప్‌ దు ఒక సేవాదళం 
నిర్మించెను 1938లో హైదరాబాదు సంస్థానంలో పౌరసత్వాలకోసం జరిగిన 
సతా గ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించెను. 
1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం 
రాష్ట్ర ఆంధ్రమహాసభకు (పధానకార్యదర్శిగాను, 
అధ్యక్షుడుగాను వ్యవహరించెను. తెలంగాణా 
కమ్యూనిస్టు కమిటీకి కార్యదర్శిగా పనిచేసెను 
'ప్తాదరాబాదు సంస్థాన ప్రజా ఉద్యమాన్ని 
అతివాద కమ్యూనిస్టు భావాల వైపుకు మళ్ళిం 
చడంలో అతని పాత్ర ప్రధానమైనది. నిజాం 
నిరంకుశ పరిపాలనను కూలద్రోయడానికి ప్రజలు 
ఆయుధాలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని 
ధ్వంసం చేయాలని ఇచ్చిన పిలుపుపై 1947 
సెప్టెంబరు 11వ తేదీన సంతకాలు సిన 
ముగ్గురు హైదరాబాదు కమ్యూనిస్టు ప్రముఖు 
లలో అయన ఒకడు. తక్కిన ఇద్దరు రావి 
నారాయణరెడ్డి, నుఖూం మొహియుద్దీన్‌. తెలంగాణాలో కమ్యూనిస్టు పార్టీ 
యంత్రాంగాన్ని పూర్తిగా రహస్య పద్ధతిపై పునర్నిర్మాణం చేసి తీవ్రమైన పోరాటానికి 
ఆయన ప్రజలను సన్నద్ధం చేసెను. ' నాలుగేండ్లకు పైగా అజ్ఞాతవాసంలో ఉండి 
సాయుభ గెరిల్లా పోరాటాన్ని నడిపించెను. ర్మాష్ట్ర కమ్యూనిస్టు సమితి కంట్రోలు 
కమీషన్‌ ఛైర్మన్‌ గా కొంతకొలం ఉండెను. సాయుధ పోరాట కాలంలో మూడు 





సంపొదకుడు: వరకాల నట్టాభిరామారావు 481 





సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించి, 1951 డిసెంబరులో విడుదల అయ్యెను 

1952 సాధారణ ఎన్నికలలో కరీంనగర్‌ నియోజక వర్గము నుంచి లోక్‌ సభకు 
ఎన్నుకోబడెను. 

1957 సాధారణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికయ్యెను 

1964 నుంచి 1970 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉండెను. 

1972లో కరీంనగరుజిల్లా ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు 
తిరిగి ఎన్నుకోబడెను. అనగా రెండుమార్డు శాసనసభ సభ్యుడు 

తీత అధ్యక్షత్రను ప్పాదరాబాదులో జరిగిన మొదటి విశాలాంధ్ర సదస్సుకు 
ఆయన న లక్యోన సంఘాధ్యక్షుడుగా ఉండి విశాలాంధ్ర నిర్మాణానికి కృషి చేసెను 

1905న జన్మించిన ఎల్లారెడ్డి 1978 డిసెంబరు 27వ తేదీన కాలధర్మం చెందెను. 


శం ర ఈ 


482 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఈశ్వర రెడ్డ వె. 


స్వాతంత్ర్య సమరయోధులు కమ్యూనిస్టు నాయకులు అయిన 
వై. ఈశ్వర రెడ్డిగారు. కడపజిల్లా పెద్ద వసువుల గ్రానుంలో 1915లో 
జస్మేంచారు. వీరి తండ్రి; పినతం డ్రిగార్ల సమిష్టి కుటుంబానికి 600 ఎకరాల 
భూమి, ఆరు మిద్దెలు, 12 కాండ్ర ఎద్దులు ఉండేవి. పినతండ్రి మల్లారెడ్డిగారు 
1923లో కొక్రినాడలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభకు హాజరై గాంధిగారికి బక తకం 
బంగారం విరాళంగా అందజేశారు. ఆయన ఖద్దరు ధరించేవారు. ఆంధ్రపత్రిక 
మున్నగు పత్రికలను తెప్పించేవారు te పరా 

ఈశ్వరరెడ్డిగారు చిన్నతనంనుండి ఈవి 
ధంగా జాతీయోద్యమ ప్రభావం కల కుటుం 
బంలో దేశభక్తి భావాలు అలవర్చుకున్నారు. 
1936లో అనంతపురం కాలేజీలో డిగ్రీ ప్యాస 
య్యారు. పెద్దపసుపుల గ్రామంలో కాపులు 
'పెడకంటి, మోటాటి అను రెండు తెగలుగా 
చీలిఉండేవారు. చదువు _ పూర్తిచేసుకొని 
గ్రామం తిరిగి వచ్చిన తరువాత ఈ రెండు 
తెగల యువకులను కలిపి మితమండలి పేర ఒక 
యువజనసంస్థను ఏర్పాటు శారు, వ్రజొసే సవా 
కార్యక్రమాలను నిర్వహించారు. 1037లో శ్ర 
ఈశ్వరరెడ్డి ఆయన మిత్రులు జొతీయ కాంట్‌ 
సలో చేరారు. 1937 ఎన్నికలలో కొంగగెస్‌ 
ప్రచారం. చేశారు. 1038లో ఈశ్వర రెడ్డి జిల్లా 
కొం(గ్రెస్‌ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. 
ఆ పిమ్మట రమణ మపార్షి బోధనలతో (ప్రభా 
వితులై కొంతకాలం రాజకీయాలకు దూరంగా 
ఉన్నారు. _ వివేకానందుని బోధనలు కూడా 
ఆయనను ఉత్తేజపరిచాయి. 


ఇదే సమయంలో 1940లో ఏటుకూరి బల 
రామమూర్తిగారు రాయలసీను జిల్లాలకు కమ్యూ 
నిస్టుపార్టీ "ఆర్గనైజర్‌ గా వచ్చారు. gy బల 
రామమూర్తిగారు పెద్దపసువుల గ వెళ్లి కారల్‌ మార్క్‌ సిద్దాంతాలను, సమాజ 
పరిణామ సిద్దాంతాలను, సోషలిస్టు భావాలను బోధించారు. దానితో ఈశ్వర రెడ్డిగారు 





సంపాదకుడు వరకాల నట్టాభిరామారావు 483 


సోషలిన్టు భావాలతో వ్రభావితులయ్యారు. తిరిగి రాజకీయ రంగంలో క్రియాశీలపాత్ర 
వహించి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1941లో చెన్నూరులో జాతీయ కాంగ్రెస్‌ 
ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రపోద్యమంలో పాల్గొని జైలుగిక్ష అనుభవించారు. జైలులో 
ఉండగానే అనాడు కమ్యూనిస్టు పార్టీ చేబట్టిన ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ర 
నినాదం సరియైనదని భావించి జైలునుండి విడుదలై వచ్చిన తరువాత “క్విట్‌ 
ఇండియా” ఉద్యమానికి దూరంగా ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన 
రహస్య పత్రిక “స్వతంత్ర భారత్‌ గను జిల్లాల్లో పంచే కార్యక్రమం నిర్వహించారు 
నాల్లేళ్లు అజ్ఞాతవాస జీవితం గడిపారు 

ఇదే సమయంలో 1942లో కామేడ్‌ ముక్తేవి మాధవాచారి గారు కడవ జిల్లాలో 
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆర్గనైజు చేయడానికి వచ్చారు. 1940 జులై నుండి 
1942 ఆగస్టు వరకు ఏటుకూరి. బలరామమూర్తిగారు, 1943 రెండవ అర్ధభాగంలో 
ఆరునెలలు మాధవాచారిగారు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో 
పాల్గొన్నారు. 1944లో విజయవాడలో జరిగిన అఖిల భారత రైతు మహాసభకు 
ఈశ్వరరెడ్డి ఆయన మిత్రులు హాజరయ్యారు. 1943 నుండి జిల్లా రైతు ఉద్యమంలో 
పాల్గొన్నారు. 

1949-52 మధ్య కమ్యూనిస్టు పార్టీపై తీవ నిర్బంధ విధానం సాగినవ దు 
ఈశ్వరరెడ్డి తమ స్వగ్రామంలో అజ్ఞాతవాసంలో ఉండగా ఆయనను ఇతర కా మేడ్సును 
అరెస్టు చేయడానికి 1949 సెప్టెంబరు 28వ తేదీన పోలీసులు దాడి చేశారు, 
ఈశ్వర రెడ్డిని విడిపించుకోడానికి ప్రజలు పోలీసులపై దాడిచేసి విడిపించుకొనిపోయారు. 
పోలీసుల కళ్ళల్లో ప్రజలు కారం కొట్టారు. రాళ్ళతో పోలీసులపై దాడిచేశారు. 
ఎలా గైతేనేమి ఈశ్వరరెడ్డిని పోలీసుల బారినుండి తప్పించారు. ఈ సందర్భంలో 
జరిగిన కాల్పుల్లో వెంకట కొండారెడ్డి అనే కామేడ్‌ నేలకొరిగాడు. 

1952లో జరిగిన జనరల్‌ ఎన్ని కలలో కామేడ్‌ ఈశ్వరరెడ్డి పార్లమెంట్‌కు 
ఎన్నికయ్యారు. మొత్తం నాల్గుపర్యాయాలు ఈవిధంగా కామేడ్‌ ఈశ్వర రెడ్డి 
పార్లమెంటుకు ఎన్నికయ్యారు, 

కడప జిల్లా జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ పాత్ర 
వహించిన ఈశ్వరరెడ్డి 1986లో తుది శాస విడిచారు. కడవ జిల్హా (ప్రజా 
ఉద్యమ చరిత్రలో ఆయన నిరాడంబర విశిష్ట వ్యక్తిత్వం, జౌన్నత్యం, అంకితభావం 
చిరస్మరణీయంగా నిలుస్తుంది. 


484 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మఖూం మొహియుద్రిన్‌ 


మఖూం ఎవరు? మానవుడా? 
సంక్లిష్ట రూపాల సముచ్చయమా? 
కొందరు అతన్ని విప్పవ కవిగా మెచ్చుకొం 
టారు అతని రొమాంటిక్‌ కవిత్వాన్ని 
మెచ్చి ఆయన్ని మరికొందరు (ప్రేమిస్తారు 
“పజల బందిఖానా” అని పేరుబడ్డ 
స్లౌదాబాద్‌ రాజ్యంలో అయన గుడ్‌ 
యూనియన్‌ ఉద్యమ ఆద్యుడు 
ఆయన కమ్యూనిస్టు నాయకుడూ, 
ఆర్గనైజరూ, చిత్తశుద్దిగల స్నహితుడు, 
(ప్రేమించే తండ్రి, అనురాగపూరిత 
ఆచార్యుడు, పసందైన మాటకారి, ప్రతి 
వారూ ఆయన్ని గురించి తము “భావనలో 
ననుసరించి “నిర్వచించుతూ"' వుంటారు 

ఖ్వాజా అహమ్మద్‌ అబ్బాస్‌ తన 
వ్రత్యేక శైలిలో ముఖూంను ఇలా 
వర్ణించారు' 








“అయన మండుతూన్న అగ్నిజ్వాల. అంతేకాదు, చల్లని మంచు. బిందువుల 
మాలీ “ఆయన విప్ట్రన కాహాళి కాలిగజ్జల రవళీ న్ఫుదుగానం కూడా” “ఆయన 
జ్ఞానం. ఆయన కార్యాచరణ, ఆయన వివేకం” “ఆయన విప్టన గెరిల్టా చేతిలో 
తుపాకి, గాయకుడి చేతిలో సితార్‌” “ఆయన తుపాకి మందు వాసన అంతేగాదు 
మల్లెపూల మధుర పరిమళం.” 

మఖ్లూం అని పిలవబడే “మనిషి” అలాంటివాడు ఆయన 1908 ఫిబ్రవరి 4న | 
బీద మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు 

కుటుంబ నామంతో సహా నుఖూం పూర్తిపేరు అబూసయీద్‌ మహమద్‌ , 
నఖ్బూం మొహియుద్దీన్‌ ఖుద్రీ మహమ్మద్‌ ప్రవక్త సన్నిహిత సహచరులలో ఒకడైన 
ప్రఖ్యాత హజరత్‌ అబూ సయీద్‌ ఖుద్రి మఖ్లూం మూల పురుషుడని కధనం 

మఖూం తండ్రి గౌస్‌ మొహియుద్దీన్‌, తెలంగాణాలోని మెదక్‌ జిల్దాలో ఆందోల్‌ 
తాలూకా ఆఫీసులో సూపరింబుండెంట్‌ గా వనిచేసేదారు ఆందోల్‌లోనే నుఖూం 
జన్మించాడు 


సంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 485 


కన్తో బాల్యంలో బాల్యం లేదు" అని చెకోన్‌ అన్నాడు ఇది మఖూంకి కూడా 
నర్తించుతుంది యధేచ్చగా, స్వేచ్చగా అమితోత్సాహంతో గతపవలసింది బాల్యం 
కొని ఇవన్నీ మఖభూంకి తెలియవు మఖభూం నాలుగేళ్ళ పిన్న వయసులోనే తండ్రి 
మరణించాడు. ఆయన తల్లి పునర్వివాహం చేసుకొంది. దిచారకరమైన విషయం 
ఏమం'కే, మరి కొన్నేళ్ళకుగాని తన తల్లి |బ్రతికున్నట్లు దఖూూంకి తెలియదు 
మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసై యూనివర్శిటీ కాలేజీలో చేరడం కోసం హైదరాబాదు 
వచ్చిన తర్వాత మాత్రమే ఆయన తల్లిని చూడగలిగాడు 

మఖూంను ఆయన పినతండ్రి బషిరుద్దీన్‌ మత వాతావరణంలో పెంచాడు 

సంగారెడ్డిలో మెట్రిక్యులేషన్‌ పాసయినాక, హైదరాబాదులో ఉన్నత విద్యకోసం 
ఇరవైఏళ్ళ ప్రాయంలో మఖ్యూం హౌదరాబాదు వచ్చాడు “సకల విద్యలకు రారాజు” 
అని స్తోత్రించే నిజొం (ప్రభువు కాలంలో సగటున జిల్లా కిక యాన న ఆ జిల్లా 
కొర్యాలయం ఉన్నచోట హైస్కూలు ఉండేది 
సత్యాగ్రహేద్యమ ప్రభావం 

ఆనాడు దేశం వెలింగ్రన్‌ చండశాసనం [క్రింద మూలుగుతోంది కొద్దిమంది 
ఉత్సాహవంతులైన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి లాంటివారు, బ్రిటిషిండియాలో 
సాగుతున్న సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. యువకుడైన అక్చర్‌ అలీఖాన్‌ (ఒరిస్సా 
గవర్నరుగా పనిచేసిన వ్యక్తి అలీఘర్‌ యూనివర్శిటీ విద్యార్థిగా సత్యాగ్రహోద్యమంలో 
చేరాడు, 

ఇది ప్లాదరాబాదులోని యువకుల మనస్సులను ప్రభావితం చేసింది 

ఈ రోజుల్లోనే నియాజ్‌ ఫతేపూర్‌ “నిగార్‌” అనే మాసపత్రికలో రాసే 
రాతలు ముఖ్యంగా ముస్టిం యువకులను కదిలించివేశాయి హేతువాద దృష్టిని 
రేకెత్తించాయి. ఆ పత్రిక నిషేధింపబడింది 

ఈ రోజుల్లోనే జవహర్‌లాల్‌ నెహ్రూ యువకులకు ఆదర్శప్రాయుడయ్యాడు 
లౌకీక విధానం, సోషలిజం, ప్రజాతంత్రం గురించి ఆయన ఇచ్చే విప్లవ సందేశాలకు 
యువకులు ముస్టులయేవారు. 

ఈ కాలంలోనే ఫాసిజం తలెత్తింది. ఇది అంతర్జాతీయంగా ప్రపంచ (ప్రడొతంత్ర 
శక్తులు జాగృతం _ అయేస్టితిని కల్షించింది 


కవిత్వ (ప్రారంభం 

ఈ పరిస్టితులలో మఖ్లూంలో కవితాత్మ మేల్కొన్నది 1933-34లో అయన 
గేయ కవిత ప్రారంభించాడు కాని సామ్రాజ్యవాదానికి ఫాసిజానికి, దారిద్ర్యానికి 
కీరాతకత్వానికి, నైతిక పతనానికి వ్యతిరేకంగా నూతనంగా మేధావులలో పెల్టుబుకుతున్న 
చెతన్య (స్రచంతిలోకి అకర్షించబడ్డాడు. 

ఈకాలంలోనే అభ్యుదయ రచయితల సంఘం జన్మించింది నూతనంగా తల 


ఎత్తుతున్న మేధావుల కోర్కెల కొక రూపం కల్గించుతూ, వారికొక నూతన పంధా 
చూపెడుతూ ఈ సంఘం వనిచేయ (ప్రారంభించింది 


486 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


మఖ్యూం అప్పటికే “ఆతీష్‌కదా” (అగ్నిగుండం) “తెలంగాణా”, “ఇంతెజార్‌” 
(నిరీక్షణ) అనే గయాలు రాశాడు ఇపుడు కొత్తపుంత తొకి సామాజ్యవాదానికి 
వ్యతిరేకంగా నివ లు కక్కే గేయం రాశాడు “రూహే ఫగిపూరీ” (ఫగ్‌ పూర్‌ 
ఆత్మ) “మృత్యువునీ, వినాశాన్నీ కల్లించేందుకు నాఇంట్లోకి అమాంతం జొరబడింది” 
అన్నాడు సామాజ్యవాదాన్ని చైనా నిరంకుశ చక్రవర్తి ఫోవూర్‌ ఆత్మగా వర్ణించాడు. 
“ఆజాదీ యే నతన్‌”లో భారతదేశ భవిష్యత్తునే మార్చేందుకు యువకులు ఉవ్వెత్తున 
లేవాలని ఉద్చోధించాడు 


“హవేలీ” (దయ్యాల మేడలో వ్యూడలిజొన్ని దాని అనుయాయి ఐన 
మతమౌఢ్యాన్ని దుయ్యబట్టాడు ప్యూడలిజానికి చిహ్నంగా “హవేరీ”ని తీసుకున్నాడు 


మృతు నీతి 


మానవుణ్ణి హీనుణ్ణి చేసిన ఫ్యూడల్‌ సామ్రాజ్య వ్యవస్తపైన, “మౌత్‌ కాగీత్‌ ” 
(మృత్యుగీతులో ప్రదర్శించిన వ్యంగ్యం పతాక స్థాయి నందుకొంది భూకంపాలను, 
అశనిపాతాలను, విధ్వంసక రుంరూనిలాలను, చిచ్చు కొండలనుండి మండే “లావా” 
(అగ్నిధారలను వికృతమైన |ప్రకృతాన్ని విధ్వంసం చేయడానికి ఆపహ్యోనించుతాడు 
ఈ విషాదకర సమాజ శిధిలాలపై సుందర భవిష్యత్తును నిర్మించేందుకే వీటిని 
ఆవాహన చేశాడు 


రా! ఈ శిధిలాల పైన 
స్వాతంత్ర్య పతౌక మెళ్ళో 
రా! ఈ శిధిలాల పైన ర్రక్త 
వతాకమ్ము ఎత్తు! 
అని అంటాడు 
కామేడ్స్‌ అసోషియేషన్‌ కు ఉత్తేజం 


1936-38 లో పరిపాలనా యంత్రాంగంలో వ్రజాతంత్రపరమైన మార్పులు 
తీసుకురావాలని నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా పోరాటాన్ని స్టేట్‌ కొం (గైస్‌ 
నడిపింది. ఉత్సాహవంతులైన యువకులు కామేడ్‌ న అసోసియేషన్‌ స్థాపించారు. 
మఖూం వారిని ఉత్తేజపరిచాడు. 


1939 సెప్టెంబరులో సామాజ్యవాద యుద్దం ప్రారంభమైంది. పెట్టుబడిదారీ 
విధానానికీ, అది సృష్టించిన విధ్వంసక యుద్దాలకూ వ్యతిరేకంగా మఖ్లూం తన 
శక్తివంతమైన కలాన్ని ఉపయోగించాడు “జూలై - చరీసా”, “సిపాహీ” (సిపాయి) 
అనేవి ఈ కాలంలోని ప్రముఖ శేయాలు 

దాదాపు ఇదే కాలంలో మఖూం క్యామేడ్స్‌ అసోసియేషన్‌ కు చెందిన యువకులకు 
దేశంలోని కమ్యూనిస్టు వర్గాలతో పరిచయం ఏర్పడింది అదొక రకంగా త్రిముఖ 
పరిచయం అనవచ్చు నాగపూర్‌లో మాకు కమ్యూనిస్టు గ్రూప్‌తో పరిచయం కల్షింది 
ఆ తర్వాత శారంగాబాద్‌ లో హబీబ్‌ ఆయన బృందంతో పరిచయ మేర్చడింది తుదకు 


నంపొదకుడు వరకాల వట్టాభిరామారావు 487 


"వి నారాయణరెడ్డిగారు, ఆంధ్ర మపహోారాష్ట్రాలలోని కమ్యూనిస్టు న్యూక్షియస్‌ తో 
రిచయం ఏర్పడింది ఈ న్యూక్షియస్‌కు ఆంధ్రా యూనిట్‌ తో ముఖ్యంగా చండ్ర 
౧జేశ్చరరావుగారితో సంబందం వుండేది 


గాసిజం పై క్రోధం 

1941 జూన్‌లో సోవియట్‌ యూనియన్‌ పై హిట్లర్‌ హరాత్తుగా దాడిచేయడంతో 
ముద్దం కొత్త మలుప్పు తొక్కింది “అంధేరా” (చీకటి) అనే గేయంలో ఫాసిజంపై 
కోధావేశాన్ని ముఖూం వెళ్ళగక్కాడు మృత్యువు విధ్వంసకాండగా ఫాసిస్టు క్రూరత్వాన్ని 
$న చిత్రణలో వర్ణించాడు 

“మానవతా దేవాంపై 

మానని ఒక రాచవుండు 

కందరొలు ముళ్ళకంచి 

లల్లుకొన్న వృత్యువాటి 

కంచెలపై వేలాడే 

గత జీవుల శరీరాలు 

వీనుగులను చీల్చుక తిను 

పెనుగద్దల సంరంభం 

ఎగిరివడే తలకాయలు 

తెగికూలే కబంధాలు 

గాయాల్లో దూరి చ 

గాలులు సాగించు పోరు 

DES నిశివేళల్లో 

దారుణ శోకారవాలు . * 

“ఏమున్నది రాత్రివద్ద, అంధకార మొకటి వినా” అని విస్షవ ఆశా విశ్వాసభావంతో 


ఈ గేయాన్ని ముగించుతాడు “రాత్రి ఫాలభాగంపై తారల సంతాప సంఘాలు 
ఉదయార్కుని కిరణాలు ప్రసరించే వరశకే”ినని అంటాడు 


ఆ తర్వాత ఆయన “స్టాలిన్‌ కా ఆవాజ్‌” (స్తాలిన్‌ గొంతుక) అనే ప్రసిద్ధ 
గేయం (ప్రచురింపబడింది ప్రఖ్యాత తజిక్‌ కవి జంబులో జాబర్‌ రాసిన శేయానికీ ఇది 
స్వేచ్చానువాదం దేశభక్తిని రేకెత్తించుతూ, ఫాసిజంపట్ట తీవ ద్వేషాన్ని రగుల్పుతూ, 
కమనీయ పదాల కూర్చ్పుతో ఈ శక్తివంతమైన శేయం చిరకాలం నిలుస్తుంది. 


నెంగాల్‌ కామం గేయం 
ర 


సామాజ్యవాద దోపిడీని, భారత సామాజిక కట్టడ నిర్మూలనాన్ని బెంగాల్‌ 
క్‌నుం (పతిబిందించుతుంది 

దానికి (ప్రతీకగ బెంగాల్‌ శ్రాదుం గురించి మఖూం శక్తివంతమైన కలం రాసిన 
గేయం నిలుస్తుంది 


488 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


“వారు దేవుని న్వుజాతి ముస్త్రీములే కావచ్చు 

లేదా యజ్ఞోవవీత ధారులైన (బ్రాహ్మాణులే కావచ్చు 
వొరి ఆకలిని కొలిచేందుకు వీల్లేదు 

వారి మృత దేవోల్సి లెక్కీంచేందుకు వలను కాదు” 


అని బెంగాల్‌ శ్రామం గురించి రాశాడు 


హైదాబాద్‌ లోని గవర్నమెంటు సిటీ కాలేజీలో లెక్చరర్‌ పదవికి మఖూం 
రాజీనామా ఇచ్చి కమ్యూనిస్టు యానత్కాల కార్యకర్తల విప్లవ దళంలో చేరాడు. 


ఈ కాలంలోనే జాతీయ నాయకుల అరెస్టుకు అసమ్మతిగా ఒక బహిరంగ 
సభలో 'లిన్‌లిత్‌గో తన తోక  జొడింవుతో, భారతజాతి యుద్దాన్ని జయప్రదంగా 
నిర్వర్తించేటట్లు చేయలేడు” అని గర్జించాడు. ఇది “బ్రిటిష్‌వారి విశ్వాసపొత్ర మిత్రుడు 
నిజాంకు మింగుడుపడని విషయం మళఖ్టూంపై కేసుపెట్టి శిక్ష విధించి జరిమానా 
కూడా వేశాడు జైలులో స్వామీ రామానంద తీర్హ, అచ్యుతరావు దేశపాండే, 
బిర్జీచాంద్‌ చౌదరీ, ఆర్‌.యస్‌. దివాన్‌ తదితర స్టేట్‌ కాం[గస్‌ నాయకులతోపాటు 
నముఖూం ఉన్నాడు. 

దాదావు ఈకాలంలోనే 1940 దశకంలో మఖూం (శైడ్‌ యూనియన్‌ రంగంలో 
ప్రవేశించాడు. వజీర్‌ సుల్తాన్‌ టుబాకో (చార్మినార్‌ సిగరెట్‌) ఫ్యాక్టరీ కార్మికుల 
వివాదం పరిష్కరించేందుకు 1941లో ఆయన కార్మికుల ప్రతినిధిగా త్రైపాక్షిక 
రాజీబోర్డులో పనిచేశాడు సింగరేణి గనుల కార్మిక యూనియన్‌, షహాోబాద్‌లో 
సిమెంటు వర్కర్చు యూనియన్‌, గుల్చరాలో కాటన్‌ క్స్‌ బైల్స్‌ వర్కర్స్‌ 
యూనియన్‌ స్తాపించాడు విద్యుత్‌ కార్మిక సంఘానికి ఆయన అధ్యక్షుడు. 
మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ను ఆయన నడుపుతూండేవాడు హ్టైద్రాబాద్‌ 
పట్టణంలోని గుండీల ఫ్యాక్టరీల సమ్మెను ఆయన నడిపాడు 1940 దశకం [ప్రారంభంలో 
(శ్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం ఉవ్వెత్తున లేచినపుడు యువ కమ్యూనిస్టు ్రేడ్‌ 
యూనియన్‌ కార్యకర్తలకు మఖూం నాయకత్వం వహించాడు. 1946 ఆగస్టు 16న 
ప్రముఖ కార్మిక ఉద్యమ నాయకుడు యన్‌ యం. జోషీచే ప్రారంభించబడిన అఖిల 
హౌదాబాద్‌ _పేడ్‌ యూనియన్‌ కాంగెసుకు సంస్థాపక సభ్యుని హోదాలో 
ఆధ్వర్యం వహించాడు. 

1940 దశకంలోని (బడ్‌ యూనియన్‌ ఉద్యమ విజృంభణ, దేశంలో 
యుద్దానంతరం వచ్చిన విజృంభణలో ఒక భాగం ఆ తర్వాత తెలంగాణాలో రైతుల 
విజృంభణ సాగింది 

(శ్రీయుతులు రావి నారాయణ రెడ్డ, బద్దం యల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, 
చంద్రగ్గుష్త చౌదరి, విడి దేశపాండే మున్నగువారితోపాటు నుఖ్బూం ఇప్పుడు పార్టీ 
ర్నాస్ట్ర కమిటీ నాయకుడు. 


1046 అక్టోబరు 17న నిర్భంధ విధాన వ్యతి రేకదినం జరపనలసిందిగా పార్టీ 
పిలుపు ఇచ్చినపుడు, నిరంకుశ నిర్భంధ విధాన యంత్రాంగం. ఉరకలు పరుగులు 
వేసోంది 


నంపాదకుడు వరకాల వట్టాభిరామారావు 489 


దమనకాండ (ప్రారంభమైంది కమ్యూనిస్టుపార్టీ నాయకులు రహస్యంగా పనిచేయ 
వలసి వచ్చింది. ఆ సమయంలో షహాబాద్‌ సిమెంటు కార్మికుల మధ్య మఖూం 
ఉన్నాడు షోలాపూర్‌ వెళ్ళిపోవలసిందిగానూ జిడి. సానేను కలుసుకొని, అక్కడ 
పార్టీతోపాటు ఉండవలసిందిగానూ పార్టీ ఒక సందేశం పంపింది 

షోలొపూర్‌ నుండీ ఆయన బొంబాయి వెళ్ళాడు అక్కడ ఆయన ప్రఖ్యాత 
గేయం “తెలంగాణా” రాశారు. అందులో 


“అడవుల కొండల అనుంగు బిడ్డలు 
పొలాల పొత్తిట పెరిగిన పొవలు 
లేచిరి (కోధోద్దత భీకరులై 

తళ తళ తళ తళ మెరిసెను కొడవలి 
ఎగసీ ఎగసి నర్హించెను నాగలి 
వుట్టుకీటుతో కదలి రాచరిక 
అట్టాలికములు మట్టిని కలి నెను 

బేర కుబేరుల మేడలు మిద్దెలు 

గడ గడ గడ గడ వణకుచు కూలిను 
హలాకూల దారుల వరిపొలన 

వ్యరెలు వారి బదా బద లయను” 


అని అన్నాడు. 

ఆయన కలకత్తాలో జరిగిన రెండన పార్టీ కాంగైసుకు హాజరయి హ్లై|దాబాదు 
వెళ్ళాడు. అక్కడ రహస్యంగా వుంటూ పోరాటం నడిపేందుకు వెళ్లాడు (ప్రధానంగా 
తెలంగాణా సాయుధపోరాటం. 1948 సెప్టెంబరులో భారత సైన్యాలు జరిపిన “పోలీసు 
యాక్షన్‌” అనే అడకత్తెరలో చిక్కుకొని నైజాం (ప్రభుత్యం కూలిపోయింది 

పరిస్టితి చాలా తీవ్రంగా మారింది నిజాం వ్యతిరేక పోరాటం యొక్క ప్రజాతంత్ర 
లక్ష్యం ఒకరకంగా నెరవేరింది నూతనంగా తలెత్తుతున్న పరిస్తితులలో కొత్త 
ఎత్తుగడల విధానాన్ని పార్ట, ప్రజాతంత్ర ఉద్యమమూ రూపొందించవలసి యుంది 

కాని రణదివే, సుందరయ్యగార్ల నాయకత్వాన పార్టీ నాయకత్వం మరో విధంగా 
అలోచించసాగింది వారి దృష్టిలో భారత పెట్టుబడిదారీ వర్గం సామ్రాజ్యవాద పక్షాన 
తిరుగులేకుండా చేరిపోయిందనీ, పోలీసు యాక్షన్‌ నైజాంతో రాజీపడటానికి చేసిన 
కేవలం ఒక మోసం అనీ వారు భావించారు 

కొంతకొలం మఖ్యూంకూడా రణదివే భావాలతో పూర్తిగా ఏకీభవించాడు కాని 
అనాటి పార్టీ పంధా గురించి సందేహాలు వెలిబుచ్చడం ప్రారంభించిన వారిలో 
మొదటివాడు 

నాయకత్వం పూర్తిగా సెన్టేరియనిజంతోనూ, అహంభావంతోను నిండిపోయింది 
తమతో విభేదించినవారిని అనుమానించ సాగింది 


తీవ్రమైన అంతర్‌ పార్టీ పోరాటం సాగుతున్న అలాంటి పరిస్తితిలో 1951 మేలో 
మఖ్బూం అరెస్టయ్యాడు i 


న. 


490 స్వాతం త్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


ఈ నిర్భంధ కాలంలో మభఖ్తూం ప్రఖ్యాతమైన “ఖైదు” అనే గేయాన్ని రాశాడు 
“ఏండ్ల తరబడి వివశ 
మైయున్న యవ్వనము 
నిగళాలలో కలత 
నిదురలో మునిగింది 
కదిఠితే చాలు శం 
ఖలలు ఘుల్రిని (మోగు 
కలలలోనె (బతుకు 
కలకలము వినిదించు 
బందిఖానాకు నా 
(దితుకర్తి తమ యె 
కొని యీ దేశమును 
కట కటాలకు ముక్త 
సాధించలేదన్న 
బొధయే మిగలింది” 


పోరాడే తన ప్రజలమధ్య వుండాలనే తపన ఈ గీతం నిండా వ్యక్తమవుతుంది. 
రాచరిక నిరంకుశత్వాన్ని దుర్రమన పాలనను ఎదిరిస్తూన్న లక్షలాది ప్రజల హృదయాలతో 
సమంగా మఖూూం హృదయం ఆ గీతం ద్వారా ప్రతిస్పందించుతూ వుంది. 
ప్రజలెప్పుడు పెటిల్లని సేలుతారో ఎవరికీ తెలియదు. 

మొదటి జనరల్‌ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నందున మఖూూంను 1952లో 
విడిచిపెట్టారు. ఎన్నికలలో హైదరాబాదు పట్టణంలో ఆయన ఓడిపోయాడు డాక్టర్‌ 
జయసూర్య లోక్‌ సభ స్తానం “ఉంచుకొని, హొజార్‌ నగర్‌లోని శాసనసభా స్థానాన్ని 
వదులుకొన్నాడు. అందువల్ల బై ఎలక్షన్‌ జరిగింది. అందులో నుఖ్తూం గెలుపొందాడు 

వియన్నాలోని ప్రపంచ గ యూనియన్‌ సమాఖ్య ప్రధాన కార్యాలయంలో | 
పనిచేయడానికి 1953లో  మఖ్తూంను ఎన్నుకొన్నారు అక్కడినుండి 1954లో ' 
తిరిగి వచ్చాడు కలకత్తా మహాసభలో ఆలిండియా (పడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌కు. 
సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యాడు దాని (ప్రధాన కార్యాలయం ఢిల్లీలో రోహటక్‌ 
రోడ్డులో ఉన్నప్పుడు అక్కడ పనిచేశాడు 

1955 ప్రాంతంలో హ్లౌదాబాద్‌ తిరిగి వచ్చాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు 
కావాలనీ, హౌద్రాబాద్‌ ను మూడుగా విభజించి, అంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక ఐక్య 
రాష్ట్రాలను ఏర్పరచాలనే ఉద్యమంలోకి దూకాడు 

1956 నవంబర్‌ 1న ఐక్య తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. 1056లో ' 
ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలికి ఎన్నికై 009 వరకూ ఆ సభలో ప్రతిపక్ష 
నాయకుడుగా ఉన్నాడు. చైనా, సోవియట్‌ యూనియన్‌, తూర్పు యూరప్‌, ఆఫ్రికా 
దేశాలలో విస్త తంగా పర్యటించాడు ఆనాటి మూడుకోట్ల తెలుగు (పజల చిరకొల 
వాంఛ నెరవేరింది ఈనాడు నాల్గుకోట్టకు పైగా వుంది ఆంధ్రప్రదేశ్‌ జనాభా, 

1952-55 మధ్య మఖూూం ఏమీ రాయలేదు. 


నంపాదకుడు వరకాల వట్టాధిరామారావు 491 


ఈ కాలంలోనే ఆయన విరివిగా పర్యటనలు చేశాడు. (ప్రపంచ యుద్దానంతర 
కాలంలో తలెత్తుతున్న నూతన మానవునితో ఆయనకు పరిచయం కల్గింది. పెద్ద 
పెద్ద మార్పులు జరుగుతున్నాయి ప్రజల చెతన్యం వేగంగా మారుతోంది 
దొనినంతా జీర్ణించుకోడానికి ఆయనకు కొంత వ్యవధి పట్టింది. మఖభూం మాటల్లోనే 
చెప్పాలంే, కవి క్లిష్టమైన జీవితాన్ని గడుపుతాడు ఒకప్పుడు తన ప్రజలందరితోపాటు 
ఉంటాడు. మరోసారి సృజనాత్మక సీకాంతంలోకి మునిగిపోతాడు 1952 నుండి 
1956 వరకు ఆయన, (ప్రపంచమంతటా గల “తన ప్రజలతో” నివసించాడు. నారి 
గురించి తెలుసుకోడానికి ప్రయత్నించుతూ, వారి కోర్కెలను తెలుసుకుంటూ, గారి 
ఆకాంక్రలలో, పోరాటాలలో భాగం పంచుకుంటూ నివసించాడు. 

సమాజాభివృద్దితోపాటు నూతన సామాజిక చైతన్యాభివృద్దితోపాటు మఖూం 
కవితలో నూతన దశ 1957లో ప్రారంభమైంది. 

ఆయన ఇపుడు గజల్‌ రాయడం ప్రారంభించాడు 

ఆయన అద్భుత గేయం “చాంద్‌ తారోంకాబన్‌” (తారా చంద్రుల కారడవి) 
ని 1957-58 ప్రాంతంలో రాశాడు. ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలోని మూడు 
దశలను వర్లించుతూంది మొదటిది స్వాతంత్ర్యానికి పూర్వపు దశ _ రెండవది 
స్వాతంత్ర్యం లభించినప్పుడూ, దాని వెంటనే కల్గిన ఆవేదనా పూరితమైన 
సంహారకాండ దశ, మూడవది భవిష్యత్తులోకి చూడటం 


“ఇంకొ నిధీధ అవ శేషాలున్నాయ్‌ 

చీకటి అతుకులున్నా య్‌ 

తెల తెల వారే (పత్ఫూష శేత 

కొంతి కూడా వుంది 

కొ(మేడ్‌ | 

చేయి చేయి కలిపిరండి 

గమ్యమ్ము చేర ముందుకు వదండి 

(చేమ ల్ర్ర్యానికి 

ఉరి కంబాల ల్యక్ష్యానితీ 

వదందేీ.... 

మూపు వై శిల్లం మోసుకొంటూ 

వదంటీ ..” 

మఖ్లూం యావజ్జీవితమూ పోరాటాన్ని, సృజనాత్మక కవితనూ, ప్రతిబింబించే 
జీవితం మొనవత, కేంద్రీకృత రస దర్శనం ఆయన ఆలోచననంతటివీ, కార్యాచరణనీ, 
కమ్యూనిస్టుగా ఆయన విష్టన కార్యకలాపాలనూ, కవిగా ఆయన సాహిత్య సృజననూ 
వ్రభావితం చేశాయి 

మఖూూంలోని “ఉద్వేగ కేంద్రానికి” (కవితాత్మకు మూలం) సమకాలీన మానవ 
సంఘర్హణ (పేమకూ, (శ్రమకు కూడా లేమి ఉంటుంది వియోగం విద్వేషాల 
బాధకు వ్యతిరేకంగా (పేమ పోరాడుతుంది. పెట్టుబడిదారీ వర్గ దురాశతో 
పోరాడుతుంది శ్రను (ప్రేమ, (శ్రమల విజయం మఖభ్బూం ఆకాంక్షల, (ప్రయత్నాలకు 


492 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు దేశభక్తులు 


కేంద్రీకృత బిందువు గులేతర్‌ (తాజారోజా), సుర్భ్‌ సవేరా (అరుణోదయం) మఖూం 
కవితా సంకలనాలు. మంచి నక్తగా ప్రసిద్ధికెక్కిన మఖభూం కొంతకాలం ఆంధ్రవ్రదెశ్‌ 
సాహిత్య అకాడమీ సభ్యుడుగా ఉన్నాడు. వీరి కవితలు అనేక జాతీయ, అంతర్జాతీయ 
భాషల్లోకి అనువాదం పొందాయి 

ఒక రాజు చేతిలో (ప్రేమ, శ్రమా ఓడిపోయిన విషాద కధ ఫర్హాద్‌, కధ. 

“ఫర్హాద్‌ శ్రమ జయించుగొక అతని (పేమ జయించుగాక” అంటాడు. 

1969 అగన్టు 25న మనల్ని విడిచి వెళ్ళిన విప్లవ యోధుడు ప్రఖ్యాత కవి, 
(ప్రముఖ కమ్యూనిస్టు జీవితం అలాంటిది. ఆయన మనల్ని విడిచిపెట్టినా, విస్తారమైన 
నిధిని మనకు వదిలిపోయాడు. 


నంపాదకుడు నరకాల నట్టాభిరామారావు 493 





జననం 

గాంధీజీ సందర్శన 

భగత్‌ సింగ్‌ ఉరిగిక్షనాడు 
నిరసన ప్రదర్శన 
సుభాష్‌ చంద్రబోస్‌కు 

ఆహ్వానం 

యుద్ధ వ్యతిరేక సమ్మె 
అజ్ఞాతవాసం 


అరెసులు, జెళు 
(2) రజ ae) 


తిరిగి అజ్ఞాతవాసం 

పొ త్రి కేయుడుగా 

విశాలాంధ్ర 
సంపాదకవర్గంలో 

కమ్యూనిజం 

| మాసపత్రికలో 

| గ్రంధ రచన 


ఎవారులు 
(ఈక 


పరకాల పట్టాభిరామారావు 


# 
ణే 


సఠసాదకుని 


గురించ... 





పశ్చిమ గోదావరి జిల్దా, కవిటం తేది 16-11-1920 
1929 కవిటం (గ్రామంలో గాందీజీ పర్యటన సందర్భంలో 
1931 మార్చి 23వ తేదీన హైస్కూలు విద్యార్థిగా 


1939 "సెప్టెంబరు 1, 2 తేదీల్లో ఆంధ్రరాష్ట్ర విద్యార్థి 
ఫెడరేషన్‌ 16వ మహాసభ కాకినాడలో ఆహ్వానసంఘ కార్యదర్శిగా 
1939 సెప్టెంబరు 7న యుద్ద వ్యతిరేక సమ్మెకు 
నాయకత్వం, పోలీసు నిర్భంధ విధానం 1940 మార్చి నుండి 
1042 వరరు అజ్ఞాతవాసం 
1943 జనవరిలో అరెస్టు 1946-48 మద్య జమీందారీ వ్యతిరేక 
పోరాటాలలో అరెసుులు - జెళు 

మూ Cy) 
1948-52 మద్య ప్రభుత్వ తీవ్ర నిర్బంధ విధానంలో అజ్ఞాతవాసం 
1942-46 ప్రజాశక్తి వారపత్రిక, దినసత్రికల రిపోర్డరు 
1952 నుండి 1992 వరకు విశాలాంద్ర దినపత్రిక 
సంపాదకవర్ష సీనియర్‌. సధ్యుడుగా 
1992 నుండి కమ్యూనిజం మాసపత్రిక సందాదకవర్ల 
భాద్యతలలో కొనసాగుతున్నారు 
స్వతంత్ర రచనలు 1 ఆసియా గుండెల్లో బాకు (పాలస్తీనా విముక్తి 
పోరాటం), 2 డిగోగారియా, ౩ సాంస్కృతిక పునరుజ్జీవనమా? 

త యు 

మతమౌఢ్య పునరుద్దరణా? 4 మహిళా ఉద్యమ సమస్యలు, ర్‌ 
పెషావర్‌ నుండి మీరట్‌ వరకు కమ్యూనిస్టులపై కుట్ర కేసులు 
6 తెలుగు పత్రికారంగం, 7 భారతీయ తొత్తిక చింతన పై 
జాతీయోద్యమ ప్రభావం, 8 స్వాతంత్ర్య సమరంలో కమ్యూనిస్టు 
దేశభక్తులు అనేక సిద్దాంత (గ్రంధాల అనువాదాలు 
1) 1981లో సోవియట్‌ భూమి నెహ్రూ ఎవార్డు 
2) 1999 ఢిల్లీ తెలుగు ఎకాడమీ ఉగాది పురస్కారం 


